ANDHRA MAHABHARATAMU 
(Critically edited for the first time) 


Editorial Board 


2032. K. LAKsHMI RANJANAM (Chairman) 
PReF. D. VENKATAVADHANI 


Advisory Board 


RALLAPALLI ANANTA KRISHNA SARMA 
VEMPARALA SURVYANARAYANA SASTRY 
DrzErPALA PITCHIAH SASTRY 


Published with the financial assistance of éhe Government tf 
and the Goveynment of Andhra Pradesh, by the Departme 
Telugy, Osmania University, Hyderabad - (India) 
1970° 


a) 


ANDHRA MAHABHARATAMU 


- (Bhishma - Drona Parvas) 


Vol. IV 





Critically edited by 


‘ Prof. D. Venkatavadhani Sri ౮. Rangacharyulu 
Prof. B. Rama Raju Dr. B.V. Kutumba Rao 
Dr. P. Durgaiah Dr. K. V. Ramakoti Sastry 
Dr. P. Madhava Sarma Dr. K. Suprasanna Charya 
Dr. M. Kulasekhura Rao . Dr. M. Ranga Rao 


Prof. K. Lakshmi Ranjanam 


ల 
లా 


"పెర 6౮ DEPARTMENT. 
Osmania University a 
Hyderabad { India) 

1970. 


మి. 


Fresr EDITION 
Corres 2000 


Pricg Rs. 15/- {Rupees Fifteen only) 


A411 rights Reserved 


Printed.at Av nra Writers’ Co- -operative Society Limited, Printing Press; 6-1-655 
. కళళు Bazar, Hyderabad - l, A.P. 


లు _ 


గొ 
జొ 


ఆ ర 
సంళోే న 
.బొతుర్థ్‌ నంళ్రలిమ్షు 


లీవ్మంద్రోణవర్వములు 


ప ఆంధ్ర వుహాభారతము 
కష ముద్రణము 


PR. 





కార్యవర్గ సంపాదకులు 


ఆచార్య ఖండ వల్లీ లక్ష్మీ రంజనం (అధ్యతులు) 
ఆచార్య దివాకర్ల వేంకటావధాని 


సప వంఘము 
శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
(శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి 
శ్రీ దీపాల పిచ్చోయ్య శాస్త్రి 


కం ఆంధ (పభుత్యముల 
ధనసహో వ ము |దిత ము 
1970, 


ఆంధ్ర మహాభారతము 
నంశోధిత ముద్రణము 





సంపొదకవర్గము 


ఆచార్య దివాకర్‌ వోంరోభావోధాని (8 చౌెలమబచార్ల రొంగాచాట్యంలు 

ఆచార్య బిదుదురాజా రామరాజు డార్హడు జొడ్డవాలో తయుంటరౌళ్రు 

డౌత్తడు వల్లా దుర్గయ్య డౌరడ శోతవరథు వోంరోటు రాముకోటోకా(న్త్రీ 
రు ac) Cf) (9) 

డాక్డడు పొటోబుండ్య మాభవళోర్య డౌళ్టడు కోవౌల ను(వనన్నా చారి 

డౌర్హ డు. మథుఖ్రు వలళేఖరోరాలు డాక్టరు మాదిరాజు రొంగారాథ్రు 


అబార్యో ఖిండ వ ల్లి లశ్వ్రీతంజినం 


తెలు(గు శాఖ 
ఉస్మానియా విశ్యవిద్యాలయము 

ఈ 
11970. 


| క. 
Cori 
Pic; a 
(పథ మ ము[దణము. 
(పతులు, 2000. 


చెల. రూ. 15/_ (పదిహేను రూపాయలు). 


సర్వస్వామ్యములు 
ఉస్మానియా విశ్యవిద్యాలయమువారిక 


ఆం (ధర చయితల నవాకారనంథు ము [దోడాలయమ 
5-1-655. టూపు బజారు. పాదరాజాదు = 1. 
+ 1970 య 


RASHTRAPATIS BLESSINGS 


i am delighted to go through the Volumes of 
Andhra Mahabharata edited by Professo™K. Lakshmi- 
Ranjanam and other scholars. I wish this great°work 
by these estimable persons and scholars every success. 


(Sd.) V. V. GIRI 


Rashtrapati Nilayam 
Bolarum (A, P.) 
9-10-1969. 


Prin 


శి మస్టిమాలాం కిము కౌస్తుభం వా 


క. ల్‌ 9 యాయాం బహుమన్య నీశ్వమ్‌. 


కిం కాలకూట; కిము వా మళోదా: 
_న్తన్యం తవ స్వాదు వద|పభో మే 


త్త. 


(పాంకు( బయోదనీలతనుభాసితు మస్ట్రతదండధారు బి 
గాంశు జటాచ్చటాభరణు నాగమపుంజ పదార్రీత త్త ఈ. 
సృంశయకారు( గృష్టమృగచర్మకృతాంబరకృత్యు భారతీ 
వంశవివర్గ్షనుం |దిదశవందితు సాత్యవతేయు. గొల్బెదన్‌. 


Glu] 


FORE WORD 


*- The publication of Volumes 3and 4 of the Critical 


Edition of Andhra Mahabharata, in quick succession, is an 


achievement, which the Editorial Board can be proud of. 
Volume 3 consists of Virata and Udyoga parvas and Volume 
4 consists of. Bhishma and Drona Parvas. As scholars are 
aware the entire Telugu Mahabharata from Virata parva is 
the work of poet Tikkana Somayaji who rendered it in 
Telugu from the Original Sanskrit. The poet has succeeded 
in preserving the Original beauty 80 well that even scholars 
find it difficult to imagine that the work is a translation. 
Tikkana is, therefore, rightly acclaimed as one of the greatest 
of Telugu poets. 


Itis hardly 6065323 for me to re-iterate that the 
_ Mahabharata is among the world’s greatest epics. It is not 
 onlya Poetical record of great deeds but a treasure of 
knowledge and wisdom revealing a great philosophical and 
psychological insight into human nature. It upholds the 
great moral and ethical values that should guide human 
conduct, which are of relevance even in the contemporary 
world. The book is, therefore, worthy of study not merely 
because it is # master-piece of poetry but because it is also 
a source of inspiration and even solace in life’s struggle. 


These two volumes like the earlier ones are based on a 
~ critical study ofa large number of palm-leaf, manuscripts =“ 
collected from different parts of the State and edited by a 
teaim of competent scholars in Telugu, I again thank the Go- 
_ vernment of India and the Government of Andhra Pradesh for 
providing the necessary fiaancial assistance to enable the 
Publication of this great work and it is my hope that the aid 
will continue till the entire work is*published as planned. 
_ The progress made 80 far would, Ihave no doubt, ¢onvitce 
_ the Governments of the quality of thawork. Iam also deeply 
grateful to the authorities for having given me the privilege 


of writing the foreword for these two.vo 
my own connection with the University i i 


Ttake this opportunity to 60020214] 
their colleagues for an excellent collabor 
I get vicarious satisfaction from the suc 
as it was initiated in my time, though th: 
ing me and the Syndicate of the Osm 
the worthwhileness of the project | 
K. Lakshmi Ranjanam whose persistent | 
qur doubts about the feasibility of 80 va: 
When completed it will be more than a 
Andhra Mahabharata but will, 1am confi 
tive Edition, 


భదం కన్చేభిః శృణుయామదేవాః } 
భం ప శ్యమావ భిర్య జతాః ॥ 


నారాయణం నమస్కృత్య 
నరం చైవ నరో_త్తమమ్‌ 
'దేవీం సరస్వతీం చై వ 
తతోజయము దీరయేక్‌ ॥ 


ANDHRA MAHABHARATA 
CRITICAL EDITION - VOLUME IV 


PREFACE 


The Editorial Board of the Andhra Mahabharata Project, 
Osmania University has pleasure in presenting to the Assemblies 
of Jearned men of Andhra the IV Volume of the Critical Edition, 
consisting of the Bhishma and Drona Parvas. The 26404 
Panchaka or the War cantos of the Mahabharata is the crux of 
the great epic as the whole story revolves on the hinge of the 
famous Kurtkshetra battle. Indians believe that the battle 
fought on the field of Kurukshetra is not the sordid fight between 
contending kinsmen but it is a battle between Dharma, Righte- 
ousness and Adharma, unrighteousness. Hence this ancient 
battle field is justly called ‘Dharma Kshetra’, «the battle ground 
of Right. Apart from it being the arena whee Dharma scored 
against Adharma, the Kurukshetra is the holy field where Lord 
Krishna delivered the divine message of Bhagavadgita to Arjuna 
the greatest warrior of all times and climes. Therefore the war 
cantos have a perpetual interest to the heroes of. India and to 
the Philosophers of India. 


© 


© ణీ శె 


These Parvas were rendered into Telugu by the greatest of 
Telugu poets Tikkana Somayg]ji, who is honoured with the title 
‘Kavibrahma’. We dealt with in detall about his life and times in , 


అ ప్‌! 


our introduction to the IIT Volume af this series. 
to repeat those things here once again. Tt is ei 
Tikkana is at home hoth in the diplomacy of 1 
the raging battle of Kurukshetra. It is true tha 
Bhagavadgita in the briefest manner, in the spa‘ 
which is not even a fraction of the great disquis 
often debated why Tikkana Somaya]ji gave 8401 
noble subject. We have to'be contented with the 
essentially a literary artist; he did not feel that 
document can be delivered on the battle field 
standing with strung bows; and he felt that 
will be the proper place for expatiating the Mol 
may have also thought that Pnasavadeta lik 
Upanishads are to be read in the original and nc 
Many think that it is the correct instinct. 


There is yet another feature in Somaya: 
which the attention of the reader may be ir 
portions of Virata Parva he tried to embellish a 
sentiments of the original. This was quite 211 
ing. But soon he realised that any attempt at 
put off the final denouement and in a vast work 1 
it will defeat the purpose. Therefore he fell ba: 
adopted by his predecessor and poineer, Nan 
went on abbreviating the original. These two g 
the example of the Swan, the sagacious bird whi 
know the art of separating milk and water and 
milk-content. This wise policy enabled the mig 
battle along single handed through an Encyclo 
Seabees 


We in the Project have some cause for sat 
this fourth volume we have safely crossed the m 
Two more volumes, the fifth consisting of Kar! 
and the Sixth containing the Shanti Parva are : 
the Press. They are fully edited. 10 now ren 
Parvas Anusasanika -- Swargarohana which will | 
two volume. It win be a happy day when ₹ 
elosing prayer “స్వస్తి (పజాభ్యః”. 


క్షే 


Critical Apparatus 


Bhishma Parva 


అ Bhishma Parva - Andhra Sahitya Parishat, Kakinada - 


Noy 204/16 (1643). Palm leaf. Leaves 68. Condition dama- 
ged. Complete and writing good. 


2. ఆ Bhishma, Drona, Karna, Salya, Sowptika Parvas-Andhra 


Sahitya Parishat, Kakinada- No. 159/15, Palm leaf. Total 
leaves 357, Bhishma Parva, contains 1-81 leaves, Com- 
plete. Condition fair. Dates are given at the end of each 
Parva alorg with the details of the scribe, 


Bhishma : Vikrama, Chaitra 2 Friday. The date 
correspords to 31—3—1820 though Paksha is not given. 
The Paksha 2060061022 to the date is Bahula. Kopparti 
Venkanna son of China Ramesam is the scribe. At the end 
of Drona Parva tne date given is Vikrama, Pushyva Suddha 
2 Friday - corresponding to the English date (5—1—1821). 
ikopparti Venkanza sin of China Ramesam copied for self 
as pemthe copy of Fammala Mrtyunjayudu whose copy was 
written byYellapregada Ramanna.At the end ofKarna Parva 
it is stated that Kopparti Venkanna son of China Rame- 
sam capied for self as per the copy of Challapalle Kodanda 
Ramaiah whose copy was written by Chanduri Papeyfa. 
Date ఏ Vrisha, Chaitra Suddha 10 Wednesday. Correspon- 
ding to(l2—4—1821).The same Venkanna completed capy- 
ing Salya Parva on Vrisha, Sravana Suddha 14+ Sunday 
(12-8-:821). Herein, the scribe slated that he be!onged to 
Sitarampuram. Sewptika was completed by the scribe on 
Chitrabhanu Aswija Suddha 7$ Thursday {the data is not 
Correct), అ బీ 6 


3. ఇ Bhishma Parva - Anda Sahitya Parishat, హం: No, 


11/16. Palm leaf. — « 


4. ఈ Bhishma Parva- Andhra Sahitya Parishat, 
No. 142/15. Palm leaf. 

5. ఊఉ Bhishma and DronaParvas-Andhra SahityaParisl 
ala. No. 223/16 Palm leaf. Complete. Le 
Bhishma Parva 1-123 leaves. Condition fair | 
are damaged at both ends. Seribe : Krishnama 
copied for self. Manuscript belongs to Jamgu 
Date వ Vibhava, Vaisakha Suddha Tadiya. VY 
(28-4-1805. 13 Fond at the end of Bhi:hma టు? 

«end of Drona Parva - the scribe Ramalingaiah 6 
Krishnama Nayudu. The date is Vibhava, Vais 
dha 10 Thursday : May 5, 1808. 


6. & Andhra Sahitya Parishat, Kakinada No. 145/1 
leaf. Bhi:hma, Drona, Karna, Salya, Sowptika, 
vas. Complete. Leaves 398. Bhishma Parva న 
the first leaf and concludes with 83rd leaf. 
good. Appanna son of Kondappa copied the ent 
script and completed on Pramoduta J yes Bah 
chami (No week day is given). 


7. 9 Andhra Sahitya Parishat, Kakinada No. 210/16. 1 
Bhisma, Drona and Mahaprasthanika. Leaves.220. 
covers first 72 leaves. Complete and condition g 
the end of each parva, the scribe ana the details 
were given. Bhishma : Gandavaram Narayana I 

అ 9 Buchi Reddi comp'eted copying Bhishma I 
Vircdhi Aswayuja Bahula 10 Friday '23-10-182 
Parva on Vikriti Ashada Suddha 9 Tuesday (2 
and Mahaprastanika Parva on Khara Phalguna |] 
Week day is not given. (Sunday 


®. ఏ Andhra Sahitya Parishat No. 2/16 (1354) Palm 16 
shma Parva 91 leavés. Condition damaged 6 
Wns f clear. జ 


€ 


@ . 
ds తలసరి మంటు న 
Santi-Parva incomplete and Bhishma Parva 6 


- | € 


ధా 


lil 


క Leaves 191. Bhishma Parva contains from 74to 191 lea- 
le Teg Condition good. Sitanna son of Dwibashi Jagganna 

క copied Bhishma Parva and presented itto Potamsetsti 
am  Rajayya. on Vikrit Phalguna Suddha 5 {Weekday not 
“~ given 
౧0 
11 


Es Andhra Sahitya Parishat, Kakinada No. 181/16. Palm leaf. 


Hb Andhra Sahitya Parishat, Kakinada. No. 209/16 (290) 
Palm leaf. Bhishma Parva. Cen-plete. 1-122 leaves. Con- 
dition good. Appearance old. Nattam Venkatanarayana 
presented the manuscript to the above Parishat, Kaki- 
nada. 


12. జ Andhra Sahitya Parishat, Kakinada. No. 160/15. Palm 
leaf. 326 leaves. Bhishma, Drona, Karna, Salya, Sowptika. 
Stri, Aswamedha, Asramavasa, Mousala, Mahaprasthanika 
and Swargarohana Parvas. Santi and Anusasanika are 
not included in the text. Bhishma Parva contains 59 
] 62765. No details of scribe and date are given. 


‘13. క Andhra Sahitya Parishat, Kakinada. No.172/16. Palm leaf. 


14. ® Andhra Sahitya Parishat, Kakinada. No. 7/17 (2313) 
య... Palm leaf. Bhishma Parva complete £5 leaves. Condition 
good and complete. Date: Vijaya Margasira Bahula 13, 
(No week day is given) Scribe : Venkanna son of Vipparla 
Manga Raju. 


6 ఇ, 
“15. గ Andhra Sahitya Parishat, Kakinada. No. 15/16. Palm 
leaf. Complete. Good. Date : Swabhanu Aswija Bahula 12. 
(Week day is not given) fSaiani Narsanna copied for 
Talanki Vnkatachalamanna. 
@ 


16. ఘ Andhra Sahitya Parishat, Kakinada. No. 192/16. Palm 
leaf. Bhishma Parva. Complete. Good. Dake: Sowmya 
_ Taisakha Suddda 7 Sthira Varam (2—5—1789). + 

థి 
17. చ Andhra Sahitya Pariskat Kakinada. No. 179/ 5. Palm 
న “leaf. న్‌ : శ్‌ 


* 
“ఇ 


iv 


18. జ Andhra Sahitya Parishat, Kakinada. No. 227pi6 
Sritala variety. Bhishma Parva, 27 leaves. Co 
Very very small letters. Date given on {he first 
the manuscript. Plavanga Jyestha Bahula, '4 h 
(14—6—i787) No further details are found. 


19. రు Osmania University Library. No. 952. Palm leaf. 


3:6. shishma and Drona Parvas. Complete and 
tion good. At the end of lst canto of Bhishma Pai 
followiug verse is found. 


అరయగ పంక్షి చక్కదన మక్షరపొంకము [వాతతప్పు నే 
నెరుగని లేఖనత్వ మిదియేమని తజ్జలు తిట్ట బోకుడి 
వారికథ (వాసినం చదివినంతియ చాలును తప్పులెంతు రా 
చేరుకుకు వంకలూడినను చేదనవచ్చునె సార మెంచుడీ. 


£0. ట Osmania University Library. No. 888. Plam leaf. ) 
194. Contains Bhishma from jst to 85 leaves and 
Parva from 86 th leaf to 194, up to 4th Canto 337 
Fifth ilanto is not found. Condition good. 


* డ Osmania University Library. No. 892. Paim leaf. 1 
153. Bhishma contains 1-82 leaves and then Drona 
Condition goed and complete. Date: Kalayukti 4 
Sravana Bahula 12 Thursday (9—8—1798).. * 


ఎఎ అ TMS.S.M. Library, Tanjore. No. 64. Palm leaf. 1 
58. Bhishma Parva is spread over 82 to 140 leaves. ( 
" «tion good. + 
23. త Andhra Sahitya Parishat, Kakinada. No. 143/ 16. 
leaf. Leavas 18l. Bhishma Parva contains 45 1 
Manuscript also contains Drona, Karna, Salya, Sov 
parvas. At the end of Karna ‘Parva, the following 
15 found. తి 


* 00272 Sravana Saddha 11 mere (14—8— 
Maauscript concludes with the following details. Pat 
ramudu son of Maturi Ramachandra copied Bhi 
022, Karna, Salya, Sowptika Parvas as per the co 


24 
25 
26, 
27. 


28. 


29. 
30. 


81. 


32. ప 


vy 


Durgaraju Buchi Raju. Date: Prabhava Kartika Suddha 
. 19 Saturday. (15—11—1807). 

Handwriting is strikingly beautiful. Each leaf con - 
tains 14 lines, and each line has 150 letters approximately. 


ద Bhishma, Drona, Karna, Salya, Sowptika Parvas. Palm 
leaf. 384 leaves. Bhishma Parva included in 1-7 - leaves. 


Manuscript is complete and in good condition. This is 

obtained from the Trustees Sri Kanyaka Parameswari 
Temple Vayalpad, Chittoor District. 

న Andhra University Library, Waltair. No. ఈ. IITI. గ 563-1 

Palm leaf. Leaves 184 Bhishma Parva. Incomplete. 
Condition damaged. 

ప Andhra University Library, Waltair. No. 109. Palm leaf 
No. of leaves 336. Manuscript contains Bhishma, Drona. 

and Karna Parvas. Bhishma Parva is contained in the 
first 94 leaves. Complete’ 

బ నో, + University, Tirupati. No. 582. Bhishma Parva. Palm 
leaf. Leaves 112. Condition good. Date: Krodhi Bhadra- 
pada Suddha 13 Friday (21-8-1724) Konda Jogi Raju 
copied as per the copy belonging to Kavali family. 

మన్‌. V. University Library, Tirupati. No. 581. Bhishma 
Parva 1-98 leaves. Condition good. Complete. Scribe : 

 Sunkara Venkanna copied as per the copy of Chaganti 

Ummanna. Date : Sarvadhari Phalguna Suddhal0 Sthira- 
varam: (14-3-1879), 

య T-M. 6. న. M. Library, Tanjore. No. M. 63.Palm leaf. Bhi- 

_ shma Parva, 1-92 leaves. Complete and condition good. 


ఈ Theosophical Society Library, Adyar,Madras. No. 75075. 


Palmleaf. 1-124 leaves.The Manuscript also containsAswa- 
. medha, Asramavasa, Mousala, Mahaprasthanika and సజ 
garohana Parvas. Condition fair. 


| For description of these symbols, please see the 


he Sees te bee 
| introduction of Volume Ll. Adi & Sabha parvas. 


NIST TIX 


హా Theosophical Society Libray, Adyar, Madras. No. 75051. 
Bhishma, Drona, Karna, Salya parvas. Bhishmg§ parva 
spreud oyer 285 leavgs. Coadition injured but comple- 

.. lete in extent. a 


Critical Apparatus 


Drona Parva 


1. అ Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada No. 
160/15. Palm leaf {same as discribed under బా (No. 12. 
of Bhishma Parva). 

2. ఆ Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 

* 159/15. Palm leaf. (Same as described under అఆ {No. 2) of 
Bhishma Parva. 

3. ఇ Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
142/15. Palm leaf. 

4. క్యు Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
21/16 (Same as described under ఎ (No. 7) of Bhishma 
Parva.) 

5. & Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada, No.7/17 
(Same as described under ఖ (No. 14) of Bhishma Parva). 

6. ఊ Drona Parva. Osmania University Library, Hyderabad. 
No. 892. Palm leaf (Same as described under డ (No. 21) of 
Bhishma Parva). 

T. ఏ Drona Parva. Osmania University Library- Hyderabad 


No. 888. Palm leaf (Same as described under ట (No. 20) of 
Bhishma Parva). 


8. ఏ Drona Parva. Osmania University Library, Hyderabad. 
= — No. 952. (Same as described under రు (No. 19) of Bhishma 
Parva). | స 


వ్‌ 


vii 


పె Dbrgna Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 


228/ 15. Palm leaf. 215 leaves. Complete. Condition Good, 


* Nattem Subrahmaniyam presented the manuscript to 


Andhra Sahitya Parishat, Kakinada. This seems to 
be a Southern manuscript as the invocation reads as 
' మీనాక్షి సహాయం ” 
Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
246/16. Palm leaf.Leaves 239. Complete and condition Good. 
Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada,No. 250/16. 
Palm leaf. Complete. 
Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
241/16. Palm leaf. Leaves 181. Complete. Condition Good. 
Writing is good. At the end of the work, the following 
verse is found along with date. 

ఉరునంతోపముతోడను 

నిరతము జదువవలెనని ని|గవాళ కిన్‌ 

"పెరవొప్ప [దోజపర్వము 

ధర వెలయంగ వద్దిపర్తి శేషయ (వానెన్‌. 
Pramadi Phalghuna Suddha 4 Thursday. (17-2-1820) 
Seribe: Vaddiparthi Seshayya. 


ఘ Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. 


No. 245/10. Palm leaf. 


Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
226/16. Palm leaf. Leaves 145. Complete. Condition very 
Good. Scribe: Vyasulu son of Jonnalagadda Muttanna 
copied as per the copy of Avantcha Ramanujulu. Date. 


Rakshasa Kartika Bahula 5 Jayavaram. (1-12-1795). 


Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 
189/15. Palm leaf. 


19. రు Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 


181/15. Palm leaf. 


20. ట Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 


91/15. Palm leaf. 


21. ధ్ర Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 


23/16. Palm leaf. Leaves 199. Condition fair and complete. 


22. డ Drona Parva. Andhra Sahitya Parishat, Kakinada. No. 


122/15. Palm leaf. 


23. 6 Drona Parva. Andhra Salkitya Parishat, Kékinada. No. 


న్న 
ల్‌ 


2)3/16. Palm leaf. 326 leaves. Manuscript containg Bhishma 
and Drona Parvas. (Same as doscribed under & (No. 5) of 


Bhishma Parva). జ . ౧ 


లా 


Ca) 


24. త్ర 


21s 


28, 


29: 


30. 


viii 


ss Drona Parva. Andhra Sahirwa Parishat, Kakinada. No. 
145/16. Palm leaf, 


. ద Drona Parva. Andhra University Library, స స "Na. 


T. 563. Palm leaf. Leaves 145. :Same as described under 
న (No. 25; ui Bhisima Parva. జ 


0. న Drona Parva. Andhra University Library, Waltiar. No 


T. 109. Paiw leaf, ;Same as described under ప ము. 20) of 
Bhishma Parva). 

వ Drona Parva. Sri Venksateswaia University, Tirupati. No. 
552. Faim leat. (Same as.described under బ (No. 27) of 

 Bhishma Parva). 

2 Drona Parva. Sri Venkateswara Ne Tirnpati. No. 
58:. (Same as described under మ (No. 2%) of Bhishma 
Parva). 


మ Drona Parva. శౌ. వశ 3. న, Ml. Library, Tanjore. No. M. 70. 
Palm leaf. Leaves 95. Condition not bad. Complete. Scribe. 
Peda Ayyaparaju son of Gurva Raju, grandson of Ayyapa- 
raju who belonged to Kowndinya Gotra, Apastambha sutra, 
Yazurveda, Completed copying of the manuscript on the 
evening of Wednesday Adhika Vaisakha Suddha 11 of 
Pramoduta Samvastara. Saka 1612. (3-4-1690). 

య Drona parva. T.M.S.S. M. Library Tanjore. No. 68. palm 
leaf. Leaves 122. Condition good, and CoOL No 
details are given. 


31. ర Drona Parva. Theosophical Society, Library, Adyar, 


32 


జ త మ ఆ 


Madras. No, 74861. Palm leaf. Leaves 155. Complete and 
condition good. Date: Vikriti Kartika Bahula 10 Wednes- 


“ day. (2111770). 


| 
| For full description of these symbols, please see the 


| 
|introduction of Volume I. Adi & Sabha Parvas. 
| 


33, హ Drona Parva. Theosophical Society Library, Adyar, Madras 


No 72793. palm leaf. LeAves 152. Incomplete. Stopped with . 
veise No. 398 in 5th Canto, Condition fair but last leaves 
are missing. 


ళా 


న ఇ. అ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఖష్మ జ (దోణ కు ర్వ ములు 
=e (0) mee 
మహాభారత ము = యుద్దతంత్రము 


[పొచీనభార కీయులు పంటపొలమును ౬ బంటుపొలమును నమానాదరముతో చూశెడి 
“వారు. వాలముపట్టి భూమిని సస్యశ్యామలముగా చేసెడి వారు. చలముపట్టి వీరస్వర్గమును చూర 
గొని కీ  రశాముదులను వెదజ ల్లెడి వారు “ఇదమ్‌ [బావ్మా్యమ్‌ - ఇదమ్‌ తవా(తం - శాపాదపి శరా 
 దపి” అని భంగించెడివారు. “యోగముచేత తను త్యాగము చేయు వారును, రణభూమియందు 
వీరమరణము పొందువారును - ఉభయులును నూర్యమండలము 'భేదించుకొని పోవుదురని వారు 
విశ్వనించిరి. “వాతోవా[పాపష్ఫ్యసి స్వర్షమ్‌ - జిత్వావా భోత్యుసే మహీమ్‌' అని (శ్రీకృష్ణుడు 
' అర్జునుని [పబోధించెను. రణమును యజ్ఞ ముగా రూపకల్పన చేయుట భారతీయ వాజ్మయము 
లందు తరుచు కన్చించును. మహాభారతము కర్ణపర్వము చివర ఈ భావము చక్కగా |పకటింప 
బడినది. 


“అనలుడు భాస్కరుండును నుధాంకు(డు నధ్వరనం[వవ ర్తకుల్‌ 
వినుము నశేం|ద యీ [క్రతువు విమమయం బిది నిర్వహించి ర 
. ర్థునుండును గర్జుండున్‌ సమరరూపమునం దగ నీ |పబంధ మిం 
. పొనరం. బఠించినన్‌ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంవదల్స్‌ fa శ 
స (కర్గ..8-897) 


ఇది వీరజాతుల ఆలోచనావద్ధతి. వీరజాతులకు గాని _ స్వాతం|త్యమలవడదు, ' అలవడినను 
నిలువదు. 

భారతీయుల యుద్దశతం[తవిజ్ఞానమునకు మవ్లాభారతయుద్ధము పరాశాస్టయని చెప్ప 
వొప్పును. ఇంత దీర్గ ర్ధృవ్యవధియు, ఇంత నై నై_న్యజాహుళ్యము, ఏకత సమాఖిష్టులెన్న ఇందరు 
అతిరథ మవోరథులు, ఇంత వ్యూవావిజ్ఞానము మరి" యే యితర |పాచీన సం|గామమునందును 
మనకు గాన్చించుట లేదు: కతాసరనం గ్రా వుములు జరిగినవని యే కాని వాని తీరు తెన్నులు 


Cael 


తా 
జూ ~ + ను 


శి చ 


2 


మనకు 'తెలియరావు, రామాయణమునందు మహాయుద్ధవర్షన కలదు. కాని యందు పాల్గొనిన 
వారిలో రామలక్షణులును రావ గణేం|దజిత్తులును తప్ప తక్కిన వారందరును . (ముక్కడిమూక 
లనిమే చెప్పవచ్చును. రామల క్ళణు లిరువునే సరమధానుష్కులు, రావణుడును ఆతని కుమారు 
డును ధనుర్వేదవిదు లై నను చాళరథులకు ఈడుకారు. రాతనులును - వానరులును గూడ. 
[పవధానముగ చేవాబలముమీద ఆధారపడినవాశే. వారి ఆయుధములు శిలలు వృక్షములు 
ముసలములు మొదలయినవి. యుస్దతం[త కౌళలమును బట్టి చూచినచో రామరావణయుద్దము 
దొమ్మియద్దముగా మాతమే భాసించును. రాకనులు కూటయుద్దనిపుణులు. ఇం| “జిత్తు 
మాయాయుడద్దమును సాగించుటకు యత్నించి విఫలుడ య్యొను. (శ్రీరాముడు అలౌకిక వీరుడు. 
ఆయన మూర్తీభవించిన ధగ్భము. “రామః నతర్ధిరంగర8' అనియు “యస్య బిభ్యతి దే వాళ్ళ 
జాత రోపస్యసంయుగే” అనియు వాల్మీకి ఆయనను సంభావించిను. 


బుగ్వేద కాలము=దాశరాజసఐ[గ్రామము 


రామాయణకాలమునకు ఇంకను వెనుకకు పోయి వేవయుగమునంచే యుద్దతంత్ర 
తీజములను మనము కాంతుము. రు|దుడు యుద్దాధి దేవతగను బిభేకవ్యుడుగను వేదమునందు 
కాన్చించును ఆయనకోవము భయంకర మైనది. ' [పసాదము శుభకర మైనది. ఆయన చాప 
ఛారి “నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః నమస్టే అస్తుధన్వనే” ఓ రు.దా! నీకోపమునకు 
నమస్కారము. నీశరమునకు నమస్కారము, _నీధనస్సునకు నమస్కారము! దీనినిబట్టి వేద 
కాలమున కే ఆర్యులయందు ధను ర్వేదవిజ్ఞానము నెలకొనె ననుట విదితమగుచున్నది. బుగ్వే 
దములో వ ర్థింపబడిన చాళశరాజయుస్టము నందు రణసంబంధమైన ఎత్తుగడలు, దానికి |పతివిధా 
నములు మొదలై నవి మనకు కోన్చించును. 


దివోదానుని కుమారుడైన సుదాసుడు ఆర్యురాజన్యుడు. తర్నడివలెనే ఈతడును 
గొవ్చవి జేత. ఆకాలమునం చార్యులు సింధునదికి ఉపనదులై న పంచనదుల [పొంతమున వసించు 
చుండిరి. వారు యజ్ఞశీలునై ఇం[దుడు వరుణుడు, అగ్ని, మిత్రుడు, మరుత్తులు మున్నగు 
'దేవతులను ఆరాధరను ముండీర్‌, పంచనదముల కావల అనార్యజనులు బలవ త్తరులై దుగ్గాది 
ఏఐలిష్టళయుద్ద సాధనములు గభిియుండిరి. ఆర్యగణములలో భరతులు, యదువులు, అనువులు, 
(1దుహ్య్యులు మున్నగు శెగలవా రుండిరి, భరతులశే తృత్సులని చేరు గలదని సాయణాచా 
ర్యులవారు వచించిరి. _దివోదాసనుదానులు భరత -- తృత్సుగణమునకు చెందిననారు. వీరు 
లైన ఖభరతగణమువారు ఇకర ఆర్యగణములను అనార్యులను గూడ జయించి ఏక చ్చ | ళాధిపత్య | 
మును స్టాపించుటకు బద్దకంళణులై యుండిరి. దివోదాస సుదానులకు భార చ్వాజులు, వాసి. 
ములు విశ్వామి|తుడు [క్రమముగా పురోహూతులుగా నుండిరి. ఆకాలపు పురోహితులు కేవల కర్మ 
పడి అన్ముందు మాత్రమే నవోయులు శాడు. తమయాజ్యులై న రాజులకు సం[గామము 
లందు మంతఖలముచేకను, బుద్దిస ంపదశేక్షను, భుజబలముణేతను ? గూడ తోడ్చడుచు వారిపకుమున 
"దేవతలను స్తుతించుచు జ. కూడ _చీరుగాంచరి. 


లా 


Ae 
స్నా 


3 


. స్సుదానుని నాయకత్వమున భరతగణమువారు [పాచ్య దేళము_వై విజయమునకు 
_ నడుముకట్టి రి. దీనిని హార్షి ంపని ఆర్యానార్య 'రాజన్యులందరు ను కలిని పదిమంది రాజులు ఒక బల 
టె తమైన (సమాఖ్యగా. ఏర్పడి నుదానుని కడ్డమై నిలిచిరి. ఇదియే బుగ్వేద(పసిద్దమెన 
Mee నుచానుడు విజయా త్రను [పారంభించి అసిక్ని (చీనాబునది) పరుస్షీ 
_ -(శావినద్రి నదుల యంత ర్వేదిని [పవేశించెను. దాళరాజనమాఖ్యవారు. పరుప్వినది దతిణతీర 
_ మున విడిసి యుండిరి. సుదాసుని మున్ముందుకు ఎలయించుకొని వచ్చుటై. కాబోలు వారు 
తమమి[తవర్ష మైన యతువులు భృగువులు మున్నగువారిని (పేరేపించి సుదానుని పకమైన 
మత్స రజన పది మువై కవియించిరి. యతువులు మున్నగువారికి తుర్వుశు డనువాడు నాయక డై 
మాత్స్యులగోధనమును వారించెను. ఈ తుర్వళుడు మహాభారతము దతిణ గో(గవాణము 
నందు మనకు పరిచితుడై న నుళశర్శవంటివాడుగా నున్నాడు. శనమి[తవర్షవహాయార్థ మై నుదా 
సుడు అసిక్నినదిని చాటివచ్చి, పరుష్టి _ అసి నదులనడుమ విడిని యుండెను. 


సుదాసుని తిరోగమనయు క్రి 


ఈ యదను గైకొని దాళరాజకూటమువారు ఒక గొప్ప వన్నుగడను [పయోగించిరి. 
నుదానుడు తుర్వశునితో యుద్దము నందు చిక్కి తలమునకలుగా ఉన్నప్పుడు ఆతని నై న్యముల 
మీదికి పరుష్టినదీపవావాములను విడువవలెనని వారు ఉపాయమును పన్నిరి. _వరుష్ట్రినది గట్టు 
లను తెగ గొట్టినచో వెల్లువలు నుదానుని ముంచెత్తి ఆతని నర్వనాశనము కావించు ననియు, 
ఆ యలజడిలో తా మాతనిని తుదముట్టింప వచ్చుననియు వారి మం|తాంగమై, యుండును. 


పరుష్టినదికి ఎగువభాగమునందు వై కర్దులను జనులుండిరి. వీరు సుచాసునకు వ్యతిరేకులు 
చాశరాజసమాఖ్యకు అనుకూలురు. అట్లు (వేరేవింపబడి వైకర్లజనులు తమ దిగువ భాగము 
నందు పరుస్వినదికి భ్రండ్లు కావించి నదీజలము౭ను వల్లివు పొంతముల వై ఉవ్పెతుగ విడిచిరిం 
ఈ యమాభఘుమైన ఎత్తుగడలో నుదానుడును ఆతని నై న్యములును నళింపవలసి యుండెను. కాని 
అద్భష్టవళమునను వసిష్టులవారి దూరద్భష్టిచేతను కాబోలు నుదానుడు నర్వసాశము నుండి 
తప్పించుకొ నెను. పరుష్టినది వరదజలముల నుండి దూరముగా తమ నె_న్యమును అసిక్ని నది 
వంకకు ఉపనంవారించు కొనుఓచే ఇది సాధ్యపడెను. సమాఖ్యపకము వారి మిత్రుడైన తుర్య 
శుడు మాృాతము ఆవరదలను తప్పించుకొనలేక అందే నళించెనట. తానొకటి తలచిన దైవ 
మొకటితలచిన మైనది చాళరాజకూటమువారికి వినాళమునుండి సుచాసుని తప్పించి నందులకై 


జ్‌ 


వసిస్టమవార్షి ఇం సాన్‌ మిన్నగా స్తు నుతించెను. 


ఈలోవులో పదిమంది ప్రభువులు సుచానున్లి వెన్నంటవ లెనను ముతో పరుష్షి 
నదిని చాటి ఉ వ ప తాన ను ఇఇకాలు) కొనిరి ఇప్పుడు సుచాసుని 





శా 
ణా 


1. వివరములవై చూడు “లక్మేరంజనప్యాసావళో దాళరాజ్ఞ యుద్ధము, పుటలు - 
21 27. సు Se ప 


ae) 


4 


స్థితి మిక్కిలి ఇరకాటమున పడెను, పరుష్టివరదలచే నైన్యము కొంత చెల్లాచెదరయ్యిను. 
శత్రువులు వి[శాంతితో సమీపించు చున్నారు. శానింకను అసిక్నినదికి దడీణతీరముననే 
ఉండెను. ఈ వంకనుండి యాతనికి మరొక [పమాదము ఎదురయ్యెను. అసిక్ని నదికే |పోచీన్ల 
కాలమున యమున అను వేరుకూడ ఉండెను. యమునానది తీరమున భేదినామకుడగు అనార్య 
(పభు వొకడుండెను. వీడు జరానంధునివలె దురంతపరా[క్రముడు దుర్జనుడు ఇం|దుని ఆరాధించు. 
వారిని వీడు బాధించుచుంజెనట. నుదానునకీతడు [వబిలవిరోధి. తనపార్షి దేశమునందు విజృంభించి 


యున్న శేదుని నిర్మూలింపక నుదానుడు ముందుకు పోయినచో వాడు నుదానుని వెనుకనుండి 
చెబ్బకీయవచ్చును. లేదా ఆతని రాజ్యము వై బడి నష్టము కలిగింపవచ్చును. భేదుని ఉన్నూలిం 
పక చాళరాజవర్గమువారి నెదుర్కొనుట [ప్రమాదకరమని తెలమయ్యెను. నుదాసుడు మహా 
శూరుడును వ|జసంకల్పుడును శాకున్నచో ఆతని యాటకట్టి యుండును మహాోనీతివిదుడై న 
వసిష్టమవార్షి యాతనికి ఉపాయము చెప్పువాడు గానుండెకుగదా. క _ర్హవ్యనిర్ణయమును చేసి 
కొనుచున్న సుచాసనునకు ఇం|ద|ప్రసాదముచే మిితసవోయము లభించెను. ఆతనికి మి[తకతీయులై న 
ప క్‌ నులు అవినానులు భలాననులు మున్నగు గణములవారు ఈయాపత్సమయమున సుదానునకు 
బాసటగా వచ్చిరి. ఇట్లు మిత్రబలముచే నంవర్థితబలుడై న సుదానుడు కాలహర ణము చేయక 
భేదనాయకుని వె పడి ఆతనిని రూపుమూ'వెను. ఇది మవోయుద్ధమునందే జరిగానో లేక నయవం 
చనచే జరిగనో తెలియదు. ేదుడు నంవారింపబడుటచే నుదానునకు పార్షి ఖాగమునుండి 


౬2 

రాగల మవో[పమాదము నివారిత మయ్యెను. ఈ పోరాటమునం చాతనికి పెక్కుయొద్దాళ్వ 
ములును లభించినట్టు కాన్చించును. చాళరాజ సమాఖ్యనై బడి దానిని భేదించుటకీ యుర్ధాంగ 
మాతనికి విసారముగా ఉపకరించెను. 


సుదానునిశ[తువు లీవర కాతని వెనుకభాగమువై విజృంభించి యాతనికి తనవ్యూవా 
మును నమకూర్చు కొనుటకు అవకాశము ఈయకుండవలిసి యుండెను. కాని వారట్లు చేసి 
నట్లు కాన్సించదు. అమూల్యమైన కాలమును వారు వృథబుచ్చిరి. నుదానుడు మా[తము 
మిక్కి లి జాగృతుడై యుండెను, శత్రువులు తనవై బడు అవకాశమును వారి కీయక తానే 
వ్వారి సైబడి నిర్మూలించుటకు నిశ్చయించుకొని యుండెను. ఇప్పటి యాతని వ్యూవా మిట్లు 
న్నది. ఆతనికి RS [పమాదములేదు. * కావున పరుష్టినది యు త్తరపుటొడ్డున 


విడిసియున్న దాళ రాజసమాఖ్య వెపు సైన్యముల నడ'వపెను, ఆతని వామపార్భ్వమున రిపు 
పతీయులగు వై కర్లజనులుండిరి. చాళరాజుల [ప్రధాననై న్యముతో తాను తలపడుటకుముందే 
వైకర్షజను లనెడి కంటకమును నిర్మూలించుట శేమ మని యెంచి ఆత డట్లు శావించెను. 
నమాఖ్యపతమువారు _వెక ర్ల జనుల కేల ఆకదలో తోడ్పడలేదో ఊహింపజాలము. సుదాసుడు 
'భేదనాయకున్ని జయించుటతో 'చాళ రాజపత్షము-కారు దిగ్ర్భాంతి చెంది వికమవ్యూవామును 
విడిచి సంరతశవ్యూహము నాాశయించి యుండవచ్చును. లేదా శామాయణయుద్ధమునందు 
శావణుని వలె దుర్భరమైన ఆత్మవిశ్వానముతో అల్పనై న్యపరివృతుడగు సుదాసుడు తమ్మేమి 


ణ్‌ ల్‌ : 


Ca 


5 
'శేయజాల్మునని ఉ పేక్ష వహించి రేమో. ఎశ్లునను విక్రమవ్యూవామును సుదానునిపరము చేసి 
'యూరకుండిరి. 
సుదానుని విజయము 


నుదానుడు పరువ్హీనదీతీఠమువై పు వాహినులను తరలించెను. ఆతనికి డైన మనుకూ 
లించెను. ఒక ెనుతుపొను వీవ నారంభించెను. దాళ రాజనైన్యములు చికాకుపడి [సమత్తములై 
యుండెను. ఈ యదను చూచుకొని సుదానుడు శతువులనై వాఠాత్తుగ విరుచుకొని వజెను. 
వారు యుద్దము చేయలేక చెల్లాచెదనై పరుగె_త్త జొచ్చిరి. గాలివాన చే పరుషినది వెల్లువలకు 
'లోనయ్యొను. కొండలవై మంచు కరిగి వరదలు వచ్చినను వచ్చియుండ వచ్చును. చాశరాజ 
నై న్యములు సెక్కులు నదిలోవడి మరణించెను. వారు దతీణమునకు పారిపోవుటకును వీలు 
లేకుండెను. అసిక్ని.పరుప్టి నదుల సంగమస్థానము సమీపమునం చే యుండెను. అదియును జలార్గవ 
మయ్యెను. ఏ దిక్కునకు పలాయనము చెందుటకును వీలులేక సమాఖ్య వీరులు నిర్ణయగ సంవా 
రింపబడిరి. అనంఖ్యాకులు నదిజలములలో మశిసిరి. ఇం|[చావరుణుల [పఫాదముచే సుచానునకు 
అఖండవిజయము అపార మైన కొల్లధనము లభించెను. ఆతని ఘనవిజయమునకు ఆశ్చర్యపడి కవు 
లిట్లు దేవతల స్తుతించిరి. “ఇం[దుడు దరి[దునిచేత మవోదానము చేయించెను. మేకపిల్ల చేత 
సింవామును చంపించెను. నూదిమొనతో యూవన్తంభమునకు బెజ్బము పొడిపించెను”. 


దాళ రాజ సం[గామము నందు రెండుమూడు విషయములు గుర్తింప వచ్చును, 
మనువ్య యత్న మెంత యున్నను దైవ మనుకూలించిన గాని "కార్యసిద్ధి కలుగదు, మవో 
భారతమునందు ధృత రాష్ట్రు డు దీనిని గూర్చియే తరుచు వాపోవు చుండును బుగ్వేదకాలము 
నకే మశ్స్యజనపద ము గోన ౦వదకు వాసికెక్కి* యుండెను, మవోభారత మందలి గో[గవాణ 
'వృత్తాంతమ. నకుశి నాంది బుగ్వేదమునంచే లభించు చున్నది. ఈ'కాలమునఆర్యుల యుద్దసాధనము 
లెట్టివి అను పళ్ను జనించును ధనుర్చాణములు వారికి తెలిసి యుండ వచ్చును కాని ధనుశ్వేదము 
.ఎక్కువసాధన పొంద లేదేమో అనిపించును. భరతవీరులు గోసంపదను వెదకికొనుచు (పాగ్జిళకు 
'పోవునప్పుడు వారు “పెద్దగం డగొడ్డళ్ళను ధరించినట్టు వర్జ్మింప బడినది. “యువాం _నరాఫ్టళ్య 
.మానాస అహ్యం | పాచాగవ్యంత 8 పృథుపర్మ వోయయు; అ డీ 96 దావరుణులారా మీ బంధు 
భావమును చూచుకొని గోవులను ఇచ్భించుచు (జనులు) పృథుపర్శ్మవులై తూర్చుదిక్కునకు 
'పోవుచున్నారు. నాయకులై న వీరులు శరచావముల తోను సామాన్య నై నికులు గం[డగొడ్డళ్లు 
మొదలగు వానితోను యుద్ధ ముల్చేని యుందురు. యజుర్వేద కాలమునకు ధనుర్విద్య చక్కగా 
"అభ్య స్త మయ్యెను ఈమ రుదుని [పళంన యందు ధనుర్చాణములు తరుచు వినవచ్చును. 
యుద్ధసాధనము లెట్టివై నను బుగ్వేదకాలమున కే యుద్ధతం[తము గొవ్ప |పావీణ్యము పొంజె 
మం. వసతు. యుద్దయు ర్తి (Strattgy), ఆకాలమువారికిని బాగుగా తెలిసియుండుట 
చాశ రాజ సమాఖ్యవారు జలార్లవము కట్చి ంచుటలోను, సుదానుడు ఉపాయేముగ తిరోగమ 
నము చేయుటలోను మనము చూతుమ్ము. అననుకూల సనుయమునను అనన్గుకూ ల పరిస్థి తుల 


6 


యందును శత్రువును నిర్భంధముగా రణమునకు దింపుటయే నిపుణుడైన సేనాని చ్లేయు విధా 
నము ఇది యంతయు దాళశరాజయుద్ధమునందు పుష్కలముగా గలదు. 


6 


మహాభారత కాలము- సంగ్రామ శాస్త్ర పురోగతి 


మవోభారత కాలమునకు భారతీయుల యుద్దశ్యాన్త పరిజ్ఞానము విశేవపురోగతి 
నొందినది. సై నిక జీవితమే ముఖ్యధర్మముగా గల కత్రియజాతి |పాధాన్యము నొందుట _ యుద్ద 
సాధనములు యుద్ధాంగములు స్పష్ట శేఖలతో ఏర్పడుట _ య్యూయుక్తి _వ్యూవా నిర్మాణ 
పాండిత్యము అభివృద్ది నొందుట -- ఈమున్నగునవి మవోాభార తయుద్ధ ము యొక్క ముఖ్య 
లతణములు. 


క్షత్రియ జాతి (పాధాన్యము 


మవోభారత కాలమునకు వర్ణా ళమవ్యవస్థ దేళములో నిరూఢమయ్యెను. దుర్చలులను. 
రతీంచుట రాజ్యధర్మము. దానికి దండ మవసరము ఈదండ వ్యాపారము అనగా |పజారతణ 
వ్యాపారమున్నక్షై ఒకకులము ఏర్పడుట హిందూమతమునందలి (పత్యేక వ్యవస్థ. తత్రియుని 
ధర్మము (పజాపాలనము om (వజార కణము అనీ నాటివారు భావించిరి ఈ గురుత ర బాధ్యతను. 
నిర్వహించువా రగుటచే సంఘమునందు తత్రియుల కధిక[పాధాన్యము కలిగను త(త్రియులలో 
దుష్టులు దురా[గహా_-వేరితులును బయలు చేరి (పజాపీడనము కూడ జరుగు చుండెను. వీరి 
యాద్ధత్యమును అడచుటకు సంఘము నందితరవర్గములవారు వూనుకొను చుండిరి. మవోభార 
తారంభమునం దే శమంతపం చకవృ త్తాంతముకలదు. (ఆది-1-78,79) [తేతాద్వాపరనంధియందు 
పరశురాముడు మతియజాతి వై కోపించి యిరువదియొక్కమారు వారిని చంపి, రక్తపుమడుగులు. 
కట్టించె ననియు, ఆ మడుగులే శమంతపంచక మనబడు ననియు అదివుణ్య కే త్ర మనియు వర్ణింప 
వై నది. దీనినిబట్టియే ఆనాటి కొందరుక[తియుల జౌద్ధత్యము ెల్లి యగుచున్నది. మవోభారత' 
మందలి [దోణ 'రుపదవృత్తాంతము గూడ దీనినే బలపరచు చున్నది. దుర్భర చారి[ద్యపీడితుడై_ 
(దోణుడు తన్ను నమీపించి నప్పుడు |దుపదుడన్న మాటలు త తియజాతియొద్ధత్యమునకు నిదర్శ 
నమా (ఆధ్ధి-5-208) ఇట్టి వారుకొందరున్నను ఆ నాటిక[తియు అందరును (పజాపీడకు లనుటకు. 
గాదు. భీష్ముడు ధర్మరాజు మున్నగు వినీతులై న త|కీయస త్తము లెందరో వినవత్తురు 


యుద్ద మే [పధానవృ త్రిగా గల ఒకకుల ముండుట రణపాండిత్యమునకు దోవాద+కారి. 
ఆయెను. తు ధనుః కొెళశలము అనిదంపూర్వ మై విలనీ ల్లైను. గదాయురద్ద నై వై పుణ్యము 
మేర మీరెను. ఖడ్గసాధనము కూడ (పకర్ష నంధెను. దీనికి మో చేయుడై న నకులుడు ఉదావా' 
రణముగా చెప్పబడు కం నేనాంగాములై న రథ గజతురగ పదాతులు నంఘాతముగను. 
(కవన న నుళితేణకుగురియ య్యెను. వ్యూవహాజ్ఞానము ఈకాలమున [పదర్శింప బడి నంత 
నిశితముగా మహాభారత పూర్యకాలమునను, అనంత రక౭లమునను (పదర్శింవ ; బడెనా యను సంది. 
యమును కలిగించును. 


ద్రోణ వర్వము _ చతుర్గాక్వా సము 083 


వీరు: చాంకుటయును గౌొరవపతి 1 దిగ 
ర్తునిబలంబు( బనిచెం దోడు వడంగ. 


107. వ. ఆసంళ _స్పకులలో దండిమగలు మూడు వేలరథంబుల వారు 1 బెట్టు గిట్టిన 


 నావృష్టి పరుండు పం చశతముఖ్యరథికులం బంచత్వంబు నొందించి "పెఅచతు 
రంగబలంబుల నెత్తుట జొ త్తిల్లం “జేసిన న్యాతిగర్తనై న్యంబు దైన్యంబు 
నొంది |దోణుదెసకుం బజచెం బజచినం బోవక యువరాజుతై నేయుతోడ 
నానానిశితశరంబుల దురంబు నేయ నతండు. 


వి దుష్ళాననుండు నొత్యూకీతో యుద్ధంటు "నేనీ దూఢుడు :- 


సం. 1_99_?£ 


108. క, ధనువు దునిమి నవ్విన నీ 


తనయుడు పటుళ క్రి వై చె. దలంకక యదిీీప 
ల్రునియలుగం “జేసె సాత్యకి 
విను మాతం డతని సొండు విలుగొని నొంచెన్‌. 


109. ఆ అలిగి కృష్ణుతమ్ముం డతని చాపంబును 
3) 


నూతు( దురగములను గేతనంబు 
దునిమి సొగయ నేసియును భీమ సేనుప 
తిజ్ఞ దలంచి కంపం చెగక చనియె. 


110. వ. అట ధర్మజభీమనకులసఫా దేవులు సాత్యకి సేనం దణియం జొచ్చుట యెణింగి 


106. 
107. 
108. 
109. 


1 [తిక ర్హుల బలంబు బనిచె వలవడంగ _ కొన్ని (సతులు. 


గూ 
ca 


1. చశంవరాక _ అ. అ. బ.వ.స.ళ 


నై_న్యంబులం బురికొల్సి కొని ధృష్టద్యు మ్నాది యోధుల మున్నిడికొని 
త అిమిన నునవారును మార్కొని “పెనంగి రాత్ర నేయుండును నీసేన బడలు 
నడంజేయుచు మున్నీటం ెనుంజోజ డటిసి పోవు ఆటఅంగునం బోవు 


"et 


lf. బెట్టిదంబుగా గిట్రిన - కొన్ని (పతులు. 
. నిలిపిన - ల. 9. ముత్తునియలు - క. దొ. న. వ. వ. వా; తుత్తునియలు - య. 


1" 


రి 


గూడ ఈ మవోన్ర్రముల నాత డువదేశింపలేదు. ఆచార్యుని నిషృతపాతబుద్దియు లోకనంచేమ. 
దృష్టియు (పళంసాపాత్రములు. ఘోరసాధనములను [కూరన్వభావులచేత నుంచీనచో వారు. 
లోకసంతోభము గావింతురను అంశమును (దోణుడు కనివెమైను. 2 


జు. 


* 


అర్జునుని ధనురి విద్యా కౌళలమును చూపు సన్ని వేళములు మవోభారతమున అసంఖ్యా 
కములు. తొలుదొ_ల్స నే యాతడు గురుదకిణగా మవోరథు డగు |దుపదుని అవలీలగాపట్టి తెచ్చి = 
గురునకు నివేదించెను. ఖాండవదవానమునందు శరపంజగము గావించి ఎట్టి జీవులును అగ్నినంవో. 
రమును తప్పించు కొనకుండ జేసెను. ఇది యాతని నేర్చున కుదావారణమైనను ఆతని సవాజ 
మైన అ|కూరస్వభావమునకు విరుద్ధము. దిని |ప్రశిధ్వని మవోభారతయుద్దము నందు మనకు. 
తిరిగి వినిపించును. ఖాండవదవానము నుండి తప్పించుకొన్న యశ్వ'సేను డను నాగకుమారుడు 
కర్ణుని (పొపున నుండి మహాయుద్ధమునందు సూతనందనునిచే పార్టునివై [పయోగింప బడెను. 
(కర్ణ. 8.816) అంగార పర్లు డను గంధర్వ రాజును జయించుట (ఆది. 1-89-49); [దుపదునివీట. 
మశ్స్య్యయం[త భేదనము: అరణ్యవాసము నందు పినాక పాణిని మెప్పించి పాళుపతము పొందుట; 
ఘోషయా[త యందు గంధర్వుల నిర్ణించుట; నివాత కవచ కాలకేయాదిన:వోరము; ఉత్తర 
గో గ్రవాణవిజయము; భీష్కునకు శరతల్నము నిర్మించుట; ఆమవోవీరునకై పాతాళజలము 
పుట్లించుట; నై ౦ధవవధ; కర్ణ వధ; అపాండవము గావ లెనని యశ్వ శ్ఞామ [పయోగించిన [బవ్మా 
కిరోనామక్యాన్ర్రమును మోఘీకృతము చేయుట మొదలైన మవోసన్ని వేళము లెన్ని యో 
అర్జునుని ఏకై క ధనుర్దర పతీతికి ఉదావారణములు. ఇట్టి లోకై_కవీరుడై న యర్జునుడు, 
(శ్రీక లమ్షని భార్యల నపవారించికొనిపోవు వ న్రర్ణకిరాతులను నిలువరింప లేకపోవుట కాలదురత్య 
యము. ఎట్టిమవోనుభావులును మవోవీరులును కాలాధీనులని భగవానుడగు కృష్ణ దై్యపాయ. 
నుడు నిరూపింప దలచినాడు. 


కర్టుడుకూడ మవోన్హ్ర వే _త్త్‌ అయినను లఘుస్వభావుడును దుర్జనమి[ తుడును అగుటచే. 
ఆతనివిద్య రాణింప లేదు. : 


ధనుర్వేద పాఠశాలలు 


ళా 


మహాభారతయుగమునందు యుద్ధవిద్యను నేర్పుటక్రై ముఖ్యనగరము అందు నైనిక 
పాఠశాలల వంటివి ఉండినట్లు కాన్సించును. వానిలో మిక్కిలి పసిద్ధ మైనది హస్తినాపుర 
యుద్దవిద్యాలయము. _ దీనికి మొదటియాచార్యుడు కృపుడు. ఈతని తం|డి శరద్వంతుడను. 
(తావ్మణుడు మవిేశ్ర్రవిదుడు, శరద్వంతుడు తనకుమారునకు చతుర్విధంబగు 
ధనుర్వేదము నేక్చెను. కృవుడు (పథమాచార్యుడుగా వాగ్తీనాపుర_ పాఠశాలయందు 
పాండవధా ర్ల రాష్ట్రలు, యాదవులు మున్నగు పెక్కురు రాకుమారులు ధను'ర్వేద మభ్యసించు. 
చుండిరి (ఆశి. ర్‌-192). కృవుని తరువాత యాతని సోదరి భరయైన [దోణుడు వాస్తినాపుర 
ధను ర్వేదవిద్యాశాలకు అధ్యతు డయ్యన్లు. ఈయన య్య న్త్రగాంభఖీర్యము నందు మహోసాగర 
నన్నిభుడు. అగ్ని వేళ్యుడనుమహోముని యొగ్దను పరుశురామనివద్దను ఈతడు శుళూపవేని 


భా 
తు 


9 


దివ్యా(స్త్రనిపుణ్ణతను సాధించెను. యుద్ద పాఠ శాల యందలి పా త్య్యాంశములు వివిధములుగా 
ష్‌ 
నుండెను. [దోణుడు అర్జునునకు ఈ [కింది యంశములు నేర్చెను. 


“ సీ 44.26... ద్వంద్వ సంకీర్ణ యుద్ధములదెజంగు 
రథమహీవాజి వారణముల వైనుండి దృఢచి త సౌష్టవగతుల నేయ 


తే. బహువిధవూ వ్యా భేద నోపోయములను నం|ప్రయోగ ర వాస్యాతిళయముగాంగ గవి... 
(ఆది. 5280) 


విద్యాళాలల యందు ఛా తులను [పవేళ 'పెట్టుకొనుటలో ఆ కాలమున ఆచార్యునకు 
పూర్ణ స్వాతం[త్య్గ మున్నట్లు తోచును. ఉన్నశకులజులకు మాత్రమే [పనేశార్హత యుండెను. 
వక లవ్యుని వంటినిశితబుద్దికి వా_స్తినావుర కళాశాలయందు [పవేళశము లభింవకుండుట గమనింప 
దగినది. కర్టుడు నూతనందనుడుగా భావింప బడుటచే ఆతనికి ఈ విద్యాస్థానము నందు [వవేళము 
లభించెనో లేదో తెలియదు. కుమార్మాన్త్రవిద్యా సందర్భనసమయమున ఈశడు పాల్లొనుటను 
" ఖీమాదు లధిచేపించిరి. కతియబాలు రధికముగా నుండిన ఈవిద్యాస్థానమున “వగ లేక యే 
_ శాబోలు కర్టుడు మహేంద్రనగమువై తపస్సుచేయుచున్న భార్గవరాముని ఆశయింప బో యెను. 
ఇక్కుడను ఆన! నూత కులసంభూతి అడ్డువచ్చెను. త [తియకులాంతకు డగు పరుశురాముడు 
(బావ్మాణులకు గాని ధనుర్వేదము (వసాదింపడని యెరిగి క ర్డుడు శాను | బావ్మాణుడ నని 
బొంకి [(బవ్యూ(స్ర్రము భార్గ వ్యానము మున్నగు మహ్మోన్రములబడ స కాని దురద్భష్ట్రవశమున 
ఇం|[దకృత మాయచే కర్టునికులము భార్గవరామ.నకు శెలిసీ ఆ మవానీయుడు కర్టుని దివ్యాన్ర్ర 
పరిజ్ఞానము వీతథ మగునట్టు శపించెను. (కర్ణ . 2=63,89) మహేం[దపర్వతము  పాక్సము|ద 
(=o య £e ° 
తీరమున నున్నది. కావున భార్గవరాముని విద్యాస్టానము దజిళాదిఛా తులకు ఉపయు క్తముగా 
నుండెడి దని భావింప వచ్చును. 


[(దోణుని గురువగు అగ్ని వేళ్ళు డనుమవోముని (అగ్ని వేళుడనియు క్‌ లదు) ఆ కాలపు 
చావవిద్యా గురువులలో పేరెన్నిక గన్నవాడు. ఈతని ఆశమ మెక్కడ నుండెనో కచ్చికముగా_ 
తెలియదు. [దోణుని తం|డియెన భరచ్వాజమగార్షి యా[శమము గంగాద్వారము నం దుండెనని 
చెప్పబడినది. (ఆది. 5-184) [ద్రుపదుడు గూడ భరచ్వాజాశమమునందే వెరిగెను, [దోణ 
[దుపదు లిరువురును ఒకగురు వువద్ద నే వేదాధ్యయనము నేం విలువిద్య గరచిరి. తం|డి యనంత 
రమున |దుపదుడు పొంచాలాధిపతియుగుటకు వెళ్ళి పోయెను. [దోణుడు అగ్ని వేశ్యుడను మహో 

మనినిజేరి ధనుర్విద్యా పారగుడై ఆగ్నేయ్మాన్ర్రము సరగ మహ్మోస్త్రములను పొందెను. 
దీనినిబట్టి అగ్ని వేళుని ధనుక్వేదక భా శాల హిమవ శ్చాదమే.న పాంచాల దేశమునకు సమీపములో 
మండెశని యూహింప దగియున్నది. (శ్రీకృష్ణుడ ను బల రాముడును సొందీపళేవద్ద వాదాధ్యయ 


నము చేసిరి. సాందీపని,యా[ళమ మెచ్చట శుండెనో ఆతడు ధనుశ్వేచాలార్యుడిగునో + కాదో 
ఇలియధు. ఆ 


© అ అ క్‌ 


10 


ఆకాలపు యుద్ధ పాధనములలో గదాదండము |పాముఖ్యము వహించెను. బలభదు& 
శల్యుడు. భీముడు, దుర్యోధనుడు వీరు గదాయుద్ధవిశారదులు గచా|ప్రయోగమేనందలి బిే 
రీతులను అభ్యసించుటశై దుర్యోధనుడు చ్వారశానగరముక. శేగి బలరాముని సేకిరచెన 


చెప్పబడు చున్నది. సుయోధనుడు నిరంతరాభ్యాసముచే గచాపొండిత్యము నందు భీము 
మీంచిపో'యెును 


శిష్యుల విచ్యావ్యాపంగమును గురువులు పరితీంచుట [పాచీకకాలమునందును గలదు 
ఆచార్యుడు ఛా తులను తాను మున్ముందు పరికించి సంతృ _ప్రినందినచో పెస్టల సమశ్షము: 
బహిరంగ |పదర్శనము చేయించును. ఇందు మొదటిది ఈ నాటి కళా ళాలపరీత వంటిది. భా? 
తము నండిట్టి సన్నివేశములు రెండును కలవు. ఒకనాడు [(దోణుడు శిష్యులను పరీతీంపగో! 
కృ[తిమమైన యొకపతిని శాఖా[గమువ్వై రచించి దానిని భేకెంచుటశై ఒక్కరొక్కారుగా 
రాకుమారు౭ను పిలుచుటకు నిశ్చయించి ధర్మనందనుని ముందు పిలిచిలక్యుమును [పక్కనున్న 
వారిని అందరను చూచితివా యని యడిగెను. లక్యుముతో పాటు ఇకరులను జూచుచున్నానని 
యుధిప్పిరుడు బదులు పలికెను. వెంటనే ఆచార్యుడు కోపగించి ఆరాకుమారునకు పకా[గద్భష్టి 
లేదని నిరసించి తొలగి పొమ్మనెను. పలువురు రాకుమారు లిక్లే పరీకకు నిలువలేక పోయిరి. 
ఒక్క అర్జునుడు మాత్రము పథి. శిరమును దప్ప అన్యవ న్తువులు తనదృష్టిలో లేవని చెప్పగా 
ఆచార్యుడు సంతసించెను. అర్జునుడు లత్యుమును పడనేనెను. (ఆది. 5-248,254). 


మరియొక పరీక్ష యం దర్జునుడు తన శర కౌళల్యమును జూపి గురుని మెప్పించెను. 
ఒకనాడు [దోణుడు గంగానది యందు స్నానము చేయుచుండగా మొసలి యాతని పాదమును 
వెలను శిష్యు లందరును ఏమియు చేయ నేరక |త్రొక్కిడి పడుచుండిరి. అప్పుడర్జునుడు నీటిలో 
శరీరము కనబడకున్న యా మొసలిని ఐదుబాణములు [ప్రయోగించి సంవార్మించెను. (ఆది 5-258) 
ఈ జలభేవనవిద్య నాతడు ఉత్తరో_త్తర గాఢముగ సాధన చేసి యుండును. తత్సవోయముననే 
యాతడు నివాత కవచ కాలకేయాదులైన సముద్ర గత రాక్షసులను నిర్మూలించెను. 


ళ్‌ 


కుమారా వొద్యాశందర్శ్థన ఘట్ట ము వా_న్రీనాపుర యుద్ధక ళా శాలావిద్యార్గులబ హి 
రంగ పరీక్ష. కర్టుడీ సందర్భముననే తన చావనై పుణ్యమును చూపి దుర్యోధనున -కా_మి[తు 
డయ్యును. [దుపదరాజును పట్ట కొని తెచ్చుట కూడ కురుపాండవ రాజకుమారుల విద్యావరీకలో 
భాగ మే. వీరులు వినయ | వదర్శవమునకును కుళల'వా గ్రలు శెలుపుటకును శరములనే [వయో 
గించుట చిత్ర మనిపించును, ఉత్తరగో[గవాణము నందు అర్జును డిట్టి శూరనర్యపదాయమును 
అనుష్టించెను, (దోణుడిట్లు చెప్పుచున్నోడు “ఇప్పుడు నాకు [బణాముంబులుగా6 బాదంబుల 
'మొదలంబజీక రెండమ్ము లేసి చెద్ద కాలం 'బేనిబీభాసియున్న వాడు గావున గుళల | పళ్నుంబుగా. 
జెవులు సోశీియుం జోకములుగా శెండమ్ము లేనెః (విరాట-4-కిక్‌క, . 


న్‌ 
న్‌ా 


జౌ 


11 
ఆయుధములు 


= , మపోభారతకాలము నందలి ఆయుధములలో ధనుర్భాణము అ| శేసరములని నూచింవ 
నై నది. యుద్ధవిద్యకు ధను న్వేద మనువేరు కలుగుట గమనింపదగినది. “ఆయుధములు నాలుగు 
విధములని చెప్పబడినది, ముక్త, అముక్త, ముకాముక్త, యంత్రముక్త అనునవి. నీతిపకాళిక 
అను[గంథము వానిని మూడువిభాగమ. లుగా మాత్రము చేసినది. ముక్త, అముక్ష, మంత్ర 
ముక్త - అనునవి మూడుతెగలు. ధనుర్భ్బాణములు ముక్త ఆయుధ(శేణికి చెందినవి. కోదండము 
_శార్ముకము, మున్నగునవి ధనుక్ఫేదములు కావచ్చును. ధనున్సులు, బాణములు చేయుట 
' నంహితాకాలమ. ననే జనులకు వృత్తిగా ఏర్ప డను. “ఇషు చద వ్‌ ధన్వ కృద్భ గం. అని 
యజుర్వేదము. కమ్మరులు బాణముల శిరస్సుం ను చేయుదురు. ఇతరులు శరము యొక్క తది 
తర భాగములు చేయుచుండిరి. ఐత రేయ  బావ్మాణము 'బేవతలు శరనిర్మాణ మెట్న చేసరో వర్షిం 
చినది. ఒకప్పుడు పురోహితున కీయవలసిన దకిణకు బదులు ఒకచాపము, మూడుబాణములు 
ఇచ్చినట్లు 'కౌళితకీ బావ్మూణము వర్ణించినది. చాపము సాధారణముగా నాలుగు లేక ఐదు 
మూరల పొడవు ఉండెడిది. దానిని ఉక్కుతోగాని, కొమ్ముతోగాని దారువుతోగాని చేయు 
చుండిరి. అర్జునుని గాండివము వెదుకుతోను (శ్రీక en కొమ్ముతొను చేయబడినట్లు 


కన్చించును. అల్లైతాటి యందు శెండుతాళ్ళుండును. ఛానుష్ముడు ఎడమచేతికి చర్మపు 
తొడుగును ధరించును. అతడు కుడిచేతితో నారిని, ఎడమచేతితో ధనుస్సునడుమ.ను పట్టుగొనును. 
అమ్ము యొక్క వేగమును ఒరవికిని తట్టుకొనుటకై వా_్హకవచము అవనరము. కుమార్మొన్త్ర 
విద్యాసందర్భనము నందు. బద్ద గోధా,గుళి (తాణుల్‌ మార్గణ వూర్గ్ణ్శతూణులు' అని రాజకుమా 
రులు వర్ణింపబడిరి (ఆది-6-10) చెట్ల వట్టలతోను, నరములతోను, జనుముతోను నారి చేయ 
బడుచుండను. రణమునందు భావము (తుంచుట, నారిని ఖండించుట, బాణములను |పతిజాణ 
ములతో ఎదుర్కొనీట మున్నగురీతులు మవోభారతయుద్ధము నందు తరుచు వినవచ్చును. 
ధనున్సువిరిగిన వీరుడు ఒండొకవిల్లు వెనువెంటనే చేపట్టుటకు ఏర్పాట్లు ఉండెడివి. 


బాణములు, తాణాననములు మొదలగు యుద్ద సాధనములను బండ్ల మీద రణరంగము 
నకు గొనిపోవు చుండిరి. నారాచములు మొదలై న ఘోరసాధనములిను బండ్లమీద ెచెద్చనని" 
కర్ణుడు దుర్యోధనునితో చెప్పెను (కర 1-286). భీముడు కూడ ఆకే చేసెను. భీముడు తన 
పారథిమైన విళోకునితో “మనశరంబుల కొలంది యెట్టున్న దరయు మనవుడు నీతండుఅ( స్త్ర 
శ(న్రుముల సంపద యడుగ వలదు, నేండు కెచ్చిన వాని లోన నాజెడు |కేగుపడి పూని వచ్చు 
బండి యొక్కటి యించుకయు వెలితిగాక యున్నయది" యని చెప్పెను (కర్ల-8-141) పడు 
ళకముల శరములు పేర్కొన బడినవి. భల్లము, శుర[వము, |వదరము, శురకాముఖము, అర్హ 
చం|ద బాణము, నాొరాచము, బాణము (స. ఫీముడు ఏడురకముల్లై న శరములతో 





2 War in Ancient Indie - VR. Ramachandra Dikshitar. Madras Unie 
versity Publication. Page 93. 9 


° 


12 


ఏడుగురు వీరులను సంవారించెను. వెడదవాలియమ్ము అనునదిమణి 'యొకటి. ఇవి వేశ్వేరు 
తీరుల బాణముళై యుండును. వర్యాయపదములు కాక పోవచ్చును. లోకోత్తర వీరుడైన 
యర్జునునకు అకయతూణీరముండుట యాతని విశేషమని కర్చుడే అంగీకరించెను. ఎగ్రశెగని 
శరవరంపర కలది అకయ తూణీరము, ఇది యగ్నిద తమని చెప్ప బడినను (కర్ణ -1-285) 
యం[తనిగ్మిత మైన సాధన విశేషముగా ఖావింపవలెను. అది యెట్టిడియో చెప్పజాలము. విశిష్ట 
మైన అస్త్రములను వీరులు మిక్కిలి జాగరూకతతోను భక్తి తోను కాపాడుకొనుచుండిరి. కర్ణుని 
నర్బా(సన్త్రమునుగూర్చి యిట్లు చెప్పబడినది, “అశ్వ సే నీనాభిధానుండగు నాగకుమారుండు నర 
ముఖళ రాకారంబు గైకొని త రయొద్దనుండC దాను బసిండి యొజం బెట్టి యనుదినంబును 
గంధపుష్పంబుల నతతంబుల నర్చించుచు నయ్యర్దును మీందం (బ యోగించు వాడై యున్న 
యట్టి యమ్మువనీయ్యాన్త్రంబు (కర్ణ 8-918). 


మహాభారత కాలమున అగి |1పయుక్తమైన యుద్దసాధనము లుంజెనా యనునది 
విచారణీయము. ఆగ్నేయ్మాన్ర్రమను మవోసాధన ముండెనని తరుచు వర్థింపబడును కాని అది 
యీనాటి మందుగుండుసామానువంటి దగునో కాదో నిర్ణ యింప జాలము. శతఘ్నులు మున్నగు 
ఆయుధములు దుర్గరకణమందు వినియోగింప బజెడివి. ఒక్కొక్క మహ్మోన్త్రము మంటలు 
[గక్కుటయు భయంకర నినాదము చేయుటయు చదువుదుము. కర్ణనంవోరకమై అర్జున 
[పయుక్రమగు ఖోరళరము కడంగిన విధము. 


“నినద సముద్భట స్ఫురణ నింగి పగుల్బంగ 
సర్వభూతకంవన మగుచ మెయిన్‌ నిగిడి” (కర్ణ - 8-861) 


శరశరాసనములు గాక ఇతర మెన ఆయుధములు పెక్కు వాడబడు చుండెను. మున 
లము, భిండిపాలము, తోమరము, శక్తి, పొళము, చ[కము మున్నగు నవి మవోభారతమున 
తరుచు వినవచ్చును. [ద్రోణుని యభిమతము తీర్చుటకు [దుపదుని పట్టితెచ్చూటశకై కురు కుమా 
రులు కాంపిల్య నగరమ్వువై 'నేగిరి, అచ్చటి జనులు వారిని “అసి, ముసల, దండంబులు" గొని 
'యెదుర్కొనిరి. (ఆది-6-72) ఇందు డిచ్చిన ఘోరమైన శక్తిని కర్ణుడు ఘటోత్కచునివై 
1వయోగించి వానిని సంవారించెను. మరియొక్కవిశేషమును గలదు. ఒక్కొక్కవీరుడొశే 
(పయోగమున అసంభ్యాకములగు అమ్ములను [పయోగింప గలుగు చుండెను. ఇదియును 
యం[తనహాయముతో చేయుచుండి రని యూహింపవ లెను. 


సేనలు= సెనాంగములు 
క్ష్‌ 


మవోభారత కాలమునకు నైన్జము నందు చతుర ంగములు సు వతిష్టితము అయ్యెను. 
ఇవి రథ గ్త్‌ తురగ్గ వదాతులు వేదకాలము టు గజవిఖభాగము ఉండిన నూచనలు లేవు. 
ఆశ్విక నై న్యమ్ము కొంతవర కున్నట్లు చాశరాజ యుద్ధ [పనంగమున చదివినాము. చదరంగము 
అను ఆటను బట్టి నె నై_న్యము నందు చతురంగ పప జరిగెనని కొందరు భావింతురు. వీ వైన 


లా శా లం ల్‌ 


13 


“విభాగము లను బట్టి యే చదరంగము నందలి బలములు వకర్చడెనని మ8 కొందరు తలతురు. 
.ఎశ్లైనను మవీఃంభారత కాలమున కవినిరూఢము లయ్యెను. 


° 
. 


ఎ రథములు 

॥ భారతయుద్దమునందు వీనికి పథమస్థానము కలదు. నైన్యము నందలి (శేణులు 
రథమును బట్టి యేర్చడు చుండెను. అర్థరథ, సమరథ, మవోరథ, అతిరథ అనునవి వీరుల 
శొనగబడు ఉ_త్తరోత్తరస్థానములు. ఉదో్యోగపర్వమునందలి రథాతిరథనంఖ్యానము, _ భీష్ముడు 
తన్ను అర్ధరథుడుగా నిర్ణయించి నందుకు కోర్టుడు కోపించి వెడలి పోవుట నువిదిత మైనకథ. రథి, 
సారథి - వీరి యన్యోవ్య[పాధాన్యమును గూర్చిన నన్ని వేశములును భారతము నందు చెక్కులు 
కలవు. (శ్రీళ్ళమ్ణుడు, శల్యుడు ఆనాటి మవోసారథులలో చెప్పదగినవారు. కర్టుడు _శల్యుని 
తనకు సారథిగా చేయుమని దుర్యోధనుని కోరుట, ఈ ఘట్టము నందలి [తిపురాసురసంవోర 
వృత్తాంతము -- రథి సారథుల [పాళన్హ్యమును వ్యక్తము చేయును. రథమును రథికుని సంర 
ఉంచుటకు చ[కరతకు లను యోధులు నియోగింప బడుచుండిరి. యుభామన్యుండును ఉత్త 
:మౌజుండును కిరీటి చక్రరకకులుగా కాన్చింతురు. _ వీరిద్దరును మవోరథులు. (పసిద్ధవీరుల రథ 
ముల్వవై వారి (పత్యేకధ్వజములు ఎగురు చుండును. వారివావహానములును [పత్యేకవర్షము 
“లును కలవిగా నుండును. వారి ధనుస్సులకును శంఖములకును వేరువేరు నామములు కలవు. 
వీర్యవతమును భారతవీరు లత్యంత [శద్దతోను ఉత్సావాముతోను పొటించుచుండిరి. 


భీష్మునిది తాలశేతువు. వెల్లిగొడుగు. ఆచార్య దోణుడు వేదికాధ్వజుడు. ఈతనివి 
'అరుణాశ్వములు. దుర్యోధనుడు నాగ కేతనుడు, శల్యునిది కదలికాధ్వజము. కర్ణుని ధనస్సు 
చేరు విజయము. వీని కేతనము వా స్తికత్యు (కర్ల-1-60) యుధిష్టీరుని యశ్వములు వాంస 
వర్ణములు. ఈయన శంఖము అనంత విజయ నామకము. అర్జునుడు శ్వేతాశ్యములు, కొపికేత 
నము, చేవద_త్తశంకయు కలవాడు. పాండవసోదరుల అశ్వములు, ధ్వజములు వేర్వేరుగా 
(దోణ-1-807 పద్యములో చెప్పబడినవి. ఒక్కౌక్కవీరు డొకవిధమెన నై న్యమునకు నాయ 
కత్వము వహించి నట్లున్నది. _ భీమున్నినె న్యము పచాతిభూయిస్టము (భీష్మ-1-- 105) నకుల 
సవాదేవు లాశ్వికబలమున కధిపతులు. నకులుడు అళ్వశిక యందు నేర్పరి యని విరాటపర్య 
మున వర్ణిత మైనది. అదికాకయు కవలు మదేశ్వరుని మేనల్లుళ్లు. * మద, కాంభోజ, గాంధా 
'రాదిదేశములు వాయములకును వాయశికకును నిలయములు. ఈ విధముగా నకులసవా దేవులు 
ఆశ్విక నై_న్యనిర్వవాణము నందు 'నేర్పరుళై యుండ వచ్చును. శొరవులపతమున గాంధార 
రాజైన శకుని ఆశ్విక నై న్యమునకు అధిపతిగా క నృట్టును. కాళింగులు గజ నై న్యమునకు 
(వనిద్ది, కళింగ దేశారణ్యము లందూో ఏనుగులు వ ర్ధిల్లీ్‌ యుండవచ్చును. 
@ 

గ . 

కౌటిల్యుని అర్థశ్యాస్ర్రమున సాం[గ్రామికమ్ము అను నధికరణమున పత్త్యోళ్వరథ వూపి, 

కర్మ లను గూర్చిన (పత్యేకాధ్యాయముకలదు. చతుర్ధంగబలముల [పత్యేక వ్యాపారములు, 


14 


వానియుద్ధమున కనువై న భూములు దీనిలో వివరింప బడినవి, ఏనుగులు చేయవలసిన వను. 
లను శౌటిల్యు డిట్లు [కోడీకరించిను క, “ముందుభాగమున నడచుట, [కొత్త శ్రమార్గములను: 
"రేవులను నిర్మించుట, నీళ్ళలో కి డిగుట, చెదరిన సై నికుల నొకచో చేర్చుట, శవ కోరు "సేన 
లను భగ్నము చేయుట. [పాకారములను. గోపురములను చ్వారములను పగుల గొట్టుట, 
కోళమును చెచ్చుట = ఇది యేనుగులు చే ల [పా చీనయుద్ధతం[తమునందున్ను 
మధ్యయుగమునందును కూడ గజములకు సై న్యమునందు అభ్యర్థి తస్థానమే కలదు. _ ఏనుగులు 
ఈ నాటి టాంకుదళముల వంటివి. అవి స్థిరములు he “దుశ్భేశ్యములు రాజులకు. 
శోభాహేతువులు. ఏనుగులు శతుభయంకరము లయ్యును ఒక్కొక్కప్పుడు తమనై న్యమున శే 
[వమాదకారణము లగుచుండును భీష్ముని నా ల్లవనాటియుద్దమున భీముడు విజృంభించి 
దురోధనునివై వి|:మింపగా ఆతడు మగధరాజను |చేశేపించి గజనై న్యమును వాయునందను. 
నీవై కవియించెను. భీముడు మున్నగువారు శరములతో ఇభదళములను చీకాకువర'చిరి. 
అవి కలగి తమవాహినులనే దిగ (త్రొక్కెను. 


చెనుగారి దూలు మొగిళులొ 
యన నిభములు విలింగి నిజబలావళి నదియం 
దన మీద ఖా టి దుర్యో 
ధనుః డదలిచి సర్వ నై న్యత తిం బురికొల్పెన్‌ 
భీష్మ-2- 216. 


మవోభారతయుద్ధమున ఇద్దరు గజాధివులయు, చారిపనుగులయు వృతాంతము 
[పస్ఫుట మగుచున్నది. వీరిలో నరకుని కుమారుడు (పాగ్టోతిషపతియగు భగదతుడొకడు. 
ఇకని దంకానళమువేరు నుపతీకము. భగదత్తుడు కౌరవపతమున నుండెను. తన యేనుగును- 
వరపించి పొండవ నై న్యమునం దీతడు చెక్కుమారులు బీభత్సము కలిగించెను (భీష్మ-8-150) 
తుదకు సు(పతీకముతో భగదత్తుడు అర్జునునిచేత చచ్చెను([దోణ.! 869) ఉద్ద-డుడగు మరియొక 
గజాధివుడు మాగధుం డగు bo వీడును భగదత్తుని అ వీడు తనయేనుగు. 
తో పాండవనై న్యముల గలంచుచుండ (శ్రీకృమ్ణునిచే [పేరితుడై పార్టుడు వీనిని సంవారిం 
చెను. (కర్ణ _2-815)  యుద్ధపుశేనుగులలో నాలుగుదంతములు కలవి (వళ _న్హతరములు. 
కావచ్చును. అర్జనుడు “చతుర్గంతరుచిస్ఫీణమగు గజముతో పోల్పబడి నాడు 
(శల్య-1-46). థ్‌ 


అశ్వములు జ్‌ 


భారతయుద్దమున దు ఆశ్విక సై న్యమునకు సముచిత | పాధాన్యము కలదు. వేగగమ. 
నమున కవ్నిఅత్యంసీవక్యగములు (ప్రధానముద్రో వీరుల రథములను లాగుట కిని ఉపయోగించు. 





శ్‌ చె 
లి, కౌటిల్యుని అర్థశ్యాన్ర్రము-ఆచార్య మామిడి వూడి వెంకటరంగయ్య. పుట ర20. 


క 


నజ 


15 


చుండెను. అక న్యములు తెరలు తెరలుగా తాకుటచే యుగ్దనంబధ మైన వర్ణనలలో వీనిని 
.శరంగములుగా రూపించు చుండిరి. సేంధవ వధ నాడు అస్టనులి వరకు. [పధానముగ 
ఆతని సారథి రథవాహానములవై ఆధారపడి యుండెను. (శ్రీకృష్ణుడు అశ్వవృాదయమును 
చక్కగా "నిఎగినవాడు ఆజంతువుల యవసరము:6ను ఎట్టి భయానకవమయము లందును ఏమ 
,రోడు = సై ౧ధవవధ నమీపించుచుండగా ఆతడు గుజ్జములను నేదబేర్చినవిధము [వశంసనీయము . 
'అలుగులు పెరికి, మేను గలయ నిమిరి. అర్జునుని “దివ్యా స్రములతో వెడలిన నీటిని |తావించి, 
ఖాణము మేపి అశ్యములను నూలుకొ ల్పెకు (|5ోణ-3- 159-185) శతుసెన్యమును వెనుకను ఢి 
శాకుటకు అశ్వికబలము ఎక్కువగా ఉపయోగించును. భారతయు సము నందు శల్యుడు మరణిం 
చిన తరువాత కూడ కౌరవులు మొండి పట్టుద లతో యుద్దము చేసిరి. “నుబలనూనుండు 
[పబలతురంగదళ సవా [సంబులతో వేగంబు మ వె కశ వెనుక (గట్టి ” (శలర్ద-! -లికిఇ) విజ్బం 
శ్రించెను. అప్పుడు ధర్మరాజు తనచిన్నతమ్ముడై న సవాచేవుని ఐదు  వేలగుజ్డములతో శకునిని 
శాకుటకై పంవెను. 


అశ్వచళము చేయవలసిన కార్యములను కౌటిల్యు డిట్లు వివరించెను. “అర్లమగు 
[ప దేశమును ని వేళశమును అరణ్యములను శోధించుట; విషమముకాని [పదెళమును, నీటిని, శేవును 
గాలిని, వేడిని గుర్తించుట; శత్రువును తరుముట; మొదటి దెబ్బ కొట్టుట; ళత్రునైన్యము ప్రవే 
శించి చీల్చికొని పోవుట; కోళమును గాని రాజకుమారునిగాని తప్పించి తీసికొని పొవుట; వెనుక 
ఇాగమందును కొనలందును శ(తువువైవడుట _ ఇవీ అళ్వదళము చేయవలసిన కార్యములు”. 
ఈ|ప్రకరణమునందే మరియొకచోట "కౌటిల్యు డిట్లు వచించెను. “కావలసినన్ని గుజ్ఞములులేని 
రాజు గుజ్జములను ఎద్దులను రథములకు క ట్రవ లెను.” మహమ్మదీయులు భారత దేశమును 
(పవేశించు వరకును ఆశ్విక నై న్యములు అంతగా వృద్ధి శౌండినట్లు కాన్సించదు. హిందూరాజ 
న్యులను జయించుటకు ఆశ్వికదళములే ముసల్మాను వికేశలకు ఎక్కువగా తోడ్పజెను. వారికి 
అళ్వపతులను బిరుదు సార్ధకమయ్యెను. విజయనగరచ[కవ రులు ఉత్తమాళ్వములను వి దేశముల 
నుండి కొనుటకై ధనము విస్తారముగా వ్యయము చేయుచుండిరి. అశ్వాధ్యకుని విధులను 
గూర్చి “కౌటిల్యుడు అర్థ శా స్త్రమునందు వివరముగ నూచన లిచ్చియున్నాడు. యుర్రాళ్వము 


అను ఎన్నుకొనుటలో వానివయన్సు శుకలకమణములు పాటింవబడుచుండెను,. కాకతి గణపతి " 


చేనుని  గజాధ వ్రయమడు జాయవనీనాని. (పళావరు[దుని వర్ల సాహిణిమార్య 
"ఆళ్వాధ్యమడు. 


ఉ పదాతులు 


"నర్వ దేశళాలములందు ఆయుధముల ధరించుట; సె నై నిక వ్యాయామము - ఇవి పచా 
శులు చేయవలసిన కార్యములు” అని పచాతుల ధీర్మ ములను కౌటిల్యుడు సర్శగవావఖగా ననే 
శించినను విష్టి (కార్మికులు) చేయవలసిన పనుల ను పడ్గాతుల విధులలో నే చేక్పాదగేయున్న వీ 
ఆవి 'శ్చేవన . = శిబిరములను మార్గములను సేతువులను కూపములను తీర్జములను శోధించి శుభ 


16 


పరచుట; యం[తమ. లను, ఆయుధములను ఉపకరణములను గానము ను మోయుట్ట యుద్దరం. 
గమునుండి తపన ఆవరణములను గాయపడినవారిని తీసికొనిపోవుట " మున్నగునవి 
వీరికి సంబంధించి యున్నవి. ప_త్త్యధ నతని (పదాతుల యధివతి ) "మెలకువలు 'అర్థశా(న్రాము 
నందు మరొకచో నిరూపింవ బడినవి. “మూలబలము; భృత బలము; | శేణీబలము; మి బలము; 
శతుబలము; ఆటవిక బలము - వీటిగుణదోషములు, జలములందు, ఎ కైన పచేళముల(దు చేయవల్మ 
సిన యుద్ధకర్మలు; [వకాశయుద్ధము, కూటయుద్ధము; గోతులలో కాని ఆకాశమందుండి కాని 
చేయయుయుద్దము; పగటియందు కాని రాతిపూటగాని చేయవలసిన యుద్దము - వీటి నన్నిటిని 
ఎరిగియుండ వలెను. దీనినిబట్టి పదాతుల కార్యములు కొన్ని తెలియవచ్చుచున్నవి. ఉదా 
వారణకు మవో భారతమున (దోణాచార్యుని నాల్గవనాటి యుద్ధమున రాతినమరముసా గను. 
చీకటి డట్టముగా ఆవరించియున్నను ఉభయపవమువారును వెనుకియక ఆవేశముతో పోరుచుం 
డిం. “అక్కురుభూపొలుండు దమకాలు బలంబుల నెర్లి నాయువంబులు వెట్టి దివియలు పట్ట 
నియోగించిన ... యవ ప్పచదాళి వర్గ ంబులుదివియలు చెచ్చిక నద్దిరణీనరుండు ae 3B క దును. 
గరికి మూడును దురంగంబున క నియతంబుగా( బట్టించి” ((దోణ-ల్‌-144.) 


ఆ|[శమవాస “పర్వము నందు ధృత రాష్ట్రగడు ధర్భ రాజునకు సపూంగ మైన రాజ్యమును. 
గూర్చి యుపన్యసించుచు ఆరువిధములై న నై న్యములను జేర్కొ నెను. 


మూలబిలంబును మొతాలచారును 
మితబలంబును నే [తుబలముం 
గాననంబు బలము గై జీతగాం(డును. (e|#-1-78.) 


భారతములో చెప్పబడిన మొశాలవారు కై జీతగాం[డు అనునై న్యవిభాగములు 

అర్థ శాన్ర్రమునందు భృతబలము, [శేణీబలముగా కాన్చించుచున్నారు. భృతి బలము అనగా అప్ప 

టికి జీతమిచ్చి కూర్చుకొనబడువారు (Mercenaries) అని అర్థ ము చేయవీడినది. (శైణీబలము 
అనగా రాజ్యుమునంద లి ఆయావృ త్రి వ్యాపార సంఘములు సమకూర్చు వై నికులు, మవోభారత 
కాలమునకును అర్థశ్యాస్త్ర కాలమునకును సాంఘిక విధానమునందు కొంతమార్పు వచ్చి యుండ 

గా వచ్చును. వ_ర్తకసంఘముల్లు 'కార్భికసంఘములు |" | శేణులని పిలువబడును,. రాజ్యవ్యవస్థ యందు. 


ఇట్టి 'శేణులకు కొంత (పాధాన్య మేర్చడినది. [పభుత్వమున కవసరమైన సమయములలో షు 
వై నికులను సమకూర్చు వలసిన బాధ్యత క లిగియుండిరి, 


సైన్య సేకరణ -ఎశీతణ 


సంజయుడు ధృతరాషుగిని కంపుక యంద్ధరంగమునకు పోయి. సంగ్రామవా ర్తలు. 
'ఇచ్చుచుండును. "ఆతడు కౌరవులకు పరాజయ్రమును, పొండవులకు విజయమును తరుచు తెల్పు 
చుండెను. ఇట్టి సమావేశము అందొ కన్తాడు చీకుభాజు తమనై న్య పరాజయమునకు చాపో 
వుచు సంజయునితో ఇట్లు పలికెను. 


న! 


త్‌ 


17 


ఏవం బహుగుణం నైన్య మేవం బవొువిధం పరం 

వూగ్గివా మేతద నిశాశ్యాన్ర మమోఘం చై_వ సంజయ 

నాతి వృద్ద మజాలంచ నక్ళళం నచపీవరం 

లఘు వృత్రాయశ పాయం సారగా|త మనామయం 

ఆత సన్నావా శ న్ర్రంచ బహుళ నృ పరి|గవాం 

అసియుదేనియుదేచ గచాయ. దేచ కోవిదం 

[పానర్‌ ప్పి తోమరేప్వాకౌ పరిఘేప్వాయసేమచ 

భింది పాలేషు శక్షషు మునలేషు కృత శమం 

శ(న్ర్ర[గవాణ విద్యాను నర్వాను పరినిష్షితం 

ఆరోహే ఫర్యవ స్మందే నరణే సొంతర ఫ్లుతే 

సమ్యు[క్పువార ణి యానే వ్యపయానేచ కోవిదం 

నాగాశ్వరథయానేషము బహుళన్సు పరీకితం 

పరీక్యచ యథా న్యాయం వేతనే నోవవాదితం 

నగోష్ట్యా నోప కారేణన స*బంధ? మి_త్తత ౩” 
అట్టి బవుగుణొ పేతమైన నెన్యము, _ బవాువిధమైన బలము; శాస్తోర్దిష్ట విధాన 
మున తీర్చబడినఢియు అమోఘమునై న ప్యూవామ; దేనియ, దు అతిబాలురు వృద్దులు, బక్క 
చిక్కినవారు, స్థూలకాయ.లు కాన్సి ౧చరో; లఘుశరీ"ము, యు _క్ర్షవయస్సు, బల మెన కాయము, 
నీరోగవైన ఆరో'కము"ల సైనికులే శేర్పబడ చు దురో; ఏనై నికులకు నంసిద్ధ్దములై న ఆయుధ 
ములు కలవో, అనేక పిధ్మాస్త్రవరి[గ హాము కలదో, ఎవరు ఖడ్గ యుద్ధ మందు, ఆయుధములేని 
రణము న దు. గదాసం"రమ దు [పానము మన్నగు ఆయుధ[పయోగము అందు కోవిదులో 
సర్వకశస్తా%న్ర్రము లందువరినిష్టులో, ఎవరు ఆరోవాము, పర్యవన్కందము సరణము, సాంతర 
ప్లుతము, యానము, వ్యపయానము మున్నగు యోధక ర్మలయందు. నేర్పరులో, పనై నికులు 
ఏనుగులు గుజ్జములు రథములు-వీని యుద్ధము అందు అనేక పర్యాయములు సుపరీజితులై 
నిరూపిత సామర్థ కము కలచారోో, ఎవరు అట్లు పరీవలలో కృతక్ళత్యులై యథార్హమగు వేతన 
ముల పొందు చున్నార్థో ఎవరి నియామకము గోవి చేత గాని (సఫారను కావచ్చును) ఉపకా 
రముచేక గాని జాంధవ్యనిమి_త్తముచే కాని చేయబడదో _ అట్టి సర్వసంపన్నము నమర్థము 
అయిన సేనావాహిని ఓడిపోవుట దై వదుర్విపాకమున కచా అని ధృతరాష్ట్రుడు సంజయు 
నితో వాపోవును. 

వై వాక్యములను బట్టి మవోభారత కాలమున నైన్య నియామకమ. శివణ, వారి 
నేర్చు, వారి వే*న పద్దతి మున్నగునవి చక్కగా భాసించుచున్నవి. నం|గామము నందు వీర 
మరణము నొందిన సైనికుల కుటుంబములకు భోజనాచ్చాదనముల లోటు రాకుండ రాజు 
ఏర్పాటు చేయవ లెనని నారదమహర్షి ధర్మరాజును పౌచ్చరించుచున్నాడు (నభా = 1 - 40) 
నేనాధ్యతుడు నానావిధ రణము లందు నివుణుడై , అవార్యవీర్యుడై. , రాజునకు హీితుడును 
నమ్మదగి. వాడును ' అయియు-డవలెనిని ఆ మవార్షి యే బోధించెను. మహాభారత యుద్దము 
నందు (పదగ్శింసబడిన అతిలోక శౌర్యము, అసాధారణమ్రాత్చ్సర్యము, మవోవీభశ్సము వర్ణనా 
లీతమలు. మహోర్గన మాత వై న్యము కృశించి క్మళించి గోప్పాద మంత య్మెను నుయోధ 
నుడు తనచణమను వీడక పోరాడు చుండుట “క ఎప్పార్టునులకు అళ్చృగ్యము  కతిగించెను. 
(శల్య-1.848) ఎట్టి మవోత్ము లై నను సత్వబుట్దిగల వారై : ను యుద్దము నందు మత్చర।గన్తు 
లగుట షమ ధర్మాత్ముడైన యధిష్టిగని వర్మితనుండయే మము ఉదావార్శింప్కవచు ను, 
కర్టుడశ్న ధర్మనందనునకు సింవాన్వవ్నమయ్యెను. అట్టి దుర్దా.తుడైన కర్ణుడు సంవారింవ 


18 


బడుట విని ధర్మరాజు దివిటీలు వేయించుకొని వెళ్ళి కర్దుని మృశతళరీర మును క చూచుకొని 
తృప్తి సీ పడ లదు. (కర్ణ -8-895). 


ఆకాలమునను నై న్యమునందు శమశితణ [పాముఖ్యము గుర్తింప బడెను! బహు 
నాయకత్వము వలన దేవతలు పరాజితులై ఈశ్వరునకు తమతమ యంశములు సమర్పించి 
ఆయన గశేతృత్యమ నకు అంగీకరించిన వృత్తాంతము (తిపురాసురసంహార కథయందు కలదు, 
ఎంతటి వీరుడై నను నై న్యాధ్యతుని యాజ్ఞ లను శిరసావహించుటగాంతుము, నైంధవవధ పర్వ 
మున అర్జున. డేమయ్యెనో యని యుధిష్టిరుడు చింతాకాంతుడై భీముని పార్టనకు సవాయ 
ముగ బొమ్మనెను. ధర్మరాజ కతత క వీడి తానటు పోవుట [పమాదమని వాయునందనుడు 
భావించియు ధృష్ట ద్యుమ్నునితో నిట్లనెను “కుంభసంభవుని బలిమియు నతని |పతిజ్ఞ శెబంగును 


'నెజుఆగుదు వేవట కుడుము. నాకుంబోక కర్ణంబుగాదు గాకున్న నేలినవాని యానతి నడవ 
వలయు” భీముని యంత మవోవీరుడు ఆజ్ఞాబద్దు డగుట గమనింప దగినది. 


నైన వ్రముయొక్క నమక స్ట వము (morale) అత ఫ్రం తావళ §క మని యానాటి 


ధీమంతు లెరుగదురు. ఒకప్పుడు కృష్ణ టై. ఏపాయనుడు ధృతరాషునితో నిట్లు చెప్పెను. 
“కుమారా ! యుద్ధమునందు నైనికుని స్టైక్యమే విజయమునకు మూలము. భీరువై యొకడు 
పలాయితు డై నచో నై న్యమంతయు కలగుండు వడును. మవోర థులుకూడ పారిపోవు సైన్య 
ముతో అపయానము చేయుదురు. నిబిడ వ్యూహము ఒక్కమారు భగ్న మైనచో ఎంతటి యోధు. 
లును దానిని నిలువరింప జాలరు. కావున ఈ యంశమును చక్కగా మనమునందుంచుకొని 
సామచాన భేవములతో కార్యము సాధించు కొనుము.“ |దోణుడు కౌరవసేనానులలో మిక్కిలి 
దృఢ[వతుడు. అతడు అచ్చపు నై నికుడు. దుర్యోధనుడు అడుగడుగునకును తన నైన్యము 
శిగుచుండుటను జూచివికలు డై యాచార్యుని వద్దకుపరుగె త్తి నీవుపాండవపవపాతివి అని నిందించు 
చుండును. జయ్మదధవధ సందర్భమున అర్జునుడు వానిని సమీపించుచుండుట కార్తి చెంది 
రారాజు దోణుని వద్దకు పోయి అడ్డుపడమని కోరెను. అంతట యాచార్యు డిట్లనెను. “సేనా 
ముఖంబు విడచి యేనర్దున వెనుకం బోయినం వాండవ బలంబు లురలం దోంతెంచు. మన 
యొడ్డుగలంగిన నై ంధవుం గాచుట రిది (5-8-114) ఈ సమయమునచే [దోణుడొక అభేద్యు 
కవచమును దుర్యోధనున కిచ్చెను. 


వీరుల అంత్య|కియలు 


(పర్వ మంతయు గాంధారి ళోకవచనములరే గడచినది. దానిని గాంధారీ వర్వ 
మన్నను చెల్లును. సం|గామ వలీథత్స చిస్నాము లిందు ఆశేషముగా కనవచ్చును. మృత వీరులకు 
అంతిమనర్లిస్కా రము చేయుటకును ఒక్కొక్క యెడ అవకాశము లేకుండ ననిపించును. 
[దోణాశార్యుని శవమును జూచి గాంధ్లారి విలపించుచు వినయాన్వితులై న శిష్యులు నిత్యము 
(వణమిల్లైడు [దోణుని వీర పద ద్వయమును నక్కలు చెడదిన్నవి అని యామె ళోకించెను. 


19 


ఎంత కరుణాత్శక నన్ని వేశము! ఆచార్యుని కగ్ని సంస్కార మిట్టుజరి గను. ”[దోణుని భార్య 
కృవుని తోబుట్టువెన కృపి చై_న్యమును, విరియమోసిన జుట్టును ముఖమువై మ సుగు వడ పల 
వించు చుండెను. బవుశిష్యులు అయ్యతిరథోతృముని యన్త్రళన్ర్రములు, రథమును ఆయన 
యవయవములతో చితి యందుంచిరి. వారందరు సామగానము చేయుచుండిరి. కృపి మున్నగు 
వారు అపనవ్యముగ సొదకు (వదథిణించిరి. రెండవ యగ్నినివోలె [దోణులి వహ్ని కర్పించిరి. 
శోకార్తములై న యొడళ్ళతో వారు గంగాస్నానమున కరిగిరి. భూమి ఆచార్యుని మరణముతో 
అపగత శరవిగ్య యయ్య” (త-2-1212) అసంఖ్యాకులుగా నివాతులై న వీరులకును నైని 
కులకును యధావిధిగా అగ్ని కార్యము నిర్వర్శించువారు లేరై రని ధర్మజుడు చింతి.చెను. 
భగ్నర థావయవములు విండ్లు ధ్వజములు మున్నగు వానితో సొం చేర్చి వీరులను అగ్ని కర్పించిరి. 
రాజులను [పోవులుగా "పెట్టించి దహించిరి, 


మహాభారతము = వ్యూహాములు 


మవహోభారతకాలమునకు భారతీయుల యుద్ధ విజ్ఞానము పరాకాష్ట నందె ననుటకు 
అప్పటి వ్య్యూవాజ్ఞానమే మ-ఖ్యనిదర్శనము. మవోభారత యుద్ధము నందు అయానేనాధివతులు 
ఎన్ని యో వ్యూహములను పన్నినట్లు చదువుదుము. వ్యూవా శ్రి మిట్లు నిర్వచింప బడినది, 
“ప్యూవాస్తు బల విన్యాఫః వైన్యముల విశిసష్టరచన లేక ఏర్పాటు వ్యూవా మగును. దీనికి 
మరియొక నిర్వచనము చెప్పబడినది. “విశేషేణ ఊవ్యాతే ఇతి వ్యూవాః” దీర్భముగ ఆలో చింవ 
బడునది. ఈరెండర్గములును వ్యూవానిర్మాణము నందు ఇమిడి యే యున్నవి. నేనాధ్యతుడు తన 
టై న్యమును మోవారించుటకు ముందు నిశితముగ ఆలోచించును. ఆలోచించి విజయము తనకు 
కలుగు రీతిని తన వాహినిని వన్నించును. వ్యూవాములను ఆంగ్ల ములో Miitary Tactics 
అనుచున్నారు. దీనికి సంబంధించిన దే యుద్ధయుక్సి (8t72t8g3) ఆంగ్ల విజ్ఞాన సర్వస్వములో 
ఈ రె)డింటిని ఇట్లు నిర్వచించియున్నారు. ‘Strategy is the art of Protected movement 


from which tactics, the art of protected offensive action is developed. Whilst 
the one places an army in the best poeition to over come the enemy’s resistance; 
the other has for its object the econ>mioal development of pressure 80 that . 


movement in the desired direction may be maintained” యుస్ట యుక్సి అనగా నంర 


తతయానము. దీనినుండి నంర శత వికమవిధానము అనబడు వ్యూవాము పరిణమించు చున్నది. 
మొదటిది శతువు యొక్క. నీరోధళక ని కుంచించుటకు ఉపయోగించును. శె-డవది తననె వైన్య 
శని పొదుపుగా వాడు కొనుచు ఉద్దిష్ట దిశ యందు విజ్బ౧భణమును నిర్వహించుటకు ఉవయో 
గించును. వ్యూవామును గూగ్చి ఈ (కిథమే మరియొక చోట ఇట్లు వివరించినది “శ | తువినాశము 
న్మక్షై |తివిధనె న్యమును-పచాశులు, ఆశ్వికదళము, రు వీటిని అత్యంత శ_క్రివంతముగా 
(పయోగించుటయే వ్యూవో దేశము. వీనిలో ఒకొక). దానికిని విశిష్టయుద్ద' శక్రినిి కలదు, 


ఒకొక్క అంగము తన గరిష్ట శక్తిని విజ్బృంభిశప చేయవలెనన్న చో తదితర ద్వయమేు యొక్క 
పవోయము అవనరము, 


ఇ = ళా 


20 


భారత యుద్ధ కాలము నందు శతఘ్నులు ఉన్నను అవి యీనాటి కతఘ్నిదళముతో 
పోల్చుట తగియుండవు. _(పొచీనకాలపు శతఘ్నులు దుర్షనంరతణము నందే యెక్కువ 
వినియోగ పడెడివి. ఊ|తయుద్దము నం డివి విని యోగ పడెనో లేవో తెలియదు [పొచీన యుర్దాం 
గములలో శతఘ్బుల స్థానమున రథగజదళములను మనము ఉంచుకొనవళను ఇట్లు చేసి 
చూచినచో అధునికయుద్దవిజ్ఞానమునకు దీటు కాగల భావములును వ్యవస్థయు |పొాచీక్ట 
భారతము నందుండె ననుట సత్యము అనలు వ్యూవాముల అవసర మెశ్తేర్పడెను. ఎవరి 
యందు తలచూ పెను అను [పశ్నలు మనకు కలుగును. ఇది మొదట దేవతల యందును వారి 
(పకీకలై న అర్యులందును కలిగి నట్లు కాన్చించును. అల్పసంఖ్యాక మైన నై క్యముకలవారు 
ఆ బలమును గరిష్ట [పయోజన వంతముగా వయోగించుటలోనే వ్యూవాభావన ఏర్పడినది, 
'చేవగ్నురునైన బృహస్పతి యిట్లు శాసించెను. 


“సగంవాతాళా యోధ యేదల్వాకా 
కానుం విస్తర యేదృహూ౯” 


అల్బనై న్యమ ను సుసంశ్లిష్టముగా కూర్చవలెను. బహుళనై న్యమున్నచో దానిని విన్తరింప 
చేయవచ్చును. వై న్యమును పొదుపుగను గరిష్ట శ క్తి వంతముగను [ప్రయోగించుటలో నే వ్యూవా 
ములు ఏర్పడినవి ఈ వ్యూవాములకు తరుచు పశుషజ్యూదుల యొక్కయు, విశిష్ట వస్తువుల 
యొక్కయు చేర్లు ఉంచుట కాన్చించును. గరుడ, శ్యేన, (కొంచ, కూర్మ మకర, శకట 
సూచి, శృంగాఓక, అచల మున్నగు శేర్లు వ్యూవాములకు ెట్టబడినవి. ఆయా పతులును, 
మృగములును తమలో తాము కలహి-ంచు నప్పుడు అవలంబించు సన్నచద్యాకారము౭eను గమ 
నించి వ్యూవాముల కా నామములు ఉంచబడి యుండును. వ స్తువుల (ప్రత్యక ధర్మములను 
బట్టియు వేర్లు కల్పించియుందురు. అచల వ్యూహము పగ్వతమువలె న్థీరమైనదిగా భావింవబడి 
యుండును. శృంగాటకము ముమ్మొనవాలు వంటిది. మకరము యొక్క తుండము భయం 
కరము. కూర్ముమ.యొక్క వీపు దుర్ఫేశ్యము.  శ్మేనము నేత్రములు మిక్కిలి చురుకై నవి. 
రము ముక్కు వ జసన్నిభ మైనది. ఇట్టి లక్షణములను దృష్టియందుంచుకొని సారవంతమైన 
_ దళమును జయా స్థానములందు నిల్చు చుండిరి. 


ఏ యే వ్యూవాముల నే యే సన్నివేశములలో తీర్నవలెనో శు|కనీకిసారము సూచన 
[పాయముగ ఇట్లు చెప్పుచున్నది. “నద్య! దివనదుేషు యత య[త భయంభవేత్‌ సేనాపతి 
_న్తత్రత(తగత్చేద్‌ వ్యూకాక్ళ శై గ్సలైః యాయాద్వ్యూ్యహేన మవాశా మకశేణ పురోభయే 
శ్యనేనోభయపకేణ, సూచ్యా వాధీర వక్క్రయా పశ్చాద్భాయేతు శకటం పార వ యోర్వ[జ 
సంజ్ఞ్ఞకం నర్వతన్నగషతో భద్రమ్‌ చక్రక్‌ వ్యాామథాపివా” నదుల యందుగాని అడవులందు 
గాని, దుర్గముఅందుగాని, ఇశర స్థలములందోగాని భయిము తటస్థ్రించినప్పుడు సేనావతి తన 
చైన్యమోను స్వూవా రచన చేపి నడిపించ వలెను... ముందు భాగమున [పమాదము కలిగిన 


ప్పుడు. 
| పో 
మకర వ్యూవాముతో ఎదుర్కొనవలెను, ఉభయవతములందు విషమస్థితి వర్చడినచో శ్యన. 


ణా 


21 


వ్యూవాము ఫ్రన్నవలెను. లేదా విప్పారిన ముఖముగల నూచీ వ్యూవాము నమర్చవ లెను. 
వెనుకభాగమున [పమాదమైకచో శకటముగా మోవారింపదగును. పార్శ్వము లండై నచో 
'వపీవ్యూవాము. నాలుగు ముఖములనుండి ఆపత్తు ఎదురై నచో నర్వతోభ|దముశకాని. వ్యాళము, 
చ[కము కాని పన్నుకొనవలెను. 


వ్యూహ విభజనము 
వ్యూవా నిర్మాణసూ[తములను కామంద కుడు కట్లు నూచించెను. 


తిర్యగ్వృ_ి స్తుదండ స్స్యాత్‌ 

భోగో౬న్వా వృత్తిరేవ చ ర 
మండలస్సర్వతో వృ త్తిః 

పృథగ్వ్శ ర్తి రసంవాత 8 


దండము, భోగము, మండలము అనంవాతము, అను నాల్గును వ్యూవాములలోని [ప్రధాన భేద 
ములు. అందు పదరదృఢకాదులు 17 దండ భేవములు. గోమూ|తికా, హింనక, సంచారిక, 
'శక, పతంతకములై దును భోగ భేవములు. సర్వతోభ ద దుర్ణయములు. మండల భేదములు, 
అర్థ చంద, ఉసశానాదులు అనంవాత భేదములు. వ్యూవామ. నకు వెనుకనుండి చెదరిపోయిన 
నె నికులను కూర్చు కొని వచ్చు సేనా భాగమును వ్యూవాపార్టి యందురు. దీనికే (ప్రత్యాసార 


మనియు వేరు. “భగ్నానాత్మీయా౯ా [పత్యాసర తీతి (వత్యాసారః' అని- దీని నిర్వచనము. [పతి 
(గవామని చేరుగల మరియొక వైన్య విభాగమున్నది. రాజు దీనియందు నిభృతుడై యుండి 
తన నైన్యముగాసి చెందకుండునట్లు నడిపించుకొని వచ్చును. |ప్రతిగ్రవాము [వధాననై న్యము 
నకు ఇన్నూరు విండ్లిదూరమున వెనుక భాగమున ఉండును. (పతీ(గ వామనగా [ప్రమాదము 
నెదుర్కొనుటకు -వ్రత్యేకింవబడిన వైన్యమని కౌటిల్యుని అర్ధ శాయ్హ్రమున నుడువ బడెను 
(పుట ల్‌2ర) 


నై న్యమును యుద్ద భూమియందు నాలుగు విధముల నిలుపవచ్చును, అడ్డముగా 
'నిలుపుట దండము. సేనాంగములను ఒక దానివెనుక నొకటి నిలుపుట భోగము. వలయాకారముగా, 
అన్నిమూలల రక్షణ కనువుగా తీర్చుట మండలము. వేర్వేరు సంఘాతములుగా పన్నుట 
'అనంవాతము. ఈ [పథాన సి తులనుండి ఆయా వ్యూహము లేర్పుడుచున్నవి. * పతక కోర స్యములు 
'నమముగా యుస్టముచేయు నట్లమశ్చబడినది దండవ్య్యూహము. ఇది వెనుకకు తిరిగి కొట్టుటకు 
వీలుకలది. శన కవ్యూవాము, నూచీవ్యూ వాము దీనిలో నీ భేదములు. ఏక పంకి _ యందుండు పస 
_'సూచీవ్యూవాము. ఇవి భరతయ: మనది. వచ్చినవి. భోగవ్యూవామొనే శర్పవ్యూవా 


తి ఈ 





పః కౌటిల్యుని అర్భశ్యాస్త్రము- సాొం|గామి మను పదియువ అధికరణము, పుట 526, 
oe త. అ 4 అ “క్‌ 


22 


మందురు. పతక కోరస్యములు విషమముగా ఉండునది శకటవ్యూవాము దీనిభేదము. దీనికి విరుద్డ, 
మగునది మకరవ్యూవాము. పక్షకతోరన్యములు ఏకమగుట మండలవ్యూవాము. సర్వ్వతోభ|ద్రము 
చీనిలోని భేవము. పతక తీర స్యములు కలియక వేరుగనుండుట అనంహాతము. వ జవ్యూవాము' 


దీనిభేవము. పదాతులు, గుజ్జములు, రథములు, పనుగులు-ఇవి యొకటివెనుక మరియొకటి" 
ఉండుట అచలవ్యూవాము. 


న్రైన్యాంగ విభాగములకు సంఘటితమగుటకు, విడియుటకు, యానముచేయుటకు. 
వెనుకకు తిరుగుటకు, మార్కొనుటకు నాయకుడు తూర్యఘోషములతోను, ధ్వజములతోను, 
వతాకముః తోను సంజ్ఞ లను ఏర్పరుపవలెనని కౌటిల్యుడు. వ్యూవాములలోకొన్ని ళతువువైై 
చెగ్భికొట్టుఓకును, కొన్ని చెబ్బ కాచుకొనుటకును అనువై నవని యూహింవవలళెను. శేనమకరా' 
దులు వి|ః మవ్య్యూహములుగా క న్పించును, కూర్మ పర్వతోభ | దాదులు సంగ కక వ్యూహాములుగా 
కన్చీంచును. మి,ళవ్యూహములనేకములు. అకాహిణీపరిగణనము ఆదిపర్వమునం చే చేయబడినది. 
(ఆది-1-51), పత్తి, సేనాముఖము, గుల్మము, గణము, వాహిని, పృతన, చమువు, అనీకిని, 
అతొహిణియనునవి ఉత్త రోత రాధికములగు సేనావిభాగములు కౌరవపతమునందు పదియణో 
హిణులు మి'తబలము. ఒకయకాహిణి కౌరవబలము. (భీమ్మ-1-€5) మవోభారత యుద్భమువందు. 
ఆం|ధులను చేర్గొనుట ఒక్కమాళే జరిగినది. (కర్ణ -23.7) వీరు కౌారవపకముననుండిరి. “రారాజు 
పురికొల్సి రాధేయునకుం (శాపయి పుళిందశా హ్లిః శంక ణాం[ధ భోజానీక ంబుగ విసీనం గౌంతేయ 
విలంబునకు ఇిరంబగుశ యు భా రళకేశమునందలి నము స్త జాతులవారును కురుజే[త సం[గామము. 
నందు పొల్లొనిరని తోచును. అందు (పధానముగా (పాచ్యదేశీయులు కౌరవపకముననుండిరి. 
ఇట్టైచారు మాగధులు, కాళింగులు, ఆం|ధులు, భోజులు, పళిందులు, కంకణ (తమిళ) 
చేశియులు. భారతవర్ష మునందలి జనపదములలో ఆంధ దేశము పేర్కొనబడినది. (ఖీష్మ- 1-60). 


మహాభారతము నండలి వ్యూహములు 
జా (పముఖ సేనానుల్లందరును మవోథాగత యుద్దమునందు వ్యూవాముల నేర్చరచి- 
నం[గామ మొనర్చిరి. అందును కౌరవపతము నందలి సేనానులు భీష్మ | దోణులు చేవదానవు. 
అను కూడ నమరమ.ఖమున లెక్క వేయని మవోవీరులు, అట్ల య్యును కాం 


వులు నిశ్శేషమ గా. 
ఓడి పోయిరి. దీనిశేమి 


నమాధావము. ఇచ్చట మనము మవోపతి, వతయగు గాంధారి పలుకులను 
నృరించవ లెను. సుయో;ంనుడు కురు జే. త మునకు పోవుచూ తల్లి దీవన అర్థ: చెను. అప్పుడా. 
వాధ్వి యిట్లుచెప్పెను. “కొడుక ! ఇైక్కడనుండు ధ రమక్క డకు జయముసేరు 
(యీ-!-క్టి. ద్షగ్భాము పొండవవతమ న నం" 
మునీం[దుడు పర్ధిష్మరించెను. వ్యూకాపట్టి 
యుల విశ్వాసము. 


డుటచే వారు ఒయించిరని కృష్ణ దె ్వ్రపాయవ 
ప్థత మాత మే విజయసాధనము కాదనుట భార త్రీ 


23 


అదియట్లుం డె. ఖీమ్ముడు రణ? ంగమునుచేరి కురుపతి కోరిక మేగకు “నివిడచారు నన్నా 
'వాంబుగాి ఫ్యాహమ మర్న జ “అందు తానును ; ; దోణుండును తాలధ్య జంబును 'వేదికాకేతనం 
'బును , (గాలుచుండ ముందల నిలిచి. ..వడుమ కురుకుమార సమేతంబుగా నమ్మహీనాథుడు 
నిలుచునట్లుగా నియమించి. తగన మయొన్ర నై న్యంబుల శేనుంగులు, నేనుంగుల కరదంబులు, నర 
జైద్‌ రల లలి దురగంబులు దుఠరగంబులకు వి: డ్ల వారు, విండ్ర వారికి న ద్రాయుధులు నడ్డంబగు 
'తెఅంగున నిలువ నియోగించి మానుష వ్యూవహంబు సమకట్టిన” ఒక సేనాంగమునకు మరి 
యొ*టి వెనుకనుండు నట్లమక్చుట అచల వ్యూవామని కౌటిల్యుడు భీష్ముని ప్రథమవ్యూవాము 
నందీ విధానమే కన్చించుచున్నది. ారతములో దీనినే మానుష వ్యూవామరిరి. పదాతి 
చై న్యము ముందు నిలుచుటచే దీనికీపేరు వచ్చియుండును. దీనికి [పతిగా పాండవులు అచల 
వ్యూవామునే పన్నిరి. ఇందు ఖీముడ| గేనరుడై యుండెను. భీముని వై న్యము పదాతి భూయిస్ణ 
మని ఇదివరలో చదివి యున్నాము. రెండవనాడు పాండవులు |పథమావకాశము తాము తీను 
కొని |కౌంచ వ్యూవహామును పన్నిరి. |-కౌొంచముయొక్క ముక్కు వజసన్నిభ మైనది. కావున 
ఫల్లునుడు చంచువు నందు నిలిచెను. కుంతిభోజుడును, శైెబ్యుడును చతు స్థానములందే 
'బేజరిల్లి రి. దీనికి భీష్ముడు మాజొడ్డనము కల్పించెకు. కాని చానిపేరు లేదు కౌరవులు మూడు 
మోవారంబు లయి3 అనుటచే ఇది అశంవాత భేద మైన వ్యూవామని చెప్పనొవ్చును, 


మూడవదినమున భీష్ముడు గరుడవ్యూవాము నమర్చగా పాండవులు అశ్టేందు 
'వ్యూవాముగా మోవారించిరి. గరుడ వూ్య్యూహమునకు గంగానంవనుడు న్వయముగా ముక 
నిలిచెను. అన్టందువ్యూవామునే కాబోలు కెటిల్యుడు అర్భచం|ద్రక మనెను. మూడు దళములు 
'అసంహాతమ.లుగా నుండుట అగ్హచం[దకము. పాండవుల యర్ధ చం[దవ్య్యూహామందు భీమార్జును 
లిరువురును రెండుకొమ్ముల పన్నిరి. తశుండాల మాలికా కీలంబుగా యుధిష్టిరుడు మధ్య (పదే 
శమున నిలిచెను. గరుత్మంతుని ముక్కున నిలిచిన భీష్ముని ఛాటికాగ లేక పాండవ సై న్యములు 
చెల్లా చెదరగుచుండిరి. అస్టనుని ఉద్దీ పురి చేయుటకై శ్రీకృష్ణుడు చక్రము ధకించి భీష్మని 
మీదికి లంఘించెను “పార్డుడు దినితో 'విజృంభించెను. నాల్గవ దినమున కురు పాండవులు [పత్యేక 
వ్యూహములు పన్నినట్టులేదు. గత దివనమందలి యేశ్చాటునే అనుపంధించి యుందురు. ఐదవ 
దినమున గాంగేయుడు మకరవ్యూవాము నంధించెను. మకర వ్యూవాము శకటమునకు విరుద్ద 
మని కౌటిల్యుడు. ఇది భోగ వ్యూవాశాఖకు చెందినది. దీనికి (ప్రతిగ, పాండవులు శ్యేనవూ్యవా -ా 
మును దిర్చిరి. అందు ముఖంబున ఖీముండును, శిరంబున సొత్యకియు, కంఠంబున కిరీటియు 
నుండిరి, 


“కౌరవ పకమందొక గొప్ప లోపముండెను. భీష్ముని పది దినముల యుగ్ధమునందును 
కరుడు పొలికలనికి రాలేదు. ఆతడు భీమ్మునినై అలిగియుం డెను. భీష్మ [దోణు ల తిలోక వీరు ల 
య్యును వారు నవాజముగనే పాండవులయెశ ఈషన్మోర్గవము కలిగియుండిరి. దుర్యోదనుడు 
"వారిని విశ్వసింపక ఏ కొంచెము విపర్య్యాసమయ్యో ను ఆ వృద్ద వీరులను నిందికిచు చుఆడెను. ఇదె 
వారికి జాధాకరమయ్యెను. ఐదవనాటి య్మద్దమున దుర్యోధనుడు ఆచార్యుని పద్ద కేగి యిట్లు 
మమ. ఇను: 


24 


“పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల 
నీవు ఖీష్ముండు నలిగిన దేవతలకు 

వైన మార్కోనవచ్చునే సేన నరుడు 
నొంపంగా నిట్ట లొప్పరికింపందగునె. 


అనిన విని కుంభసంభవుండు గటకటంబడి యతనితో నిట్లనియె. 


“ఎన్నడును మున్నువారల యేపునోవం 

గాన మెట్లు సము|దంబులోన బుజ్జి 

వెవ( గొన్చంతం౭ గొనుఃగాక వారి'గెల్వ 

మాకు శక్యంబె చవిగాని మాటలేల” (భఖీష్మ-2-282.) 


దుర్యోధనుడు మవోమహుడై న గాంగేయుని కూడ ఇస్తే నొవ్వపలి౩ెడివాడు. 


రెండు వీళ్ళజనములును రాతులందు. వివిధ వాద్యసంగీతములతోను. సాహిత్య 
మధురలలిత గోష్టీ వినోడములతోను [పొద్దుపుచ్చెడివారట. ఆరవనాడు పాండవులు మకర 
వ్యూహముగా మోవారించగా ఖీష్ముడు _కౌంచవ్యూవాము బన్నెను. కొంచ మొగ్గరమున 
చానును దోణాచార్యుడును చంచువున నిలిచిరి. ఆరవనాటి ర్యాతి దుర్యోధనుడు భీష్ముని, 
స్కంధావారమున "కేగి తమ సనైన్యనష్టములకై యాతని నధికేపించెను. ఇంతవరకును. 
శాంతనవుడు వి“మవ్యూవాములను పన్నుచు మొదటి దెబ్బకొట్టు స్థితిలో సైన్యముల నడపు. 
చుండెను. కురురాజు మాటలకు నొచ్చి కాబోలు ఆతడిప్పటి నుండియు సంరత్షణ వ్యూవా' 
ములు న్యాశయించెను. పడవనాడు భీష్ముడు మండలవ్యూహ మొన ర్చెను. ధృష్టద్యుమ్నుడు. 
పాండవ సేనను వ|జవ్యూవాముగా తీర్చెను. ఐదు నై నికదళము అసంవాతములుగా అమ. 
ర్చుట వ జవ్యూవాములేక గోధావ్యూవామని కౌటిల్యుడు. ఎనిమిదవనాడు కౌరవులు. 
కూర్మవ్యూవహము [కిందను, పాండవులు శృంగాటక వ్యూవాము [కిందను మహారణ మొనర్చిరి., 
ఆనాటి రాతి కురురాజు తనమామ శకసిని, ఆ_ప్రమితుడగు కర్ణుని రావించి వారితో రహన్య- 
ముగ మంతనము సలిచెను. ఖీమ్మడు పాండవపకపాతియనియు, ఆతని నింక యుద్దమునకు 
'తేవలదనియు, సర్వము ానే చూచుకొందుననియు సూతనందనుడు నలవో ఇచ్చెను. (భీష్మ -- 
8.166) వెంగలియగు దుర్యోధను డా మాటపట్టి (పవ రించె. 


నవమదివనయుద్ధమున గాంగేయుడు సర్వ తోభ|దమను మోవారమును దీర్చి పాండ 
వులను చేలకుగోలకు తెచ్చెను. ధర్మరాజు చాలాఖిన్ను డయి ఆరా, తి రహస్య[పకారమున పితా. 
మహాన్‌ వాలి కరిగి యాతని వధోపాయమ్లుశెలిసి కొని వచెను 
వ్యూవాములు పన్నిరో శలియదు. 
దహించి, శివరక్లు మ[తధర్మ్శ్మమువై 


పరవనాడు కురు పాండవులే 
భీష్ముడు (పచండభానుని వలె పాండవవై న్యమును. 
వినవు గొవెమ. (భీవ్మ -8-868) ఆనాడు అంశుమంతుడు. 
శాంతించు సమయమునకు డెచాసురాతి" ఏర డైన శాంతనవుడు శరతల్పగతు డయ్యెను, 


భా 


25 
ద్రోణుని వ్యూహములు 


భీష్ముని తరువాత కారవసేనాపతి మైన [దోణుడు వ్యూవావిజ్ఞానము నందు సాటిలేని 
యోధుడు. శంతననందనుడు మవోవీరుడయ్యును సత్వస్వభావముకలవాడు. కుంభసంభవుడు 
(వావ్మాణుడయ్యును రాజనస్వథావుడు. అదియుగాక పాంచాలుర యెడ ఆచార్యునకు కోప 
చుధికము. దీనిచే ఆయన సేనాధ్యకుడుగా నుండిన ఐదుదినములలో "వెక్కుమవోవీరులు మడిసిరి. 
సేనాపతిత్వము నందభిపి_క్షుడె [దోణుడు దుర్యోధనుని వరము కోరుకొనుమనెను. ధర్మరాజును 
(ప్రాణములతో పట్టిశెచ్చి తనకు ఒప్పింపు మని కురురాజు కోశెను. యధిష్టిరునిచే తిరిగి జూద 
మాడించి పాండవులను అరణ్యములకు పంపుట "వాని యుగ్దేళము. గురుడు వానిదుశ్చింశనకు 
రోసి కొన్ని నిబంధనలతో దాని కొడంబ డెను. 


[దోణుగ్‌ మొదటిదినము యుద్ధమున అల ns ను బన్నిరి 
దీనికి [పతిగ ఆచార్యుడు శకటవ్య్యూహము నమర్శెను. “వశ్చాద్భృయేతు శకటం అని శు(క్రనీకి. 
ఫీమ్మని పత నానంతరము కౌరవులయుద్దళ క్రి కొంత సడలినది. పాండవసె నైన్యము నుండి వెనుక 
భాగమున [పమాదము వమైన రోణుడు శంకించెనేమో. ఇప్పటినుండియు కర్టుడు రణదితితు 
డగుటచే "కౌరవులకు కొంతయూరటకలి”ను. నంళ _ప్పకులు అర్జునుని సం(గ్రామమునకు పీలుచు 
టచే ఆతడు వారి నెదుర్కొనుటకుపోయెను, సంళ ప్పక ప్రయోగము [దోణుని యుద్ధయుకక్తిగా 
భావించవలెను. ' అట్లు న్వల్పముగా న్యూనబల మైన పాండవ సె నై_న్యమును కు 
ద్రోణుడు గరుడవ్యూవాముతో ఎదిర్చెను. ధృష్టద్యుమ్నుడు మండలార్ధప్యూవామును సంధిం 
చెను. ' ఆచార్యుని ధాటికి కాళ లేక యుధిషప్టిరుడు రణరంగము నుండి తొలగిపోయును. పారి 
పోవుచున్న పాండవసేనలను చూచి కురురాజు కలకల ము 


మూడవన్దాడు కుంభనంభవుడు పద్మవ్య్యూవామును పన్నెను దీనినే చ[కవ్యూవా 
మనియు అందురు. “ అర్జునుడు సంళ_ప్రకులతో భయంకరరణ మొనర్చుచు దూరమున నుండెను. 
ధర్మ-రాజాదు లావ్యూవామును ఛేదించుట యెరుగమిచే యువకుడగు అభిమన్యుని వ్యూవామున 
మార్గముచేయుటక్రై (పోత్సహించిరి. ఆతడు పకాకిమై చాలసేపు యుద్ధముచేసి కౌరవుల 
వంచనలే పద్మవ్యూవాము నందు నివాతుడయ్యను. ఇది కర అ 'చారితీసెను 
అర్జునుడు జయ్మదధుని సంవహారించుటకు [పతిజ్ఞ చేసె చేసెను. ఆతని శపధమును వమ్ముచేయుట F 
(దోణాదులు గొప్ప[పయత్నముచేసిరి._నెంధవుని కాచుట కై ఆచార్యుడు |బవ్మోండ మైనవ్యూవాము 
నమర్చెను. “భారద్వాజుండు ద్వాదశగవ్యూతి దీ ర ంబును బంచగవ్యూతి వి_స్హృతంబుగా శకట 
వ్యూవాంబు సమకట్టి, దానికి. బళ్చిమార్ధంబున గర్భవ్యూవాంబుగా. బద్మవ్య్యూవాంబు పన్నించెను. 
ఆచ్చటినుండి సేనాముఖంబువరకు సూచీవ్యూవామ్ము నేర్పరిచెను. సూచీమూలస్థానమున 
మూడు యోజనముల దూరమున క ర్హాదులచే పరివృతు డై. సింధురాజు నిలిచెను. ఇట్లు సదు శృేద్య 
మైన వ్యూవాము నిర్మించి శప ఆక ద్రోణుడు దండధరునివలె మెర "నెను. , ఇరతచేసినను 
కౌరవులు నెంధవుని కాపాడ లేకపోయిరి. “అర్జునుని న (శ్రీశృషుని సొర 


26 
ధ్యము, థీమసాత్యకుల దుస్సాధ్యవి[కమము ఇన్నియు శలిసి పొండవులకు ఆనాడు జయమును 
చేకూన్చిను. జయ దధవధతో కౌరవులయున్ద స్థైర్యము విస్తారముగా చెబ్బతినెను. 


r 


ఛారతయుద్ధము పదునేనవదివసము |ఫ్రవేశించెను. వృద్దుడగుటచే [దోణుడు అలిసి 
పోవుచుండెను. దీనికితోడు దుర్యోధను డాతనిని పోటుమాటలచే నొప్పించుచుంజెను. ఆచార్యు 
డంత విసివి యోగముచే దేహమును చాలింప నిశ్చయించుకొనెను. అళ్వశ్రాము మరణించెనని 
యసత్యవార్త |పకటించి పాండవులు గురుని నిశ్చయమునకు దోవాదముచేసిరి. శరళరాసన 
ములను త్యజించి యోగనిష్టచే ద్రోణాచార్యుడు అసువులను వీడగా ధూర్తుడై ధృష్టద్యుము 
డాతనీ శిరస్సు ఖండించెను. 


Cc 


అన౦తరయుద్ధము 


(దోణుని య_స్తమయముతో కౌరవుల జయాళ లడుగంటియుండవ లెను. కర్లుని : 
(పగల కులకు లోబడి దుర్యోధను డింకను జయాళను వీడలేమ. కర్ణుడు మొవటినాడు మకర 
వ్యూవామును పన్నించెను. పాండవులు దీనిని అర్ధచం[దవ్యూవాముతో నెదుర్కొనిరి. 
కర్ణుని రెండవనాటి సమరమున ధర్మరాజు బృవాస్పతిమకంశై న దుర్ణయవ్యూవామును వర్పర'పిం 
చెను. ఈనాడు సూతనందనుడు కల్పించిన వ్యూవాము వేరు తెలియవు. కఠర్ణమరణానంకరము 
శల్యుడు కౌరవ నేనాధీశుడయ్యెను. కౌరవులు వేర్వేరుగా కాక ఏకముఖముగా పొండవులవైె 
బడి వారిని నిర్జింపవలెనని నిశ్చాయించుకొనిరి. మవోవీకు అందరును రణభూమికి బలిై 
నై న్యమంతయు పల్చిబిడినను దుర్యోధనుడు తనవట్టుదల వీడలేదు. శల్యుడు నర్వతోభ[ద 
వ్యూవామును సంఘటించెను. భయంకరమైన గజనై న్యమును వారుముందు నిలజెట్టిరి. గజ 
ములకు ముందు చతురంగములతో శకుని నిలిచెను. పాండవులు మూడు మొగ్గరములుగా 
మోవారించిరి. మ బెళ్వరుడు సంవాకింపబడిన తరువాత గూడ సుయోధనుడు చలము' 
వీడలేదు. ఆక్వికబలసవాయముతో శకుని తుదిపయత్నముగా పాండవసేనను వెనుకనుండి 
తాకి చీకాకువరచెను. పదునెమిదవనాటి యవపరాన్లామునకు శకునియు సం|గామమున పడెను. 
ఆంత నిష్బవాయుడై ఏకాదొశాకాహిణేీ నాథుడైన రారాజు గదాకలితభుజుడై ఒక్కుడును 
రణరంగము నుండి వెడలిపోయెను. 


కర్ణుడు తెగినర్యాతి శిబిరమున ని[దించుట శేమము శాదని కృపాచార్యుడు మున్నగు 
వారు దుర|ోధనునకు బోధించిరి. (కల్య-1-74) అంత చారందరును సరస్వతీనది వంకకు. 
నడచి బయ విగ్రమించిరి. పదునెనిమిదవనాటి రాత్రి పాండవులీపద్ధతి  నవలంబింపవలసి '- 
యుండెను. శాని శ|[తువులందరు నకించిరని వారు విశ్వాసముతో నుండి రథిక్ర[తయమును _ ' 
కృప, కృతవర్య, అశ్వత్ఞామలను = వమరిరి. తత్సలితముగ పొంచాలురును (చౌవదేయులును .. 
ఆశ్వశ్థామమై. శాచిక వివీరమునకు గురియయి దుర్శరణము పొలయిరి. 'కౌంశేయులును కృష్ణ 


ఖ్‌ 


ళా 


27 


సొత్యకులును తృనువిడిదలలకుపోక కాఠవళిబిరంబున వి(శ్రమించుటచే చారు ఆపదకు .తక్కిరి, 


(శల్య. 2.882). 


"భార తీయయుద్ద విజ్ఞానమును లోతుగ తెలియదలచినవారు, ఈ [కింది యాభారమః 


లను ఆనుబంధ[గంథములను చూడవచ్చును. 


(1) అథర్వ వేదము 
( 


(10) నమరాంగణ సూత ధార-భోజుడు 


14ఎ10=19/0 


(11) యు క్రి కల్ప[దుమము-భోజుడు 
(12) విష్ణు ధర్యో_త్తరము 

(18) వారివార చతురంగము 

(14) మానసోల్లాసము 

(15) అశ్వాయుక్వేదము 

(16) శాలివో త్రము 

(17) లక్షణ|[ప కాళిక 

(18) శివత_త్వరత్నాకరము 


ఖండవల్లి లక్ష్మీరంజనం 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఫీ ష షె Ga ఇంప పర్వ ములు 
Pr (0) En 
(శ్రి మహాభారతము _ ఇతిహాసము ౬ తత్పం దేశము : 


I 


భారత దేశ వాబ్బయముననే కాక నమ_స్స (పపంచ వాజ్బయమందును (శ్రీ మ[దచామా 
యణ, (శ్రీ) మవోభారతము ల|గగణ్యములు. అందు (శ్రీ మవోభారతము పంచమ వేదమని 
(పసిద్ది కెక్కినది, ఇహపరములకు సంబంధించిన సమ_స్త విషయములు భారతమున కలవు. భారత 
మున లేనిదేడియు ఇతర(త లేదు. అందుకే (క్రీ మవోభారతము ధర్మశ్యాన్ర్రమని వేశాంతమని 
నీతిశాన్త్రమని మవోకావ గ్రమని సర వలక్యు సంగ వామని బవు పురాణ సముచ్చయమని ఇతివోస 
మని--ఈ విధముగా లోకమున (పళ న్ని కెక్కిసది. పాళ్చాశ్య "వాజ్మియమున ఇలియడ్‌, ఒడిస్సీ, 
బైబిల్‌ [గంథములు పరిమాణమున పెద్దవి. ఇలియడ్‌ , ఒడిస్సీలు రెండు కలిపిన వానికన్న మవో 
భారతము ఎనిమిది రెకుక్కువ; బై బిల్‌ కన్న మూడున్నర ెళ్లైక్కువ. మవోభారతము లక్ష 
[గంథ పరిమితము. ఇత గొప్ప యితివోన మితర భాషలందు లేదు. మహాకావ్యము, ఇతివోసము 
పురాణము--ఈ మూడును ఒక కోవలోనివి. వీనికి రనభావముల సంస్పర్శ యున్నది. మిగిలిన 
ధర్మశాస్తాదికముల కీ లవణము లేదు. అందువలన వాని దింకొక కోవ. ఆయా లక్షణములు 
మాత్ర మీ భారతమం దున్నవి, 


మవోభారతము కావ్యము కాదు. భార వీయాలంకారికు లందరును ఏదో విధముగా 
కావ్యస్వరూపమును నిర్ణయించినవానే. వారెవ్వరును ధర్శశాప్తా9దికములను కావ్యధర్మ 
ములుగా పేర్కొనలేదు. ఒక కథ-ఒక నాయకుడు-బక రసము-ఈ సంపుటిని రమణీ యముగా 
నిర్వహించుట రూపమననే వారు జావ్యలమణమును విచారించిరి. కనుక మవోభారతము 
"కావ భ్రము కాదు. 


ఉట 


మవోభారతము, పురాణమును కాదు. పురాణము పంచలతణి. విశేషమిగా ద్లోలమణి 
కూడ. ౧. సర్షము-నృష్టి; ౨. [పతినర్గముిమరీచి మొదలుగాగల నవ|బహ్మలోనర్చిన సృష్టి. 
@ ఇ 


30 


మనువుల కాలమున గల ధర్మ పద్దతులు. ౫. వంశాను చరితము-వూర్వు పూర్వ వంశ స్టుల 
సువసిద్దమలగు చరితములు. పురాణములందుండు ఈ యెదు లక్షణములును మవోభారత 
మందును కొంతలో కొంత యున్నవి. అయినను ఇది పురాణము కాదు. ఏలయన భారతమున 
నివి [ప్రధాన విషయములు కావు. కురుపొండవుల చరిత మొక్కు [పధానము. అట్టిపర మార్చ 
భూతమైన కథ యొక్కశేే ఆద్యంతములు వ్యాపించి యుండుట పురాణ లక్షణము కాదు. 
అందువలన మవోభారతము పురాణము కాదు. 


భోజు డారు కావ్య (పభేదములను చెప్పెను. ముం చాతని బుద్దికి తోచినవి అచ్చమైన 
కావ్య భేదములు మూడు మాత్రమే. ౧. కావ్యము. ౨. శాన్త్రము. ౩. ఇతిహాసము. 
ఈ మూడింటి లవణములను ఆదాన [పదాన రూపమున కలయగలుపగా మరొక మూడు 


భేదములేర్చడినవి. ౪. కావ్యశా(న్త్రము. ౫. కావ్యేతివోనము, ౬. శా _నేంతివోనము. 
ఈ విధముగా కావ్య భేదము లానై నవి. 


కావ్య [ప్రభేవములలో ఇతివోస మొకటి. అది కా వ్యేతివోసమని శాశ్తేగతివోనమని రెండు 
విధములు, భోజు డితివోసమును నిర్వచించి చెప్పలేదు. గతించిన విషయము |పధానముగా గలది 


యితిహోనమని మా(త్రము చెప్పెను. గత కాలము విషయమే ఆతీశార్గము. అది చారి[త్రకమును 
కావచ్చును. 


ఇతివోసమునం దితివృ_త్తము దేవాసుర సంబంధ నిబంధితము. ఇతీవోసమున పొరంపరో్యోప 
కేళముండును. అడే ఇకివోనము, పురావృత్తము--అనగా పూర్వచరిత్ర నిబంధన [పాయమెనది 
ఇతిహాసమని యమరసింవుడును విద్యారణ్యుడును ఇతిహాస శజ్రార్భమును వివరించిరి. పరి[క్రియ, 
పురాకల్చ్బమని ఇతివోసము రెండు విధములుగా నుండుశని రాజశేఖరుడు కావ్యమీమాంనలో 
రామాయణ మవాభారతముల నందుకు వరుసగా నుచావారణము లొసంగను. అభినవగువు డు 
నాట్యశ్యాన్త్ర వ్యాఖ్యానమున కర్మఫల సంబంధముగల సర్వార్థములను [పత్యతముగా చూపు 
నది యితివోసమని నిగ్వచించెను. ఆనందవర్టనుడు మహాభారతమును గూర్చి చెప్పినది యితివోస 
మును గూర్చి చెప్పినశు యున్నది. ఆయన మాటలలో మవోభారతము శాత్రరూప కావ్య 
చ్భాయాన్వయిని, అనగా. మవాథారతమున కొంత శా్త్రమున్నది. అది పరమ పురుపార్గమైన 
'మోమమ.ను (పతిపాదించునది. మవోభారతమున శావ్యమున్నది. కావ్యము కథనా[శయించు 
కొని యుండును. కథ నాయకపురుషు నా|శయించుకొని యుండును. భారతకథయందు త్భష్ట 
తయ సుఖ పరిపోవణమున్నది. తృష్టామయమనగా శమము. శమ, శాంత, మోకు శబ్దము లొక 
యర్హమునే భిన్నముఖముల నుండి [ప్రతీతము చేయును. * అనగా భారతమునందలి శ్యాన్త్రమే 
'మోతవిమయమును [పతిపాదించుచువ్నదో యందలి కథయు [క్రమముగా నందే పర్యవసించు 
చున్నది, ఈ సందర్భమున ఆనందవర్ధనుల ర్లోోభి[పాయ మిట్టు (గ్రహింపవలయును. మవోభఖారత 
మందలి "శాగ్రము చూచుటకు శాత్రుముగా కన్నపించును. అది పరమార్లముగా కావ్యముతో 
నన్వయించుకొనిపోవుచు చానిని దీ _వ్హము చేయుచున్నది. అందువలన మేవోభారతము వెచూపు 


తా pm 
నౌ 


జ్‌ 


31 


లకు శాస్త్రమువ్రలె నుండి లో చూపులకు కావ్యచ్భాయాన్వ యముగలది. అనగా శా(స్త్ర[గంథము 
కావ్య| గంథముతో నన్వయము పొంది మహాభారత మైనదని తాత్పర్యము. ఈ విధముగా 
శా నము కావ నభా యాన్వయినిగా నుండు పే యికిహోన లక్షణము. | 


ఇంతవరకు చేరొన్న నిర్వచనములను అభిపాయములను మననమొనర్స్చి ఇతివోస 
శీబారమును మన మీవిధముగా నిష్కర్మి 6వ వచ్చును. 
దిథి షె 


౧. ఇతివోనమున కథ చారి [తక మై యుండవ లను. 

౨, కథకవనరమె కొంతశా(న్హ్రము (ప్రవర్హింపవ లెను. 

౩. ఆకథకు లేవానుర సంబంధ ముండవలిను. 

౪. అది పొారంపర్యోప దేళ విషయాత్మకముగా నుండవలెను, 


౫. క థాపుచుుషుల కర్మ ఫలా నుభవము నర్యము [పత్యతముగా వర్తి ంపబడ వ లెను కర్మ 
ఫలానుభవము ఇవా పర భేదముచేత రెండువిధమ.లు. ఇతివోస మీ రెండిటిని వరి ంచ 
వలెను. 


ఈ లతణము అన్నియు మవోభారతమున కెట్లన్వయించుచున్న వే పరిశీలింతము. 


భారత కథయంతయు కౌరవ పాండవులకు సంబంధించినది. కారవ పొండవు లిరువా 
గుల చీలిపోయి యు మొనర్చిగి. యుద్ధము చారి[తక సత్యము. ఆ యుద్దము జరిగినకాలమును 
గూర్చి వివాదము లుండుగాక. అది వేరువిషయము. చారిత్రక సత్యమైన కథ కలిగి మవోభారత 
మిలివోసమెనది. 


శాం త్యనుశాసినిక వర్వములందును మరియు నక్కడక్కడ భారతమున శాస్త్రము 
లెన్సగా [పవర్తించినది. అఖిల జ్ఞాతి జనవధమ వలని నిర్వేదరూపమైన ధర్భరాజు చిత్తవృత్తి 
యీ శొన్త్రము [పవరర్డించుట కాలంబన మై యవకాళము కల్పించినది. శాన్రు'పవర్తనమువలని 
ఫలితము ధర్భ్శజునియందు [పకాశమునకు వచ్చినది. ఈ ప్రకారముగా _ మహాభారత మున శాస్త్ర 
మును, కథయును అన్యోన్య ముత్క క్షా పాదకములై యున్నవి భారతకథకు దానియందు 
(వవ_ర్తించిన శ్యాస్త్రమంతయు నవనర మైనదే. పొళ్ళాత్యులకును వారి ననుసరించిన కొందరు 
భార తీయులకును శా స్త్రభాగము చాలాభాగము (పతీ పము, అది వేరువిషయము. 


భారతమున |పధానభూమికలు నిర్వహించిన ధర్మురాజాదు అందరును దేవతల యంశము 
లుగా నవతరించిరి. కౌరవులు రాకసాంశములతో పుట్టోనారు. (శ్రీ కృష్ణావ కారము పర మేశ్వ 
bY 
రుని సంవూర్ణావతారము అట్టి (శ్రీః ఎమ్లునికి భారతగథతో నెడశెగని రవ కర. ఇది 
యంతయు ఛారతమునక్షున్న చేవాసురసంబంథీము. కొళదరు పాశ్చాత్యులకు (శ్రీసృవపాతత్రము 
(వతీ_ప్తము. కాని నిజము విచారించిన శ్రీకృషుడు లేనింభారతము |పాణములెని శరీరము. 
pons.) ల? | ఛి . 


32 


భీష్ముడు ధర్మ రాజునకు చేసిన మహోపదేశమంతయు నెంతో కాలమ్మునుండి ఆయా 
వ్యక్తు ౬మధ్య సంవాదముగా ఆ యావిషయములు ఆ యాకాలములలో సందర్శించి పరంపరగా 
వచ్చుచున్న కై యున్నది. (శ్రీకృష్ణభగవానుడు పార్టున కుపదేశించిన గీతార్థములు * అంతకు 
ముందు నుండి వచ్చుచున్న వే. కర్మఫల నన్యాసాత్శక మైన జ్ఞాననిష్థ యొక్క "శు యోగము. 
వేదవిద్యా |వతిపొదితమైన ఆ యర్ణమునే భగవానుడు పదునెనిమిది ముఖములనుండి వివరించ్లి 
నాడు. ఆ యర్థము నూర్యునకు, సూర్యుని నుండి మనువునకు, మనువునుండి ఇజ్వాకువునకు. 
ఈ విధముగా ids [పొ_్టించుచు brs ఈ విధముగా గీ తార్గమంతయు పారం 
పర్యోవ దేశ లశణలశితము. 


భారతక ఛాపురుషుల కర్మ ఫలానుభవమంతయు నివాపరములయందు ెంటను వర్ణింప 
బడినది. (శ్రీకృష్ణుడు చేవాము చాలించి వ్యూవోన్య్వరూపుడుగా వైకుంఠము చేరుట చెప్పట 
జరిగినది. ధర్మరాజు తనువుతో స్వర్లము చేరుటను నిర్వహించి యాతని స్వర్గలోకానుభవ చిత్త 
వృత్తి గూడ చూపుటయెనది. అతడు నాయకపురుషుడు కనుక నాతని విషయమున నట్టి వశ్యక 
నిరూపణ కవసరమున్నది. భారతమున న్వశ్గారోవాణ వపర్వ్యముండు"టే దాని ఇతివోన లక్షణము. 


ఈ విధముగా ఇతివోసమున కవసరమైన లత్షణములన్నియు మవోభారతమునకు పట్టు 
చున్నవి. కనుక మవోభారత మితివోనము. 


భారతీయాలంకారికులు స్ప ఎ్రశింపని యితివోసలకణ మింకొకటి భారతమునందున్నది. 
అది యుద్ధము. ఇతివోనలక్షణములందు పాశ్చాత్యులు యుద్ధమును [వధానముగా పేర్కొని 
మహుడు [పాచీనముల్రై_ న కావ్య భేద ములందు ఇతివోన మొక టిగా పాశ్చాత్యులు గురించి 
నారు. అరిస్టాటిల్‌ నుండి కతివోస కావ్య|ప[కియను గూర్చిన మీమాంస జరుగుచునే యున్నది. 


ఇప్పుడిక మొత్తము మీద ఇతివోనస్వరూవము నిట్లు భావింపవచ్చుకు. ౧. నుదీర్హ మైన 
కథః. ధీరోదాత్త ధీరోద్దత [(పక్చతులై న పురుషుల వీరకృత్యములతో సంబంధించి ముక 
వలెను, _౨. 'ఉపాఖ్యానములు: = (పధానకథ దీర మె యుండుటవలన నేర్పడు విసుగుదలను 
తొలగించుటకును, [వఛానకథకు బలము చేహులకుకు అనేకములై న ఉపాఖ్యానములు 
మధ్యమధ్యన చేరియుండును. ౩. చై వళ క్తి; ఇతివోవకఛాపురుషులను "వారి కృత్యములను 
డైెవశకి పాలించుట యని చార్యముగా నిరూపించవలెను. కొంతవరకు దైవళ క్రి 
(పత్యతముగా [పాధాన్యము వహించి యుండుట చూపవలెను, ఇతివోన మిమైందుకుండవలే 
ననగా నది మానవుని యొన్నత్యమును నిరూపించుట్టకును, క ర్హవ్యమిదియని బోధిం 
చుటకును, విభ్యేతరములై న సర్వళ క్తులును సాధ్యములని (ప్రత్యక్షముగా చూవుట కుద్దేశించినది 
కనుక, మానవుని | పయోజకత్వమంతయీను విధికి లోబడి యుండవలసిన బేగాని తద్వ్యతిరి క ద్ర 
ముగా నేమియు “సాధింపలేదు. ఈ- నిరూపణ మీతివోనమందు ముఖము. ఈ విధముగా దైవ 
శక్తితో నీతివినమునకు సంబంధ మున్నందున నారైవమును ఏయే జాతు లే యేవిధముగా 
ఛానించినవో ఆయావిధము లాయాజ్ఞాతుల _ యితివోనములందుండును. ౪. శాత్త్విక 

వ | + 


ఖ్‌ 


* 


33 


విషయము :ఇ బై వము ననుసరించి తా త్తి ఏక చింతనము, ఆయా దర్శవములును దృక్పథము 
లును ఇవివోశములందుండును. ౫. అమానువలశ్షణము := మనుషులతోపాటు 'దేవచానవులును 
ఇ్రతివోనమున పా|[తలగుటవ లన వారి వారి కియాకలాపములంద లి మానువషలక్షణములు కనబడు 
చుండును. ౬. ధర్భము :- నానా పకారమైన ధర్భ్శపపంచము బహుముఖములుగా మధ్య 
+ మధ్య [ప వేశంచుచుండును. సాంఘికరాజకీయములను, ఇవాపరములను, పుణ్యపాపములను, 
మంచి చెడ్డలను-ఈ మొదలగు బహువిధ ద్వంద్వ ములను చుట్టుకొని ధర్మము [పవంచిత మె 
యుండును, 


| (ప్రపంచమందళి యన్ని భాషలందున్న యికివోసములును ఒక సుదీర్గ మైన కథ-యుద్ధము- 
'ఉపాఖ్యానములు-ఆయా దేశ కాలములందలి మతతా_త్ర్విక దృకృ్పథములు-ఇత్యాదుల పడుగు 
చీకల నివిడబంధము గలవిగా నున్నవి. 


ఈ లక్షణము అన్నియును 'మన మవోఖారతమునందున్నవి కనుక (శ్రీ) మవోభారత 
'మితివోసమన్న దే నిమ్మర్గ - 


Il 


పరికియా పూర్వకల్పము లనెడు ఇతివానభేదములు రెండింటిని రాజశేఖరుడును, 
కావ్యేతివాన శా'స్తే )తివోసములను శెండుశేవములను భోజుడును పేర్కొన్నారు. రామాయణ 
'మవోభారతములను దృష్టిలో "పెట్టుకొని వారట్లు విభజించియున చో రామాయణము కా వ్యేతి 
వోసమును పరి[కియయును, మవో భారతము శాన్నే9తివోసమును పురాకల్పమును కావలయును. 
కాని రాజశేఖరునివళె భోజుడు స్పష్టముగా నట్లు రామాయణ భారతములను పేర్కొనలేదు. 
“అందువలన భోజుని కావ్య-శాస్సే రత్రివోస [పభేవములు రామాయణమవోభారతములకే సంబం 
ధించినవని గట్టిగా చేప్పుటకు వీలులేదు. రామాయణమవోభారతములు తప్ప మరివేరే యితి 
వోసములు లేవు. భోజు డితిపోసము రెండు విధములనుటను బట్టియు, రామాయణ మవోభార 
తములు నెం డితివేసము లుండుటను బట్టియు, కాజశేఖరు డా రెండింటిని రెండువిధములై న 
'యితివోసములని చెప్పియుండుటను బట్టియు, భోజుడు ఇెప్పిన యితివోస భేదములు రామాయణ 
.మవోభారతములను దృష్టిలో పెట్టుకొనియే జరిగియుండునని యూహింపవచ్చును. కాని 
శా వ్యేతివోపమును గూర్చి భోజుడు చెప్పిన వై ఖరినిబట్టి చూడగా ఆయనదృష్టిలో రామాయణ 
మిలివోనభేవముగా నుండినట్లు చెప్పుటకు వీలుకాకున్నది. “కా వ్యేకివోసోయ థా” యని శికుపాల 
_.వధ కావ్యమునందలి, “న నంచకిష్ట్ము ర్భువనాంత శేషు” అను బ్లోకము నుదావారించి "అత 
(పాగు_క్తనై నైవ ఇతివోర్టన్య కా వ్యేనాభిధానాత్‌ సంవ వ కాం అనెను. |పొగుక్త 
మనగా అతీశార్గ |పాథాన్యాత్‌ అనునది. అతీ శార్భ మైన శికుపాలుని వధ యో [గంథమునందు 
న్నందున నిది యితివోసము, కావ్యాథిధానమువలీన దానికి. కా వ్యేతివోసమని _పేరువచ్చినది. 
శా వ్యేతివోసమ. ను భోజుడు వివరించిన తీరిట్టిదీ. ఇకివోసగతమైన "యొక కథను (గ్రహించి 
దానిని వర్షనాదులతో పుష్ట మొనర్చి రసాత్షకముగా రచించినచో నది కా ప్యెతిషోసమగునని 


"ల 
స 


ఏ4 


భోజుని తాత్సర్యముగా కనుపించుచున్నది. ఇదియే భోజుని సరిమైన తలంపై నచో-మన కావ్య 
'వాబ్బయము చాచాపంతయు నితివోసమయము కావలసివచ్చును. భారత దేశమందలి వాబ్బయ 
మెక్కువగా  రామాయణమవోభారతముల మీద నాధారవడి యున్నది. పంచ కావ్యములుగా 
(వసిద్ది పొందిన వానీకి మహాభారతమాధారము. అందువలన నవియన్నియును కా వ్యేతివాసములు 
కావలసియుండును. అయినచో కావ్యమునకును కా వ్యేతివోసమునకును భేదముండదు. లేనప్పుడు. 
కావ్యమన్న పదముండగా శా వ్యేతివోసవ ను మరొక శబ్దము నేల కూర్చవలసివచ్చినదో బోధ 


పడుటలేదు. భోజుడు కా వ్యేతివోనమను భేదమును కల్పించుట ఆతరువాత దానికి లక్ష్యుమును. 
"వేర్కొనుట రెండును అనవ్వయమగుటలేదు. 


రాజశేఖరుడు స్పష్టముగా రామాయణ మవోభారతములను లధ్యుముళేసియే ఇతివో. 
నభేవములను చేర్గొనెను. కాని యాతడు చెప్పినదానిలో గూడ నొకచిక్కు న్నది. రామాయణము 
నేకనాయక ముగను భారతమును బహునాయకముగను ఆతడు చెప్పెను. కావ్య మెప్పుడును. 
వకనాయక మే. బహు నాయకత్యము కావ్యమునకుండదు. కావ్యేతివోన [ప్మకియలందెకాదు ఇత 
రములైన సాహిత్య |పకీయలయందు దేనియంద ను బహునాయకులుండరు. మరి రాజశేఖరు 
డావిధముగా చెప్పుటయందవలి యాంతర్యము నిటూహాంచుకొనవళెను. రామాయణమున కథ 
యంతయు శ్రీరామచం|దుని చుట్టుకొని యున్నది. రామాయణము నందున్న ం౦త స్పష్ట (పతి 
పత్తిగల పకనాయకలవణము భారతమునలేదు. రామాయణమున లక్షు ణాదులతో కథ సాగదు. 
కాని మవోభారతమున ఖీమార్జునులతోడను, భీష్మ దోణ క రాదులతోడను కథ సాగుచున్నట్లు 
స్ఫురించును. | ఖీమార్దునాదులు |పతిజ్ఞలు చేయుట _ ఆ (వతిజ్ఞలు నెర వేర్చుకొనుటయందు బద్ద 
బుద్ధులే మెల గుట-ఇట్టి వ్యవహారము భారతమం దధికముగా నుండుటచే ఆయాపరిథులందు వాలే 
నాయకులా యన్నట్లు తోచుట కవకాశమున్నది. కర్ణ (దో ణాశ్వశ్రామలు కొన్ని పట్టులందు 
దురోోధనుని వెనుకకు నెట్టి తాము విజ్బంభించుటచేత వారి వారి (పాధాన్యము కొట్టవచ్చినట్లు. 
కనుపించుచున్నది. అందువలన భారతము బవునాయకమను | భాంతికి వీలుక లిగించుచున్నది. 
ఇట్టి [భాంతికలో నై రాజశేఖరుడు మవోభారతము బవునాయకమనెనో యోమో, భారత మునకు 


నర్మరాజొక్కడె నాయకుడు కనుక రాజశేఖరుని మాటను వైన వివరించిన య 
[/ హింపవలయును, శ్‌ 


దగమున'ే. 
®ి 
ఈ విషయమున మరి యొక విదముగా నిట్లు వీచారింవవచ్చును. రామాయణము వ న్‌ కి 
(పాధాన్యముగల యి*వోనము. _మవోభారతము [కియా వా ధాన్యముగల యితివోనము.. 
రామాయణ (పౌర ంభ మికైకది : క్‌ 
“కోన్వస్మిన్సాం[పతం *లోశే గణ వాన్‌ క శ్చవీర్య వాన్‌ 
ఛ్‌ 
న “ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ నత శవాకో్ట దృఢ వతః 
ఏ తదిచ్భామ్యవాం |ఖోతుం, పరం కౌతూవాలం హిమే, 
., మవాళ్లే తం నమర్జో౭ని, క్టైతుమేవ విధం నరమ్‌”_ 


35 


ఆయా లక్షణలకితుడై.న వ్యక్తి యెనరని వాల్మీకి నారదు నడిగినాడు. అట్టివాడు 
శ్రీకామచరేద్రుడని నారదుడు చెప్పినాడు. రామకథ యే రామూయణమై నది. (శ్రీరామచంద్రుని 
సర్య్వోదా_త్త లక్షణములు నిరూపించునుర్దేశముతో రామాయణము పుట్టినది. మరి భారతము విష 
-యమువేరుం 


“బృ గ్రాళకాం పాండవానాంచ భవాన్‌ [పత్యతదర్శి వాన్‌ 
శపాం చరితమిచ్చామి క థ్యమానం త్వయా ద్విజ, 
కథం సమభవచ్శేద _స్తేపామక్టిష్ట కర్మణాం, 

తచ్చ యుద్దం కథం వృత్తం భూతాంతకరణం మవాత్‌ ” 


అని జనమేజయుడు కౌరవపాండవుల చరిత్రమును గూర్చి వ్యాసుల వారి నడిగినాడు, * కౌరవ 
పాండవులు మొత్తము నూశు దుగురు. అందులో ఎవరు [పథానులు ? ఎవరునుకాదు. అందరును 
ఒకటి యే. భారత యుద్దమువలన వారందరును చరి[త కెక్కిరి. యుద్ధమునకు కారణము జ్ఞాతి 
వై రము. అందుకే జనమేజయుడు “తేషాం చరిత మిచ్భామి యని వెంటనే “కథం సమభవ 
చ్భేదః తేషాంచ యుద్ధం కథం” అన్నాడు. అనగా కౌరవ పాండవులలో నెవరికి (పాధాన్యము 
వచ్చినను అభేదము పుట్టుటకు వలసిన (£యాపరత్వమువలన రావలెను, ఆ యుద్ద మట్లగుటకు 
.తగినయుద్యమ [కియా పరత్వమువ లన రావలెను. మొదటి చాని విషయమున. దుర్యోధనుడు 
[ప్రధానుడు ; రెండవచదాని విషయమున ధర్మరాజు [పధానుడు. వారు [పధానులనుట వారి 
వెనుక వారివంటి వారు మరికొందరున్నారని యర్థము. కర్లశకుని దశ్శాననులు దుర్యోధనుని 
'వెనుకనున్నారు. (శ్రీ కృష్ణార్థునులు |చౌవది మొదలై న వారు ధర్మరాజు వెనుకను న్నారు. రామా 
'యణమున (శ్రీరామునకు వెనుక మరియొక డట్టి వాడులేడు. (శ్రీరాముడు స్వయంసంపూద్దుడు, 
అతని మహోచా త్తశను నిరూపించుటకు (శ్రీమ[దామాయణము పుట్టినది. కెరవపాండవుల 
[పవృ _్తిని నిరూపించి స్థాపించుటకు మహాభారతము పుట్టినది. అందువలన రామాయణము 
వ్యక్తి (పాధాన్యము కలద నియు, మహాభారతము [కియా [పాధాన్యము కలదనియు చెప్పవచ్చును. 
వ్యక్తి [(పాధాన్యముగల (గంథమున వ్య [పకాళశమునకు వచ్చినట్లు [కియా [పాధాన్యముగల 
[గంథమున వ్యక్తి (పకాశమునకురాడు. [కియా ప్రపంచము బహు[ప్రకారము. అని బహుజన 
ముల నాశయించియుండును, భారతమునంద శ్తేయున్నది. అందువలననది బహునాయకమన్న 
(భాంతినిక లిగిం చుట కనువుగానున్నది. రామాయణమునందట్టి (భాంతికలుగుట కవకాళ మేలేదు. 
'కనుక నది యేకనాయకమని స్పష్టముగా కనుపించుచున్నది. ఈ విధముగా రాజ శఖరుని 
యాంతర్యము నర్భముచేసికొన్న గాన్మి యాతడు చెప్పినది సమన్వయముకాదు, 


మరియొక శంక. రాజశేఖరుడు  రామయిమునుగూర్చి యే పరి కియాళబ్ద మును 
-వాజెను. మరి [కియా[పాధాన్యము రామాయణమునందే కలదా? మొక్షీత్తముకీద ఈప్టర్మి కియా 
వురాకల్పకశ బ్బముల కర్భము సరిగా తెలియుటఖేదు. రాజ్ఞశేఖరు డితివోసము నుపవేదీములలో కలిపి 
చెప్పి నాడు. ఇతివోసమును అర్థ వాదముగా చెప్పుటకూడ్న కలదు. 


36 


భోజుడు శా స్తేంతివోసమును నిర్వచించినది న్న ప్రముగానున్నది. అది మహాభారతమున' 
కన్వయించుచున్నది కూడ. ధర్మార్థ కామమోకరూప చతుర్విధపురుషూర్థములను వినికకింవ. 
జేసినచో నది శా స్తేతివోసమగునను తాత్పర్యము నాతడు స్పష్టముగా |పకటించినాడు. శ్ర 
మనగా శాసించునది, శాసింపబడునది బుద్ధి. బుద్ది యొక్క (పవృ రిని ధర్మార్థ కామమోతము' 
అందు శాసించునది శాస్త్రము. కతివాసమునంద ట్టి శాస్త్రమునకు |పమేయముకలిగినచో నది. 
శా స్తేేతివోసము. ఇతివోసమున (ప్రమేయమనగా [వథానేశివృ త్తమున కుపబలకముగానని యర్థము. 
(పథానతి వృత్తము [ప్రథాన పురుషునిబట్టి యుండును. అకడే నాయకుడు. మవిభారతమున: 
నాయకుడు ధర్మరాజు. ధర్మ రాజుబుద్ది, ధర్మార్గ కామమోక్షములందు శా స్రమగుట మవోభారత' 
మున (పత్యతముగానున్నదిగనుక అది శా _స్టేతివోసము. రామాయణమున నిట్టి శాననములేదు.. 
ఎందుకన్న రాముడు (శ్రీమవోవిష్టువు. ఆయనయే సర్వమును శౌసింపగలవాడు. ఆయనను. 
శాసించుటలేదు. ధర్మరాజు యమ ని యంళమున పుట్టిన మానవుడు. మానవులకు , రాగ ద్నేషముః: 
లుండును. రాగద్వేసములతోడి (పవృ త్రికల వారి బుద్ధులను శాసించుటకే శ్యాన్త్రము వుట్టినది.. 
ఖభారతమునగల శాన్ర్రమధి' ముగా ధర్మరాజుబుర్ధిని శాసించునదియే. 


|[దోణపర్వమున అభిమను కడు మరణించినంత వాని యందలి యనురాగమున ధర్మరాజూ: 
దుఃఖపరీతచేశతస్కు డగును. యుద్ధ[క్రయనుండి నిషృత్తుడు కాగోరును. అశడటుల కాక ౦డ చేయుట 
కచట కొంత శాస్త్రము (పవేశించినది. యుద్ద మైపోయినంత అభిలజ్ఞాతివధ యే ఫలితముగా కని. 
పించుటతో ధర్మరాజు రాజ్య మొల్లినివాడై తిరిగి యడవులకు పోగోరును. ఆతని నా|పయత్నము. 


నుండి నివర్తింప జేయుటకు శాంత్యనుశాననాది పర్యముల రూపమునకొంత శాస్త్ర (గ్రంథము. 
పుట్టినది. ఆరణ్యపర్వమందును ధర్మరాజు చిత్తమును శాసించుటశే శాస్రు(గంథభము పుట్టినది. 


మవోభారతనాయకుడై న ధర్మరాజు చి _త్తవృత్తులను శాసించుటకే భారతమున అటన ట. 
శాత్రుము పుట్టినది. అందువలన మవోభారతమును శా స్టేంతివోసముగా చెప్పవచ్చును. పరిశేవ. 
వ్యాయమున రామాయణమును కా వ్యేతివో .మనవచ్చును. జ | 

రాజశేఖరుడొనర్చిన విభజనకంెటును "పెట్టిన చే ర్లకంెబును భోజుడితివోనమును విభజించి: 


ట్రిన ర్లు "రెండును స్పష్టముగా నున్నవి. మిక్కిలి యగ్గి వంతములుగా నున్నవి కూడ. అందు. 
అన నికివాషము కావ్యేతివోనము _ శా _స్తేశివోనమని ద్విధాభూతము. రామాయణ మవ: 
భారతములందుకు (కమముగా నుదాహర ణములు, 


Hl 


పాశ్చాత్యులు కూడ ఇవతివశిన 


మను రెండు విధములుగానే విభజించిర. 1. AUthen- 
tie Epic 2. Literary Epic. 


వీనిళ్టే 1. Primary Epic 2. Secondary Epic అనియు. 
i. Epic of growth 2. Epic of Art అకియు మూకొందరు పెటిన “వీరు. 
జ చా అ A] య 


పాశ్చాత్యులు నిర్వచించిన మొ" టి త్రీణ 


ఇతిహాసము లతణమిది. ఆది సంపూర్ణ ముగా 
వొక రచయిత యొకసారి (వాసి 


న [గక ముకాదు. ఆది కొంతకా౭మూరక వినిపించుటవలనచే. 


37] 


_.పచారముననుండును. అందువలన కాల[౯మమున దానిలో ననేక విధముకైన మార్పులు 
కూర్పులు జరుగుచుండును. ఆ తరువాతి కాలము నెప్పుడో దానికి లిఖితరూప వ 
ఒకవేళ దానికొక (వాత్మపతియున్నను అది |శ:మగుటయే దాని లతణము. ఇట్టి లమణము 
మవాభా రతమందున్నది ఆ లవణమున కంచే | పమాణ వొక్యములున్నవి. వ్యాసుడు వై వ శంపాయ 
నాదులకు భారతమును చెప్పినాడు. వా రాయా లోకములకుపోయి తాము గురుముఖత 
తిన్న దానిని వినిపించినారు జనమే=యునకు వెశంపాయనుడు భారతమును వినిపించినాడు. 
వినుపించుచుండ గా ఉగ (శవనుడు వినివోయి శెనకాదులకు వినిపించీనాడు. ఆ తరువాత 
ఎప్పుడో మవోభారతము లిఖితరూపమె త్రినడ వ్యానుడేమి చెప్పినాడో వైళంపాయనుజేమి 
వినిపించినాడో, ఉ(గశవనుడేమి విన్నాడో శౌనకాదుల "కేమి విని వించినాడో ఇదమిక్టముగా 
చెప్పుట అంత నులభముశకాదు. వై శంపాయనుని వలన కొంత[గంథము భారతమున 'శేంనద్‌, 
ఉగ [శవనునివలన మరికొంత |గంథము చేరినది, వీరుగాక మరియు నెవరెవ రెంత |గంథము 
చెంచినారో మనకు తెలియదు. "పెంచినది మ్యాతము నిజమనుట కవకాళములున్నవి. కనుక 
మవోఖభారత మొకరి చేకిమీదుగా [(వాయబడినది కాదు. అది (వాయకవూర్వము కెండుచోట్ల 
వినిపింపబడినది. భారతమందున్న గణేశ వృత్తాంతము భారతమును వ్యాసుడు (వాయలేదను 
టకు నిదర్శనము. అది [(వాయబడకపోవుట వలననే తరువాత తరువాతక"వెరిగి బృవాద్గఫంథ మైన 
దనియు, విషయ విన్యానమందును మార్పులు కలిగిన వనియును, భారతమును వల్లె వేసి జ్ఞాపక 
మును పురస్కరించుకొని పలుమంది పలుతావుల వినిపించుటవలననే విషయమున మార్పులు 
కూర్చులు కలిగినవనియు డాక్టరు నూక్తం: ర్‌ గారు (వాసినారు. వీని నన్నింటినిబట్టి చూడగా 
మన సంస్కృత మవోభారతము Primary Epic అగుచున్నది. 


పాశ్య్ళాత్యులు పెర్కొనిన Se60ndary Epic లతణ మిట్టున్నది అది వినుటకుగాక 
చదువుట క డైైళించినది. అది పకక_ర్తృృకము దానిలో కావ్యశిల్పరూపమైన నివిడబంధముండును. 
మిగిలిన లవణము లన్నియు Primary Epic లో నెట్లో ఇందును అశ్లే. మవోభారతమును 
Primary Epic అన్నాము కనుక తా. Secondary | Epic అశవచ్చునా ? 
రామాయణముకూడ ఒక్క వాల్మీకియే (వాసినది కాదని కొందరందురు. ఐకను భారతమున 
కంకు రామాయణము నివిడరచనాబంధము . కలది. ఇతీివోన లక్షణమగు సుదిర్హ్యక థ, "పెద్ద 
యుద్ధము, రర్శ నంస్థాపనము, మొదలె న వన్నియు రామాయణ మందున్నవి. అందువలన 
రామాయణ మితివోస మే. Secondary Epicకు మరియొక చేరు Epic of Art. ఈ 
యర్థము భారతముకంకు ఎక్కువగా రామాయణమునశే పట్టుచున్నది. నిర్మాణ వై దగ్గ్యమును 
బట్టి చూచినచో రామాయణమును శా వ్యేతివోస మనవచ్చును. నిజమునకు భోజుడు రామా 
సుమను కా వ్యెతివోన మనకపోయివను సమన్వయ దృష్టిని విషయ విచారణ చేసినచో 
అనవచ్చుననియే తోచుచున్నది. అరదువలన పాశ్చాత్యుల విభఖజనననునరించి నువోభారతము 
Primary Epic రామాయణము Epic of Art. శ 


కా ప్యేతీహాన ము Primary ప ఇముగాగొని నిర్మితమగునను' భావమే ప్ల పాళ్ళా 
త్యుల కున్నది. ఆ దృష్టితో చూచినచో ఆం|ధమవోజారత మును సంస్కృత మవోభారతము 


38 


ననునరించి [నానిన దగుటచేత -కా వ్యేతివోస మనవచ్చును. (వాసినంతవరకొ'కే కవి [(వొయుట- 
కావ్యశిల్ప మధికముగా గలిగి నిబిడబంధముతోనుండుట మొదలై న Epic of Art కావ్యేతిహోన 
లక్షణములు ఆం[ధభారతమునకు పట్టుచున్నవి. ఐనచో సంస్కృత రామాయణము ఆం|ధభారతము 
ఒక జాతి [గంథములా ? ఇదియు నందరకు నమ్మతముకాదు. 


మొత్తముమీద పర్యవసానము నిట్లు తేల్చి చెప్పవచ్చును. ఇతివోసము నొక కాబ్య 
|పశేదముగా భారతీయులును పాశ్చాత్యులును భావించుచున్నారు. ఇరువురును ఇతివోనమును 
రెండు విధములుగానే విభజించినారు. భారతీయాలంళారికుల వచనము ననుసరించి భారతము 
శా_స్టేతివోనము. పాశ్చాత్యుల పద్ధతి |పకారము భారతము Primary Epic. వారీ వారి 
వాక్యముల ననుసరించి ఒక్క రకర వక స్పష్టముగా కా వ్యేతివోసమని కాని. 
Epic of Art అని కాని చెప్పుటకు వీలగుటలేదు. రామాయణము మాట యెట్లున్నను భార 
తము మాత్రము నిన్సందేవాముగా శాన్తే 9తిహానము. ఆం|ధమవోభారతము [ప్రయత్న ముమీద 
కా వ్యేతిహాన ముగా రచి చిత మెనది. సంస్కృత భారత ముననున్న దానికంజు అధిక కావ్య నిర్మాణ 
శిల్పమును (పెళ పెట్టి శాస్తేశ్రివోనమును కవిత్రయము చారు [శద్ధాళువుళలై శావ్యేతివోస 
ముగా మలచుటకు యత్నించినారన్న మాట. ఇట్టనుట సంస్కృత మహాభారతమునకంళకు ఆం|ధ 
మవోభారతము (శేస్టమైనదని యర్ధముశాదు. ఆ శెండింటికిని నిర్మాణమునందు భేదమున్నదని 
మాత్రమే యర్భము. అందువలన సంస్కృత మవోభారతము శాన్నెతివినము; ఆం[ధమవో 
థారతము శావ్యేలివాసము. కవిితయమువారును అప్బకవివంటి లాజణికులును మహాభారత 
మును ఇతివోనముగా'నే సే బర న్నారు. 

IV 


మవాభారతము యొక్క శాస్తే ఏతివోసమహనీయతకు దోవాదము చేసినవి సాధారణ 
మెన ఉపమా రూపశకాద్యలంకాశముల వినియోగము, (పవాహవేగముగల శై లి, అనుష్టుస్ళం 


దమః, నాతిదీర్హ మ్ములెన నమానములు, శబ్ది చిత్రములు, [శవణసుభగత్వము, మీదుమిక్కిలి 


ర  కమాంనములతోకూడిన చె వై తన్యవంత మైన సజీవ వా _స్తవిక పాత్రలు. ఇకివోసక ర్హ మపి 
భారత మందలి పాతల నెట్లు సర్వాంగ సుందరములుగా మలచినాడో యించుక పరిశీలింతము. 
ధ ర్మ్మాధర్భములకు [క్రమముగా |పతినిధులై న పొండవులొక తీరువారు; కౌరవులింకొక తీరు 
వారు. పాండవులందొక్క ఖీముడుతప్ప తక్కిన వారందరొకతీరువారు. భీముడు కొంచెముమోటు; 


తొండరపాబక్కువ. ఈర్యాసూయలు మూ ర్రీభవించినవారు కౌరవులు. మొ త్రము మహో 


భారతమున పేర్కొనదగిన పాత్రలు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, శకుని, రోణుడు, కర్టుడు, 


దుర్యోధనుడు, ధర్మ రాజు, | చెపది మొదలై నవారు. ధర్మరాజు ఆత్మసంయమనము కర స; 
భీముడు వెనుక ముందాలోచనలేనవాడు. అర్జునుడు మవోవీరుడు. కర్ణుడు దురవాంశారి 


మరియు చానగుణము కలవాడు. దురోస్టధనుడు. ఈర్ష్యానూయలతో కూడిన స్యాథఖిమూనము 


స్వోత్కర్ష గలవాడు ధృతరాష్ట్రుడు వెన్నెయుక' లేనివాడు. (చౌపది ముఖ్యముగా పతివ్రత, 
ఛి లె ర్యృనావానములు కలది; మర్యాద తెలిసినది. 


గ 


39 


ఈ యందరిదొక యెత్తు భీష్మ ని దొకయెత్తు. మానవత్వము సంపూర్ణముగా పరి 
పక్వమునకు వచ్చినప్పుడు ఖమ నివంటి వాడొక డుద్భవిల్లును, భీష్ముడు మహోభారతమునకు 
మూలూస్తంభము. ఆతడు రాజ్యాధి కారము కలవాడు; గొప్ప యుద్ద వీరుడు. ధర్మాధర్మ ములు 
రాజనీతి ఆతకిని తెలిసినంతగా ఇతరులకు తెలియవు. ఆతని జీవితము మవోభారతమున విచిత్ర 
మైన అననుకూల పరిస్టితులలో సాగినది. రాజ్యము విషయమునను ఆతడు స్వార్థమును 
త్యజించియే నడచినాడు. తండికి వివావాముచేయుటకు శా నాజన్మ [బవ్మాచారి యెనాడు. 
పాండవులతో కౌంవుల పతమున యుద్ధముచేసి పొండవులందలి పీతి భావమునకు బళియెనాడు 
పాండవుల యందలి |పీతియనగా ధర్మమునందలి పీతి. 


ధృత రాషమ్టుండు విచిత్రమైన వ్యకి. అతనియందు మంచి చెడ్డలు రెండును కలగా 
పులగముగా నున్నవి. రాగ ద్వేషముల కతీతుడు కాడు. మనోనిశ్చయము లేనివాడు. మించిని 
కొడువశోడు; చెడు చేయకుండ నుండలేడు. ఆతినిలోని మంచి చాల దుర్భలమెనది పొండవుల 
కన్యాయము జరుగుచున్న ట్లాతనికి అంతరాంతములందు తెలియును తన కుమారుల యను చిత 
(పవర్తనమను శెలియును. కాని తానా యనుచితము నడ్డలేడు. మవో [వళయమువలె 
యుగ్గము మ౦చుకొనిరాగా విధివిలానమని విలపించును. మంచి చేయవలయునన్న అభిప వేళము 
కట మకాము చెడుగు నెదుర్కొన వలయునన్న పట్టుదల కలవాడును కాదు. అందువలన 
కొడుకుల నేమనలేక పోయెను” తవ*ళ్శెని కుమారుల వై దాక గ్రము లేనివాడును కాదు. పొండ 
వులు వారణాసిలో లాశాగృహమున మరణించినారని వీని ఆత డెంతగానో విలపించెను. భీష్మ 
[దోణ విదురాదులు పాండవుల కన్యాయము జరుగకుండ చూడవలసినదిగా నెంతచెప్పినను ధృత 
రాష్ట్రుగడు వినడు. తా నా పని చేయజాలననికూడ చెప్పును, ఆతనికి పొండవులందు ఖీముడన్న 
భయము. భీముని![గూడ ధృతరామ్షఏనివె అంతకోవమే.. ఈ యిరువురకున్న సరన్పర ద్వేషము 
(స్త్రీపర్వమున ను ఆళశమవాస వర్వమునను ఇతివోనకర్త వ్యక్షీకరించినాడు. ఆ నొనర్చిన తప్పిద 
మును భీముడు వమిణివడని ధృత రాష్ట్ర9నకు తెలియును. తన నూర్గురు కొడుకులను చంపినా 
డన్న కోపము ఖీమునివై కలదు. అందుకే భీముని తన శాగలిలోనలిపి. చంప [ప్రయత్నించినాడు. 
తన కొడుకులుచేసిన దుర్శార్గమాతని మనస్సును పట్టుకొని పీడించుట యశ్లుయున్నద. 


విదురుడు ధృత రాష్ట్ర” సోదరుడుగా చెల్లుచున్నను ఆతని జన్మాదికము కర్టుని 
జీవితమువంటిది. కాని శర్చుడు తన జీవితమున నెట్టి స్టముల నెమర్కొన్నాడో. విదురుడు శన 
జన్మాదిః లక్షణముచేశ నట్టి కష్ట్రపరంపర చెదుర్కొనవలసిశాలేదు. విదురుడు నిర్భయుడు 
మరియు ధర్మమున బద్గబుద్ది. sa ధర్మ మార్గవర్శనులనియు వారిపకమున న్యాయ 
ప విదురుడు గాఢముగా నమ్మినవాడు, అవ ౯*శము లభించినపు డెల్ల ఆ విషయ 
మాతడు ధృత రాష్టు"నికి చెవినిల్లుకట్టుకొని బోధించినాడు. విదురుడు కూడ యమధర్మ రాజు 
అంశ మున పుట్టినవాడే. అకమవాన పర్వమందాతడు త కకిరమును . త్యజించి శేజేరూపమున 
ధర్మ నాజులో (ప్రవేళించినాడు. చి[త మేమన ధృత రామ్ష9డు విదురుని మాటలు ప ము 
మాటిమాటి కాతని పిళిప్తించుకొని కాలకేపమకీ చేయజ్యూచును. విదురుడు ధృత రా క్షే కిన నిందించి 
పలికి కూడ ధర్మోవచేళవ ఒ చేయును. 


40 

కర్ణుడు మరొక చిత్రమైనవ్యక్షి. ఏ మార్గమున తనకు నాళనమున్నదని తెలియునో 
ద మార్షముననే ఆతడు [పయాణము చేయును. పాండవులతో యుద్దము కూడదని ఆతనికి 
తెలియును. అ యుద్ధములో పాండవులు గెలుతురనియు తెలియును. దుర్యోధనుడు చేయునది 
వ్య్యాయవిరుక్తమనియు శెలియును. అయినను దుర్యోధనుని పకమాతడు విడువడు. ఆతని 
నామార్గమునుండి తప్పించుటకు (శ్రీకృష్ణుడు | పయత్నము చేసినాడు. కుంతియు [పయత్నించినది. 
ఆ యిరువురును మహోపళయ యుంరుల వంటివారు. కాని కర్ణుడు మవోమేరువువలె నచలుడుగా 
తనను తాను నిలువ దొక్కుకొనెను. ఒకవిధముగా కర్దుడు విధివంచితుడు. తల్లి చేత కూడ 
వంచికుడు. శెలిసి తెలిసి మి[తుని కొరకు మృత్యువును వరించిన స్నేహా శీలి యాతడు. 


భ్‌ 


ఇను మవోభారతమున మిగిలిన పా;|తలన్ని యును రక మాంనములతో చైతన్య 
ల్‌ es ~~ అయా 
వంతములె కనిపించును, ధర్మ రాజు = | దెపది ఒకరిని మించిన వారు మరొకరు. కావ్యపరి భాష 
న్‌ా పే 
యందు భారశమునకు వారు నాయకత్వము వహీంచునారు. 


Vv 


మవోభారతము డేకీయులను వికేకీయులను చాల కాలమునుండి ఆకర్షి ంచుచున్నది. అది 
"కేవల మొక  సీంవో;నము కొరకు జరిగిన యుస్టము మాతమేనా + అట్టి యుద్ధకథ యఐదింత 
కాలము అభిరుచి నిలిచియుండునా? మవోభారతమందలి పొ[తలు చిత్రములై నందువలన ఇంత కాల 
మీందరు దానియందు పీతిగలచానై యున్నాళా? ఇంతకన్న ముఖమెనచేమెన కలదా? లేనిచో 
లుల మ రజా 
నది సౌర్వజనీనము సార్వ కాలికము కాగల్లునా? 


ఆదివర్ణములో మవోభారత పాత్రలేయే దేవానురాంళలతో జళ్ళించినారో 
చెప్పబడినది. చేవానుకులు తమతమ యంళలతో మానవులను జన్నంప'జేసీ వారిచేత ఇంత ఘోర మెన 
యుద్దము చేయించి వారిని నాశనము చేయింవనలసి వచ్చిన యవనర మేమి? భూలోకమున 
“రాజులు దుర్మార్గుల నారు. [ప్రజలు అపవి([తులై నారు. అధర్మము "ెచ్చు పె5గినది. అందువలన 
భూచేవి ఆ ర్షినిపొంది (శ్రీ మవోవిష్ణువును (వార్చింపగా నా వరాత్సరుడు భూఖారమును 
మాన్స్నుటకును దుష్టులను శిషించుటకును శిష్టులను రకించుటకును అవతరించెను. తనవనికి నవోయ 
భూతులుగా నుండుటకు చేవానురులను తమతమ యంళములతో మానవులుగా జన్మించునట్లు 
చేసెను. ఇది మహోధక్ను సంస్థాపనార్ద ము జరిగిన కథ. అట్టి కథ నీ మహోథారశము వెప్పుచున్నది 
అంమవలన దీనిని కేవలము. వాసి నావుర రాజ్యసింహోసనమునశకై పోరాటముగా మాత్రమే 
భానించరాదు. దీని వెనుక దేశతలూ మవార్హులు, రాజర్షులు, రాతనులు మొదలై న అతిమానుష 
కక్తుళ్లబారుభ్నారు. సాశ్షాత్తు శ్రీమవ్యాదిష్టువు _శ్రీకృష్ణుడుగా జన్మించి ఈ మవోనాటకమున 
నొక కీలశప్యాత నిర్వహించినాడు. ఆయన్యతన భగవర్సి కణమును మవోభారతమున రెంకు 
మూడుసాద్డు |వత్యకీకరించి చూపినాడు. దుష్టులైన కౌరవులను వారి పక్షఘువారిని వాత 
మార్యిటకును, శిష్టులెన పాండవులను వారి పమతకమువా3ని నంరక్నించుటక్తును (శ్రీశ్చష్తుడు 


41 


తాను భగవంతుడన్న విషయము పూర్తిగా తెలిసిసనాడ్ర్లై 'మెలిగినాడు. ఆయన విధానమును 
నవోభఖార తము వివరించుచూది. 


శ 

ఒకవిధముగా మవోథారతమందలి సంఘర్ష ణము ఒకశాలమునకు ఒక దేశమునకు 
. పరిమితమైనది కాదు, కు సృష్టియందు ఆద్యంతముగా ఒకరి యాన్ని ని మరియుకడు శాజేయ 
జూచు భావము జ్యాపించియున్నది. ధర్మరాజాదుల రాజ్యభాగమును దుర్యోధనుడు కాజీయ 
వలెనని సం: ల్పము కలవాడు, అట్టుకానిచో నీ కథయేలేదు. ఈ (పపంచకథ మూడునంతులకు 
తగా సర పతన పరాయణత్వముతో నిండియున్నది. భారతకథ ద్వాపర యుగాంతమునాటిది. 
కలియుగ మున మానవుల యందిట్టి | ఫవృత్సిని మనము చూచుచునే యున్నాము. అందువలన 
మవోభారతమున సంఘర్గ ణకు మూలభూత మైన భావలతణ మేది కలదో అది [తికా లా ఖాధ్యమైన 
సత్యము. అది నిన్నయుండినది నేడున్నది. కేపును ఉండును. 


భారత మునకు నాయకుడై న ధర్మ రాజు ధర్మమాకారము దాల్చినవాడు, మహో 
భారతమందాతడు ధగ్మరాజు ధగ్మనుతుడు, ధర్మనూనుడు మొదలైన ేర్గ తోడనే ఎక్కువగా 
వ్యవవ్యాతుడు. ఆశనికి యుధిష్టిరుడను సెరున్నను దాని వాడుక తక్కువ. ఇతివోనకర్హ తానే 
ముఖ్య[పయోజనమును నువోఖాగత రచనద్వానా సాధింప నిళశ్చయించుకొ న్నాడో ఏక [త్స యో 
జనమైన ధర్మ సంస్థాపనమునకు మూలస్త్రంభముణా నిలిపిన నాయక పురుషుని ధర్మళబ్దముతో కలిపి 
సేర్కొనుటయే సముచితముగా భావించినట్టు కనిపించుచున్నది. ధర రాజు యవ పళ్నలకు 
సమాధాన మిచ్చుటకూడ ఆయన ధర్మమయత్వమునశే నిదర్శనము. పాండవులలో మిగిలినవారి 
కట్టి ధర్మ|పవంచజ్ఞానము లేదు. వ్యాసుడు ధర్మ పతిపాదనార్థ ము రచించిన భార తేతివోసము 
నాయీకపురుషుని ధర్మరాజను టలో గల విశేషము నికే భావింపవలయును. 


ఇంకొకీ దృష్టితోకూడ మవాభారతమును పరిశీలింపవచ్చును. చేవానురవై రన 
సృృష్ట్యాదినుండియు కలదు. ఈ యితివోనమున సంఘర్షి ంచిన యికువక్షములును దేవాసురాంళలతో 
పుట్టినవారు. చేవాసుర సంఘర్ష ణమే మవోభారత యుద్ధము. ఆరణ్యవర్వమున ఘోవయా శ్రా 
సందర్భమున ద్రైత్యులు రాకనులు శాజవంశములలో పుట్టి దుర్యోధనునకు సహాయము 
చేయనున్నారనియు దానవులును అందుకొర కే భూమినవతరించిరనియు చెప్పియున్నది. మంచి- 
చెడ్డలు. పుణ్య-పొపములు డేవానురలకణములు పరస్పరము సంఘర్షి ౦పగా భారత మైనది, 
ఇతివోసమున నిరుపజముల వారికిని "పెట్టిన పేర్లను పరికించినచో ఇతివోసకర్హ ఈ సృష్టివై చిత్ర 
మును (ప్రదర్శించుట కెంత జా[గతపడినది తెలియును. 

భగవదవళారమైన [త్ర లన మహాభ్యాతము గెరవమెక్కు_వై నది. 


(శ్రీకృష్ణుని, భగవల్ల తణమును మహాభారత “"చూద్యంతములు జాగత్వగ్యా కాప్తాడుకొనుచునే 
యున్నది. భగవంత్తుడున్నాడు కనుకసో ధర్మనంస్థాపనము జరిగినది. ఆయన అందుకొర 'కే 


యవతరించుచుండును. 


42 


“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 

అభ్యుశ్రానమధర్మ స్య తదాత్మానం సృజామ్యవాం. 
పరి తాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృ తాం వ 
ధర్శసంస్థాపనార్థాయ నంభవామి యుగే యుగే” 


కలికల్మషము నీవిధముగా భగవంతుడు తొలగించినాడు. నిజమునకు భారత యుద్ద 
మంతయు చేసినది భగవంతుడే. కాని ఆయన చేసినట్లు కనిపించడు. అందువలన అర్జునుడు 
వ వోభారత యుద్దము శేసినవాడై నాడు. 


+ భారతము నాయకుడు ధర్మరాజు. ధర్ట రాజు ధర్మము భగవంతు నా[కయించి 
యుండును. ధర్మరాజు యుద్ధము చేసినది శక్కువ. [దోజపర్వములో నొకమారు శల్య 
వర్వముళో నొకమారాతడు యుద్ధమొనర్చినాడు. ఆయన యుగ్గమునకు డిగినది త" బలమును 
గాని తన తమ్ముల బలమునుగాని చూచుకొని కాదు. భగవద్భలమును నమ్ముకొని దిగినాడు. 
యుద్ధములో ధర్మరాజు జయించినాడు. అనగా ధర్మము జయించినది, భూఖారము తగ్గినది. 
(ప్రపంచమును ధర్మము సాలించుట కనకాళ మేర్చడినది. ధర్మరాజు అశ్వమేధము చేయుట 
కదియే యర్థము. అధర్మమును జయించి ధర్మము సార్వభౌమాధికారము నెరపుటకు అళ్వ 
"మేధ ముపలకకము. 


మహాభారతము ధర్మముతోబాటు అర్హ కామమోతములను గూడ వ్యాఖ్యానించి 
ఏది. పురుషార్భములలో మోత్రము పరమెనది. ఈ వరమార్గమును నిరూపించుటవలననే 
మవోభారతమున శాంతిరస మంగిరస మెనది, యుస్ధ మైనప్పటినుండి పాండవులు మోశాభిముఖ 
యైన ఉపళమిత చి_త్తవృత్తులు కలవారై నారు. పర మేళ్వరుడై న భగవంతుడు మోతోపాయ 
ముగా గీతల నుపదేశించినాడు. భగవంతు డొనర్భిన యువచేళము అర్జునుని తత్కాలమున 
యుద్దోన్నుఖుని చేసినది. ఆ తరువాత మోవపథగామిని చేసినది. ఇంనుచేవ పర బహ్మాము 
(కృష్ణుడుగా నింతయుపదేశము చేయుటబేత భారత పర మార్దము మోత|వదర్శనమే యని 
చెప్పవ లను. మానవజీవితము పరిపూర్షము కావలెకన్న చో అన్ని పురుషార్థములు అవసరమై 
నంత సాధింవబడవలెను,  మానవజీవితము కర్మరూపమున కొనసాగుచున్నది. కర్మా పేక మె 
మనుగడ లేదు. అట్టిక ర్మ మానవునకు బంధ హేతువు కాకుండచేసి చూపుటకు భగవర్గీత = మవో 
భారతము తీవముగా కృపి.చేసినది. బంధహేతువు కాని కర్మ యే ధర్మము. ఈ యర్హమును 
[పవంచించి చూపుటకే వనపర్వుము శాంత త్రయము సాగిన్లవి. ఈ పరమార్థమును [గహింవని 
వారు అవి [పకి వ్రములనియు అధిక పాఠర్టములనియు తరువాతి కాలమున చేరినవనియు అందురు. 
అది నిజముకాదు సకలపురుషార్డ సాధవముగ్తా వ్యారభగవానుడు భారతమును తీర్చిదిద్దినాడు. 
మానవజీలీతము మొక్క ఇవావరములు రెండును గమవోళారతమున |ప్రదర్శిక మైనవి. ఇహము 
ఫంఘర్షణ  పరముమోక్షము; ఇవామును కాదని పరమును సాధించుటను మవోభారతము 
చెప్పదు ,ఇవామునుండి యే పరము. అంధ అలై నుండి యో మోక్షము. 


43 
6 VI 


.,,  ధర్భ్మాధర్మములనే నీకి యవినీతి యనవచ్చును. మవోభారతము అవినీతి రూవుమాసి 
పోవుటను నీతివిజయమును నిరూపించినది. భార శేతివోనము పాఠకులను లేదా [(శోతలను సత్య 
మునకు న్యాయమునకు నీతికి మంచికి అభిముఖులుగా చేయుటకై యొనర్చినపయత్నము చాల 
గొప్పది. ఏ యుపకథ చెప్పినను, ఏ పొత్రకదలిక చూపినను ఏ ధర్జమువబేశించినను పాఠకుల 
విషయమున సీ (పయోజనమును సాధించుటను ఇతివోనక ర్ల విస్మరించలేదు. 


(శీకృష్ల్ణార్థునులను జాగ త్తగా అర్భముచేసి కొనవలయును. వారు నరనారాయ 
యులు, (శ్రీకృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు, నారాయణుడు పరమేశ్వరుడు; నరుడు 
మవార్షి ; అనగా మనుష్యుడు, మనుష్యుడు జీవాత్మ. పర మేక్వరుడు పరమాత్మ; వరమాచ్చుసన్నిధి 
టీ వాత్మకు విజయ హేతువు. (శ్రీకృష్ణుని సవాయమ ర్థించుటకు దుర్యోధనార్డును లేక కాలమున 
పోయిరి. కాని దుర్యోధనుడు నై న్యమును అర్జునుడు (శ్రీకృష్ణుని కోరుకొన్నారు. పరమాత్ము 
డర్దునుని పక్షమున చేరుటతో విజయమర్దునునకు కలిగినది. అర్జునుడు పురుషకారము. | శ్రీకృష్ణుడు 
చె వసవోయము. అందుకే యాపురుషకారము ఫలించినది. 


మవోభారతమున నే దైవీ ఆసురీ శక్తుల సంఘర్ష ణము (పపంచిత మైనదో అది వ్యక్తుల 
మధ్యనే కాక వ్యక్తి నిష్టమైకూడ ఉండును. అంతశ్ళ|తువులు _ కామ[కోధలోభ మావామద 
మాత్సర్యము లెప్పుడును సత్వమును అణగ|దొక్కుటకే [పయకి ంచును. ఈ ధు ర్ల అము 
నిత్యము సాగుచునేయున్నది. సనత్వమనగా ఆత్మ, ఆత్మ = ధక్యము అత్మ-వత్యము. ఆతని జ్ఞాన 
ఘనము. అటిది నిరంతరము కామ కో ఛాదులతో జీ వాత్మ రూపమున ఘర్షణపడవలసి యే 

లు ‘ 
యున్నది. ఈ ఘర్త ణమే మహాభారతము. అందువలననే ఆత్మగ్వరూపమును మవోభారత మావి 
ప్కరించినది. -కావ్మ |[కొోఛాదుల అతములను వివరించినట్లుగా వే ఆత్మవదాళ్భ ఒకణ వివరణ 
మును భగవద్గీ త ముఖమున మహోాథారతముచేసినది. కామ్మకోధాదులు [పవృ త్తిలమంము. 

' అర ర జర అగ 

[పవృగ్త్తి దుఃఖ హేతువు. దానికి విరుగుడు నివృత్తి. ఈ [పవృ త్తిని వృత్తులను మవోభాకతము 
కథారూపమున, ఉపాఖ్యానముల రూపమున, వేదాంత విషయరూపముక, ధస్చవిషయరూపమున 
(పతివాదించినది. 


మానవజాతి నావరించియుండు నిరంతర సంఘర్షణ లక్షణమును మవోభారత మితివో 
సవ న్గువుగా స్వీకరించినది. (తికాలావాధ్యమైన యా సత్యమును విన్నష్టముగా వివరించినది. 
మానవ జీవితమే యొక సంఘర్ష అ. అందులోపరిత పుల నప్పుడే మోచమున కర్షతగల వారగు 
దురు. ధర్మార్ధ కామ మోకములలో 'నేదియు తక్కు_కాదు అన్నింటి స్లావ కని ధక్మముండ 
వలెను. ధర్మబద్ద మైన యర్థకామముల యనుళ్ళవమునుండి విరమించుటయు మోవము. 


మహాభారతము కావ్యక శా విలోకములను || వదర్శించుటకు మా;త్రమే వుల్బనదికాదు. 
క జ యో ట్లో పోయ తో 
[పపంచమునకొక యాదర్శమును, ఒకనై తిక మార్గమును చూపవలెనను (పగాణాఖి పాయము 


న! 


44 


కీర్పబడినదా యితివోసము. [పపంచమనగా జీవితము. జీవితసమస్యలను బహుముఖములుగా పరదిఖి 
లించి పరిష్కార మార్గములను సూచించినది. భార శేతిహానము. ఆదర్శ[పాయమెన మానవజీవిత్ర 
లత్యు మెట్లు ండవ శనో ని పించినది భార కేతివోసము. మవోభారతము చూపించిన పరిప్మూ-ర 
మార్గములలో [పథాన మైనది కర్మమార్షము. ఆది స్వార్గముళేని కర్మ నిష్కామ కర్మ _ 


అసతో మా సద్గమయ 


తమసో మా జ్యోతిర్గమయ 
వృత|ోర్మా అమృతం గమయ 


ఓ. రామరాజు 


విషయసూచిక 


భీష్మ పర్వము = 'ప్రకమాశ్వాకము 


విషయము. 


ధృతశాష్ట్రరినిక డకు వేదవ్యానుండు వచ్చుట 
నంజయుండు ధృత రాష్ట్ర9నకు భూవపరిమాణంబు సెప్పుట 


6.2.1 
6.5-9 


సంజయుండు _ధృతరాష్ట్ర0నకు భారతవర్శ ౦బునం గలవిశేమంబులు చెప్పుట . 6-1 10-1 


ధృత రాష్ట్రర్తండు భీష్ముమరణంబు విని వంపించుట 

నంజయుండు ధృత రాష్ట్రనకు భారతయుద్ద ౦0బు చెప్పం బూనుట 
ఖీష్ముండు నిజయోాధులేరల్టి నుశ్నావాంబుగాం చెగువ నెప్పుట్సు... 
పాండవ యోధులు యుద్దంబునకు వెడలుట 

ధర్మజునకు "నర్దునుం మ గలిగించుట 

ధర్మరాజు ౩ పోదచారియె భీష్ముని యొద్దకు. బోవుట 

ధర ్రరాజు గురుకృపశ ల్యులచేత యుద్ధమున కనుజ్జాతుం డగుట 
'అర్జనుండు స్వజనసంవోరంబునకు ఖ్‌ మోవోవిష్టుం డగుట? 
శ్రీకృష్ణుల క డర్జునునకు(ద త్త వజ్ఞానో ప దేశంబు సేయుట 

'అర్జును(డు (శ్రీ వై నవలలు గనుంగోని స్తుతించుట . 
శమ్మని [ప్రథమదివసయుద్ధము గ. 
వలు దుర ద్రకతురి త జ పొండవవీరుల కన్న 2 ను. 


Wr వు ఫీష్మపర్వము = 


'ఢర్మజుండు గోపాల జేవుపాలికిం జనుట 

కమ్మరి ద్వి తీయడివసయ ద్ధ క్రమము 

'అద్దనుండు ఫీష్మునిమీందికి రథంబు దోలించి విజ్భం ఒభించుట 
సృష్టర్యుమ్ను (చి దో ణా చార్యులయుద్దము . 
'నీముసేనునిశేత భానుమంతుండు చచ్చుట 

ఫీష్మునిత లీ యదివనయుద్ద ము 

'దుర్నోధ నుండు భీమునితో యుద్ద ముసి మూరి్రల్లుట 
అర్జునుండు ( క్రీకృష్షగేరితుడై భీష్మునివైవ గవియుట 
(శ్రీళ్ళషమ్ణుండు చక్రంటు ధరించి భీష్మునిమీంది కుటుకుదీ 


a 


6-14-1 


8162 


6.17.7 


శ తాళ 


els 
8416 
౧. 
 శ-లో90 
“C2419 
6_99-5 
“6-421 
ల. 645-1 


ద్వికీయాక్వాసము వ. 


6.461. 
Gat 
6489 

86491 
6.50-30 


6.52.1 
6-54-15 


6_55-40- 
6.5554 -- 


ణి a 


లి వివమయనూ చిక 


విషయము 
భీష్ముని చతుర్ణదివసయుద్ద్ధము 

శల్యనందనుండు ధృష్ట్రద్యుమ్నునితో యుద్దంబునేసి చచ్చుట 
దుర్యోధనుడు భీముని మార్కొని మూర్చ బొందించుట 
ఘటోత్క-చుండు మాయాబలంబున ౌరవసేనవై విజృంభించుట 
ఫీష్ముని పంచమదివనయుద్ధ [కమము 

[దోణుండు దుర్యోధన పేరితుండై పొండవనె న్యంబువై ( గవియుట 
అభిమన్యు లత్మణకుమారులయుద్ధము 

భీష్ముని షష్టదివసయుద్ధ [కమము 

ధృష్టద్యుమ్నుండు భీమసేనునకుం దోడ్పడుట 

ధృష్టద్యుమ్నుండు |ద్రోణునితో యుద్ధమునేయుట 


ఖీష్మసర్వము బు తృతీయాశ్వాసము 
ఛీస్మగాంధా నేయులసం వాదమ. 
ఖీష్ముని స్వష్తమదివనయుద్ధ |కమము 
ఛృష్టద్యుమ్నునిచే దురోధను(డు విరథు(డై పోవుట 
చేకిశాన క ఎపాచార్యుల ద్వంద్వయుద్దము 
ఖీమ్ముని యష్ట్రమదివనయుద్ధ క్రమము 
మనాభుండు మొదలగుకురుకుమారులు ఖీమునిచేం అచ్చుట 
అలంబునునిచేత నిరావంతుండు మృతుం డగుట 
మఘటోత్కచుండు దో ణాచార్య| పళ తులతో యుద్ధ 6బు సేయుట 
అర్జును. డిరావంతునిచచ్చుట ఖీమునిజే విని దుఃఖించుట 
ఫీష్ముని నవమదివసయుద్ధము 
అలంబును(డు దుర్యోధన పేంతుం డ్రై యభిమన్యు వె. గవియుట 
అర్జునుండు [దోణాచార్యులతో యుద్దముసేయుట 
దుర్యోధనుండు శకునిదుశ్శాసనుల ఖీష్మునకు నవాయంబుగా వింపుట 
(శ్రీకృష్ణుడు రథంబు డిగి భీమ్మనివై కి. బోవుట 
ధర్భ్మరాజు రవాన్య|పకారంబున భీష్ముని యొద్దకు బోవుట 
భీష్మునిదళమదివసయున్ధాను [కమము 
అర్జునుండు శిఖండికి  బోత్సాహంబు గలిగించి శీష్ము వై ( .గవియించుట 
(దో ణాశార్యులశ్యశ్ఞామను ఖీష్మునకు సవోయంబుగ్గాం ఇంపుకు 
విరటుత ము డగుళ తానీకుండు ఖీష్మునిచిం 'జచ్చుట 


Po 


a 


6.561 
6.5725 
6.607 
6.68.49 
6.65.1 
6.65.21 
6.69.30 
671-1 
6.79.81 
6.78.67 


6.769 
6.7711 
6.78.44 
6-80.20 

6.83.1 
6.84.12 
6-86.48 
8.88.25 

6.92! 

8.95.1 
6.96.24 

B.98.4 
6.101-1 

B.402.52 
6098-50 
8.104.2 
B.lLO4.51 
6.108.1] 
8-118-24 


పుట 
97 


ఇ “101 


108 
ils 
117 
118 
126 
180 
195 
198 


145 


149 
158 
159 
1:80 
164 
188 
174 
180 
188 
186 
190. 
1986 


208 


207 
20 
2th 


టొ 


విషయనూఛిళ 


విషయము 


ళా 


ఫీష్టుండు శరతల్పగతుం డగుట 
కర్ణువిడు భీష్ముని యొద్దకు బోయి వినతుం డగుట 


(దోణపర్యము _ [ప్రథమాశ్వాసము 

సంజయుడు యుద్ధభూమికి? బోయి మరలివచ్చి యందలివృ త్రాంతంబు 
ధృత రాష్షుఏనితోంజెప్పుట 

(దోణాచార్యులకు సర వ నేనాధిపత్యంబు నిర్ణ యించుక 
దో ణాచార్యునిమరణంబు విని ధృత రాష్టు9ండు పరిత పించుట 
[దోణుండు దురోధనునకు ధర్మ రాజుం బట్టియిచ్చునట్లు వరం బిచ్చుట 
అర్జునుడు ధర్మరాజుతో [ద్రోణుని |పతిజ్ఞ కు వెజవకుండునట్లు "సెప్పుట 
1దోణుండు పాండవనై న్యంబ్నువై “కేంి దివ్యాన్త్రంబులళకి నూవుట 
శకేముసేనళ ల్యులగ చాయుద్ధము 
[దోణాచారు ట్టు ధర శ్రరాజుతో యుద్ద ంబుసేయుట 
([దోణాచార్యుల రెండవ నాటియుద్ధము 
అర్జునుడు ధ ర్మరాజుచే ననుజ్జాతుండై_ సంశవృకులవె బోవుట 
సంక వ్రకు లందణు నక్క. "ట్ట యర్జునురథంబుతై_( బడుట 
దోణాచార్యునిశేత నత్యజిత్తు సచ్చుట 
(దోణాచార్యునిచేత సూర్యదత్తుండు సచ్చుట 
భగదత్తుడు ము పత్రీకముం బఆపి పాండవ నై న్యంబులం గలఅంచుట 
ఆర్జునుడు భగదత్తుఖిచెన రథంబు దోలు మని ళృమ్ణునితో. జెప్ప 
భగదత్తుండు _సుపతీక ంబుతోడ నర్జునుచే( జచ్చుట 


శ రారునులయద ము 
ణజ్‌ ధి 
దో ణ పర్వము ఆద్వితీయాశ్వాసము 
డో ణునిమూండవనా.టి యుద్ధ ము 


అభిమన్యుడు పద్మవ్యూవహాంబు ఛేదించుకొని చొచ్చుట 

చురొక్యిధన[వభృతిమవోరథికు లందణు నొక్కుమ్మడి 
నభిమన్యునివై( గవియుట 

దుళ్ళానను( డభిమన్యునితోడం బోరి పాజిపోవుట 


_ వద్మవ్యూవాంబు సొచ్చుపాండవులకు వైంధవ్రుం డడ్డపడుట 


వృష సేనుం 'డభిమన్యుం దాంి మూర్భితుండగుట * 


6114.80 
రం 117.1 


7-15 
7-5-8 
7-8-1 
Tl i-l 
712.7 
T1821 
7-144 
T1519 
7.16.3 
7.16.44 
7.18.20 
720-1 
7.20.20 
7.25.19 
7.2.1 
7-28.40 
7.31-49.50 


182.25 
7.85.12 


7.86.22 

7.88.26 
141-8 
7.48.5 


. చ్‌ 


పుట 
5926 
292 


289 
250 
బిరీ4 
289 
262 
268 
278 
280 
284 


292 


ర! 


299 
804 
808 
818 
918 


లీలలే 
826 


§29 
888 
886 
398 


శ విషయసూచిక 
విషయము . 


దురోధనపు[తుం డగులక్మణకుమారుం డభిమను బ్రనిచే. జచ్చుట 
కర్ణుడు మొదలగు యోధులు వంచనజే నభిమన్యుని విరథు( 
"జేయుట 
అభిమన్యుదుశ్శాసనసుతు లిరువురుం జచ్చుట. ' 
అభిమన్యునిమర ణమునకు ధర్మరాజు దుఃఖంచుట 
నారదుం డకంపనునకు మృత్యు చేవ శా|పభావం బెటింగించుట 
వేద'బ్యానమునీం|దుడు ధర్మరాజునకు మవర్షప్పీవి చరి తంబు 
పోడశ రాజచరి[తము 
అర్జునుండు శిబిరంబునకు వచ్చు నెడ దుర్నిమి శ్ర తంబులం గని, 
ర్‌ ఖ్రష్టునితోం జెప్పుట .., 
అర్జునుడు ధర్మరాజు నభిమన్యుండు చచ్చినవిధంబు. నడుగుట - 
ధర్మ రా జర్జునుని కభిమన్యుండు చచ్చినవిధంబు చెప్పుట 
అర్జునుని (ప్రతిజ్ఞ విని నై ంధవుండు భయవడి 
దుర్యోధనునితో. 'జెప్పికొనుట 
అర్జునుడు కృష్ణునితో? దన। పతిజ్ఞావిషయంబు 
ల్‌ నవాక బాబులు సెప్పుట 5... 
(శ్రీకృమ్తుడు పు[తళోకాతుర యెననుభ|[ద మాటడింముతు 
(క్రికృమ్లుడు చారుకుతో న నర్జునపతిజ్ఞావిషయంబు 
లై_నవాక న్ర్రరబులు గొన్ని: సెప్పుట .. 
ళ్‌ కృరాప్తేనలు సంలు. చా లానంబునకుం os 


(దోణపర సము - త పేలు 


అర్జునుండు నిజస్వవ్నవృ త్తంబు ధర్మ 'రొజాదులతో 'జెప్పుట 
అర్జును(డు సొత్త గని ధర్శ్మ'రాజురతణంబునకు నియోగించుట 
(దోణుని నాల్లవనాటి యు ద్దము 


ర్జునుండు దోణుని చే ననుజ్జాతుండైై మొగ్గరంబు సొచ్చుట ల 

ర్థనుండు (( దోణాచార్యుల నతి|కమించి గురు నైన్యంబు సొచ్చుట 
అర్హునుండు శంతాయుధ! పముఖమవోర థీకులం జంపుట 
దురోధన్తుయ |దోణుని దూఅనాడుట  " 


స 0 
ధృష్టద్యుమ్ను [దో ణాచాక్యులయుద్ధము - 


T4781 


7_.48_8 


7-49-1 


1-68.67 
18-800 
1.8860 


7-50-1. 


7-50.45 
7-51-1 


T5221 


7-59-81 


T5411 


7-56-27 


"457-24 


7-58-1 
"7-60-2 
7-63.28 

766.1 


"7-66-90 | 
7.6786 - 


7_69-1 


5 Y__.72.22 


పుటి. 
ళీ 
445=రి .. 


వ 2. 


0. 
949: 
కిర్ర2ి 


857 
868. 
66 


874. 


878 


‘B91 
.. 894 


400. 


408 


409 
శోథ 
శీ[క్‌ 


426 


420 


4 


4 


er 


నిషయము 9 వుట 
వించోనువిందు లర్జునుచేత మృతింబొందుట .. TTEAT 448 
అద్దును(డు దివ్యా న్ర్రముల ధరం బగిల్చికొల నుత్చాదించుట T_Th.82 447 
కవచధారణంబున దుర్య్యోధనుం డర్దునుతోం దలవడుట TTT 451 
దుర్యోధను డర్జునుం దలపడి యధికేపించుట 7-77-85 454 
_వృషనేనుండు లోనగునెనమం[డు రథికులొక్క వెట్ట 
యర్జును వై 6 గవియుట 7-791 శధ్ర9 
ధర్మ రాజు '| దోణునితో యుద్దముచేసి యోడిపోవుట గ వ 465 
అలంబునుండు భఘటోత్కచునితో యుగ్గముశేసి చచ్చుట T8411 మ 470 
ధర్మరాజు సాత్యకి నర్జునునకు. దోడ్పడ: బెమ్మని | పార్టించుట 785.41 475 
సాత్యకి ధర్మరాజు వేండినచొప్పున నర్జునుకడకుం బోవ సమ్మతించుట ₹ఇస్‌ర్‌ ఇ] 480 


(దోణపర్యము _ చ తుర్జోశ్వాసము 


సాత్యకి మొగ్గరంబు సొరం దొడంగుట 7-89.98 424 
జలనంధుం డనురాజు సొత్యకితో యుద్దంబు చేసి చచ్చుట T9124 490 
సుదర్శనుం డనురాజు సాత్యకితో యుద్దంబుసేసి చచ్చుట 7-94-6 495 
దుశ్శాననుండు సాత్యకితో యుద్దము సేసి పాజిపోవుట 797-29 499 
దుశ్శాననుండు సాత్యకితో యుద్దంబు చేసి యోడుట 7-99.28 5098 
ధర్మరాజు భీముని నర్డునునకు. దోడ్సడం బుచ్చుట 1086 ర్‌ 
భీముడు |దోణాదిరథికుల నతి|క్రమించి యర్జుముం 'జేరంజోవుట 7.10288 ల్‌! లీ 
దురోకధను(డు |దోణబుని దూణనాడుట T1051 514 
భీమసేనుచేత శ[తుంజయాదికురుకుమారులు చచ్చుట 7112.80 ర్‌ల5 
కర్టుండు థీమసేను నవమానించి నీచో కులు పలుకుట T-114.69 529 
భూరి ళవుండు సాత్యకితో యుద్ధంబు'సెసి మడియుట Ialrlul ధికిది 
సంజయుడు ధృతరాష్ట్ర నకు సాత్యకిపరాభవ కారణంబు చెప్పుట ౨] 152 ర్‌ 
కర్దుడు సాత్యకితో యుద్దంబుసేసి యోడిపోవుట కఎ190 ్ర్‌ఫికి 
_ కర్హాభ్రనుల ద్వంద్వయుద్ధము 180 దశకి 
అర్జునుండు నై ంధవునితలం దునుముట T-i21.81 547 


_చోణపర్వము _ పంచమూశ్వాసము 
క ॥ 
_ కృష్ణాద్దనులు సల్గాపము లొనరించుచు ధర్యజ్ఞకడ కరుగుచుండుట Tr221-_ 65652 
నై ంధవుని సంవారించి కృష్లార్జునులువచ్చి ధ్యా రాజునకు 
నమస్కరించుట ° Ti24.1 


| దోణుండు పాంచాలుర( జంపక కవచంబు విడువ నని పతిజైసేయుట 

ఖీమనేనుండు దుర్శదదుష్కర్లులం జంపుట 

అంజనపర్వుం డళ్వ స్టామతో యుద్ద ంబుసేసి చచ్చుట 

ఫీమసేనునిచేశ బాహికుండు చచ్చుట 

కృపాచారుగండు కోర్టు నుపాలంభించుట 

సోమదత్తుండు సాతలకితో యుద్దంబు నేసి చచ్చుట 

పొండవ కౌరవ వీరులధ్వంద్వయుద్ధ ము 

కొగ్టుండు, సవాబేవుని వింటికోపునం బొడుచుచు నవమూానిం చుట 

క ర్షదుర్యోధనులు దురాలో చనశేసి సాత్యకిం దలపడుట 

అలంబుసుండు నుటోత్కచునిచేతం జచ్చుట 

అలాయుధాసురుండు ఘటోత్క చునితో యుద్ధముచేసి చచ్చుట 

కర్గుం డిం్యదద_త్తం బై నళ క్రి చేత ఘటోత్క చునిం జంపుట 

కృష్ణుండు భఘటోత్మ్ళ_చుండు పడ దాను సంతసించుటకు 
నిమిత్తం - బర్జునుతోం "జెప్పుట 

విరాట[దుపదులు [దోణునిచేత( జచ్చుట 

[దోణార్జునులద ఇంద పయుద్ద ము 


Cand 


7_.128_992 
7-180-22 
7-181-44 

7-192-9 
7-188-12 
7186-19 
7-189-29 
7-141-12 
7145-55 
7-149-15 
7-151-1 
154-5 


T-155-11 
7-161-94 
"7-169-20 


ధర్శజు(డు |దోణునితో నళ్వశ్రామచశ్చెనని యేనుంగు నెవంబునం 'జెప్పుట 7.164.105 


ధృష్టద్యుమ్నుడు మృతుం డైన [దోణునికంఠంబు. దునుముట 
అళ్వ శ్రామపూన్కివలన, గౌరవ యోధులు మరల ననికిం గడంగుట 
[దోణుపరిభవంబునకు( గోపించి సాత్యకి ధృష్ట ద్యుమ్నునా మే పించుట 
నారాయణా స్త్రపీడితుం డగుధీము. గృష్టార్గునులు రథ ంబు 

డిగ్గ ( జేయుట 
కక్‌ ఏ స్టామకు వ్యాసుడు క ప్రిజార్దునులమహిము సెప్పుట 
వెదవ్యానమానీం దుం డర్జునునకు బర మేశ్వరమహిమ సెప్పుట 


ఎచాబానఇంలచితితో. 





rm 


గమనిక :- 95 పుట, 161, చంపకమాల 


7165.47 


"7.166.498 


7169-8 


T-1lT1.12 
7-172.498 
T1782 


పుట యవలీల నాకు నను. బ్‌ెల్లుగ( సేయుట నీకు. జాడియే్‌ 


e వ 
(a 
¢ 


a 
? 


(6 
ఈ రెండు పాదవళులను జేర్చి ఛచదువుకొనవలెను, 


కటకట నాహర్శాకమము. గాస్నిగం జక్రముచేత * నంటితే 


607 
616 
618 
628 
626 
680 
634 


6839 
648 
646 


శీ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


o 


ఫీష్మ పర్వము - ప్రథమాశ్వాసము 


ర్‌ (శ్రీ సంపాొదిప దాంబుజ 
నాసా[గనివాసరసిక నా దావమృతథా 
రాోేసారరూవ వేద 
2వ్యాసవ్యంజితవివోర పహారిహరనాథా. 


_వి ధృతరాష్ట్ర నితడవ వోదన్యాంనుండు నచ్చులి := 
సర్మ కీల! 


క. దేవా! జనమేజయవసు, ధావల్లభు. డధిక *వినయళత్పరు. డై సం 
భావించి కుతూహలమునం చా వై శంపాయనునకుం దగ నిట్లనియెన్‌ . 


క. 1జండొరుల గెలుచు తలంపునణ చాండవులును గెరవులును బావోగర్వొ 
_ ద్దండత సెట్టు*ేదొడంగిరి భండన మెప్పాటం జెల్లిం బరమమునీం చా. 
క, అనుటయు వై శంపాయనుం, డను మోదరసార్దవ్భాదయు' డై 
యి ట్లనియెన్‌ 
బనమేజయుమనమున నం, జనితం బగు కౌతుకంబు సఫలకం బొందన్‌. 


హ్‌, పుణ్య తే. [తొ త్రమం బయిన యాకురుకే[ తంబున నారెండుడెణంగుల 


వారికటకంబులును పిడిసి కయ్యంబునకు గాలు దవ్వునట్టి సమయంబున 


నునన er కా 


1 


1. సాద -ఖ. గ. జ, వ్యాసాదిముసం (దవంచ్య పస 


1. భక్తి - ఎ. హా, న్‌ వ ఇ 


| 3 = 
1. జఇండొరులు జ మ. వ. లి. కురుతలంబున ఆమ. లీ. దర్శ్బోద్దండత - త. వ, 
4. గడంగిరి _- ణ. ద. న. 5౮. అ; ెనంగిరి ప నం 


డక 


శ్రీమదాంధ మహాభారతము 
Uy 


ధృతరాష్ట్రండు గొడ కుల దుష్పునయంబునకు ని శ్వేదనంబు -నొంది సంజయ 
ద్వితీయుం డ్రై 'చింతించుచున్న *యెడకుం |దికాలవేది యగు వేద 
వ్యాసుండువిజయంచేసి యమ్మహీపతి సేయు నర్చనబులం గైకొని 
యతని శక్తిట్టనియె. 


2) 


. "కాలం బగుటయు నృపులక్కు నాలము సమకూరె దీని కడలకు మది నీ 
అగ 9 9 ర తి 3 
వాలోకింప(గ వలసిన, *నే లోనికి దివ్యదృష్టి నిచ్చెద6 బుత్రా. 


అనుండు నతండు ఘోరముగ నన్నలు( దమ్ములు *బోరు[కూరతం 
గనుంగొనం జాల నేను వినంగా వలతుం దదను| గవాంబు న 

సినం గడు లెస్స యన్న ముని చి త్రమునం గరుణించి సంజయుం 
బనిచె మహోరణంబు పరిపాటి మెయిన్‌ నకలంబు. 'జెప్పంగన్‌ . 


క కట్టు ధృతరాష్ట్రనకుం గయ్యంబు తెజంగు వినిపింప నియోగించి యా 
సూతనందనునకు నారెండుదెణంగులవా3 దివారా; (త [పవర రనం౦ంబులు 
గనునట్లును రహాస్య పకారభాషణంబులు ప న. మనోవృ _త్తంబు 
లెటుంగునట్లునుంగా వరం బిచ్చి యతిశీఘగమనంబు నొసంగి ఖభారతసనమర 
ధరణిం దిరిగినను శస్త్రా(న్ర్రంబు 'లెవ్వియుం దా(కకుండునట్టి |పభావంబు( 
(బసాదించి దివ్యులయాలాపంబులు రూపంబులుం దలంపులుం 'దేటపడునట్టి 
మహనీయబోధంబును గలుగ నను గహించి యావై వై చితపీర్యు నాలోకించి 
యిది |పావ్లకాలం జై వచ్చిన భూ పజావతయంబు దీనికి వగవం బని లేదు 
ధర్మో! జయ తనుచు నిళ్చింతంబున నుండు మేనును గురుపాండవుల క్రీర్రి ( 
[(బకటింపంగలవాండ నని యతని నాశ్వాసించి సాత్యవకేయుండు 
వెండియు, 





| చింతింపుచున్న _ కొన్ని పతులు. వ వ Mr Er ము టి? 
సమయంబున నయ్యెడకుం |దికాల - వా. కి, తోని ట్లనియె _ ెక్కు పతులు. 


ఓ కారిరటు గదియు ద మకాము గదయ అటు చును. లం పీలోలికి దివ్యవ దృష్టి 
నీంచెడం = స. 


తా లా 


శ. బోర ఆ సెక్కు! పతులు. గా 


£ 


గో 


లా! 


1. బయ తి(తు) యనుచ్చు _ కొన్ని పతులు. 


Po 


ల 


యూ 


భీష్కపర్వ్యము _ ప్రథమాశ్వాసము 8 


. *మొగుళులు లేకయు నుజలుములు, గగనకేభంబు సేనెం గరిహయతతిం బె 
లుగ న|శు లురుల( జ్‌ెచ్చెను, మృగములు*పకులను బసులు 

gs 20 

మృగముల సడెన్‌. 


. నలువురు 'నవురుబిడ్డలు, గలిగాద రొక్కొక్కావనితగర్భంబున వా 
రలు' పుట్టినపుడ యాడుచు( గలకల నవ్వుచు. 'జెలంగ6 గనియెద మెందున్‌ . 


| అర్కునుదయా_స్త్రమయములయందు( గృప్ష 
కాంతి ఘోరకబంధంబు గప్పం జొచ్చె 
నిందులాంఛనస్థ్రితి తల[కిందు గాగ 
దో(చుచున్న ది (పజ యెల్ల (దుంగ కున్నె. 


. విశేషించియుం గౌరవనిశేతనంబులం గేతనంబులం బొగ అగయుటయు 
నాయుధంబులు మండటయు నివి మొదలుగా ననేకదుర్నిమి_త్తంబులు 
వుట్టుచున్నయవి కులకయంబును నానానరేందనాళంబును నగు నుప 
&.0పం దగదు దుష్పథవర్తు లగు దురోధనాదికుమారుల వారించి నీతమ్ముని 
పా లతనికొడుకుల కొనంగి శాంతిసేయుట మేలు మముబోంట్ల మనం 
బులకుం |బియంబు గాని యీ రాజ్య ంబు నీ కేటి కనిన విని యమ్మను జెం దుం 
డమ్మునీం|దున కిట్లనియె. 


: హాతమును ధరన్టముం దలచి యిమ్మెయి( జెప్పితి రిట్లు మున్ను నా 
సుతుల నయంబుమై దణిమి చూచితి. *వారలం బంవుసేయ నే. 
జతురు(డ( గాను |జాభవము సాలదు నాదెసం డప్పు లేమి మీ 

, మతిం దలపోసి యీపలుకు మాను(డు పాకముదవ్పె. గార్యముల్‌ 


+ అనిన విని పరాశరనూనుం డది యట్లుండని మ్మింక నేమేనియుం కెప్పవలయు 

నది గలదే యని పలికిన నాంవికేయుండ: గయ్యంబున "గెలుపు దెలుపుసిమి 
_త్తంబు అడిగిన నమ్మునివరేణ్యుండు వహ్న్నులు హోమకాలంబునం బుణ్య 
గంధంబులతోం వీదఠతిణార్చు లగుటయు భేరీ! పముఖంబులు గంభీర 


ఇ 
= మయొగిళులుఆ న్యూ మొగుకులు:ఎ వెమ్కూ[ పతులు. క మరపు మా 
EE 
జూతి _ న. ళ్‌ 0 
జ్‌ 


ప Ce US 
లర పరమ యాం ప ము క ౮కు లు అట 
4 
చ 


4 శ్రీమదాంధ మహాభారతము 
లీ 


ఘోవంబు లగుటయు వాయువుల నుకూల మృదుమనో వార (పచారంబు 
లగుటయు నివి మొదలుగా గొన్ని శుభసూచకంబులు నిరేశించి కొంచెంబు 
"పెద్ద యన లేదు సమరంబున జయంబు దై వాధీనంబు గావునం బెద్దలదే చెన 
కువ లొప్ప వని చెప్పుదు రేను బోయివళ్చిద నని చెప్పి సముచిత పకారం 
బున నంతర్దానంబు సేసెం దదనంతరంబ యక్కౌర వేం|దుండు MoE 
సీన్స చింతించి నిట్టూర్చు 1నిగుడించి సంజయున కిట్టని యె. 


15. ఉ. భూమికిం గాంగం | బాణములపోక దలంపక రా|దఘోరసం 
[గామము సేయుచుండ దురు రాజులు దొల్చియు నెంత దీపొకో 

- భూమి మునీం|దసంగ తి “సుబుద్దము సీకు జగంబు నాకు నీ 
భూమి తెజంగు సెపుము (పబోధనిరూఢముగా సమ _స్తమున్‌ . 


16. వ. అనిన విని నసంజయుం డతని కిట్లను నాయెణింగినంతయు సెఆింగించెద 
భూత _త్త్వ పకారం బవధ రింపుము. 


= సంజయుడు ధళరాజ్ట్ర నో భూవరిమాణండు సెవ్ఫుట న 
సం, 6_6_9 


17. శే. అధిప నానా [పకారచరాచరంబు, లింద వేశ్వేఅ జనియించు నింద పెరుంగు. 
ఓదవ నింద యడంగు నిష్ఫథ్వి దాన, సకలమునకు6 బరాయణస్థాన మరయ. 


15. వ. అదియునుంగాక విను మాకాశంబునకు గుణంబు శబ్దంబు వాయువునకు 
శ బ్దస్సర్శ్థంబులును దెజంబునకు శబ్బస్సర్శ్భరూపంబులును నప్పులకు శబ్బస్సర్శ 
రూపరసంబులును గుణంబులు పృథవికి శప్టస్పర్శ్థరూపరసగంధాత్మకం బైన 
గుణసముదయం బంతయుం గలదు గావున నిమ్మవోభూతంబు లేనింటిలోనం 
బృథివి యొక్కుడు దినియున్న విధంబు వివరించెద నాకర్షింపుము. 


2లో 


19. 3 ధా| తీళ మేరువు దతిణంబున “సుదర్శన మనునభిధానమున( (బభూత 
విస్తార మె *రండువేలు నేనూజు యోజనముల కపొడువు నై సరసమధుర 


అమ ననన నపతాననతవను నునా తపనలు వనాలను పోర్తనత ననున బటులు ాలబడాలుడాాజాడా బయపడి జామాత చాలా పాాపాాసాాలాడాత 


14. 1. నిగిడించి = వా; నిగిడించి - "వెక్కు[పతులు. 
15. 1. సుబోధము _ కొన్ని (పతులు. 


I = యాతన (6_8_18 భండార్కర్‌ ). ఏ, యోజనానాం సవా[నం చ. శతం చ 
Cn # F 
భరతర్షభ = భం, రీ-రి20 రెండువెలు నిన్నూరు _- ఆ. వ; శెండువేలును నూరు-జ. 
క్‌, బాడవె_ - పెక్కు (ప్రశ్రులు. 


a 


20. 


21 


22, 


2కి, 


20. 
21, 


om 


వీష్క్మపర్వము _ (పథమాళ్వాసము ర్‌ 
విఫులశాళ్వతఫలవితతిన మేత మై యొక్కజంబూతరు వొప్పి యుండు 
దానిపండులు మహీస్థలి మహారవముగ ననిళంబు. బడి రాలి యవియుచుండు. 


వానిరనము పొంగి వాహినీమూ ర్తి న, న్నగమునకు. (బదతీణంబు గాంగ 
నొరసి కొనుచు? దిరిగి యు త్రరకురుభూము, లందు. జొచ్చి పాలు ేనంబునిధికి. 


. జంబూనది యనం బరగిన యాతరంగిణినీరు సోంకినచో బ్లల్ల ను సువర్ణం 


బగుటం జేసి కనకంబునకు జాంబూనదం బను నామంబునుం గలిగె దదీయ 
జలపానంబు సేసిన మానవులకు ముదిమియు౦ చెవులును దప్పి యు లే వనీ 
చెప్పుదు రయ్యేటి పడమటం బెరింగి పఅపు గలిగి శరనిధిచందంబున జంబూ 
షండంబు గాజటుకొనుచుండు నింతటికిం గారణం బయిన యాజంబూవ్భకుంబు 
చేర నీర్వీపంబు జంబూద్వీపంబు జంబూద్వీపంబును సుదర్శనద్వపంబు నన 
నెగడి లవణసము[ దము! దిత౦ బయి పొలుచు నద్దీవియందు. 


నిడుపున€ దూర్పును బడమర నై రెండు కేగడలు నంభోనిధి గదిసియుండు 
రత్నమయంబులు రమణీయములు సాధ్య సిద్దదారణగణ సేవితములు 

నై. హిమాచలమును నావల పాూమకూటంబును నట నివధంబు నొప్పు 
లలితంబు లై ననీలశ్వేతశ్ళంగవంతంబులు * గమమున( దనరి పొలుచు 


నివులమూ6టి కవల నవులయమ్మూం టికి, నివల. చేజరిల్లు దివిజనగము 
గమలకర్ణి కాను కారి యె కాంచన, మణిమయత్వమహిమ మహిత మగుచు. 


అతిద్భఢం బగుపా(తు పదాణువేల, యోజనము లందు దానికి 'రాజముఖ్య 
విందు మనుబదినాలుగు వేలయాజ, నంబు లని పామళథా [తీధరంబుపొడువు. 


._ ఇవ్విధంబున భూమధ్యంబున నున్న యమ్మేరుమహీధరంబున 'దేవతలును 


'దేవమునులును గంధర్వకింపురుపూది 'చేవయోనులును దేవే ద(పముఖ దిక్స 
తులును బర మేష్టియుం ద త్తత్ప దేశంబుల( బుణ్యవ ర్హనంబులం బరమ 
సుఖంబు లనుభ వంతు రు_త్తరతటంబునం గర్హి కారవనంబున గారీసమేతుం డ 
సిద్దగణంబులు పరివేష్టింప్ప విశ్వేశ్వరుండు వివారించుచుండు. 


4. నంబుధికిని _. చా; నంబునిధికి -+ పక్కు-[ పతులు. 


1. లేదని _ కొన్ని పతులు. ® 
ఠి 


1. తడల = శర్వ గడల _ ఈ. జొ. గ. న. నెంతయు . ఆ. జొ. జ. వ. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


. తొమ్మిదిఖండము లై వర్షమ్ము లనం జాల నొప్పెస౮స జరిబూద్వీ 
పమ్మున జనపదములు విను, మమ్మహి తాంశళమ.లు చెలియ !ననువర్షి -తున్‌ . 


; ఉ_త్తరసముదంబు శృంగవంతంబు మధ్యమం బె రావతవర్షం బననొప్పు 
శ్వేత పర్వతక్ళంగవంతంబుల నడుము యారణ్మయవర్డ ౦ బనం బొలుచు నీల్ల 
వ్‌ యి 
౩లో త్తర దకిణదేశంబులు [గమంబున రమణకవర్ష ౦బును ననం 'జెలు 
. వమరు మేరువునకుం (బాచ్యపతిచ్యంబు లగుఖాగంబులు వరుసన భ దాశ్వ 
వర్ష ంబును గెతుమాలావర్ష ౦బును ననం బొగడొందు పామకూటో త్తర 
భూమి వారివర్షం బన నెగడు హిమవంతంబు నక్కడయు నిక్కడయు 
నోలిన కింపురుషవర్ష ౦బును థారతవర్ష ౦బును ననం జెంపారు ని ట్లున్న 
దీని యందు, 


. ఛారతవర్ష ముం దొడంగి మ, హీరమణ 1యుదీచ్యము లను నెక్కుడు బలన 
త్వ్వారోగ్యాయున్సుఖపు, ౯ా్య్యారంభ 2గుణంబు లంత కంతకు వభ తున్‌. 


. అనిన విని వై చిత్రవీర్యుండు సమ స్తద్వీపంబులు సకలజలనిధులు నున్న 
పరిపాటి యుం (బమాణంబులుం (బకాళంబుగ నెజింగింపు మనుటయు 
సూతసూనుండు జంబూద్విపవిష్కంభంబు కొలది యొనుబదివేలు నాలు 
నూటుయోజనంబులు దీనిరెం డంతలు దొడంగి లవణేకు 'సురాఘృత దధి 
కీరశుద్దజలమయంబు లయిన మవో ర్ల వంబులవిష్కంభంబులు (గమంబున 
నొకటి కొకటి శెట్టి యై యుండు బ్లతద్వీప శాల్మలద్వీప |కౌంచద్వీప 
కుళద్విప శాకద్వీప పుష్కురద్వీపంబుల విష్కుంభంబులు జంబూద్వీప విష్యుం 
భద్విగుణ పమాణంబు మొదలుగా నోలి నొకటి కొకటి యినుమడి యె 
యుండు నయ్యాటుదీవులును జంబూద్బీ పంబుకంటు నెల్ల దానను బొగడ్త 
వడి యనేకపర్వతంబులను నానానదులను బహుజనపదంబులను నొప్పి 
వరుస నొండొంటికి గుణఫశేషంబుల నధికంబు లై యండు నింతకుం గ ర్రయు 
భర్తయు వార్షయు నై దుగ్ధాంభుధియు త్తరంబునం గనకమయం బై 
యష్ట్రచ।| కంబును *| బభూతభూతయు కంబును మనోజవంబును నగు మహా 


రు 





he) 


ho 


న. 


1. నభివర్షెంతున్‌ = eo (ప్రతులు; నవివివరింతున్‌ _ ర; నవి వర్షింతున్‌ - వ. 


ర్త 
tm 
6 


చ్యమ రసమ మకు న్‌ ప్రతులు యుదిచ్యము లను. జ. 2. మనంబు _ ల. 
DEE SECS 


టల 
PA 
రః 
i 
లి 
క 
లై, 
గా 


. రపనసురా _ కొన్ని |వతులు. 9. పభూత - సెక్కు. [పతులలో లెదు. 


భీష్మపర్వము _ (ప్రథమాశ్వాసము 


అంతే 


నీరయుశకటంబున వినోదపరాయణుం ౩ డైననారాయణుండు వి 


డగుచు వె వె కుంఠాభిధానంబున విఖ్యాతుం డై_ డ్రై విహి౭ం చుచు 
 టయు నకండు. 


బిర. క. థారత*ేవర్ష మునకుంగాం గౌరవులును బాండవులును 2గాంక్షం గడు. జై 
8 2 
కై రాసి యొండొరులతో. *బోరం కెగి రిట్టిలుబ్టబుద్దులు గలే, 


29. వ. అనిన విని యమ్మునుజపతికి సంజయుం డి ట్టనియె. 


౨౦౮. ఆ. అధివ పాండునుతుల కరయంగ నతికాంక, లేదు "లు బ్దబుద్ద్‌ కీడు కేనుతుఃకు 


పచ అల భా 4 కా రా, ళ్‌ 
కకునికఅపు విని యన న్నార్గవృ త్తికి, జొచ్చి *యిట్టియెడకు *దెళ్చికొనియె 


= నండాయుండు ధ్యతరా ష్ట్ర నవ ఖారొతొపోర్గంచునోం గల బికేవంటులు నెడోఖది 3; 
mr 


ఉత శన 


సం 6_10_1 


౨1. క. తమతమదేళంబులకై , మిము గొని పాండవుల గెలుచు మెయికోలున భూ 
రమణులు. "గాందఖు వచ్చిరి, సమ గసఖ్యమున. గూడుచందమునం దక్‌ , 


ఏ2, తె. చారి నన నేల తొల్టియు వసుధశై_ య నేకనృ్ఫవతులు ేస్టాకంర్రాడ్తి కట్లు డల 
2 వాలి కాదె భగీరథరఘుయయాతి నహుషముఖ్యులు విశుతోన్నతు లు 
కన 


11! 





a) భా అజో" త. ణా అవా గా న కి నః నో కు ww en శ 
బద్ద 1 వర్ష టం Cc చ్‌ =e కాంకో రమా jp a రు స్టా om షం ఎ ] a 4 వ క్ష జు ' 
a ww sie మ లతే 
i = 79, nes a es అః శ క. rr 
ష్‌ న! ట్‌. రెం pr gr గ్‌ా మొ త్రై లా. రాజు జ షు ఈ క ఆ క్‌ ల he 4 సల అంతక 
టు, et 
దీ దగ టో డలం (ma జ్య 
టట TTD 0 bs 
yy = స్త నే క్ష శ =. 
లో వీ లే > ఇ కీ! జ | లా an ఎల న సజ 
09. 1 లి నరయంగ న్‌ా లు. మాస ద లంబం mat మస Er Comte అతో వనన - ఈ ల me ee అల ws ఖ్‌ అ 
1 
వారం మమ సు నవ సా టం దస a ES మాం 
యింట _ ఇ; యిచుం పె; యూరు చాన చచ్చు లంత ఎ జం ఇ దున గా 
ళీ సం ® 
ఆ అద వ 
వకు (పతులు. 
శ 
వో చాన ఆ క వ జ x శ 
లై. 1. వచ్చిరి మీచస - ఉ, ఎ. ఓక, ॥ షా ల్‌ 
ఫు 
¢ డో మీ జ బగ క కారా (గ్రాస శవా ఇం DET ట్‌ న ఖ్‌. 
> గ్గ జ! ] 0 వ చ క న మ్‌ హై. ఇ 
లలి, 1. భోరాడ శెటు అ ఈ జనం కు. 2 హారం క : 
CA “నాల రాణా. 
లో శా జ Wa ww జ 
నొ (1 Is oN oi 
న లిరిగ చే _ a లః ళ్‌, a ఆల్‌ చు ఈ చం శ్ర ల అ 3 


ఏ, 


84. 


తీర, 


86. 


87. 


తిరి. 


లర, 
లెరి. 
ల 7 
85. 


శ్రీమదాం ధ మహాభారతము 
న 


. కేభారతవర్ష ంబున నుచారవిభూతివిలాసంబున కాసపడి యీోమమనం జెనంగ 


కుండుదుశే దీనివిసారంబు విను వివరించెద. ళ్‌ 


. మలయ మనంగ శు క్రిమంతంబు నా వింధ్య మనంగ బారియా,త మన 


మహేౌం!ఛ 
మనంగ బుతవంత మన సవ్యా మన నిందు గులనగంబు లేడు వొలుచు 


. వీనియందు వివిధమణిగణంబులు సమకూర్చవచ్చు ననిన ఖనివిశేమంబులు 


'సెప్ప నేల మణియు 'నుపమహీధరంబు లనేకంబులు గలిగి యుండు వాని 
యందు, 


. ఇనుమును రాగియు( దగరం,బును వెండియు. బసి(డియుం (బభూతములై పే 


ర్చినసిరి. జేయంగ నొ ప్పెడు, *ఖను లెడనెడ( బెక్కు గలవు కౌరవనాథా. 


. వెండియు ధనార్జనంబులు, గొండలవలనన *ఘటించికొన నగు 'నెర్పున్‌ 


దండితనంబును జాడియు, నొండొంటికి మిగుల. గలిగి యున్న ట్రయినన్‌ . 


. గంగయు. దుంగభ|దయు వేతవతియు 1పేవవకియు ( గృస్ష వేణియు. 


kh 


hy టా 


ls 
నిక్కు. (పతులు. | 


'బన్నయు యమునయు( దమసయు ఎ*శిరావతియు. గావేరియు గోడా 
వరియు నర్మదయు జాహుదయును నరయువును శత దువును విత_న్తయు 
విపాశయు. చామపరన్చియు ననుమవహోనదులు మజియు ననేక సరిద్విశే 


వై వచనమునకు మాటుగా కొన్ని పతులలొ 5 [కింది పద్య మున్నది: 
క. భారతవర్శ ౦బున మును 
భూరివిలాసమున కాసబొంది య నేకుల్‌ 
ఘోరముగ ినుగుదురు వి 


సారము వినుపింతు దిని సవినయభ క్రి న్‌ Sw Wr es: 
. మవోమహేధరంబులు _ "పెక్కు |పతులు.- 
క te “పెక్కు పతులు. 


. ఘటించుకొన -_- సెక్కు. (పతులు. 


వేగవతి _ కొన్ని (పతులు. 2. శేవతి _ కొన్ని (పతులు. లి. యు నేశా[మయు- 


re 


ఫీష్యపర్వము _ (వథమాశ్వాసము శి 


తందులునుం గలిగి వీనివలన నానాముఖంబులు ధనధాన్యాది సంపదొగమం 
బులు సొంపు మిగిలి యుండు. 


ఏ9. క. ఎడ నెడం బజ చె యొ ప్పెడి, యడవు అనేకములు వానీయం దర్భము చ 
రెడు పెరవులు ు సొ,ప్పుడి యుండు నయంబుతోడిబలిమి గరిగినన్‌. 


40. వ, పాంచాల బర్చర వచ్చు MONS మూభ మళయాళ కళింగ కుళింగ కుకురు 
కోంకణ కుం (తిగ్నర్త సొము[చ సాళ్వ శూరసేన మదేష్ట సుహ్మ కురు 
కరూళ కాశ కోసల యవన యుగంధ రాం|థ సింధు చేది చోళ పుళింద 
లం; గన గ ss Mn MG / 
పుం|డ పాండ్యా థీర సోవీర సౌరాష్ట్ర మువావా స్ర విదేవా విదర్భ [దవిళ 
దశార్ష కరాలు గా ళాంగ వంగ వరాట లాట బాహ్లిక బహుుచాన కిరాత 


కతయాళ్ళంత కాళ్ళీక గాంధార కాంభోజ కేరళ మాళవ నేపాళ ఘూర్జర 


శ శ ఇట మ వ ద అన ఏట్లో Way MOL MCT ఆ సాన్లు : 
కంతి లాంతి కానూడాది  ఉసిసన్రంబులు నమ నపబుసంటలి సంపాద నంబు 
అమో అలలే 


లయిన గుణవిశేవంబుల వెలసి హు ఏమోర్ధంబు అగు ధళ్యార్థ కామంబులకుం 


గారంంబు లై కమసంపంబు లగుచుండు. 


41. క వినికి గఫిగి రడించుచు, ననువున దయతొడిపొడి సాయతు లెల్లం 
గొనుచు దగ చేరి పొగ డొం,దినరాజున కుర్వు గామథేనువు గాదే. 


42, అ, వెరవు లావ: గలుగు కరనాథు లింతచే, కంబు గలదు తమకు. జూలు ననరు 
దం।డి బిడ్డ య es 2నా కత్తి పోయి పోటులాడి పుడమి. 
గొం|డు. 


48. క. కావున గౌరవపాండవు, లీవసుధకు నె సపనంగు బుగ్గే చెవం 
గా fy 
"జేవంక 1 వాలె వారిక, *పోవుం గా కిదినశే ద ద పొగులకు మింకన్‌. 


44, వ, అనిన పిని యాంబిశేయుండు సంజయుతో నీ వింక సంగరంబు. జూడం 
బొమ్మని గముచితంబుగ పీడుకొళిపినం బోయి భారతరణ| పకారం బను 
నంగించి యతండు కఠిపయడినంబులకుం జనుడెంచి తగిన ఆజంగునం గాంచి. 











థి 
42, - 1. మనకు _-ళర. పెక్కు పతులు. ఏ. ననశెల్తి _ అ. జె. గా జ, శ, శర. స్క నః 
© 
కత్తి. ఆ. ఈ.ద.న, 6 ఐ ద 
తి అ యా 
43, 1. వాలు ఒడ. న్మ (వాసె-త. వ. వ. జ్ఞూవర విను జయము గలుగు పొగులకు 


శి 


మింకన్‌ - కొన్ని పతులు. 


10 శ్రీమదాంధ్ర నుహాభారతము 
స 


ఓర్‌. క. కొడుకులదెస నెవ్వగం జే కడి వందురి యున్న యానృపఫాలునడుగులం 
బడి భీష్ముపాటు నెహ్ఫుచు, నలి 'కరుణభాద మెసయగో Re ఏంచెన్‌ . i 


46. వ, అయ్యీడ్నుతో ని ని టవి నిలావంబు సేయు, 


47. సీ, ఆత్మ! ూదు ల కెల్ల నాధాడ నుగునట్టి తనకు పేనస్త్రంబు లాధార మర్యం 
బర కుక రామునకు చ లద యెళతనయి దుం గలిగె భంగంబు శిఖండిచేత 
జనపతి దను నచి నును జూద మొీరించెః చాను 
6గంయ్యంపుజూదమున నోడె 
దనయార్సు "కెులులునం రలం.వె రులు వొంగ నొజలుచు నేలకు 
_ నొటి నేండు 


ఆ. గీ;  వజాణజాూాలదీ ప్ల పులు క పరగించి వాండుతనయ చి వై_న్యబహుళత మము 
నం బదీ*దినంబు ఎ లోకి ర తో బెంచి యధివ భీమ్మభానుం డ_స్పమించేె. 


46. క. పదివేవురు రాజులు దన, కెదిరి పొలిసి రాశిఖండి యేమిటివా( a 
తుది బోయి తన్ను నాళిం, నదియు చుం బొలియించె నియతి గడవంగ వళ మే 


49. కే, చాపవ,క్ర్రు ంణు భల్లదంస్థ్టాః తాన, ఘోరమూ ర్రి నారా చనఖుండు ఖడ్ల 


జిహ్వికొభీగణుండు నరసింవామూ ర్వీ, గాక శేవలనరుండె గంగాసుతుండు. 


భృ్రతరా ష్ట్ర శు భీష్యు యరొణంమి విని బిలనీంచుటు = 
సం, _14_1 


50. న, అని సంజయుండు వలవిం చువలుకుఐకు. జి _త్తంబు ఓ జల్ల నియొల్ల ంబోయి 
మూగ్చట్లి కొండొక సేష్పునకు కిశిరవిఛానంబుల "సేద బీటి ధృత రాష్ట్ర ండు 
గన్నీరు దొంగ గద్గద: ంధుండైై ప 
Ge 


45, 1. మవోనాడ _ ఉ. ఎ. ఒ. ఓ. చ. జ; కడున్నాడ - ఆ. జొ. క.న.వ, శ. శర, మ 


శీ, 1. యోధల-ఇ. ఈ. గ. మ. 2 కస్త్రంబు - ఏ. కిభఘ. చ. ఏ. రాముని 
750 భరమెన _ న (అర్ధము సగగా కుదురదు. 4, నమ్మి =ఖి. ర్‌. రింపం చ; 


గింంచుఎశ. 6. గ -ఒ . తెలుగుల _ (పతులు. 5. వ 
గదాం మును 9, దినములు దోలి_- ఆ. ఊ. జ. క. 5. న. ల; దినంయు లోతి 
a మౌ -ఐ. శ.ష. స.నూ. 19, విరియించి ఇ. ళ స 


హా. జాం గ తి వ గ ర నా 


48, 1. గదియుడు _ ఈ. గ. వ; గదిసిన _ వు గదిసియు _ క్వ గదియగ _ ఇ. 


త్‌ 


50. 17 ర్సుల్లిని _ చెక్కు (పతులు, 


భీష్క్మపర్వము _ ప్రథమాశ్వాసము H 





కి, 


51. క. ఒగేవానురః కు లొక్కటి, యె వచ్చిన! బిక్కు. వజటుచు నావావమున నా 
దేవ! వతుండ* శిఖండీ శ, రావలిపొ లయ నేమి యనం గల డంకన్‌, 
52. ఉ. అంచితతాల కేతుకింణాళి మెజుంగులు గాంగ మౌద్వి * మో 
యించుట గర్జచందముగ నేచి విరోధదవానలంబు మొ 
యించు కళాస్త్రవర్ష మున నిల్లిది pe ప్రాడం 
గించెనొకో శిఖండి యనుక్ళృః € : తిమవాయువు 2దాశి దె వమా. 
వ్‌. తే. *పరింగి పొండవాంబుధి వర్రివంసినపుడు, నిలువ నీమ్మగుదీవిగా నిన్ను దలంచి 
2౦ ంజ ఓ నత్యంతతుచ్చశఖండి ర్ట, లా క మంబున వ ముసింగితే యక టాతం|డి. 
54. ఉ. వీరరసాంబుీపూరవు; ను వి, శకుతబాహు 2నుహో, గస త్తక్టముం 
జారు? చాధ్వజాచలవిశాలము. నంబకజాలవీచికా 
సారము నై. నఫీషు శం డనుసాగరమం గడవంగ నీందంగా 
నేమి యె ట్లొకే క కలుగ స. శిఖండికి నేమి సయుదున్‌. 
55. అ. అంబకై పూని వచ్చీ నం! జామదగ్ను్య్యుండు సాధింప. జాలోకున్న 
వాన్‌ భీష్మం జబాండవుల కె పుానివచ్చి, 2కడమి సాధంీచి తెర శిఖండి 
క్తి 
56. క ఆళెర్యం బాస _త్వం, బారకీలం బావరా ;కమాభీలజ 0 
బాశుద్ద[వత మెందు 1న, నాళము లని భీము శ్ర 3 బెద్ద నమ్మితిమి గదే. 
రిల, lu (మోయించిన - కొన్ని పతులు. DF 
1. పరగి _ పెక్కు (పతులు; పరగ - కొన్ని (ప్రతులు. 2. యుండు నానుతుం 
డెపుడు - ఆ. జ. న.వ. కి. పల్వలాంతరంబున - ఆ. జ. న; సల్వలాంబువుల -ణ; 
ర్‌&.:.._ 1. పూర్ణము - కొన్ని (ప్రతులు. క. సమ్మగ = ఎ. ఏ. ఓ ఘ. వ, వ. వా 
౨. కలిగె నేడు = అ. జొ. జ. వ 
టి 
వర్‌. 1. నట్టి - రు.డ. వకడగి - ఉన. చ వెనేడు - అ. ఈ. గ 
4. యౌర - పెక్కు. (పతులు. స్ట 
| తి శ % 
కి. 1.ను నాశము లే దనియు ఫీష్మ్మి నమ్మితిమి. గదే_వ. 2. గాదనుచు ీష్ము “నమ్మితి 


గదవే_- మ. శి, జాల నమ్మితిమి | ర ఈ ర, 


© 


శ్రీ మడాంధ మహాభారతము 
ల్‌ 


వ, అని బహుపకా కారంబుళం జలవించి యానూతనంవను చేసేశంాగీలించి. 
సీ అతండు నొచ్చినతణి నడ్డంబు 1సొచ్చెద మని వచ్చువారు లేరై ౩ *ీయ చట 


od 


నడరి *పోరాడక యన్నియతాౌపహిణు లొవ్పరికించెనె యొకని గలన 
నతని నోర్వంగం జాల *వని నిశ్న్చయించికి మంకకు నో వెనే యరిబలములు 
[దోణుండు. గృపుండును [దోణసుతుండును ళల్యుండు. 5 గడించి చనిలె 


యవుడు 


లే, పాండుమతులు కిఖండి యు జండళ క్రి, మెజయ నొక్కటం బె బడ్డ 
"వజచి ఆాత 
విడిచి నాపు త్ర లంద ణు నిజిగి యడవిం గలిసిరొకొ యాతనికి( 
బడవలనె నకట. 


న, దేవ్యవతుండు దెగినయప్పుడ తక్కినయంకవట్టుగుం 1దెగయెనకాం దలంచెద 
నని మజియు ని ట్లనియె. 


సీ కులగుకు వృద్దు నిర్మలచిత్తు గాంగేయు. జంపి రాజ్యము "సేయ సమ్మతించి 
*తొడరినపాండుపు[ ఇ తులకును దైవంబు: దోడయ్యె ధర్మంబు గీడుపణిచి 
తెప్టరన్ని యధర్మంబు పెకి(గిన ట్లున్నది వార లాతనీం గూల్చి వసుధ( గానం 
నిళ్చయించుట గడు నిష్టుకత్వము చానికంచుకు వాపంబు గారె “మనకు 


కే. సంగరంబున నాకండు సచ్చుటోక్య, నంపదకుం గాం జెకంగినచంద మరయ? 
గులము అంచల్ల నివాచకులము సాల, జెట్టిదం దిష్కులంబున( బుట్ట కీనణునై. 


వ. అని వలుమాట లాడి వెంకియు. 





yt 
ch 





4 ed షా. ఇ” (a x ణా 

ఏ. వచ్చెద ఎఎ. స, 2 యకట - ౩. ఒ.ల. కీ. పోరాడుచో నలిగి - ఆ. జ; 
చర్‌ ఆరం స 

పోరాడుచో నగల్ని = ఉ. ఎ. ఓ.న. శ తని కొన్ని |[పతులు. 5. గేడించీ - 


=: కులద్భద్ధ్దు గురువు = బా కులవ్యద్దు శాక = ఆ. ఉవ. ఓ ట. చ. వితొడగిన - 
ఆగి 
న్నది - కొన్ని |వతులు. 
al a | 
కుు_ | వతులు. 
(a ( 





జో 


భీష్యపర్యము_ గ్ర్రథమాళ్వాసము 18 





62. ఆ, వాడు తేనివుగువమాడి. గాకున్నె నా, నేర సేద భీష్మ లేమిం చేసి నేండు 
కురుకుమాఠు లెంక గుండచో యెొవ్వ కే, మై మెరొ యింక సెట్టు అగుదు దొకొ గ్రా 

ఓలి. క, రాజులు మంతులు ననియెడు, నాజూవరు లాశ్శ నేమి యలి తలంచిరొ యే 
యోజం 'బలికి రొకో తమ, కాజికి నీట మీద నెవ్వ రాధారంబో. 

64. వ, అని వలికి సంజయుకరంబు విడిచి కయ్యం 'బెయ్యెడం బొడిచిరి పదిదినం 

నుఖభఖయబలంబువారును సెవ్విధంబున మోవారించి రవ్వ రెవ్వ రెప్పు 
జెప్పు జేమి సేసి రిన్నాళ్లు గాం గేయు. జెబ్బంగుల నం“రంబు నేనెం దుది 
న త్రాజుంగునం చెగియె నంతయు వివరించి వకపాటిం చేటవడం brs 

65, ఉ, నెట్టన యాపగానుతు(డు చేలకు (వాల ననంగ విన్న నా 
కట్టిండి పీను లమి వినుకాజియ కోర్వవు దుర్వినీతికిం 
బుట్టిన! యిల్ల నై వినక పోవంగ వచ్చునె యింక నాకు నే 
దిట్టండ నైతి నెల్లవియు. డెల్త్లనుగా *విన నేర్తు సంజయా. 

66. వ. అనిన విని సంజయుం డశని కిట్టని యె. 

47. ఆ. అధిస నీవు సెప్పి నట్టిద నీయవి, నీతింజేసి ధర్మవిరతు లైన 
పాండునుతుల కన్ని పాటులు 'వాటిల్లె, నింక చెచ్చికొంటి శేవంత సేసి, 

6వ, క. కీ డొనరించినవా'కిం గీ డగు టరువయ్య మేలు గీ కేమియు నీ 
వాడక నిను నను గయ్యముం, జూడంగ6ం బుచ్చుట వినంగం జూచియ కాదే. 

69. క, పేచేద వ్యాన కముసికంరు, వావంబులు దలంచి (మొక్క భక్తిర గనె కా 
పకన. క ఆనందో, శ్వాడ నవవ్యమతి నగుచు( చగ నెణి(గింతున్‌. 

70. వ. అనిన నాంవికేయురేడు నలు ఆక యొజింగింపు ముటయు నంజయుండు. 

63, hs MO LET SEF DE 

టే, 1. యటనె - కొన్ని ,పతులు. ౨. వినవెంపు _- అ. ఈ. గ, నీ 

67 1. మంత - కొన్ని | పతులు. 

39. 1, ఈ పదమునకు ముందు “అని వెండియు" సంజయుం శా౭వికెయున కట్టని యో 
అను వచనము (యు వం హొ (పతులలో * నధికముగా నున్నది. 2.న మఖీనగుచు 
సు Je స్‌ క 

70, ie డట్ల = పెక్కు (పతులు, 


శ్రీమదాంధ మహాభారతము 
షూ 


ల శ / ఇ 
నిన్వనంబులను న రర వ సొఢనంబులు నమకి టీ సముచిత సతివారంబునకుం 
జెప్పెడు దొరల న. గంఖిర ree గట్టుమ క్సుకదల( డిగిచినం 
తెలంగుకొ తుం గంబుల బి ంహిత హాషి తఘోవ.ంబు We బూన్నం దిగుచు 


డె 


2 


క 


శీ 


నచ నొండొరులం విలుచు సదాతులి 
ఉం” వో వ. జ్జ 
మపహోావవంబున కివిరంబు చం[దోదయి శ 
నవు వాను 


లె అదో 

న fi ఇ న. EF ణు షు జ శల k ai హీ 

శ వ తం అంప) rare అనక. ఆ సంసా శ టి దయాం జైన 
js 


(కి ; 


రథంబుల స మిగ నంబు౭ను 


nn 
egy 
|e 


తో 
™ 


ఇ Rp, 
sale జరిన 


+ ల . ల. rer a గ ణి తలా 
క నకభూవజజాలంబుకత న గజము, 1 అళవళులు వోవు కొండల సెనసి యొ మ్స 


మ ల దొ? జో లా జీ కో జట్‌ క మ బు 
వల్లనం బులు పావషలవలన నది, ఫఘనవరయొంబు అన: దురంగములు వది. 


1 స్‌ w He వ్‌ టై నా 
అకచనులు సవరణలతొౌ జం మి యొుక్కౌక్క యూకైెపరప్వున నడం 
a ire ty ద్ద 
Ci '* వజుతినాపుతా లల. ఫ్య నన! క్ష ద అ న్‌ వ 
బరు వలుకుల చై కృత్‌ కరుసత నహురాక్‌వ టం భటతతి మెణసెన్‌, 
4 
న 

అటియెజ, 

జై 
జం 2 శ mw wT PF a iran శ్‌ ఈ =! ఇళ 
అగా నందుడు దట నకంమలటు : జూవంబుం బశిస్సీ తవ 

చ 

Fo Ee 2 Mf Vw TL ఈ - 

(జరుఒవ్యా వ్ర మవర్తళాళమయచించ క్క తువున్‌ వరాముం 
న ది లా హ్‌ ba 


గర మొష్నం చెలుపారు వెల్లొడుగుతో గంగాపుతుం డాసుభా 


ఢా 
చ! క్క 
కరుండుంబో అ వెళింగె దర మెక; గారవ్య నై న్యాల్లీకిన . 
యు! ద 
కాలో చక లయ వైఐ దా = స్తే ~ is rahe! గ శ ణు 
MT Cl “చంటి 2 ఇ 1 దహ [భమం మ ఓం జూ0 
న్ని ౧ 


ఉవనాం[ది కాంలికాంత ధ్వజ విభవవిలాసంబు వెలయః గృపుండాు 

త కెతు[పభాను పారణం బు మెజయంగ 
గురునుతుండు 

రత్నశిలారళ్ళి రాజితకదళికామహిమ శోభిల్లంగ మదీవిభుండు 


ల 
ఫి 
0 

(/ 
ws 
1 

వ) 
EA 
ర్శ! 








శే గి ణ్‌ * >" t ప 
వః క్‌ శా ~ య్‌ లో జ్య క లగ స వ వ జల 
ప సల్టుఒండ్లు కదల = ఇ. ఉ. ఊ. చ. ద. బ్య కొట్టువుట్లు కదల - ఆ. ఐ. ఖ. ఖు. 
న రి ౧౫ 
రై స వ కు నతీ క వ జ % జి నలా ళ్ళ కా రం 
“3 ఇ Fm ధు mm ఇని అల బెం ల తుం కు ల అ పో వి. సరం Fy 
శు ౧ 
rE fue భా. వ్గ Fan 
రు కం పార es జ్‌ 
ఫో జా 
రో లో ఇ కో రూ (a జో కా జు! క 
ళ్‌ జ గ టా. pi ఇ స శ్‌స్పై 
ప హ్‌ కా టు! జ ర్న లు! ర క్‌ షా చః ఒగళ్ళు పోయిన కొలది నొప్పు న్‌ జు. మః క్‌ చక 
mn 
లో 


లు సె తెౌదిెెానకొల్నడ వొచ్చి రం త? 





(8) ఫఖీష్మపర్వము _ ప్రథమాశ్వాసము 17 
తె. వెడ్డలి తమతమ చతురంగవితతు లెల్ల, నుచితగతి నూల్కొనంగం 
"జేయుచు. గడంగి 
సంగీరోత్సవనం భృతోత్సాహు లగుచు, *నగుచు దగుమాట లాడుచు 
నడచి రెలమి. 
56. క. సమర్శకీడాసన్నా, వాము 1లొప్పంగం దక్కుగలుగునట్టి దొరలు ద 
రము *పల్లవింప వెడకిరి, తమతమ కేతువులు (గాల ధరణీనాథా. 
69. వ. వానెవ్వ రంజటేని వినుము. 
౪౦. క. కల్పితదృఢచతురంగా, నల్పం జై గండు మిగిలి యాదవబల మా + 
కల్పొజ్జ్వలత6 గొలువ నవి, కల్పుండు గృతవర్శ్మ ననియె గాఢన్ఫూ ర్షిన్‌. 
91. క. రథములు 'దఅచై చెలువగు, పృథునై న్యముతోడ బంధుబ్బృందము( దానుం 
(బథనోత్సుకవృ త్తి మహో, రథుండు జయ[దథుండు వొలిచెం | బస్ఫురితగతిన్‌. 
92. మ. చలదుర్వీధరలీలం "| గాలుమదవత్సా మోద్భవసోమ మ 
గ్గల మై యేచినసేన లొప్పంగ దిశల్‌ గంపింప వించానువిం 
దులు6 గాళింగ మహీవిభుండు భగదత్తుండున్‌ భవక్సేనయో 
ధులకుం గన్ను లపండు వె నడచి రుత్తుంగాంగసంరంభు [ 
9ల. క. కొడుకులు దమ్ములు గుజ్జపు, *దడములు. బెకై ్మన బలవితానము6 దగుమై 
నడపించుచు మెలుపున సం, గడములతో వజనరుగుళకుని గడునొప్పా న్‌. 
94. మ. తనతో. గాల్వురు సాలం గల్లుబలసంతానంబు"తో( బీతి బు 
(తుని వీరోత్తము సోమదత్తు విలసద్దో ర్షర్పదుర్దాంతు బౌ 
ఫ్ర, రోదోోగ = ఈ. గ. ద. 4. వెడలి _ ఆ. ఓ. జొ. జ. వ. 
ద్‌; = లావున ఆఅ ఈం గం ము 2 లుల్లసిల్లు - ఎ. ఓ. చ.ర్లు. న. 
90. 1. కాంతిస్ఫూర్తిన్‌ - సెక్కు (పతులు. 
91. 1. దరుచై - సెక్కు. (పతుల్మ. 
92, ie [గాల - ఇ, ఈ. ఖ. త. వ. మ. క 
లవ, 1. దళములు - కొన్ని (పతులు. వ నీగుచు - "పెక్కు (పతులు; డ్రుతను__ ఒ; 
నపుడు శౌరి కడు నొప్పారెన్‌ _ తి,* జ 
94, LL. ఈ కోన్ని శకులు; 


లర, 


96. 


శ్రీమదాంధ మహాభారతము 
టీ 


త్రుని భూరోశవసుం గనుంగొనుచు నిం|దుం |గోణిసేయంగక నే 
చేనచెం పొప్పంగ. బాహ్లికుం డరిగ నిశ్చితంబునం బోరికిన్‌ . 


కాంభోజరా జగు సుద&ిణుం డతీణవిభవంబున వెడలె మటియుం గోసల 
పతి యగు బృహదృలుండును మాహివ్మతీపురనాథుం డగు నీలుండును 
(దిగ "లైశ్వరుం డగు సుళర్మయు ననుశేం|దు లగు నలంబసహా లా యు ధులును 
సాల్వసౌవీర శూరసేనాఫీరయవన *వసుధాధిపులును లోనుగా ననేక దేశా 
ధ్‌ళు లాత్మీయ చతురంగబలసమన్వితులును నిజధ్వజవిరాజమానులును 
నానాభరణోజ్జ్వ లాంగులును నయి సంగరకెతుకంబు మొగంబులం దొంగ 
లింప నరిగి రివ్విధంబునం బదియ తూహిణులు నడవం బదునొకండవ యతు 
హిణితో. గురుతోణీవల్లభుండు విస్ఫురితభూషణభూషితం బైన గంధసింధు 
రంబు నెక్కి వెలిగొడుగులు మెజయం దొడవులం దణచై న వ|జంబుల 
యుచర్దామంబు లగుదీధితిసోమంబులును జామరంబులుం గలయం బొలయ 
బహురత్న | పథావిభాసితం బయిన భుజంగశకేతనంబు (గాలం గెలంకుల 
దుళ్ళాసన దుర్మర్షణ వివింశతివికర్జాదు లగు సోదరులు వాహనవల్ల 
నంబులు మెజసీ మజుంగారు తమతమసిడంబు లుల్ల సిల్లం "జలువు మిగిలి 
చనుదేరం జనియె నిట్లు కౌరవసనై న్యంబు గూడికొని కోదండగదాదండ 
కుంశ కురి కాముసలముద్గరతోమరపరశు భిందిపాలశూల | పముఖనిఖల హెతి 
(వాతంబులను భర్మ పరికర నిర్శాణళో భిత వర్శంబులును వివిధవర్ష విచిత 
తను తాణంబులును మణిగణో జ్వల జ్వాలాజటిల కేత నంబులం బరమాఖీల 
సుందర రసమ్మర్దం బయ్యె న టున్న యప్పుడు, 


. అమరుతొడవులవజాంసు లంచపిండు, కరణి హారినీలముల( 


చేర్చు కాంతి యళుల 
పగిది మాణిక్యరుచి పద్మభంగి మజయం, గురుబలంబు 


"గంచామరేకొలని( బో అ. 


॥ అట్టయెడ వ భూవల్ల భులనెల్లం గూడం బిలిపించి వారలతో 


ని 'ట్రనియె. 


చె 





అ డ్రవునిం - ఇ. ఈ. ఐ. గ.ఘ. ద. లి. బేర్చిన - కొన్ని (పతులు. 
1 


- పుర - పెక్కు |పతులలో లేదు 2, వసాతి వనుధాధివులు - "పెక్కు | పతులు. 


ఖీష్క్మపర్వము _ ప్రథమాశ్వాసము 10 


శ ఖీమ్యుంు నిజయోధుల కెల్ల నుత్సావాందుగా దౌగవ సెన్ఫుట *- 


సం, 6.177 


98. క, ఆరయ వివృతస్వర్గ, ద్వారము రాజులకు నావానం బందు మహో 
చారులు దొల్లియు నరిగిర, మీ రీమార్గ్షమున నడవ మెయికొను టొప్పున్‌. 


99. క. ఇంటం దెవులున( జచ్చుట, కంకును బాపంబు లొండు గలవె నృపులకున్‌ 
. పృేంటకలను పొలిగల నిది, గంట నిధానంబు గంట గాదే మనకున్‌. 


100. శే. అనిన విని వార లందలు నగ్గలికలు, నెజయుమాటల. 1దనతన తెజుంగు 
“మెజయ 


బహువిధంబుల నతనికి బాస యిచ్చి, యేచి నిజనై న్యములలోని 'కేంగి రధిప. 


101. వ. అయ్యవసరంబున గాంగేయుండు గాంఛారేయు నాలోకించి మదీయసంగర 
సమయంబున. గరుండు పు త్ర మి త్రామాత్యబంధుసహితంబుగా( గయ్యంబు 
(3 (“3 *య 
నకు రాకుండం గలవా. డని జేటపడం బలికిన. 


102. క. చలముకొని 1యొరుల *నుడుపుట, బలియుం డై 
"తెంపు సేసి బవరమునకు( చా 
కచెైలియుటగా దే యని కురు, కులముఖ్యుండు వొంగి యతని. 
గొనియాడెం దగన్‌. 


108. వ. ఇట్టు పితామహానె త్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా 
నతనిం బరివేష్టించి యన్నరపతి నివిడచారుసన్నాహంబుగా నుచిత వ్యూహాం 
బమర్పు మని యతనికిం జెప్పిన నతండును బడమరమొగం బయి తానును 
|దోణుండును చాలధ్వజంబును వేదికా కేతనంబును |గాలుచుండ ముందటి 
నిలిచి వలపటం గృపాళ్వత్యామలును దాపటం గృతవర్మమ దేశ్వరులును 





99... 1. బంశుకలనం - ఆ. వ. క మ. వ్యా బం మై యని గల్లిన నది - ఇ; బంటుకలన _ 
PT . . 
100. 1. దమతమ - పెక్కు (పతులు. 2. లిచ్చి - అక్కు [పతులు “3 
. - ల ఖ్‌ 
॥ 102. 1 యరుల-ఐ. ఏ. గ.భఘ. 2. నడపుట పెక్కు పతులు; నొడువుట - శర; 
నణపుచు - త. లి. నెలయుట = ఐ. జి. న వలయుట - ట. 
' © 


104. 


em 


శ్రీమదాంధ్రము హాభారతము 


గ 
వెనుక బాహ్లిక "సోమద త్త భూరిశవనులును నడుమం గురుకుమారసమే 
తంబుగా నమ్మహీనాథుండును నతని య్మగభాగంబున నర్జునుం జంపుదుము 
చత్తు మింతియ కాని యొండు లే దని *శపథంబులు పలికి సంళ_ప్తకు లనం 


[(బఖ్యాతు అయిన సుశర్మ మొదలుగా6 గల పది వేవురురథికముఖ్యులున్లు 


గలయ నెడనెడం దక్కిన యోధపఏీరులును నిలుచు నట్లుగా నియమించి తగ 
నయ్యొ నె న్యంబుల కేనుంగులు నేనుంగుల కరదంబులు నరదంబులకుం 
క et దురింగంబులకు విండ్లవారు విండ్రవార్‌కి శన నద్దాయుధులు 
నడ్డం బగు ళేఅంగున నిలువ నియోగించి మానుషవ్యూహంబు సమకట్టిన 
నెన్నండును నిట్టి దృఢవ్యూవాంబు గనియును వినియు నెజుంగ మని 
యెల్ర వారు నచ్చెరుీవునం బొరయు చు |బియంబందుచుండిరి బృందారక 
(పముఖదేవయోనులును డి వం బున నున్నపురాతనధరారమణులును 
భారతరణంబు గనుంగొను కుతూహాలంబున వివిధవిమానారూథు ల 
యేశెంచి రంతకు మున్న యక్కడ. 


ఎ నొండవయాధభులు యుద్ధంబునవ బెడలుటు ఎఎ 


. వనికమదమున శెలయుకేంటులమొ త్రములు *వెలిగొడుగులచెలువు 


2గెలువం 
దుర గఖురోద్దూత ధూళి యప్సరసల కియలక్రపూవులతోడం జెలిమిసేయం 





“1. వదీరిగొడుగుల _ ఊ. త. క. కరో ద. సూ. 2. లు 


- పెక్కు |[పతులలో లేదు. 2. నంశాపంబులు - ఆ. ఊ. ఓ. క, 
a మరియు నసురవరు లైన యలంబన హలాయుధులును గతయ ఆత, 
ర... నడ్దాయుధంబులు ' - కొన్ని (పతులు; నడ నాయకులు _ ఊ.న.మ.స 
ప్త (పతిలో అరక న తరము నదుము యీ కి ందిపడ్య మధికముగా కలదు. 
కం. ఎన్నండు నిట్ట వ్యూ హము, గన్నుల గని యద్యుత ౦బు గడలుకొనంగా 
ము న్నెన్న చ జ గన్నదియును లే దటంచు గని పల్కు-నెడన్‌ . 
ర చ ద్‌ య. వ 


Cag 


ఇడ 
౦0 
మిగుల ఇ. శ. శర. ష. నూ; గొలుపం _ చా. కి. యలరలతోడుత జెలిమి 


దం ౪” న ఆద Fan ల <5 వ్‌ అశ 5 
IO అ సుత లము మె యలక్షపం కులత్‌ డ-న; చిన్నివువ్వులతొడ - వా, 


105 ము 


106. సీ. 


107. క. 


105. 


106. 


ఫీష్మపర్వము _ ప్రథమాశ్వాసము 21 


© 
గెతనంబుల మణి వాతంబురోచులు రవికిరణంబుల *నవల? [దోవ 
కై [త భేరుల మహోస్వనములు సకల పర్వతముల. : బతివికావముల నీన 


నంబరము రథభోషళభీ మాభిరామ, కింకిణగణరుణరుణత్క్య్యృ తి మయముగ: 
బటుపదాతి హేతి పభాపటలి యెల్ల, దిశలు 'వెలింగింప వెడలె యుధిషిరుండు. 
అ © 
(పమదం బాననకాంతి. ఓ గొ తవయిపం 2రాదాతిభూయివ చు 
అనే శ్రి MR 
న్యముతో భీముడు భూషణద్యుతినికాయంబు౯ా గదాద్యాయుధో 
గమరీచి, పకరంబూీ (థిసి *చి, తస 
Ub (పకరంబూనుం గలిసి చి తస్స్ఫూ ర్తి కోభిల్ల గా 
సమర । కీడకు వచ్చె జృంభితభుజా _న్తంభోజ్జ్వలాకారుండై . 


దివ్యరథస్పారది_ప్తిజాలంబులు పద్భరాగోజ్ఞ వ్రల[వభలు గాంగ 

మహనియరథ్యవిగ్రహాములజిగిసొంపు ఘనవజ శేవసువముత్కరము గాంగ 

నొగలవ. నున్న “కృష్ణుని శమేనినునుటేజాయ వా౭ినీలీ కాం తివిన్ఫ్సురణ 
mC 


దిసీ తకేతనా। గస్థితకపిదేవారోచులు గరుడాళ్ళరుచులు గాంగ 

నంపపొదుల నిగుడునంకువితానంబు, దీ పమరకతముల దిధితులుగ 

దాలిమియును జెంపు( దనకు నై జములుగ, విజయీరోవాణా [ది వెడలి 
వెలి. 


అతులితరథ| పతానో, ద్దతసై. న్యము గొలువ 'చేవద త్తం బంగీ 
కృతసకలతూర్య] నాదో, ద్గతి యగుచు6 జెలంగః (గీడి గడు నాప్పాశన్‌. 


[1 వావ సం ఇగ (1 ag రగా జే cI జం య. 
ఓ నవుల మికు వకుల 5 చాలా క TE ల 
oe 
ఆజా అద 
మకు) (పతులు. 
ట్‌ స తర్‌ SU, LEC LT నం ప ను ట్‌ 
శ ఆం చో a 
బాదాం REC A MD శ క్ట fi Sa 
గర బం న్‌ ఖల ra న! మ దు, సక సు నాన వె క్షా గ్గ కటి మ ఆకా అలు అత To) కు. న 
ఎ ae జ డు క మ స్‌ు 
ఉ. ఎ. ఓ. 
LY PN క న్‌ా న యు స న్‌. aa ట్స సళ 
ta రుచి ల! ఈ, స్త రా ల వముని శక టన. meg ము oa చాలా న్‌ ట్‌ ఇ ere శక లస త | 
ae న్‌ స నే వ! గ జ 
అ గౌ న భా క్ల ఛే పహ pn Fw 
లొ ము! ~~ వ్యూ వ నప ra జా | గే చ. 
లై మను = తము చో, 4. గాంతి జ్ఞ జం పంప ల. దు ఆ కుం సెక లువ ల 
ద్ద వాటే అక mm న్‌ జో ~ ఇ 
గాగ = ఈ గ్ర Oo కా మా] చి = రై క్‌ చొ హా me న . చె a అ త 
సన తానా. 
ఛ్‌ 


82 


99. క, 


100. క. 


101. వ. 


102. క, 


శ్రీమదాంధ మహాభారతము 
| 


సన్న ద్దంబు లయి నడచి గనిస్సాణాదులరా వంబులు సెలంగ రౌ? దంబు 
దలకొనం దార్కొనియెం దత్సమయంబున ధనంజయుండు మన1ిహదాతులు 
బడలువడం దనరథంబు వణపించి శరంబులు "ోినిగిడించి. 


అరదములు రథికవరులును, "వారిసారథి కేతుసహిత మె *పొడిపొడిగా, 
గరులును జోదులు శ డొల్ల (గ, దురగంబులు *రావుతులును ట్‌ 
రదు త్తునియలుగన్‌. 
చేయ *దొడంగిన గాంఛా, శేయులు వెన నొక్క వెట్టి రేగి యతనివె ( 
కనే యని ఉకవిసినం గని "కొం, తేయులు కనందజు( గడంగి తేరులు 
పటపన్‌ . 
కోని తమకించి బలంబులు రెండును గలయకా * చరయ. £గెందూళి కయెగసిన, 


నామముల. బితృపితామహా,2నామంబుల ను|గబిరుదీనామంబుల సాం 
(గామికు లెటి(గింతురు దము,నా మొన నీమొనను జూపు లడరక యున్నన్‌. 





99, 


100. 


101. 


108. 


ల. 


ti. నిస్సాళాదిరావంబులు -_ పెక్కు (వతులు. 12. పదాతులం 
జ. ద. 19. నిగుడించి = చెక్కు (పతులు. 


జం మంగ, 


బ్ర 


1. వారులును సారథులు సహిత మై _- ఈ. 8. పొడివొడిగా - జ. బ. వ; పొడి 
వడిగా ఆ. ఏ. ఖ; పొడివడగా - న; పొడిగాగన్‌ -యు. డ. ల. (చెల్ల శ. వ; 


డుల్లగ _- చ. ఉ. రాహుతులును _ సెక్కు (పతులు. క. తునియలుగాగన్‌ - ప. 
చ. ట. 


1. చేయం ద. 2. దొణంగిన _ పెక్కు (పతులు; దొడరిన = ద; దొరంగిన - ఖ. 
8. కోయని _ పెక్కు (పతులు. 4. కవియగ _ సెక్కు పతులు. క. నా కౌంతే 


యులు ౬ పెక్కు పతులు. 6. నందరును గూడి తెరలుపగన్‌ _ ఉ; నందరును 
గడగి _ అ నందరును గూడి చ. 


1. జెరసిన - చెక్కు (పతులు. 9. గంధూళి _ చెక్కు (పతులు. 8. గవిసిన - 
చెక్కు. (పతులు. 


1. నామములు _ సెక్కు. (పతులు. 2. నామంబులు - పెక్కు (పతులు. లి. నామం 
బులు - ఉ. ఊ. ఐ$ నామములను _ ఇ. జొ. క. మఘ.న.వ.మ.వ. 4. సంగా 
మోత్సకు లెరిగింతుర్ను నామొన _ అ. ల; సం[గామో త్తము లెరిగింతురు నామొన _ 
వ. ఐ. మ; నం|గామకు లెరిగింతురు - ల. క. జూడు. - పెక్కు [వతులు. 


108. శే. 


105. వ, 


106. క. 


108. 


104. 


105. 


106, 


ఖీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 83 
ఇవ్విధంబున6 *గందుపా యింత యెన, న. వ్‌ నైన్యంబు 
కీముబలిమి( 


జేసి యోసేనయును నళ్లు సిక్కు వడక, 5పోరె నేమని చెప్పుదుం 
కగారవేం[ద. 


. శోణితము 139 20విసిన్న “రేణు వడంగుటయు మొనలు కి పియపడి వెన గీ 


ర్వాణాసురోసమరము[కియ, బాణాదిని శాత హేతిపం కులు మెజయన్‌. 


5 ెనంగునట్టియెడ గాంగేయుండును గురుండును బురుమిత్రుండును 
నె ౦ధవుండును సౌబలుండును వికర్ణుండును బాండవసేనపయి నడరిన భీమ 
ేనమటోత్కచసాత్యకితై బ్వచేకిళానఛౌవచేయులు వారీం దలపడినం 
బోరు ఘోరం బయ్యె నప్పుడు రథబృందంబులతో*ి భవద(గనందనుండు 
వాయునందనతదీయనందను లున్నయెడకు శీనురవడించినం గని భీమ్మ 
[దోణు *ంశనిమించి వారలం చాశినం జూచి సవ్యసాచి య|గజున| గభా 
గంబునకు వచ్చి. 


భూరిశరా!సారంబున, గెరవులకడంక *యుడిసి గాంధారీిబలాం 
భోరాళి. దణియ( జొచ్చిరి, వీరా[గణి సాత్యకియును *విజయసుతుండున్‌ . 


i [గందుపాటింత యెన _ పెక్కు పతులు. ఏ. కతన _ పెక్కు. (పతులు; కతమునఎ 
ఉ. ఓ. త. లి. బలమును -ఒ. శీ. వైన్యము - ఆ. మఘ. ర. చోర రమని 
ఏ.మ. 8. భూపవర్య _ ఐ. రు. డ. మ. వ; భూవలేంద - అ. 


1. లు = పక్కు (పతులు. 2. విరిగిన _ ఏ; దొరగిన - ఒ. జ. త. వ; పెరిగిన = 
(౧ 


రు. డ; గురిసిన బి డొల్సీన =ఖ. లి. [వేయగ పడిగె- ఆ. 4. సమర క్రియ 
బాణేఘనిశాత - యు, 


1. నంగి రటి పెక్కు. (పతులు; సెనంగానటి ఆ. ఈ. ఊ. క ఖ. గ. త. ద. 
యట టు 


బ.వ. 2. తోడ - సెక్కు (ప్రతులు. కె. నురువణించినం - పెక్కు (పతులు. 


&, లతనికి = సెక్కు. (పతులు. 


న్‌ 


సూర లతలా ము రహ బ; యుడిపి = పెక్కు (పతులు. ఏ. నుతాం.ఊ. 
థి 
4. విజయుడును వడిన్‌ - అ. వ. | 


84 శ్రీమదాంధ మహాభారతము 
YY 


107. క. పొదివికొని శకునిబలము, న్మదగతి సాత్యకిరథంబు నబికిన నాతం 
డది *దిగ్గదా(టి థై ర్యా,స్పదోమతి నభిమన్యు*ేతేరివై కిం జనియెన్‌. 
108. క. వారిరువురు జలమున గాం, ధారపతి| పముఖర థిక *తతుల( జంచ 
కిన్నారాచతతుల నొంచిరి, [కూరతం *గవినెన్‌ యుధిష్టిరుండు 
రఫ్టీష్ము పయిన్‌ . 
109. క. భూరిబలఘోర 'మగునా,భూరమణునిికోలుతలుకుం బోవక భీష్మ 
సారబలము [దోణునిదో*స్సారంబూీను నచ్చి నీదునై న్యము *పెనంగెన్‌. 


న్‌ దుర్కోధనుండు భీమునితో యుద్ధము "సని మూరి ట్‌ 22 


సం 6_54_15 


110. చ. తదవసరంబునం బతి యుద| గత ేథ్టీమునిం చాశి విన్ఫుర 
|త్పదరము లేసినకా నగుచు6 చాండవవీరుఃడు రాజూీ మేన బె 
ట్టిద ఉమగుజాణ మొక్కటి వడిం 5గొని ీతూఅంగ నేయ. 7 దేరివె 6 
జదికిలం బడ్డ మూర్చ నృపసత్తము లేవ(గ నీక కప్పినన్‌ : 





107. 1. బలంబు - జ. జి. దిగి కడింది - ఈ; దిగ్గదోవి - ఏ. ఖ. రు. త, ద; దిగ దోచి- 
చ.వ. కి. గతి _ ఊ. ఖ. ఘ.ర్వు.ట. ర. 4. శేరు పయికిం - త. జ. మః; 
5. తేరువై _ వ; శేరువయి- ఊ. 


103. 1. రక్కజముగ - ఐ. మ.వ. 2. వరులను ఎ; తతులును _ సెక్కు. (పతులు; 
తతి చెన్నొందన్‌ _ జ; తతులు చలింపన్‌, నారాచ - ఊ; ముఖ్యుల జించెన్‌, 
నారాచ ల; తతులం జింపన్‌, నారాచ వ. ౨. న్నారాచంబుల - ఆ, ప; 
న్నారాచసమితి - ద. 4, గవిసెను _ పెక్కు ప్రతులు. శ్‌. భీష్మునివైన్‌ - అ. 
ఉ. క. మ, 

109. +. ముగ-ఐ. 2. కోల్తలకును _ పెక్కు ప్రతులు, రీ. న నచ్చి _- అ. గ.వ; 


న నేచి. ఈ. 4. లెనగెన్‌ _ వ; లెనగన్‌ _ఐ. జ. బ. మ. 


le మీము రిల కు వం. ల యు[గతన్‌ [పదర - గ. ద; నిష్టుర (పదర = ఊ. 


ట. బ. లి. మేను -జ్ల.న.ల. ఉ. ముగ _- జౌ. మఘ. జ.ల. ర్‌. దొడి - ఈ. మ. 
6. తూలగ వ. 7. దేరువై - ఐ. | 


భీష్మసర్వము _ ద్వితీయాశ్వాసము 85 


111. ఆ. "నం భమమున నపుడు సారథి కియచ్చోటు 


“ల. క. 


118. క, 


114. క, 


దొలంగ *బెలుచ. జేరు దోలుటయును 
గని 5భయంబు “నొంది కలంగి యొక్కుమ్మడి 
బలము లెల్ల చెరలి పా జొచ్చె. 


వెనుకొని విటిగిన'నై న్యము, కీగనుకనిం శబాఅంగం * జేసి [కార్యో చేకం 
బున ధృష్టద్యుమ్నుండును, దనీకెలనం దజఖుమ వాయూతనయుం డెగిచెన్‌ , 


ఆదలిచి (దోణుండు ఖీమ్మండు, మదమున నిలుేనిలు మనంగ 
మణీయును మొగక 
2టదనేన ఖీమ'సేనుండు, గదిసి పిలుంద నంట నార్వం గౌరవనాథా. ' 
1నభయ మయి శకుని*నై న్యం, బభిమన్యుండు సాత్యకియు 
. రయంబునం కిదోలం 
[బభ ఉన్పెడ్తి కఏటుచుట గని యా,(పభువు చలం బెడలి విఆిగె 
బంధులు6 దానున్‌ క 





ill; 


112. 


118. 


114. 


ఓ. సర భనమున ఉమ యూ డ. 2. నిపుణ - గ. లే. యచ్చట = అ. ఆ.వ్వ 
యచ్చోట - ఎ. వ. కీ. చేరు జెలుచ - పెక్కు (పతులు; దేరు వెలుచ-గ. బ. ల; 
బలు చరథము ఘు. 5. భయమున ఎ ఖ.రు.డ. 6. బొంది- పెక్కు (పతులు. 
7. కెరలి మరలి _ పెక్కు [పతులు. 


1. బలములు ఈ. ఘ. 2. గనుగొని _ పెక్కు (పతులు; గనికని _ ట; కనికని వ. 
ఏ, పాఅంగ _ఎన.ప.మ.ల. శ. 4&4. నేసి. అ. ఐ. మవ; నేసె- ఖ; జఉసె-ట. 
త. ద. ప. ర్‌. శెలనను - ఈ; కెలకు లదర - యు. ద. 6. తనయుండు వెసన్‌- 
"పెక్కు (పతులు; తనయుడు నేనెన్‌ _ ఐ. ఘ. మ. వ; తనయుడు బెలుచన్‌ - ఊ; 
తనయుడు. ఆగన్‌. ఇ గద: 


1. నిలువు మనగ - అ. ఇ. ఊ. వ. ద; నిలువు డనగ-చ. ట. 2 మెద థీమసేను- 
ఉ. ఐ. ట. మృట్టద కీముసెనుడు. = అ పః ట్ట దనిన రీమా నుతు. వెన = ఆక; 


1. సభయ మై శకుని - చెక్కు పతులు. 2. నైన్యమునభి - ఇ. చ.త; నైన్య 
మ్మభి _- మ. ఏ. దొలగన్‌ - గ; దోలగన్‌ _- వ. 4. చెడి న. వ. బ. మ. వ.ళొ 
క్‌. పారుట -క. యు. 6. వభులు వ, 7.శిబలంచె - ట. ప. మ.వ. 8. తిరిగా 
"పెక్కు. [వతులు; పరచె - ఈ. ఖ. రు. డ. 


88 


115. క, 


116. శే, 


117, శే. 


118. వ. 


115. 


శ్రీ మదాం ధ్ర మహాభారతము 
*ఊర్జీశ శా తవీ సేసా,దుర్ణయు. డగునర్జునుండు దోర్చ్శలీలీలా 
*స్పూర్టితుం రై ర మొక్క చెన్‌, రీగర్ణారౌా దముగ 7దోళ. 
"గౌరవీబలమున్‌. 


అంకం బెప్పిటీ నీకొడు కనికి రథము 
దొలంగ6. దెచ్చుట గనుంగొని'యలిగి నూతుం 


హోలికి నసరభనముగ నడుక్షలని కికేంగ 


'యెలుంగు సూపిన బలములు నిలిచి *పాదివె. 


ఉన్న*చోటన కదలకయున్న | దోణ, ఖఫీష్ములును *గేలుతల నేయ. 
కిదెతిగి సేన 

చందు. డుదయింపం కలెటిగినీశరధీయట్లు, దోడు"తోడుతం 
బొంగారి చూడ నొచ్పె. 


ఇట్లు పేబలంబుల నిలిపి 2సుయోాధనుండు సత్వరంబుగా స 
పాలికిం జని వారలతో ని ట్రనియి. 





1. స్ఫూర్జిత _ ఐ, మ.వ. 2. సేనన్‌ ప; సేనను _-ఐ. వ. లి. లీలన్‌ _ 


ఓ. న్ఫూరిత మె గుణరవమును గరితళౌ _ ఒ. క, యొకటం జాం - ఉ; యొక్క 
షేరు యా జి | : ఫీ 


 ఉనుద్గరిత యు. డ; యురుతరా గరా - చ. 6. గరిత _ ఖ. ట. ర. 7. చాక 
౧౭౬ a దె జ 


116, 


ఈ; బోలె _ వ. ర నాథాఎక,. గ. 


1. యరిగి-ల, £. బలికె బరవనంబుగ - ట. ల. కరిగి - ఈ. 4. పొారివె _ 


క చెక్కు. (పతులు. 


117. 


1. చోటనె- ఆ. గ; చోటున - ద. ల. శ, 2 గోలల - ఒ. ట. అ; 


 గోలతల ఓ. చ. లే. (బిదిలె = జ; జెదరి _ న; zెరిగెచేని _ ఐ; బెరా సేన ద. 


118, 


శ బొంగెడుశరధి - ఉ. ఊ. ఎ; జెరిగెడు _ హ్‌. (పతులు; బొంగారు - ఖ. రు. 
డ.వ. క్‌. జలధి-ఎ.ప. రీ. కరణి - ఈ. 7. తోడనె- చ. న, వ; తోడన- 
"చెక్కు. (పతులు. 


1. బలంబులు _ ఈ. ఉ. ఎ. చ.న.ల. ౨. దురోరధనుండు = జె. వ. లి. పోయి-క. 


119. 


120. 
121. 


122. 
128. 


124. 


119. 


121. 
122. 


128. 


124. 


భీష్మపర్వము_ ద్వితీయాశ్వాసము 87 


. ఉక్కున మూండులోకములు నొక్కటం దాన జయని. బోర మీ 


రొక్కం డొకండ *గెల్బటకు నోపుదు ర్మళమవృ త్తి "నిట్టి మీ 
ముక్కున నూర్చు గల్ల మనమోవార *మీదురవస్థః బొందునే 
యక్కట "మున్న పాండవుల ీకల్లంగ నొల్లమి సెప్ప రైతినే. 


. అని పలికి గాంగేయుం గనుంగొని, 


. నాడ చెప్పం గన్న నాకు రాధేయున, కెట్లు నూడం *బోలె నట్లు వోలె 


బడినీపాటు6 బడుదు మడియాన నీచేత, భంగపడితి మింక6 *బల.కు లేల. 


. అనిన విని జేచిలునవ్వు *నవ్వుచు మీతం డి నీకొడుకును [బియథామణం 


బులం *దేర్చియి ట్సనియె, 


. ఎపురుహూతిసహిత మగుని,ర్ణరోబలమున కైన గెలువ శక్యమె సమర 


స్టీరు లగు పాండీతనూజుల, నరనాయక నీకు ని ట్లనం దగ వగునే. 


క వృద్దులు గతాయువులు దు,ర్చుద్దులు నగువారిచేత( బోదురె ళ స్తా 


1k మ. ఆర | 1 5 
స్రోద్దతియు బహుగర్వ స,మృద్దియు( గలపాండునుతు లమి తధ్వంన. 


1. చాకీనయేని - సెక్కు (పతులు; చాఃన మైన = గ; చా:రయేని - ల. 2. బోరు 


పరత అంతు మంతం. ఏరి; రెకౌ)కరుండు వ టు కొ్కాకరుండ - జ; రొక్కు 
రొకండ - ఉ. గ.ట. బ. ఓ. గెల్పులకు -ఐ.ను.వ. 5. నిట్లు = అ. ఓ. బెం 
పమ EO Db ESE. CO Ds Se క 7.=మున్న a 
రు ద "దధ 

హా; బు రు పతులు. శ అ లు గ లు వుంటి. 

రు. వా; మున్ను క్కు [పతులు రి లమి యు ఎగ. అ, పబ 
ఇల్ల వాం నన్‌ ఆగ ళ్‌ "= 

1. నాడ చెప్ప గన్న-ఓ. త. ల. 2. బోరి _ పెక్కు పతులు; ల ని: పొట్లు- 
ఉ. ఎ. చ.న.ప్య పాట్ల - ఆ. జె. జ. శ. వ వంతం పం మ కుట 


1. చిరినవ్వు - ల. ౨. నవ్వి నీతండి - ఐ. యు. వ; నవ్వుచు నీ తండి - ఆ. 
లి. చేల్చి - ఎ. ట; దీర్చుచు = బ. 


1. వురుహూతు నహితు లగు - ఉ. 2. నహితముగ _ ఊ. ట. న. ల. లి. వరులకు 


నెన- ఇ. ద; బలముల నైన -చ్య్మ యు. డ. 4. కుమారుల _ ఓ. 5. నీ కిట్టు 


లనన్‌ _వ; నీకు నట్టు లనం - వ. వ; నీకు ని ట్రనంగా దగును పః 


el 
l. సమృద్దులు మ, 


125. 


126, 


i127. 


128. 


129. 


180, 


శ్రీమదాంధ మహాభారతము 
నూ. 


. "ఐనను నోపినభంగిని, భూనాయక పాండురాజీీవు తసముద్య 


కిశ్సేనల( శగూల్చెదం గనుంగొను,మీ నీవును గీబంధులును సమీపస్టుల "శై... 


. అని పలికి సంరంభంబున విజృంభించిన ఛా _ర్హరాష్ట్రులు ముదిత!మానసు 


లై శంఖంబులు 2కూరింప 'భేరిమృదంగా దీతూర్యన్వనంబులు సెలంగుట . 


. “విని పాండునందనులు శం,ఖనినాదము లుల్లసిల్లంగా బహుతూర్య 


ధ్వను కీలడరంగ6 దిర మై తమ, మొన నిరతముగా నొనర్చి ముదము 
దలిర్బన్‌. 


. “నడచి రనిన విని సంజయునకు ధృతరాష్ట్రం డి ట్లనియె. 


| దుర్యోధనుమాటకు భుజ, వీర్యోద్దతి భీష్మ జేచి వికమలీలా 


*ధుర్యత గడంగినం గయ్యం, బార్య _న్తవనీయ యెట్టు లయ్యెం 'జెపుమా. 


* 


అనిన విని సంజయుం డతని కి ట్లనియె నప్పుడు [పభాకఠుండు నభో 
మధ్యంబునకు వచ్చి "వెలుంగుిచున్న నతనితోడిపురుడునం చేజోమహిమ 





125. 


127, 


128. 
129. 


180. 


1: (యే పనును - ఈ. ఉ. గ.ద. 2. పృుతులమాద్య - అ. ఈ. ఊ. జొ. ఎ; 
వుతుల సముద్య - ల. లి. త్సేనం గూగ్చెద = ఎ. ఖ.రు. డ. 4. న టిజి ఖత! 
5. నంధువులు సమీప _- ట. వ, 


1. మూర్తు లై _ "పెక్కు (పతులు. 2. పూరించిన _ పెక్కు (వతులు, లి, తూర్యం 
జులు సలంగుటయును ౬ చెక్కు_ (పతులు. 


!. విను 9.వా కని ల. వి, స్వనము లడర దిర మె_- ఈ. ఘ.. కీ. లడరం 
దిర మె -_ పెక్కు [పతులు. 4. మొనం దిరముగా - ఆ. ఓ. జొ. జ. 


1. నడచె నన _-గ.ర్చు. 
l. ధుర్యగతి నడవ _ త; ధుర్యగతి గడగు = జ. 


1. మెలంగు టట. వి. చున్నంత = ఊ; చుండ - ఒ ట. 


(12) 


181. "చ. 


182, వ, 
188. క, 


184. క. 


భలీష్మసర్వము _ ద్వితీయాశ్వాసము 89 
వము తెబంగునం దన మెటుంగు క వాలమ్ము లనీకిరణమ్ముులు వర 
గించుచు. |బ తాపదీపితుం డగు దేవ వతుండు క్‌దెవేం డీమతుం చాంకిన. 
కడంగి సుయోధన పభృతికౌరవవీకులు భీష్ము!తోన 2 
ట్టడరిన ఖీమమ. ఖ్యు లగు శినక్కడి యోధులు నొక్కంయుమ్మడికా 


వడి. దలపడ్డ నై న్యము లవారణ రెండును నేచి తోచి య 
ప్పుడు రభనంబున౯ బిరసీ పోం వియచ్చర కోటి మెచ్చ(గన్‌, 


అటియెడ, 
౬ 


హుంకాఠరములు నదల్వాలు, lజంకెలు 2గక్ర గైరణములును నంసుతులును వీ 
రాంకో కులు నిసాణీజ, థాంకృతులును గలసి యుద్యటంబుగః ర్‌ బైజ్టి-7గన్‌, 


తునిసినేజావోమ నక్కతనుచరణంబులు ను కాణితర వారిగచా 
ధనువులు6 గిరీటక0కణ, కనదంగదములును దజచుగా ధరం దొరంగిన్‌. 


185. తే. సగము "నచ్చిన యొడళులు జలచరములు, ర క్షపూరంబు దోయంబు 


| (పచుర మాంన 
' వటలిపంకంబుగా 6 గ౯బహునదీ (ప,వావాములు 2వాణ నంగరావని నృపాల. 





184. 


185. 


ల. వాలంబులను _ ఊ. వ. ఓ. కిరణంబులు - చెక్కు_ [పతులు. వ్‌. నరుం చాకీనం 
ఆఅ. న,వ.ళశ.వ. క. పు[తుం = ఖ; నూనుం -ఘ్కనండనుం త. 


1. తోడ - పెక్కు పతులు. 2. బెట్ట - ఏ. ఒ. బె.రు. డం వ, ల. శీ. నక్కురు 
వీరులు - ఉ. ఎ. చ; నక్కడి వీరులు = ఇ. ఖ. రు. డ. ర.వ. 4. |తోచె న-ఆ, జ. 


(pn 


em 


1. యుంకెలు ౬ పెక్కు (పతులు. ౨. దిఃక (క్క) రణంబులు - “పెక్కు (వతులు. 
ల. ధణం ౬ చెక్కు |[పతులు; ధణాం - బ; ధనుష్‌ ఠంక్ళతులు - రు. 1. గడచి - 
"పెక్కు పతులు; గడచి యుల్భ్బణంబుగ ఈ. ఘ్క గడచి భీవమణయుగ = క. ఖ. 
ట. వ; గడు విభీషణంబుగ - యు. డ. శ్‌. జెలగన్‌ _ పెక్కు పతులు; నడరెవ్‌ - 
ఉ. ఎ. జొ. చ. 


1. మ స్తకతావా ౬ సెక్కు (పతులు, 8. దళిశాసి _ ఎ. జౌ, చ; తతిహేతి - ఒ. 
ఖ. రు. ట. డ. 


Ek [వచ్చిన = చ. 2, బుట్టి = చెక్కు (పతులు; పుట్టి ఎర. ఐఏ ఒ. ఓ. ట్‌. వ. పూ 
మ. శ.మష్య వుట్టి = క. జ. బె. వ, 


(శ్రీమదాంధ మహాభారతము 


186. క. అఖివణ లైన రథంబులు, నెజి దప్పంగం బడినయళ్వనికరంబులు బెం 


187. 


వ, 


దటిచుగ( గూలిన కరులు, న్లి3”గొనియె౯ సమరమేదినీకల మెల్లన్‌, 


ఇవ్విధంబున విషమం బగురణభూ భాగంబునం జరియింపం జతురులు గాక 
రథిక!జను లంకంత గుంపులుగట్టిరి గాం గేయుండు (పతి యోధులం 
బేరువేరం బిబుచుచు నుక్కుమిగిలి శీదిక్కు లమ్ములం బిక్కటిల్లం జేయుచు 
నెక్కడ జాచినం దాన యె మటుంగు మెజనీనీ తెజంగునం గొజివి 
దిప్పిన యొప్పున నిం|దజాలంబు నూపినీచందంబునం దనరథంబు శీనెఅయ 
శ క్రి శెర్యంబులు నెజయ నెవ్వరికి నిలువరింపరాక ెదిరినిరూపంబులం 
బెక్కింటి నొక్క బాణంబునం "బిక్కు వాణంబుల కిస్తాక్ర పాంటి. గూల్చీ క: 
9సలుపుచు 19నజిమిపయిం బడినవీరులం గి లెడలినజం తం!*బులుంబో తె 
నేలం గూల నేయుచు దృఢత్వలత్యు శుద్ది లాఘవంబులకు వియచ్చరులు 
పిచ్చలింప న నేక పకారంబు లగు కూరశరంబుల( జతురంగంబులుం దుని 
యలుం బణీనులుం దుమురులుం గుదులు నె బడలువడం *జేయుచుం 
గార్చిచ్చు పోదివినపోలిక మాయ గావించిన 'మాడ్కి. మం తించి పడవై చిన 
పగిదిం గసిమనంగి 15 కౌంశేయ"నేనం గనుపుకొట్టుచు. [బళయ కాలతాండవ 
16 పవ ర్తి యిన ఫాలలో చనులీల !నాజిరంగంబునం బరా[క మబీనృత్యంబు 
నేయువమన్నం బాంచాలయాదవాది యోధులు ేివెజంగుపడి చూచు 
చుండ6 బాండవులునుం "జేయునది లేక చేష్టలు దక్కినం దదీయ నై న్యంబులు 





186, 
187, 


1. కరులును గిరి _ "పెక్కు |[పతులు. 2. గొనియెను _ వెక్కు (పతులు. 


1. జనంబు లంతంత = “వెక్కు (వత్తులు. ల, గట్టయున్న = ఉ. ఎ. జొ. చ; గట్టి 
యుండ - ఘః గట్ట గాంగేయుండు - ఏ. ఒ. ఓ. ర్లు. ట. డ.న.బ.వ. శి. దిక్టులు 
లిక్కటిల్ల = అ. ఉ. ఎ. ప. ఐ.ఘ.మ.వ. 4. చందంబు _ జొ. రు. డ. 5. తెరం 
గున _ పెక్కు (పతులు; బాడ్చున క; విధంబున=ఓ. ఖ. గ.ట. జ. ద. 6. మెరయ. 
ఈ. ఉ. చ.ట. 7. రూపులం _ వెక్కు (పతులు. 5. నొక్కటిం - చెక్కు. 
(పతులు. ౪. నల్చు _ ఊ. ఏ. వ. మ. 10. దరిమి _ ఈ. ఉ. 11. గీ లెడవీన- 
చెక్కు (పతులు; గేలణపిన - వ. 12. బుల _ చెక్కు (పతులు. 19. శుద్ది చిత 
త లాఘవంబులు- వెక్కు (పతులు; శుద్ది చి తలాఘవంబు ఎ ము వు. శీ నడ 
చుచుం - 'వెక్కు (ప్రతులు. 15. కౌంకేయుల _ ఇ. శ. 16. మూర్తి - ఆ, వ; 
[పచండవ ర్తి = వ, 17. నాఫీల - ఐ. మ.వ. 18. కృత్యంబు - ఐ. వ. 
19. వెగడు - ఉ. జౌ, +. డ._ 20. పడుచున్న - జి. 


188. చ, 


189. క. 


140. చ. 


141. శే. 


180. 


189. 


140. 


141. 


భీవ్మపర్యము _ ద్వితీయాశ్వాసము $91 


రూపణి ots లై దీనదళకు వచ్చె నప్పుడు శౌరి అష్యుంకాల 
వగ్గంబు*ః ల బట్ట బప్పార్థునితో ని ట్రనియె. 


కృపగురుభఖీష్మయు క్రముగ గెల్తు సుయోధనుసేన నంచు నీ 
వపరిమిశో గళ క్రి మెజయం దటి గోరుచు నుండు దెప్పుడుం 
గుపితీయుగాంతరు[ దీగతి గోలుమనంగిన వాండు థీమ్మం జ 
చి పటుభుజాబలంబు *విలసిల్ల(గ మార్కొన కున్కి 5యొప్పునే. 


స య, అ = క్‌ 
2 అడ్డునుండు (శ్రీళ్ళన్ద(వేంతుం డై లీవ్యున్నివైల గబియుట. = 
సం 6.505. 40 


అనిన విని యర్జునుం డి, ట్లను కనీ విం తనం నేల యాతనిమీందజా 
మనరథము( బటిపు *మిప్పుడ, మనిసితబాణముల *నతని సొం వడంగింతున్‌. 


అనుటయు నట్ల కాక యని యచ్యుతు. డుద్ధతిం దేరు వోవ ని 
చ్చిన గని పొంగి యారథికసింవు.( డిదంచితసింవానాదు డై 
నినిచె. దురంగకి దేవాముల నీరజనాభుని మేన జాండునం 

దను నొడలం [బిదీ_ప్పఘన దారుణమార్షణ కషృంజముల్‌ వడిన్‌. 


తనదునొవ్వున కలకక ధై ర్యవ్యృ్తి, నయ్యు వేం దుండు నొచ్చిన 
హయచయంబు( 

దడవి కితేర్చ యుద్యగత6 దణుముటయును, గుణరవం బుల్లసిల్ల 
ఫల్లును (డు గడంగి. 


21. లువటి _న. బ.మ.వ; లువటి _ ల. 99. పారున కి అ. ఏ. చ. 
ల లు థి 


1. నాజి = ఎ.క.న.వ. £. యుగాంత్య - వెక్కు (ప్రతులు. లి. [కియ - 
చెక్కు [పతులు. శ. వికనిల్లగ - ఐ. ద. శ్‌. పొడియే - ఉ. జ; యుకృమే-ల. 


1. నీవును వగవ నేల _గ.ద. 2. మిప్పుడు - వెక్కు (పతులు. 8. మదము - 
"పెక్కు .[పతులు; ముదము - వ. 
1. భీమ్మ -కేరుబెస కచ్యుతు డు - గః ఖీమ్మశేరుదెన. కర్టును డెంతయు = దగా 


2. భీకర -వ. శి. మాంగముల - ఎ. జొ.చ్మజ. కీ. పుంఖముల్‌ = న, వ. శ, 


1. దర (రి) మి - ెక్కు |వతులు. 2. జేర్చి - చెక్కు |వతులు, 


92 


142. క, 


148. శే. 


i44. క, 


145. వ, 


146. క. 


147, ఉ. 





142, 


148, 


145. 
146. 


147, 


శ్రీమదాంధ్ర మహాభారతము ఇ 


భల్లం బొకటం బితామహు, విల్లు దునుము 1ేవేటొకండు వెళ నె త్రిన న 
జీన్విల్లును *మనిమినలాఘవ, ముల్ల ౦బున( *బొగడి యేనె నొండొకవింటన్‌. 


ఇట్లు గాంగయు జేయున నేకవిళిఖ,ేవితతి యమ రారిరథచచి తగతుల దప్పి 
వోవ( జేయంగ *నత6 డంతం బోక నొంచె, నరుని నారాయణురి 


కిల నారనముల, 


నొచ్చియు భీష్మునివై వి,వ్వచ్చు(డు బెడిదముగం గురినె వాలమ్ము లతం 
డచ్చెరువుతోడ వెన గా,ర్చిచ్చు గవిసినట్టు పొదివె శిశవిశిఖములన్‌. 


అంత నపరావాం బయ్యె నటి! యొడ, 
ta ళు 


"వారి చాను నొచ్చి *నొచ్చిన, నరునితెజం గెటింగి ఖీష్మునకు నించుకయుం 
గరలాఘవ *మెడలమియుం, దిర మె పంకించి తనమదిం *ీదలపోయున్‌, 


పాండవనై న్యమ.ల్‌ కేగలంగి తపా ఇెడు సిగ్గణి వీరిలోన నొ 
క్కొండును భీష్ము *మార్కొని మగంటిమి *నూపంగ లేండ యిం దపు 
(త్రుండును జాల 5నొ వ్వడు తూడు నిట్టిద "మెన నేండ కలీ 
ర్పండె యితండు 'కౌరవన్ఫపాలునమ _సమనోరథంబులున్‌ , 


న 


——_ 


1. వేర (అ) యొకటి _ పెక్కు. (పతులు. 2. వ్విల్లు దునుమ గర = ఎ. శీ. దును 
మగ-_వ. 4 మెచ్చియేసె_యు. డు 


1. వితతి ననురారి _ "వెక్కు (పతులు. 2. నాతడు పోక _ బ; నతడుతా _ వ, 
ల, బెక్కు = జ. 


1. సమయంబున _ న, 


1. వారి డా నొచ్చియు.ఇ. వ, గ. జ. శ, ది. యుండియు ఆ. ఓ. న. కి. మెడఆ 


మీయును యు, శ, క్ర. మెడలమియున్‌ న. 4. దలపోనెన్‌ _ మ. అ. 


1. విరిగి = ఉ. ఎ. జాత య హూడలగిపఏ. లి, పాండి _ ఈ. గ.ద. ర. 


ఓ. గలి, మార్కొన చ. న, ప; మార్క్‌ను వ, 4, చూపగ _ ఎ. జొ. డ. ద; 
జూపగ = అ. వ. ర్‌, నొవ్పడిరి = ప. బ. మ. ల; నోవడరి న, 6. తూలెడు - 
జ తూలేడి వః తూగడి. వ. 1. యేని_ఉఎ. ర. తీర్పండ - ఇ, వ. 


145." 


“149, వ, 


150. క. 


151. వ. 


152. క. 


15లి. శా. 


148. 


150. 


152. 


1583. 


అ ఖీష్మపర్యము _ ద్వితీయాశ్వాసము 93 


క, యాదవ శకేకయపాంచా,లాదు'లు వాజుటలు కనూచి యన మెక్కి జయో 


న్మాదంబునం గురుసై న్యము, లేదిక్కు+నం చామ యగుచు నే_క్తెఅ( 
బొదివెన్‌. 


ఇప్పు డే నూరకున్నం బోవ దీ దేవవతుం జంపి ధర్మతనయు ెలిపింప 
వలయు నని యిట్లు దలపోయునెడ మణీ యు మందాకినీనందనుండు బెట్టి 
దమ్ము లగునారసమ్ములు గురియం దేకువ చెడి |కీడి యున్నం గని కృప 
కృత వర్శాళ్వ శ్ఞామలును భూరి శవ నెంధవ వికర్ణులును నొక్క మొగం 
బై. రథమ్ముల మొ_త్తమ్ములతోడం గడంగి వచ్చి కవ్వుడిపయిం ఐడి 
రాసమయంబున సాత్యకి సామజఘటలతో నురవడించి యిరుగెలంకుల 
యోధుల నాలోకించి. 


మటతురె 'యాకినమాటలు, జిపిలుసనిపోం దగునె మీకు బెదరక యొదురైై 
తటుముండు భీష్ముని గీష్ముని, నెలు(గరె ము న్నేను గలుగ నేలా 
శవెజివన్‌. 


అనుచు నేచి యెదిరిన బలంబుల నిలు నిలు మని యదల్బుచు నర్జును శే౭కిం 
దలకడచి వచ్చునతనికి దనుజాంతకుం డి ట్లనియె. 


తిరిగినపందల నేటికి, ర నున్న వారు వోదురు *గా కే 
గురుపతి జయంబు గొని కేయి,ద్ధర *యే=ం జూడ నేర్చెదనె విను నన్నున్‌. 


గంగానందను.( గూల్చి ;దోణువనీ నకం జేసి కౌరవ్య 25 
కోరాంగముూల్‌ నుజుమాడి త్యత్పబలనై న్యం బెల్ల మాయించి యి. 


౦ పాటజుటలు = వెక్కుు పతులు; ల పారుటలు  ఊ. బ. చ. ఇ, చూచి = ఊఊ. 


ము తంత తం, రార ఇ కొన్ని | పతులు. 


1. యాడెడి _- మ.వ. ౨. విఅుననీ _ "పెక్కు. (పతులు; డర En న గురుం 
ల్లి 


ఖఫీప్మూదుల _ తౌ. చ; గంగాతనయుని _ ఒ; వెరువక ఫీమ్ముని _- ఐ. వ 
న్య 
1. బురిక్రొలుపగ - "పెక్కు (పతులు. లి నాళ కురు అరు బులు. స్వ యూాధరణ 


a 


పెక్కు (పతులు. 1. యేలగ = ఇ. మ. న. ల్మ నేలగ _న. 


1. చక్కు౦ = “పెక్కు (పతులు. 2 యోభాంగయుల్‌ - ౪. వ. రాంగంబుల్‌ - 
"పెక్కు (పతులు. 





94 శ్రీమదాంథ మహాభారతము 
u వ 
తుం గాం తెయుల ేకిమ్మహీవలయముక౯ దుర్షాంత చంచద్భుజా 
సంగీీన్ఫూర్జితచ క్ర విక్రమకళాసం కీడనోన్మాది నై_. 
_2 (శ్రీళ్చత్తుండు బంటు ధరింబి భీవమ్యునిజీంది వణువట. = 
సం. 655.84 స్ట 
154. వ, అని పలికి సుదర్శనంబుం దలంచీనం దత్త ణంబ యది సన్ని హితం బగుటయుం 
బద్భ్మనాభుండు సునాభం బగునాచ [క ౦బు గ కొని ద&ిణకరంబున నమర్శి 
పేర్చి యుగ్యంబులసగ్గంబులు *నొగల ముడిచి యరదంబు డిగ్గ నుణీకి. 
155, తె. అవని గంపింప లలిత పీతాంబరంబు, చెటిగు దూల. జ; కాంశులు 
కిదుఖుంగలింస 
సింవానాదంబు [(కోధరంజిత భ యంక', రా ననంబున( డెల(గంగ 
కినడరుం జెలుచ. 
156. శా. అంహోమగను. డాజనారనుండు మార్యరద్భీష్మకుంభీం|దువె 
(a 2 ఆ ల 
సింహోల్లాసవిలాసి యె క వియు నుళ్చేకంబు నాటో పము౯ొ 
రంహస్ఫూర్తియు దీ ప్తోమూ ర్హియును సంరంభంబు( జూడళా జగ 
త్సృంహారోన్నుఖు. డై నరుదుగతి రౌాద్మష్మకియం బొల్బ్చినన్‌ . 
167. చ. పులిం “భొడగన్న కలేళ్లగమివోలె సుయోధనూోన। గనై నికుల్‌ 
ర్‌ 6 Ta ఆధ 
దలకి *కలంగి కనివ్వెటంగు “థక్కినం చేష్టలు దక్కి. చితరూ 
4. కున్మహీ - ఊ. ఎ. న, ప. బ. మ.వ; కీమహీ-ల. ర్‌. న్ఫూర్తిగం జక = 
జ; న్ఫూర్తిత ఎల 
154, 1. సీడిచి యరదంబు _* ఊ. ట, 
155. 1. లీల _ వ. ౨. దొంగిలింప = ఈ. లి. నడరె = చెక్కు. [వతులు; నతడు నడచె-ఈ. 
156, 1. కవియ ల. 2, మూర్తి యగు = ఆ. ఓ. న.వ. 
167. 


1. గనుగొన్న - చెక్కు (పతులు పొడగన్న - బ. వ. 2. లేళులును బోలె _ ౪౩ 
లేడులును బోలె _ యు. వ; లేళ్ల గమిబోలి = జ. వ. లి. బోలె ఎల. 4. సేన 
ఆ. ఐ. ఓ మ. వ. ళ; నుగ -వ. ర్‌. తలంగి = ఊ; (గ్రక(ణం)డంగి = ము. 


6. ని మెరయు చాల్మియు -౫. మన. 7. దన్మిన వా. వీ; దన్నిన = న. బ; 
దక్కొని = ర్‌, 


158. 


169. 


160. 


161. 


158. 


159. 


160. 


161. 


భీష్మపర్వము భ్‌ ద్వితీయాళ్వాసము 95 


పేల కియ నుండి రక్కురువిభుండును మాటు దలంప +ీలేనికొం 
దలమున( బొందుడెందమున. చానును రూవణతీ యుండె వెల్ల నై. 


. అప్పుడు ఖీష్ము( జెంతయు. కబియంబున ని ట్లను సం భ్రమంబు లే 


కప్పర మేళుతో* నిటు కృళార్ధునిం శ జేయుదె నీవు వచ్చి న 
న్నిష్పుడు నీకు. బోలినటు లెల్లను జేయుదు గాని *వేగ ర 
మొప్పడె నాకు నిట్టితెణం గుజ్జులపుల్ల సరోజలో చనా, 


. సీఅను నట్టియెడ నక్టుకుండు రయంబున రథంబు డిగ్గనుటికి వఅిచి పురుషో 


_త్తము పిణిందిదెనం [గుచ్చి పట్టిక నతండు దీర్చబావుం డగునతని నాయ 
తశాఖం *బగువిపులోశాఖిం గొనిపోవు మవోవాతంబునుం బోలె గొనిపోవ 
నాతండు పదియడుగులకొలంది నిలోతలంబు చిక్కం [(దొక్కి  యీడిగిలం 
బడి నిలువం బట్టి యి ట్టనియె. 


. కోపము సంవారింపు యదుకుంజర పొండవకోటి కెల్చనుం 


1దేపవు *గావె నీ విటు లధిరతం ిబూనికి దప్పినం (బతి 
జ్షూపరు డైన ధర్మసుతుశౌర్యము *ధై ర్యము 5 బాహువీర్యమున్‌ 
కీరూపటిపోక కాదె యనురూవమె నీ కిది లోకనాయకా. 


. ఇటు దగునయ్య కృష్ణ క మియింపుము సాత్యకి 2ఎంపినాండ విం 


కట చనితేని నీదగుసహపోయక6 "గౌరవనేవ *రూపు మా 


వ ప న 


1. రయంబున _ ఇ. బ. ల. 2౨. తోడుత - ల. శీ, "జేయుము - "పెక్కు [వతులు. 
ఓ. వేగిరం బొప్పటె -ఐ; వే గరం బొప్పడె - న. వ; వేగిరమ్మొప్పటె - బ. మ. 


1. అనియె నట్టి - చెక్కు. (పతులు. ౨. బై న _ పెక్కు |వతులు. ఏ. శాఖిలీల _- శ, 
4. తలంబున నిలువం (దొక్క్‌ న టం చ 
1. దిషమము మ. 2. గాదె. న. మ. వి. బూనిక _. న. ల. వ. 4. ధర్మము - ఊం 


ర్‌. న్యస్త _ ఊఉ. ఎ. క. చ. ల. రూవపెడలీకపోదె _ ఊ. న.వ. క; రూవడలేక 
రా అస; 


1. తమియింపుము -ల. 2. బంపినాడ -వ. శి. యేపు - పెక్కు (వతులు, 
&. బట్టి లే ఖు కము కు రను. నలత: బా 


మ! 


$8 శ్రీమదాంఢ మహాభారతము 
నూ 


162. వ, అనిన సవ్యసాచిసమయనిష్థకు శారి సంతోషించి రోషం బుడిపికొని యతని 
కిం (బియంబుగా మగిడి 1నెగలు ఎకి వచ్చి దిక్కులు పీక క్కటిల్ల 6 బాంచ 
జన్యంబు పూరింప నాధనంజయుండును 2దేవద త్తం బొత్తి గాండీవగుణ 
చండి స్వనం బొండొండ నిగిడించుటయుం గౌారవబలంబులు భీరీమృదం 
గాదితూర్య నాదంబులు సెలంగ మార్కొని కీకడంగిన. 


168. క, అగ్గలిక దూది దరికొను, నగ్గితెణం గమర నప్పు డర్జునుండు కొత్తుకా ౧ 
డగ్గటి మెజటుంగుటమ్ముల, [మగ్గించె వియచ్చరోత్కరం బగ్గింపన్‌ . 


164. వ. !ఆసేనకుం దలకడచి భీష్మభూరి| శవళ్ళణ్యదురోోధను లడరి యర్జును వై 
క క్రిగదాస ప్పనారాచతోమరంబులు (ప్రయోగించిన నతండు శక్తియు 
గదయును దోమరంబును నొక్కొక్కళల్లంబునను నేడునారాచంబు. లేడిం 
టను దునిమీ “పేర్చి మైం.చా(స్ర్రంబు (ప యోగించిన నది నానా ప్రకార 
|కూరశరక లాపరూపంబునం గటిసి కారవనసై_న్యంబు నొప్పింప మణీయును 
దాను మంచాకినీనందను నిశితనారాచజాలంబునం బొదివి భూరి ళవనుని 
చాపంబు (దుంచి తొమ్మిదివాలమ్ములు శల్ఫు మేనం గిలించి కురుపతి 
వకుంబు వెడందవాతియమ్శున ఛేడించె నప్పుడు పాంచాలపతివిరాట| పముఖు 
లగుజోదులు గోలుతల సేసిరి మనబలంబులు గాండీవగుణని ముర నిన దంబు. 
నం జేడ్చడి యొల్లంబోయి వెల్ల నయి యుండ భీ వదీయసుతులు శార్యో 

కంబున  నాశేశనందనునరదంబు.  బొదివి రట్టిసంకులసమరంబున 
మహేం|దజాణంబు చెత మనదిక్కు-న, 


165. ఆ. శెడన !వహాయము లొడ్డ గెడ వయ్యొ 2౮ భములు, 3చాంపకట్టు వడియె 


సామజములు 

162 1. యరదంబు వైకి=ప. 2 'దేవదత్తంబు పూరించి ఇ. లి. క(డం)ణం గె-ఐ; 
క(డం)ణంగిన = దీ, 

168. 1. నడవి = ఊ. క. న; సుడుము = ఎ, జొ. ట. త. ర; నుడులు=వ; నురుము = ఈ. 


వ; నడరి జు య. 2. వడిం wa 


164, 1. ఆచెసకుం =, ఆ. 


~165. 1. రథము _ఐ. బఐ, మ.వ. 2. వహాయము ఎమ. కి. సామజములు వడియి 
చాపక ట్టు _ ద్‌. " 


గ 


(1%) 


166. వ. 


167. క. 


165. క. 





166. 


167. 


168. 


ఫీష్మ్కపర్వము _ ద్వితీయాశ్వాసము 97 


చదిసె6 *గాలుబలము క5చామరచ్చ్భ త్త, కేతువులు నాయధములు. 
దునియ లయ్యు. 


అప్పు డర్దునుండు శకేశకలాపంబు ౩ వాలంబును | బేవుల్మపోవులు ఛేనపుం 
జంబులును మేదోమాంసమ స్తిష్క పటలంబు పంకంబును నగుర_క్తనద్‌ ప 
వావాంబు భవదీయ నేనామధ్యంబునం బటపి బేతాళ [కో వ్యాదిభూతంబుల 
నోలలాక్చె నతండు చేవద_త్రంబును చామోదరుండు పాంచజన్యంబును 
బూరించి సింహానాదంబులు సేసీ రంత నరుణగభ స్తీ య_న్తగిరిమ స్తకాంత 
రితుం డయ్యె నాసంధ్యాసమయంబున నిజనై న్యంబునొవ్వునుం గవ్వడీ 
దివ్య బాణజాలంబుల దుర్ని జారత్వంబును విచారించి భీమ్మ| దోణబాహ్లిక 
దురో్యధనులు బలంబుల6 దివియం 1బంచి మరలి కరదీపికలు వెలుంగ విడి 
దలకు వచ్చిరి బాండవులును గృషహ్పసహితంబుగా నుబ్బునం జొంగుచు వంది 
జనకీ ర్తనంబులు సెలంగ మగిడి కివిరంబునకుం జని రమ్మూ(డవనా(టి 
రాతి గురుపతివీటిజనంబులు గిరీటిహరా|క్రమప|కారంబులం దమదెస నా 
నాదేశంబులచతురంగంబులు వొరిసిన చెల్లును నంతంతం *గుములుగట్టి. ! 
కచెప్పికొనుచుండ. 


వాటి భీముని చతురొదివన యుదయు = 
థి ధి 
సం 6_b6_1l, 


వేగుటయు సత్వరంబుగ, నాగాంగేయుండు మించి యనికి 'నడచినకా 
సాగరితరంగములగతి, వేగమ తరతరమ మొనలు వెడల. *దెడంగన్‌. 


1అ తిరయమున గురు(డు భవ,త్సుతుండును * వాహ్హికుండు నెయిది తోడోబలసం 
3త్రత్రి గూడికొనంగం బటుబ్బం,హిత హేషా సమిరవము లెసగెం దబ చై. 


4. గాల్బలంబు = ఇ. ల్‌. సారధి - ఆ. 


1. మించి - ఇ. ఏ. చ. జ. 2. చేదివియలు ఇ. లి. గుమురులు _- పెక్కు 
(పతులు. 4. చెప్పుకొనుచుండిరి - పెక్కు (పతులు. 


1. వెడలినన్‌ _ రు. డ. త. ౨. భంగంబుల -న. వ. శి. దొణంగెన్‌ - పెక్కు 
(పతులు. 


1. అలిశయమున న. 2. జాహ్లికవరుడును ద్యోడో -క. లి. తతి మారుకొనగ. 
పా తతి గూడుకొనగ - ఐ. ఓ. ఖ. బ. మ. శ. 


ణ్‌ 





93 శ్రీమదాంధ మహాభారతము 

| 

169. క. కారుకొని మేఘమాలా,కారంబున జాల నొచ్చెం గారవనె. న్యం 
“లారూఢవీరరసవి,స్సాభం బై యంత దోచె బాండవీబలమున్‌. 

170. క. కురుసేనం జూచి యప్పుడు, నరనారాయణులు దమమొనకు మిగిలి నము 
దుర*లీల సూర్య చం ద,ష్ఫృురణము లొక్కెడన మెఅయుపోలిక నమరన్‌. 
© 

171. క. వెలింగిరి బలములు 1దూర్యం,బులు నార్పులు. "జెలంగ రెండు బురకొని 

చతుర 
ిగలనద్గతు లొప్పంగ వడి, దలవడియెం గై దువులు నదరు లెగయంగళ౯. 

172. వ. ఇట్లు దాశి తోమర (పాస పముఖంబులం డొల్లవై చుచు. గుంతకురికా 
దుల గూలం బొడుచుచుం గర వాలపర శ్వథ| పభృతులం దునియ వేయుచు 
గచాము సలముద్గరంబుల. జదియ మోందుచు నఖర| పాసంబులం బగుల 
* వచ్చుచు. 

178. క. పురికొనుచుం దెరలుచు నో,వారిసావారి నొక్కచోట 'నలవడు నొకచో 
విరియు నొక చేట *దిరుగుం, దికుగక యొకచోట శిెండుదెజంగులు 

నొచ్చున్‌. 

174. క. పలుచోటుల( బలుభంగులం, బలుమొన లిమ్మాడ్కి. బోరం బార్జునివె న 
గ్గలిక కడెం చాటిసీడము, *తలతల తమని మెటయం గురుపితామవాు. 

డధిపొా. 

169, 1. వారూఢి - అ. 2. బలముల్‌ - వెక్కు [వతులు. 

170. 1. రీలారవి  బ. 

111. bi తూర్యంబులు = ఈ. ఊ. న. లి. గల నవరణ లొవ్ప్చంగా చలవడి _- ఎ. గల నవ 

రణ లొప్పగ వడి - చ; లలిత తతు - ట. 
172. 1. వైచుచు- ఐ., మవ; వేయుచు ఘు; [వేయుచు -ట. డ. 
178. 1.నడరుచు- ఉ. ఎ. చ; నగపడు - ఆ. 9. దొలగువ్‌ - ఇ. మ; దొలగుం _ ౪; 
"దెరలున్‌ _ ఈ; దోలు చు ౬ ట. 
174. 


1. గవినె = ఈ. ల. తళతళ ౬ చెక్కు వతులు. 8. వెలుగంగ వడి, విశా - 
చెక్కు. (ప్రతులు. _—_ 


t75, 


176. 


177. 


178. 


179. 


150, 


181, 


182, 


175. 


176. 


180, 


181. 


ఫీష్మవర్వము _ ద్వితీయాశ్వాసము 99 


పతియును |కోణుండు వివిం,శతియుం గృపసోమద త్తశల్యులు గంగా 
సుతుేతోడం గడంగి రర్జున,సుతుం డయ్యేడ్వురను చాక సురలు నుతింపన్‌. 


* వారలశరనిచయము దు,ర్వారవిశిఖపం కిం దునిమి వాసవ పౌ|తుం 


డారూఢ తేజు. డై వెలు. గాశెను వుతే*వహ్ని [కియ రణాంగ.*ీ వేదిన్‌. 


| భీష్ము( డభిమన్యు. గడచి యాభీలబాణ,జాలములు దీ వతరముగ 


సవ్యసాచి 
మీద గురియంగ వాత డమేయభ ర్లీ,తతుల నన్నింటిం దునుమాడెం 
_ దరతరంబ. 


ఇట్లు దొడంగి యుద్భట! పకారంబునం బెల్లు నెల్లు భీమ్మార్జునులకయ్యం 
బయ్యిరువాంగును గొండొక సేపు నివ్వెఅపడి చూచుచుండె నశ్వశ్ఞామ 
భూరి శవళ్ళల్యపుతచితసేనులు మ _త్తమాంతగంబులు సింగంబుకొదమం 
బొదువుపోలిక నభిమన్యుం బొదివిన నతండు. 


. కని యల్రన నవ్వుచు గుర్తుతనయుని యుర మేసి శల్యతనయునిసిడముం 


దునిమి వెప నీదుతనయుని, ధనువు నటికి సోమద త్ర్తతనయుని నొంచెన్‌, 


+ వారును ముందటి యార్వురు, నీరసమున నొక్కా వెట్ట 'యేయంగం బటు దో 


స్పారుం డగుసౌభ దుః డు, దారస్ఫ్సురణమున నద్భుశంబుగ( కేబ్రో-రన్‌. 


- "హా స్తలామవమున కీనతులబలంబున, కీశౌర్యమహిమ *నధికర్రై ర్యమునను 


సవ్యసాచితనయు సరి గార యమ్మవో,వీరు లంతవట్టు. గారవేం,ద, 


ఇట్లు వెక్కుం|డతోడం జెనంగుపుతుం గనుంగొని యర్జునుం డంట నార్చి 
యడరి యందఅ కన్నిరూపు లై నొప్పించి చిక్కువణిచె నప్పుడు నీ 





1. తోన ౬ ఇ. ఉ. వ. ట. డ. బ. ల. 


1. దృష్టి -గ.ద;వహ్ని-ట. &. వహుని-ప. బ.శ, లీ. భూమిన్‌ _ ఊ. 
ఒ. క, చ. త. జు. 


1. బొదివెన్‌ - ఐ. మ. వ; బొలివెన్‌ వ. 


i. అస్త్ర = పెక్కు [వతులు. ర నరక ఆ చెక్కు [వపతులు, ల చర్య అ ఊం 
రు. ట. డ.వ. కశ. నతుల= "ెక్కు_ (వతులు. 


శ్రీమదాంధ మహాభారతము 
yy 


కొడుకుపంపునం దిగ రులు గృతవర్శయు( “గేకయులును _ ముప్పదేను 
వేల రథంబులోవారును గవిసి *కిరీటిం గొడుకునుం 'బొదివి రట్టియెడ. 


. తటీకిం జొచ్చి కడంగి పోరువిజయు౯ చౌదవ్వులం జూచి యే 


క్రై బాంచాలనుతుండు సత్వరగతిం దే రధైనళ సారథిం 


క్క. 'దాంకెం “దమినై న్యముల్‌ సెల(గ శశార్యస్సూ ర్తి రి శో భిల్ల గన్‌. 
ఇట్లు ధృష్టద్యుమ్నుండు పురందరనందనునకుం దలకడచి తాం. 


కరములు మూ(టం గృపుం బది,శరముల మ, దేశు నొంచి శర 2మెక్కట ను 
ద్ధురగతి యగుకృత వరుని, యరదము ఉదురగముల నొకట నవనిం గూల్చెన్‌, 





1. తోడ - ఇ. ఈ. ఉ. ఎ. ఒ. క. చ; తోడ రా = వ. ౨. కిరీటినిం - పెక్కు. 
క గాంచి _ పెక్కు పతులు. 2. ఘన _య,మన-_+ఈ. లి, తూర్యముల్‌ - 


ప. కరముల చెక్కు. (పతులు. 2. మొక్క టి = ఇ. ఐ. ఓ. బ. లి. యరదముల 
తురగముల - త. న. వ. బ. మ. 4. దురగంబు నొకట - ఊ. ఏ. ఒ. క. ఖ. చ. 


100 
188. మ 

బఅపం బంచి ని శాతబాణవటలీ పొతంబునకా వ రులు 
1504. వ. 
155. క, 

క్షే || 

156. వ. అప్పుడ. శళల్యనందనుండు. 
182. 

(పతులు. ల్‌. దాక మట 
183. 
తయ. శ్రీ, దోర్గర్వం బఖర్వ్రంబుగన్‌ = త. 
185. 

రు. డ. ల. 
186. 


1. ఈ ఘట్టమున ధృషస్టద్యుమ్నునివై విజృంభించిన వాండును, పార్షతునిచే సంహ 
రింపంబడిన వాడును శల్యనందనుండా యనునది విచార్యము. 

ఇచ్చట నూలమునం ది టున్న ది “ తత: సాంయమనేఃపుతః వాంచాల్యం 
యుద్ధదుర్మదమ్‌, అవిధ్య త్రం శతాబాణై 8 దళభి శ్చాన్యసారధిమ్‌ ” భం. 6-5-౭] 

ఈ శోకము చిత్రశాల (పతి (6-61-21). కుంభకోణ పతి (6-61-21), క 
యస్‌. శాస్త్రీ |పతులందును (6-56-21) జ యికై యున్నది. 

సాంయమని అనగా = 'శలస్యవుత్రః' చితశాల పతి నీలకంఠీయ వ్యాఖ్య ప 
మవోభాత్రనామాను|క్రమణిక (సోర నన్‌ ్స Samyamani ~ Kuru warrior who 


attacked Abhimanyu, Dhristadyumna smashed the head of the son of- 
సొంయమనేః పుుతః అనుదానిని తిక్క సోమయాజి . శ ల్యనందనుండు అను 


నట్టనువదించెను. సాంయమని అనగా ళల్యుం = జో? నీలకంఠవ్యాఖ్యయందు 


శలునివుత్రుండని యున్నది. 


ధృష్టద్యుమ్నుండు - సంహారించినది శల్యుని. పుుతుఃడు': అనుటకు ఆకరము 
ఇంకను లభింప లేదు: : - SINE 


LET 
188. క. 


189. వ. 


190. క. 


191. క. 


192. వ, 


198. క. 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 101 
*పదిటకా ధృష్టద్యుమ్నుని. బదియమ్ముల నతనినూతు( బటురయమున ను 
న్మదు డై నొప్పించినం 7౦, పొదవినీ మో మలంతినవ్వు *నొప్పున నొచ్పెన్‌. 


ఆప్ఫషతపొతు. *డుద్దత,కోపానలు( డగుచు శల్యుకొడుకుధనువు *నా 
టోపమునం. దునిమి ఫణిరా, జోపమిళా(న్త్రంబు లతని యొడలం. జొనిపెన్‌. 


ఇషప్పాధంబున. 


నోనేసి నూతు వాయనం, తానము( జంపుటయు శల్యతనయు(డు విరథుం 
డై నిరుపమాన మగు తన,1మానమ వావానము గాంగ మద 2*మెలరారన్‌, 


భల్యానందనుండు ధ్యవ్షద్యుమ్మునితో యద్ధంబు నేన్‌ చచ్చుట. == 
సం: 657.25 
పలకయు చాలును గొని అ,క్కులు గలపెను(బాము కేవగిది( గవినినం గాంతే 


యులు నూచి వెజంగుపడి రా,బలమును నీబలము. బొగజెం 
బటు శెర్యంబున్‌. 


ఇట్లు గవిసీ. 


వెరవున ధృష్టద్యుమ్నుని, శరీనికరం బెల్లం బలక జడియుచుం గిరణ 
ఎన్ఫురణాతిఖీషణం బై, కరవాలము మెఅయం జ్మితగతులం గవిసెన్‌. 





el 


L865 


1బపదిటను అ క ఈ క మట ములు. “ద కనుగకు కోత ము[గత 
నొదువని = ఈమె జం చ. అ క.:వొలువున ఎ పె కం ళు పొలువున = కః 
జ. న. వ. గమనిక : పొలువున అను పాఠము అంగీకరించినచో అఖండయతి యగును. 


ls డుద్గత - ఆ. ఏ. క.భఘ. చ.న.స; డద్భుత ఎరు. డీ, డుద్ధుర - వ; డుద్భట-వ. 


ర వక ముగ - ఐ. మందం వు శమ 


190. 


191. 
198. 


1. మానము - ఆ. ఊ. ఓ. కళ. థు. జ. ట. డ. న.వ; మానమె - అ. ఈ. ఉ. వ 
ఐ. గ.ద. వ 2. మలరారన్‌ - అ. ఆ. ఖ. రు. డ. న. మ. | 


1. కరణి - అన్‌ క్‌ ఊ; గతిని - ట. ర. వ, 


1. నికరంభులను ౬ ఉ. ఎ. జొ. 2. న్ఫురణ వలపు వై మై తన_ఈ. ఏ. క. గ; న్ఫురణ 


విభీష మె యక్క_ర = అ. ఇ. 'ఐ. ఓ. 


194. శే, 


195. క, 
196. శే. 
197. వ. 
1008, క. 
199. క. 
200. వ. 
194. 
195. 
196. 
198. 
199. 
200. 


శ్రీమదాంధ మహాభారతము 


*కవిసి (వేసిన [గక్కున గద యమర్శి, యా?గి వజ[పవహోరంబు ననుకరింప 
(దుపదనందనుః: వీడడిచినం దునియ లయం, బలక రెండవవాటున(౮ 
బగిల శీరము, 


తల [వయ్య 1లెనం (కాణం, బులును గృపాణంబు విడిచి భువి (దెశ్లె నతం 
కిడలుకొొంది కురుబలం కూ, కులతం బొందంగ. గొండ గూరలినభంగిన్‌, " 


lg 3 త్రెఅంగున నిజపుతు. డీల్లుటయును, (గోధదీ ప్తు ప్తుం డై శల్యుండు 
(దుపదసూతి 
మీందం *గవిసిన కినాత( డ మేయజాణ,పం క్తి వరగించె నుజ్జ్వల|పభలు నిగుడ, 


అనిన విని ధృత రామ్టుండు నంజయున కి ట్లనియె, 

మానుష మేటికి "దై వా,ధీనము సర్వంబు నస్మదీయస్సాయ 

'ల్సేనలం బాండు న్ఫషపాలక సూ,నులు 2-గెల్చెదరు కంటు సూతతనూజాొ, 
చావును *నోవును మనీయో, ధావలికికా గెలుపునుబ్బు ినావలికీని నీ 

చే విసోయెదం దుది ర్‌నెట్టులు, (శ్రీవిభవను పాండవులకు జేవడున కదే. 


దుర్యోధను దు ర్రయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబు లనుఖే 
వించువా(డ నైతి. గాం కతేయులగెలుచునుపాయం బెద్దియుం గన్న వార 


1. కదిసి - చెక్కు ప్రతులు. ౨. డడచిన - పెక్కు (పతులు. 


1. అయిన = ఎ. ఖ; లయ్యె = ఈ. ఏ. ఒ. చ. ల. 2. డలుపొంద గురు = ఆ; డలు. 
వొందగ గురు - ప. శ; డలరన్‌ దగ గురు-ఓ; డలఘుతర వ|జవాతినా - ఇ. ఈ; 
డలఘుత ర వ|జహాతి గురుకుల మ్రిడ గొండ క. 


1. ఇవ్విధంబున-ఒ. ల. 2. నేసిన _ పెక్కు. (పతులు, లి, నతడు న = పెక్కు 
(పతులు. 


1. దై వాధీనమ - వెక్కు (పతులు. 2. గలిచెదరు _ సెక్కు. | వతులు, 


నొప్పియు - చెక్కు ప్రతులు. 2. యోధావలికిని _ సెక్కు (పతులు. 
నావలనికి = చెక్కు. (పతులు; నవ్వలికిని _ బ. 4, యెద దోస్సారము = అ. 
నెట్లును = చెక్కు. (పతులు. 6, పాండుసుతుల _ ఇ. గ. ద. 


క దుర్వినయంబున = చెక్కు. (పతులు. ది చుచుండువాడ _ ఊ. ఎ. క. గ. 
చ. దః; చున్న-వాడ జ చెక్కు. (పతులు. 


201. క. 


శి02. వ. 


భీష్క్మసర్వము _ ద్వితీయాశ్వాసము 103 


ముగా మనిన సంజయుం డది యట్టిద నీనై న్యంబుల నేనాంగంబు అనేకం 
బులు వొలినె దొరలు మడిసెదరు దిర మై విను మని యి ట్లనియె నట్లు 
ళల్యుచేత బవుజాణంబులం బొదువంిబడి పార్షతుం డతని నపరిమిత 
నిశితళరంబులం *బొదువ నతం డతనివిల్లు దునిమి వివిధాన్త్రంబుల వెగడు 
వటచిన నాధ్యష్టద్యుమ్నుండు నొచ్చుటయు. జూచి సుభ చానూనుండు 
మ్మదపతిం దాంకె నప్పుడు కురుపతి పురీకొల్ప దుర్ముఖుండును *దుస్స , 
వుండును దుర్శగ్శ ణుండును సత్య|వతుండును జి త్రనేనుండును బురు 
షు క 

మితుండును వివింశతియును వికర్ట్ణుండును నయ్యభిమన్యు మార్కొనుట 
కలికి పాంచాలనందనువైె నడరి "యొకొక్కండ ెక్కమ్ము లేసిన 
వావ్మషతల గుండు కివలింపక యొక్కొక్కరినిం బెక్కమ్ము లేసి కర 
లాఘవంబు నెజిపి యందటకుం జాలి సమరంబు సేయుచుండె. 


నకులుండు సవాదేవుండు మా,మకు 'నచ్చెరువాటుం |బియము 
మది దలకొన నం 


బకవృష్టి 2ిగురియ న్యస్త్ర,|పకరంబూనం 'బొదివె మ్మ దపతియును వారిన్‌. 


వారకి బాసట మొ పాంచాలేమక్స్యపతులు నై న్యోపేకంబుగా. దజిమిన 
మనయందు. గలదండిమగలు శల్యునకు కేసాహోయ్యంబు చేసి రంత దినమణి 
యంబరమధ్యం బలంకరిం చె నట్టయెడ. 





202. 


లి. బడిన = పెక్కు (పతులు. ఓ. బొదివె = "వక్కు (పతులు. ర. కొల్ప దుర్వి 


.మహుండును దుర్ము - పెక్కు (పతులు. 6. దుష్ప్రముండును - చెక్కు. ప్రతులు, 


7. యొక్కొౌాక్కురుండు = చెక్కు. (ప్రతులు. ఏ. సంచలింపక - ఉ. పా. ఖ. చ. ర్చు. 
డ. ప. 

| ఆద లి ~ | య ఆ 
1. నచ్చెరుపాటు- పెక్కు (పతులు, ఏ. గురిసి ర్త = పెక్కు (ప్రతులు. వ. అ గప్పి 
మద్ర - ఎ; న గప్పి మద = చ. 
|. మా ఆన్బ్యధిళులు అ దు మత్స్య్యాధీశులు అటు ఏ మాత్స్యవతులు =. ర.గకి 
మఘ టరు వాహ మత్స్యపతియు = టె, ఖ. గ, డర. ౨. సహాయంబు - పెక్కు 


[పతులు. 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


౨08. తే. ధీమసేనుండు నేండు సం|గామమునకు(, 1దిబుదల యగు గా కని తీ వకోవ 
దీ పు డై గద “సూచుచుం దేరు నీదు,తనయునకు శసమ్ముఖంబుగం. 
దజుముటయును, 


804. క. నీకొడుకు లందలును వెజ, నాకులతం 1బొంది రప్పు డ్యగజుండు గజా 
2నీకఘను మగధు వీరో,| చేకంబునం బనిచె మారుతిం దలపడ(గన్‌, “ 


205. వ. వనుచుటయు నతం డురవడించిన. 


206. చ. గజఘటలం గనుంగొని వికాసము మోమునం "బల్ల వింప(గా 
భుజశిఖరంబునందు గద పూన్చి మదంబున చేరు డిగ్గి వా 
యుజుండు గడంగి ఖీషణసముద్ధతి మై. దలపడ్డ బర్వత 
2 వజముపయికా వెసం గవియుీచాసవుచందము దో(చె నత్తజిన్‌. 


207. క. నిజసింవానాదమున "న,గ్గజములు గుండియలు వగిలి కలగుండు వడ౯ా 
విజయా (గజుం *డి శ్లుచి ది,విజవర్గము పిచ్చలింప విస్స్ఫురితగతిన్‌. 
య a 


205, వ. వి క్రమవిహోరంబునకుం జొచ్చె నప్పుడు (చౌపదేయులు నభిమన్యుండును 
గవలును ధృష్టద్యుమ్నుండును గరిసముత్క-రంబు పె శరనికరంబులు నిగి 
డించుచు భీముని నిరుగెలంకులం "చేసి కవిసి రందు నకులనందనుం డగు 
శతానీకుండు వా స్టికులమ_స్పకంబులు భల్లంబుల డొల్ల 2నేయుచు నడరె 
నట్టియెడ. 





808, 1. అరుగడ - ఓ. శ; తీరుగడ - త. వీ. న. 2. సాచుచు - ఆ. ట.న.మ. వ. శ; 
వూనుచు-ఈ; నూనుచు - క; బూనుచు-ఏ, ఘ. యు; జూచుచు చ. ప, లి. సమ్ము 
ఖంబుగా = పెక్కు (పతులు; సన్మ్నుఖంబుగ ఉక్కును న; 


204. ran కా(గా)రవాధివు -ఉ. ఏ. జొ. చ. 2. నీకమును పెక్కు. (పతులు; 
నీకపుగమి = స; నీకమున _ ఘ. ప; నీకముఘన - జొ. గ. త, ద. అ. 


206. 1. దొంగలింపగా  ఉ. ఎ. ఓ. జొ.త. 2. (వజముల_వై - పెక్కు (పతులు. 
8. వాసవ శక్తియు బోలె నత్తరిన్‌ _ జ. 
207. 1. నగ్గజముల - వెక్కు ప్రతులు. వ. డ న్లేచి- “వెక్కు (పతులు. 


208. 1. జరి - చెక్కు (పతులు, 2. సేయుచు - గ. ట. వీ. శ. పష. 


(14) 


209. 


210. 


211. 


212, 


2159. 


214, 


212, 
218, 


214, 


ఫీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 105 


: మగధమహీళు ఇచి యభిమన్యుని" సై ( గరి6 2గెల్ప నుజ్జ వలం 


బగు నొకనారనంబు దొడి యాతC( డుద|గత ఖఫాలకుంథనం 


'ధిగతము గాంగ నేయ నడి దీనత (మొగ్గంగ నప్పు డక్కజం 


బుగ వెస మాగధుం దునిమె భూస్థలి నయ్యిరుపీను(గుం బడన్‌. 


. ధృష్టద్యుమ్నుడు నుజ్జ్వల, “దష్ట్రాపదపుంఖమాగర్గణావళి నయ్యు 


త్క్భృష్టగజఘటలం *గలచె న,వష్ట్రంభ విజృంభణంబు వై_రులు వొగడన్‌. 


. కొన్నిటి వా స్హముల్‌ "నదియ? గొన్నిటిం గొమ్ములు దుమ్ము *దూళిగా. 


గొన్నిటిం గుంభముల్‌ వగుల( గొన్నిటిం గాళులు నుగ్గునూచగాం 
గొన్నిటి. వార్గ ప్రముల్‌ నలియం గొన్నిటి వీపులు ీపిండుపీంచుగా 
*నన్నిటి ఖీము6 డుద్భటగచావాతి నేనికవేట లాడ(గన్‌. 


| అభిమన్యు [దుపదసుత, |పభ్బుతు లతనితోన మెలంగి బడలువడంగ న 


యిగభచయము నికితవిశిఖ,తుభి!తముగా( జేసి రేపు సొంపారంగన్‌. 
ఫ్రీ 


. వేద్విరదము 2లొఅగెడివియు నెత్తురు [గక్కుచు. *గూలెడివి 


గదుపు లై కలయం 
దిరుగుడు వడి యొడివియు భువిం జొర లెడివియు నయ్యె. 
బవనపు తుమునుమునన్‌ ॥ 


. కేపనుంగునెత్తుట *గదయుం, దాను దడిసి విలయకాలదండధరుని చం 


కిదానం బావని మాగధ,*సేనం బీనుంగు పెంట. జేసి స్ట | 


త నమ 





1. పయిం -క.ఘ.న. ౨. కొల్ప్చె- న. బ. వ; కొల్చి - ఉ. క. త. మ. 


DAM: S/d 


1. దంష్తారథ - ఐ. 2. గూల్చ్ళె నవ- ఉ. ఎ. చ. 
Ca) | 


1. దునియ _ ఇ. ఈ. ఎ. ఒ; దునిమి -ప. ౨. ధూళిగా = క్కు (పతులు, 
3. పిండిపిండిగా - ఆ. శ. పష; పిండి పీచుగా = అ; పంగ న; పిండలిం 


చగా - వ. ఉ. నన్నున = పెక్కు. (పతులు. శ 


1. తంబుగ - పెక్కు ప్రతులు ON (౮౮; | Sa) Ee 


1. ద్విరదంబు - సెక్కు. (పతులు. 2. లొరలెడి _ సెక్కు ప్రతులు. శి. (ద్ఫూ 
తూలె . ఊ. ఐ. గ. ఘ. 


1. యేనిక - ఆ. ఉ. ఐ. ఒ. ఓ. జొ. న. మ్య యేనికె -ఇ. ద.వ; యేనుగ ఎ. 


ఏ.ల. 2. గదయును - పెక్కు పతులు. ర్య దానను - ఉ. ఖ. త. జ. ల. 
ర్వీ, 


నను: ఏ 


106 


215. క, 


216. క, 


217. క, 


218. వ, 


219. క, 


220. క. 


శ్రీమడాంధ మహాభారతము 
Ul 


శరములవేగంబున గద, పరునదనంబునను 'గల(గబడి చేడ్స్నడ నా 
కరులం దోలెను భీముండ, వెరవున గోవకుండు శగదుపు వెలిచినమాడ్కిన్‌. 


"పెనుగా లి. దూలు 1 మొగిళులొొయన నిభములు కీవిజిగి నిజబలావలి సదియం 
దనమీందం తాట దుర్యో,ధను. డదలిచి సర్వ వై న్యతతిం కిబురికొల్సెన్‌. 


జ 


పతి పురీకొలిపిన జీనమవస, ినతిశయముగం బొంగు జలధి యన. [గమ్మినయు 
4 ర్‌ 6 79 
ద్ధృతబలము నిలిచె నమ్మా,రుతి సెలియలికట్ట, కియ నిరూఢిస్థి తి మొ. 


ఇట్లు నిలిపి యార్చి తటియం జొచ్చువృకోదరునకుం దో డయి ధృష్ట 
ద్యుమ్న సౌభ (ద| పముఖు అగు రథికజనంబులు. 


విడువక "దాపట వలపట(, గడిమి మెజయ నిలిచి యపుడు కౌరవనేనం 
గడు జిక్కు వఅిచి రొక్కు,మ్మడి నమ్ముల వాన శగురిసి మదోమెలరారస్‌ . 


అడవి దరేకొనినపావకు, వడువున ఖీముండు గారవీవ్యూహాంబుం J 
బొడి సేయుచు బేర్చెం దన, యొడలు మనము నంతకంత కుబ్బుచు 
నుండన్‌ . 





215. 
216, 


217. 


1. గలయం = అ. ఆ.వ. బి. చేడ్వడు నా = పెక్కు (పతులు. ఏ. పనుల = ఉ. 
క. ఖ. ల. . 


1. మొ (గి గుళ్లో యన ౬ పెక్కు (పతులు. 2. చెదరి - ఉ. ఎ; తిరిగి - ఇ. లి. గవి - 
యించెన్‌ _ చెక్కు. (పతులు. 


1. కొల్పిన = చెక్కు పతులు. బి. మరలిన - ఆ. ఓ. జౌ. న; పున్నమ - ఊ. ఎ; 
మన'సేనడిశయ = యు. ట. జ; సేనయు నతి _ ఈ; మరలుచు - ద. లీ. నతిశయ 


మున - ఐ. చ..జ రు. డ. మ. ల. క. ద్దతబలముల = ఆ, ఒ. ఓ న; ద్ధతిబలము- 


చెక్కు ప్రతులు. 5. నిలిచెను మా ఆ.ఒ. ఓ. జన. శి. చెలియలి కట్ట -న. 


219. 


జ్‌ 


220. 


బ. మశ. 7. తయలరన్‌ _ ఆ. ఓ. జ. న.వ. శ. షు త మెరయన్‌ _ జొ. 


1. వలపల దాపట _ ఒ. రు. ప. వ. ౨. నడచి - ఉ. ఎ; నిల్చి రపుడు -గ.వ; 
నిల్చి యపుడు -ష. శి. గురినె _ చెక్కు ప్రతులు. 4. మలరారన్‌ - ఓ. ఖ. 
జ. న. వ. 


1. కొనెడి _ఇ. 2. వ్యూవాములం-ఆ. ఎ. ఏ. ఐ. ఓ. చ. మ; వ్యూవాములన్‌ - 
కక ము గం టం నః 


భీష్మసర్యము - ద్వితీయాశ్వానము 107 


221. క. "ఉరమున గటిమై( దొడలం, *జరణములం గౌరవేం[దు కీచతురంగంబుల్‌. 
"ధరం జాంపకట్టు వడ ని,స్టుకగతిం దా'కుచు సమీరసుతుండు చరించెక్‌. 


౨22. తే, తుంగమడువున నాడుమాతంగరవిభుని, భంగి భవదీయనై న్యంబు బడలువడంగ 
లీల *నిన్సంభముం డయి శేలి *సలివె, గాలిచూ లప్ప గగనచరాలి వొగడ. 


228, క. వెఅచఅచి ]1వెగడువడి ని, వ్వెణం గందుచు. గురుబలంబుివీరు లతనిడ 
గ్గణ కంత నంత6 జూడంగ, నుజక నదీసుతుండు చాం౩ శినుద్భటభంగిన్‌, 


224. క. అరదంబురవము నెలంగంగ, శరములు 'వాయుజునిమీ(ద సొం| దముగ వెసం 
గురియుచు నడరెడువీము ని, సనరభనముగ *మాటుకోని మె సాత్యకి గడిమిన్‌ . 


వీలర్‌, వ.* ఇ యమైడిర్చినం జూచి. 


226. క. అంబరము వగుల జార్చి "జ, నంబు వెగడం గృమ్హుననుజునకు మార్కొని తీ 


|శాంబక ములు పడియింట కీనలఅంబుముండు చదంగకంబులం గిలింశెన్‌. 
227, వ. ఇవ్విధంబున కేదాంకి బెట్టు నొప్పించినం గోపించి. 


225. చ. శశినిమనుమండు నద్దనుజు శ్రీ షుమ క సాలుగునారనంబులకొా 
వెనక కొదుంగం జేసి పటువిికమ మొప్ప(గ నాన్చె నార్చిన౯ 





221. 1. ఉరమునను గటిని - ఇ. ఈ. ఊ. క. ఖ. రు. డ.ద.బఐ. 2. జరణంబుల _ అ. 
ఈ. ఉ. ప. గ. రు. డ. బ; జరణములను _ వెక్కు [వతులు. లె. చతురంగములన్‌- 
మెక్కు (పతులు. 

222, 1. నిక్శంకితుండు నై - ఈ; నిస్ఫంభమంబు గంగ్రాా)-ఐ. న.వ.ళ. 2, సల్చె-న. ప 

293, 1. వీడుగు వడ - మ. ౨. వికలతతో డగర _-ర్వు.డ. తి, నుద్దుర _ వెక్కు 
(పతులు. 

224. 1. పవనజుని _ ఒ. ఖ. రు. ట. డ. 2. నతడు నొంచె శరవుంజములన్‌ - ఉ; చా 
నపుడు - ద. 

226. జగంబు - వ. 8. నలంబనుడు _ చెక్కు. [వతులు. 

H క్ష్‌ శ జా 
ప్‌”. వ బెట్టుదాకి - పెక్కు [పతులు. 
228. 1. శినివరు డప్పు డద్దనుజు - ఐ. మ. వ. 2. జ్థొమ్మిది _- ఎ. ఓ చ. 8. చేసి 


చెక్కు [పతులు. 


108 శ్రీమదాంధ మహాభారతము 
wy 


విని కను(|గేవం కగెంపడర వీరరసోద్ధతి. జూచి సోమద 
త్తునినతయుండు బి ట్టతనితో( దలపడ్డ నుతించె నై న్యముల్‌. 


229. వ. ఇ-క్తెఅంగునం దలపడి. 


280. క. భూరోకవుండు దొమ్మిది, నారాచము లతనిమేన నాటించిన నా 
కారవ్యునిం బటువిశిఖా, సొరంబున ముంచి నొంచె ౩ 'నేయుండున్‌ . 


281. ఉ. ఈనునం దాను. దమ్ములు నశేంద్రులేడు |గందుగ శీసౌమద త్రికి౯ా 
బాసట య *కడంగ నట పాండవులుకా హారితమ్ము( గూడి చె 
ల్లేసిరి వారోవై నధిప యే జెజమీఅ బకారి లయస్టు సం 
(తాసనీశామరుం డగుచు దాంకి తెరల్చె భవత్కుమారులన్‌ . 


నం దుర్యోదనుండు లేమని మారొగ్టిని మూర్చం భొందించుల :- 
సం, 6_.60_7 


282. ఉ, తమ్ములు వీంగినం బతి యుద గత భీము 'నెదిర్ని! యార్చుచుం 
దొమ్మిది “యమ్ములం *దనువు *దూ(టులు శఛేసిన సూతుం విల్చి వే 
“గమ్మ "రథమ్ము వె శకరిగి కన్నుల నిప్పులు రాల కీనవ్వి యొ 
క్కుమ్మడి నాత జేసె నృపు నుగగతిం బదినారసంబులన్‌ . 
స 
4. కెంపొదవ _ ఊ; శకెంపలరి వ. 5. బోల్చి -ఘ; చేసి-టః: జూచె-వ, 
ర. బి ట్టతనితో _ ఇ. ఊ. ఒ. క. గ.ఘ, చ. ద. 


. 280. 1. (శ్రవసుడు = పెక్కు (పతులు. 


291, 1 డుదగత - జ; 2. సోమద త్రికిన్‌ - చెక్కు (పతులు; ఏ. కడం?” = 
"వెక్కు ప్రతులు. 4. మీదధిప-ఎ. 5.భూరి - ఇ. ఈ; వైరి _- ఉ. మ; యేచి - 


చ. హ. 6. భాపసితుం డగుచు - ఈ. ఘ. త. 


బికిని, 1. తాకినం - వ; శాకిదా _ ఇ; యార్చినం _ట. 2. తూపులం- ఐ. మ. 


కీ. ధనువు - ఆ. ప. ఐ. ఘ. వ. మ. ల, వ. 4. దూట్టుగ “ఈ వ, ఓ.-అ, 
ర్‌. నేసిన - ఇ. గ. చ. 6. గమ్ము = సెక్కు (పతులు. 7. రథంబు _ సెక్కు. 


(వతులు. 8. కి జనిం ఊఉ; కురికి _ ఐ. మ. వ; కెగసి - జ; బరపి - డ. 9. నిల్చి= 
అ. ప. మ.వ, 


బలికి. సీ, 


2లి4, క, 


2లిర. ఉ, 


2౨5. 


234, 


295, 


ఫీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము [100 


అంత బోవక నూతు. డగు'నందకుని మూండుళశరముల వఏినేసిన ధరణినాథు. - 
డరువదోయమ్ముల నతని *నాతనిరథచోదకుం డై నవిళోకు మూంకు 

నణిముణి ్‌నో నేసి మజియు నొక్కమ్మున ఘనళరాసనము [ద్రుంచినం |బదీ_ప 
కోపు. డై *“యొండొకచాపంబు "7 కొని యు|గభల్లమున వృకోదరుండు 


విల్లు దునుముటయును వేజొక్కవింటట *వ,[జంబు. బోనినారసంబు 
10 దాడిని 
రాజరాజు 1ీీవెన నురం జాడ నేసిన, ిమూర్భ కేవచ్చి యతండు 
(మొగై నధిప, 


కని కడు నలిగి సుభదా, తనయుడు. బాంచాలరాజతనయుండు *గృష్టా 
తనయులు నొక్కుమ్మడి నీ, తనయుని. బొదివిరి పటు పదరపుంజములన్‌ , 


అంతకు సేద 'దేణి *విలయాంతకు *నాక్ళతి భీము. జేచిదు 
రాంతపరా [క్రమస్ఫురణ. చాంకి నరేంద్రితనూజు శల్యు న 
త్యంతరయంబునం బటుశరావలి *నొంచిన నీదుూనై నికుల్‌ 
"నెంతలం జేర రైరి బలుసింగము గన్న గజంబు"లట్ట యె. 


1. నందనుని _క.ల. 2. నోనేసి -ల. 8. శరముల _-ఘ. 4. నేనియు _ ఊ. 
లి. నొప్పించి-ఇ. ఈ; నొకశుసి - వ; నొక్క వాలమ్మున నవలీల - వ. 6. రెండవ _ 
ఊక; వేరొక = గ; వేరొక్క -ద. 7. వేకొని - అ. ఎ.భఘ. చ. ల; శే జేకొని _ 
ఈ. ఖ. రు. డ. ర. వజయివోని -న. ప. మ. శ; వమ్ము - ఈ. ఒ. 
ర్ట నారసమ్ము జ పు. నారనసమును= అంనం. 109 అరొనీ ౨ జు దొడపి అ హా 
క. వ. 11. గాడ్పువట్టి యురము గాడగ - ఇ. 12. పేరురము గాడ - ఆ, 
ఎ. ఓ. న; పెరురయబు గాడగ నేయ - వీ. శ. వ. న; పెన్నురము గాడ - ఐ. 
రము 2లో నొచ్చి - జ. 4 నొఠరిది అటు చ 


i గృమ్లారునులును = బట, జి. చ, 
ణజు 


1. [పళయాంతకు తు. Bi నై వడి Ss చుంచు. ల, భవ త్తనూజున మాకు ముంజ 
రు. ట. డ. ల. 4. నించిన _-వ; గప్పిన ా ఖ.ల. ర. నైన్యమున్‌ _ ఉ. 


6. జెంద శైరి -జ.న. . లట్టు లై - సెక్కు |పతులు. 
రూ లు కా 


శ్రీమదాంధ మహాభారతము 


అప్పు డపరాహ్లూం బయ్యం దత్సమయంబున 1భవత్సూనులు "సీనాపతి 
నుషేణజలసంధసులో చనులు థీనుఖీమరథ థీ మబాహు దుష్పథధర్ష దుర్ముఖు 
లును వివిత్సు *ఏకటో, గాలోలుపసములు నీపదునలువురు బహుళరంబు లడ 
రించుచు కతనిం బొదివిన నజ్జ్ఞరాసంధమర్షనుండు ఘనళార్దూలంబు కలాల 


_ మృగంబులం గని కవియుచందంబున నెదుర్కొని సేనాపతిశిరంబు భల్లంబు 


నం (దుంచి బాణ తయంబున జ౯సంధు నంత కాలయంబున కనిచి నుషేణు 
కేవ స్థలంబున వలుదనారసంబు నాటించి పడవె చి భీమ బాహు న(న్త్ర 
పంచకంబునం జంపి యు(గునుత్తమాంగంబు వెడందవాతియమ్మునం 
గుండలమ్ములీతో. గూల్చి భీమ భీమరథుల నొక్కుమ్మడిం చక్కమున్చలం 
గూల నేసి నగుచు ముక్కుకు మృగునాలుగముుల సులోచనుం గీ టడం 
గించిన. 


చిఅవార లధికఫీకిన్‌ , కొటీగి చనిరి భీష్ము. డెచి వీఠళథికు లం, 
దణ జూచి రాచకొడుకుల, *నజలుమా డెడు థీము. డిట్లు 2ినడ. (కం దగునే. 


అని పురికొల్పికొని తొడరునట్టియెడ. 


మిగిలి కీపవవమానసుతువై , భగదత్తుండు మ త్తోగజము( గీబజిపి యతని నా 
శుగనుల బొవవిన నమ్మాయి, కీముగిళులు రవి6 "బొదువుదర్చుముం 
దలఃపించెన్‌ . 


కని 1యభిమన్యుముఖ్యు “లవికంపితనృ త్తిం గడంగి యేసినం 
దనువున నెల ర కోజలధారలు [గమ్మంగ ర వారణేందుం జే 
గు a UU 





1. భవదీయనూనులు _ "పెక్కు (పతులు. జ. వికటో[గ _ సెక్కు (పతులు. కి. నల్బ- 


వ వాలు -ఐ.మ. స. శ. వతంబున _ పెక్కు పతులు. 5. తోడ _ చెక్కు 


1:0 
996. వ, 
9897. క. 
౨88. వ, 
౨89. క. 
240. చ, 
256, 
257. 
289. 
240. 


(పతులు. 
1. నురు - పెక్కు (పతులు. 2. నుడుకం - ఆ, ఐ. ఖ. గ, న. వ; నుడుగం = ఒ. 
ఘ. రు. ట. డ. వ; నురుకం వ. 


1. మిగిలిన _ ఆ. ఓ. జ. న. 2. పవనుని _ ఆ ఓ. జ.న.వ. శి. భద = ఖం రు, 
టు డ. ల; తన _క. బ. వ. క. గజంబు క, బ.వ. ర్‌. వజపి _ ళ. వ, 
6. మొగుళ్లు _ "పెక్కు (ప్రతులు. 7. గప్పు - "పెక్కు ప్రతులు, 


1. యభిమన్య _ వెళ్ళు (పతులు. 2.ల8ి - ఈ.ఒ. చ,వ.వ. లి. రక్త 


పూతములు ధారలు _ చ. 4..మయ ౬ ఈ. ఘ. ల్‌. చానవేం - వ, 


241. క, 


242. తే, 


వ48, వ, 


6 
స బై 


244, క్ర, 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము Ill 
టి 


పున నెలయేఆజు లొక్కమొగి *ీబోరనం "జె క్కడరంగ లీల 2 


. శికొని 10న శ్రేరి సల్పునడగొండగ తి౯ా సముద(గమూ ర్తి యె. 


కవిసీ బలగయు (6 జంప6గ. జాండవయోధులు నిల్వరిం చుటకు. జాలక 68 
చ్చ వడిన కీగని *చ్పల్లుగ. గా,రవనై వై న్యము ౯డకె నున ప 


అప్పు స. దుర్యోధను. డతిరయమునం., దేరు వటపించిం *మారుతిం 


3చిసవతోడం. 
గదిసి బలునారసంబు *వతమున నాట, వొల్లంబోవుచు నీడ మతం 


డూ:త గొనీయె, 


అయ్యవసర ంబున, 


హుఖోలత ర్రైనుండు యూయోబిలంబున ౧ గౌరవసేనవై బిద్బాంఖించుట. 3 
సం, 6_68_410 


మనసేన పేర్చి *పె ల్లా, ర్చిన జూచి ఘటోత్కచుండు నెలంగి జనకుం జే, 
కొని యిది మాయ ఘటింపంగ, ననురూవం శై నివేళ యని తల(చి వెసన్‌. 





2౨41. 


విశద, 


లీక, 


6. భోరున. పెక్కు. [పతులు.; భోరన - అ. ఆ. ఇ. ఓ. జౌ.క. గ, ల; బోరున రు. ట. 
నమ. 7. లెక -బ. రి. లీలమై రు. 9. కొన - ఆ. ఈ. ఏ. 10. నలిగేలి_ 
చెక్కు. ప్రతులు నది గేలి _ ఇ. వ; యటు గేలి _ మ. వ; యును గేలి జ; వడి 
కేరి _ ఊ 


1. నిలువరించు -_ "పెక్కు (పతులు. ద. వెల్ల గిలన చ, వ. గతి ద. 
తీ, లున _ ల; చెటుగ ఎ ప 
వ ట్‌ 


1. అట్టి యెడ నానుయోధను డతి - యు. ట. డ. మారుత త్మీవగతిని జక. లల ఆరు 
వడర - అ. వ; దీవ మగును-9; దేకువెనగ - ఘ; శెం (ఇం) వు తోడ - ఎ. ఒం 


జొ. న. వ. కళ. షమ; బెళకు నడరి _ యు; చెళను ( చేకు "వడలి _ఖ. డ. ఓ. వచుంబు' 


నాట _ కొన్ని (పతులు. 5. మాత డూత - ఐ. ద. 


1. యెచి- ఈ. ఘ; యడరి _ ఐ.మ. వ; జూచి - ఒ చ.ట. జి యార్చుట 
యును - ఐ. మ. వ. క. సమయ మని _ చెక్కు |వతులు. శ. తలచె-ఐ.గ చ. ట 


112 


245, వ, 


246, క, 


బి47. వ, 


2468. క, 


249, క, 


శ్రీమదాంధ మహాభారతము 
uw 


శై_లాసోశై లాకారంబును _జతుర్దంతసారోచారంబును నుర్లాము గమన 
దుర్వారంబును నగు 2వారణంబు నెక్కి వ జజ్వాలాఖీలీబహుద్రండుం 
డగుచు నయనసహస్రం *బొప్ప నప్పాండవులకుం దోడుపడ నై రావణా 
రూఢుం డై యిందుండు చనుదెంచె ననుబుద్ది వై రులకుం గబుట్టునట్టుగా 
 నంజనవామనాది దిగ్గిజంబు *లెక్షైట్రివి యని వినంబడు నాభంగి మ _కేభం, 
బుల నెక్కి తక్కటి "దిక్చాలుర పోలిక ౦ దోడిచానవులు గెలంకుల *నేకేరం 
గురుపత్సివెం దోంజెంచి యతని కడ్డుపడుభగదత్తుదంతిం బొదివి, 


అమ్ముల *చేను(గుకొమ్ముల, నమ్మ త్తిగజమ్ము *నొంచి యణిముణి మనసై 
న్యమ్మైెల్లం *జదియం బఅచె భృయమ్మున మొగతిరిగి దిక్కు ్‌ల|దువ 
నొరలుచున్‌ . 


ఇ ట్లాఖీలంబుగా భగద త్తుశుండాలంబు( దోలి కేయురవడించి. 


కేదనుజపతి యేచి దుర్యోధనుదెస కడరుటయు. దత్సి తామహు( డాచా 
ర్యున కి ట్లను *హైడింబుండు, దనమాయాగర్వమున నుద|గుం డయ్యెన్‌. 


భగదత్తు *నెగిచి కౌరవ,*జగతీశ్వరుమీందం గవిసె సరభసవృ త్తిం 
దగ నడ్డ తడయుట, మగంటిమియే పొదువవలయు మనుజాశనునిన్‌ . 





24వ, 


246. 


247, 
248. 


249. 





1. శిఖరా _ ఊ. ి. నై_రావతంబు _ ఉ. లీ. బాహుం డగుచు- పెక్కు (పతులు; 


దండబాహుం - ఇ. 4ఉ.బొప్పపాండ - సెక్కు పతులు 5. బట్టు - వ. 

6. లిట్టి (ట్లి) వని _ ఇ. డ. వ; లెట్టి వని _ ఈ. వ. 7. దిశ్చాలకుల - ఈ. ఊ. 
ఆఅ లు లు 

ఎ, ఏ.క. ర. నడశేర - "పెక్కు (పతులు. 


1. నేనిక - "పెక్కు ప్రతులు. 2. గజంబు - వెక్కు పతులు. శి. నొచ్చి - ఇ. 
ఖ. ఘ. చ. జ. ఉజడియ _ అ. ప. ఐ. గ. ఘ. టట. ము ర్వుడియ _ త. 
ర్‌. ల[దువం గడిమిన్‌ ౬ వ; లద్రువంగ6 (వడిన్‌) జెలుచన్‌ ౬ ఇ. వీ. శ. వ 


1. యురువణించిన _ సెక్కు. (పతులు. 


1. దనుజాధిపు డాదుర్యో =, 2. ప్రాండంబుడు = ఆ.ఘ. దర్చ (వర్గ) మున. 
ఇ. ఈ. ఖ. ల. 


1. నొంచి ౬ ఆ. వ; డేసేచి = ఇ. ఈ. ఐ. జొ.జగ.ద. బ. 2. 2. జగతీ 
పతి _ పెక్కు (పతులు. 


(5) 
250. చ. 


లొర1. వ, 


2రి2, క, 


భీష్మ్యపర్యము _ ద్వితీయాశ్వాసము 118 


తలంశడువాండు గాడు భగదత్తుడు కీమతనూజునితోడ ని 
ట్లలముగC బోర జాలు నకటా కరీయోరువ చేమి సేయు వి 
చ్చలవిడి భూవిభుం *గవిసె *సామజమున్‌ *వెస 5 నేయు. డంచు జో 
దులకును 6 జేయి వీచి మును దోలె నతంిడు రథంబు ీబల్సిడిన్‌. 


ఆచార్య పభృతు లగురథికవరులునురి "గూడికొని కురుభూపతి *కడ్డపడి 
హిడించానందనుె ( (గందూీకొని వివిధా(స్త్రంబులు వరేగించి రంత 
నక్కడ నతనికి. దో డై యధిష్టి్‌రాదిపాండవులును బాంచాలీమాత్స్య 
(పముఖదండనాయకులును (బతిపీరులవై ననేకవిశిఖంబీలు గురియ 
నప్పుడు పోరు ఘోరం బయ్యె నందు మంచాకినీనందనుం *డమందపరా 
[కమ [కీడం గాం తేయి*బలంబుల౦ గనుపుగొ స్పై నట్టియెడ నాఘటోత్క 
చుం డుత్క_టో ద్రామవికమాభిరాముం డగుచు సింవానాదంబు సేయ 
బృంహితోిదా త్తంబు లైన తదీయదంతావళంబులు నలి శేంగి నీనై న్యం 
బుల బడలువడం జేసినం గని గాంగేయుండు గుంభనంభవున కిట్లనియి. 


ఈయనతో రణ మిప్పుడు, సేయ(గ మది 1గొల్ప ద _స్తశిఖరికిం 2 జేరెం 
దోయజమి[తు(డు నేంటికి, బోయి మనము వత్త మెల్లి పొద్దున ననికిన్‌ . 





250. 


251. 


1. యోర్వద (చ) యేమి - సెక్కు పతులు. 2. గదినె (స్రి-వెక్కు (ప్రతులు. 
లి. సామజముల్‌ - పెక్కు (పతులు. 4. వడ -ర్వు. డ. 5. నేయు మంచు - 
అ. ఈ. ఏ. గ. ద. న. వ; వైదుమంచు -క. ఘ; నేయుటయ్య - డ. 6. జేయు - 
చెక్కు పతులు. 7. డరదంబు - పెక్కు ప్రతులు. 6. (వేల్మిడిన్‌ _ వ; నివ్వ 
డిన్‌ - వ. 


1. గూడుకొని _ పెక్కు పతులు. 2. కినడ్డ - పెక్కు (పతులు. లి. కొన = 
"పెక్కు (పతులు. 4. గించి రక్కడ - పెక్కు (పతులు. క. రాదులగు పాండవే 
యులు - వ; రనకులసవాచేవులును - ఖ. యు. ట. డ. 6. మా తృ్యాదిదండ క 


జ; మత్స్య -చ. న. బ. మ. వ. 7. లంగప్పి రప్పుడు - సెక్కు. (పతులు. 


252. 


8. డునమంద - ఇ. ఈ. ఏ. ఖ. గ. చ. త. ద. లి. మంబునగొం -ర్వు. ట. డ, 
నళ గనుపు అ కప. ls డుధ్దామదారుణంబు లై నవ; డుద్దామంబు 
లైన = క్కు (పతులు. 13. గనుంగాని - ఈ. ఏ. 


1. గొలుప - ఈ. ఊ. ఖ. మ. ౨. డాసెన్‌ - వెక్కు ప్రతులు. శి. నై యని 
ఛి 
సాలింత మనిన నే గా కనుచున్‌ -ఘ; 


114 


శ్రీమదాంథ మహాభారతము 
త 


ర్స్‌ బవ ల 
బలము నెల్లి. 


రాత శ్రశిబిర ములకు. 





255. ఆ. అనిన నట్లకాక యని ధనురాచార్యు(, డప్పు డాత్మపత. మైన *రథిక 
కోటి కెలు(గ( కిజెప్పి కొని యని సేయుట, నికిపి తివియం ేబంచె. 

254. న. ఇప్విధంబున. 

255. క. కౌరవేబలములు 2దిరిగిన, 'భేరీశంఖాదితూర్యభీషణరావో 
చారపటుసింవానాద,స్పారీవిలాసంబు లయ జాండవబలముల్‌. 

256. తే. చిన్నంబోయి నీకొడుకులు నేయంగలుగు, దొరలు విడిదల కరిగిరి పరగ కీమ 
సేనుకొడుకు నగ్గించుచు. 'జెలంగి వారు, చెన్నుసొంపారం జని 

2లో, వ. అని యిట్లు నాలవనాండు ధా_ర్తరా స్టులు దూలపోవుట 'సెప్పిన విని సంజ 
యునకు నాంబికేయుం డి ట్లనియె, 

2558. చ. "అనితల నీవు పాండుతవయావలి కిప్పుడు మేలు £2చేయు నా 
తనయులకుం బరా[కమము తక్కువయుం 1 బకటింప *విందు ఖీ 
ష్ముని గురు శళల్యుం దక్కు (గలశూరుల 'నెల్లను వారు సీరికిం 
ర్‌సాన కిటు *లింతవా రగుటకుం "గత 'మెయ్యది నాకుం జెప్పుమా. 

259. క. అనుటయు నాతం డిట్లను, విను మౌషధగుణము 'మం|త వీర్యము మాయా 
జనితనమ। గోద్దతి గా, *ిదనఘా శనీ కేను మున్న యది యెణి(గింతున్‌. 

258 1. డపుడు దనదు - ఐ. మ. 2. యోధ - ఈ. ౨. జప్పుకొని _ పెక్కు (పతులు. 
4. బనిచె = "క్కు (పతులు, 5. నిజబలముల ౬ ఖ. రు. ట. డ. 

55. సేనలు _ "పెక్కు (పతులు, 2. విరిగిన _ చెక్కు (పతులు; దివిసిన - ఖ. డ. ల; 
దివిరిన _ వ. కి. విపోరంబు - ఇ; విలోలంబు - ఉ. చ; విరావయు - ర్ల. డ. 

256. 1. మరలి _ "ఎక్కు (పతులు; దొడరి=వ. 2. సదన - ఈ. ఊ. వ. గ. ఘ.ర్వు. ద. 

258, 1. అనయము- ఈ. 2. చేయి- ఈ. ఖ. బ. ము సేయు-ల. శి. (బకటించె 
డిందు -ఐ. మ.వ. 4 వీడు గ. 5. గొనరట యింత - ఇ. ఘ; గొనరట 
యంత ౬ ఈ; గొనరిటు - ఖ. రు. జ. ద. ప; గొనరయి రింత-వ. 6. వింత _ ల. 
7. తగ వయ్యది - గ; తెరు వెయ్యది - ద. 

259. 


1. మంత్రగుణము - ఉ. 2. తన పూనికె యేను మున్ను తగ నెరిగింతున్‌ _ ఏ. 
8. విను నీకు నేను నది - ఖ; వినుమేనునీకునది - జ. రు. ట. డ; విను మేలు నీకు 
నది ల; మున్నేను నీకు నది - ఐ. మ. 


ఫీన్మపర్వము _ ద్వితీయాశ్వాసము 116 


260. ఉ పాడియు సత్యముం 1౫అరు పాండుతనూజులు నీదుపు త్తు ల 


262. వ, 


268. తే. 


వాడికి 2వోడ్ల ర _కెఅిగు పాపము “నీయంగం శజూచి స్‌ న 
క్కీ డిటు సేయ 4 లడుగు ్‌గెల్వడె 6ధర్మువు వారిగెల్పు మీ 
7యోడుటయుకా శ ధువంబు విదురో క్తులు *వింటిమి గాదె 10యేర్పడన్‌ . 


. నీయడిగినిభంగిన గాం, గేయు నడి నట్లు వారు గెలిచి చనినయా 


రేయి కురునాథు. *డాతని, కాయన సెప్పి నవిధంబు కెనభివర్షి ంతున్‌ . 


ఖీష్ముండు దుర్యోధనున కి ట్లనియెం దొల్లియుం బలుమాలుం జెప్పుదుం 
బాండవులకు వాసుదేవుండు సవోయుం డై యుండు నట్టగుట నెయ్య 
దియు నసాధ్యంబు లే దప్పరమేశ్వరు'మవాత్వం బున్నరూ ెణింగాడు 
వారు పెక్కండు లే రెజింగినవారల కాపదలు లేవు కౌంజేయు "లతని 
నెలింగి యా|శయింతురు నీవు సరకుసేయవు వినుము చెప్పద మానస 
సరస్సు శను_త్తరపర్వతంబు నగ (పదేళశంబున దేవతామునిగంధర్వాప్ఫరో 
గణంబులు గొలువం గొలువుండి కమలసంభవుండు. 


మణిగణోజ్జ్వల మై మెన విమాన మొకటి, త గాంచి 
'సర్వాత్ము( డందు 
2సన్ని పితు డగు శులింగి వార్షంబు సంభ,మంబు. దలకొన లేచి 
నమస్కరించి. 





260. 


261. 


262, 


వరలి. 


(wy) 


ఏ 
గ్‌. 
ఖ 


1. 


. గలుగు-పెక్కు (పతులు; గలగు - వ. 2. నోవ- ఇ. ఈ. ఐ. ఖ; నోడిర = ల. 
. జూడ నీవు - ఓ; నీవు జూతువ - జ. 4 కేలగును _ఉ. 5. గెల్బది - ఏ. 
. మః గెల్బుట - ఈ. గీడ్వడు -భఘ. ర. ధర్మము - అ. ఇ. ఈ. వ. గ. మఘ. ద.వ. 
యోడమియున్‌ - భు. ర. ధువంబ -పఏ.క.ఘ. 9. వింటిమ - అ. జ. 
. గ. రు. డ. ద. మ. ల; వింటిమె - ఎ. 10. యొప్పుడున్‌ - క. వ; యప్పుడున్‌ _జ. 


[కియనం (న) అ Ms జ; [కియనగ్గాం =వ,. వీ, డతనికి నాయన = చెక్కు 


[పతులు. ఏ. నంత చెలిపెదన్‌ - గ. ద; నను వనింతున్‌ - ఇ. ఊ; నను వర్తిం 
తున్‌ _ ఈ. 


1. 
లె, 


E 


మవోత్మ్యం ఇ "పెక్కు. |[పతులు. 2, లమ్మవోత్ము = ఖ. రు. టట. డ. ఈ, 
ను_త్తరంబున ప “ఎక్కు (పతులు. 


సర్వాత్మకుండు - జౌ. ఘమ. లి. సన్నిహితు తౌ శెరింగి- ఉ. ఎ. వ; సన్నిహితు 


డాట యెరిగి - బ. 


116 


264. 


269. 


266. 


267. 


268. 


269. 





పరేశ. 


285. 


266, 


267. 


265, 


269. 


శ్రీమదాంధ మహాభారతము 
ళు 


. లోకోతా తీేసితివిల, యాకలనవినోదమునిగణార్శిత గుణర 
హం. బి 


శ్నా కల్పనిర్దుణాత్మక,ళోకభయాపహ*ప దాబ్బ శుభకరమూ ర్రీ. 


. అని మజియు ననేక పకారంబుల *సంస్తుతించి యి ట్లని విన్నవించె. 


. నారాయణ "నీ కేం గడు,జీగారవమున( బుట్టి *యిజ్టగము *ఉలన్నింటి౯ సి 


సారమతిం గావించితి, నీీరకణ వీని కెల్ల నిలు వై యుండున్‌. 
ఇ త్తలి 'మనుష్యీభువనం, బు _త్తలపడుచున్న యది మహో గాసురేదు 
ర్వ _త్తముల నీవు కరుణాాయ త్తమతిం "బుట్టవయ్య యదువంశమునన్‌ . 


ేనరసఖు(డ నీవు జసఖుండును, నరీలోకమునక౯ా జనించి నానాద్రై త్యే 
శ్వరులోదెసం వీడ లుడ పుము, ధరణీభారంబు వాయ 'దాత్పర్యమునన్‌ . 


వ, అని వే(డికొని వినతుం డయి యహ్రవునితోడి నీడయుం బోని నరనామ 


చేయుం *డగుమపహోపురుషుం వార్భించిన నన్నారాయణుండునుం 
గారుణ్యార్డ క టాతంబున పీడించి యట్ల యయ్యుడుం గాక యని యాన 
తిచ్చి యంతరానంబు సేసిన నక్కొలువువా శెల్ల నచ్చెరువంది. 

ఢి ౧ 





1. స్పితిలయనా - చెక్కు (పతులు. 2. సమగళోభనమూర్త్శి _ అ. వ; పదార్థ 
శుభకరమూ రీ _ క. 


అలి 


1. సంనుతించి యా విరించి - "పెక్కు. (పతులు. 


1. నీయందును _ఐ. మ. డి. నారూఢిగ - ఆ. క. యీ జగము - పెక్కు (పతులు, 
4. అన్నిటిలోనన్‌ - ఐ. వ; లన్నిటికిన్‌ _ "పెక్కు పతులు. 5. రతయ - సెక్కు 
పతులు. కి. నిలువై - ఏ. గ. న. 


1. మునువలె _ గ. 2. భవనం - ఊ. ట. లీ. దుర్వృుత్తులచేతను సుగుణా _ ఖ. 
Lr SEs WOON లె బుట్టుమయ్య అచ. టి బుట్ట వలయు వ. 


1. నరుడును నీవును నఖులుగ - గ. ద. ఓ. నరుడును _ ల. శి. లోకంబున - అ. 
ఉ. ప. బొ, మ.వ. క. వెన _-శ.ము యొడ _ ఆ. గ. ఘ. చ.ర్వు. డ.ద. వ. 
5. రూవుమావుము - శ. మ; భయములు - ఉ. ఏ. జౌ. చ. 


1. వేడుకొని _ పెక్కు. (పతులు. 2. తోడనీడ యగునర _- సెక్కు పతులు. 
. డైన. పెక్కు (పతులు. 


(Su) 


270. క. 


271. క. 


బి/2, క, 


2ి[లె. వ. 


274, క, 


270. 


271. 
22. 
2198, 


274. 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము Ht 
పరమేష్టి నీవు గడు(ద,త్సరతను వినయంబు సేసి | పార్టించితి వె 
వ్వరొకో వీరలు నావుడు, *సరసిరువోసను(డు సెప్పె సంపీతిమెయిన్‌. 


పరమమును లాదిపురుషులు, నరనారాయణులు వీరు నా కారాధ్యుల్‌ 
నరహితముగ€ (చార్జించితి, oc బుట్టుం డనుచు దాని. దలకొనిరి 


దయన్‌ . 
ఇల (గీడగ. బుట్టినవీ,రల. గేవలమ ర్హ్యు లని సరకు సేయని"వా 
రలు సెడుదు శెటి(గి భక్తిం, గొలచినవారలకు శుభ "మగును 
ఏను జెందున్‌ . 


అని యెజింగించి |బహ్మ దనలోకంబు"న కరిగెం గొలువువారలు నిజ 
స్థానంబులకుం జని రిక్కడ నీకథ నారదిజామదగ్న్య వ్యాసాదులచేత విం 
టిం దొల్లియు మహామునులు నిన్ను నరనారాయణుతోడి వై రంబు వలవ దని 
వారించిర కాదే నీవు *మదాంధుడ వె మాన వై తి వింకనై నను గృష్షు 
నాళయించి పొండవులతోడిపొత్తున *మైలంగి (బదుకు మని చెప్పి భీష్మం 
డూరకుం డె "గొరవపతియు నప్పలుకులు పెడచెవులం బెక్లై మీరు దగువారు 
చేయుహితోపదేళంబు లాబరిరలైద లె యని పలికి సంజయుం డమ హీ వతి 
కి ట్రనియె. : 





వేగిన గారవసేనలు, వేగమ కై నేసి యనికి వెడలెం దీవో 
ద్య|ోగత భీష్ముని ము న్నిడి, సాగరములు మేర దప | *బొందన్‌. 





1. పార్టించితినె _ "వెక్కు (పతులు. 2. సరసిజ సంభవుడు - ఈ. అ; నరసీరువా 
భవుడు _ "పెక్కు (ప్రతులు. 


1. ధరణిం బుట్టు డని వారు దల = పెక్కు సతులు. 
1. మగు న్విను డెందున్‌ - పెక్కు | పతులు. 


1. నకుం జనియె - ఇ. జ. న. బ; నకు బోయె ఈ. 2. జానుదగ్ని - పెక్కు 
(పతులు. రి. మానాంధుండ వె -ఆ. ఖ; మోవోంధుండ వె-గ. ద; వాక ్టంబులు 
వినవై తివి - ఉ. ఎ. చ. 4. మని (బతుకు - చెక్కు పతులు. క్‌. డవ్విభునకి - 
చెక్కు. (పతులు; డమ్మహీ వల్ల భునికి - ఇ. రు. డ. మ. 


బలరన్‌ - అ. ఏ; బమరన్‌ - ఇ. క. రు. ఉ. డో త; బరయన్‌ - ఊ. ఓ. ఖ.న; 


118 భ్రీమదాంధ మహాభారతము 
UU 


Pa 


275. వ, ఇట్లు వెడలి మకరవ్య్యూహం బమర్చుకొని నిలిచె నంత. బాండవులును 
1శ్యనవ్యూహంబుగా "మోహారించి *రందు ముఖంబున ఖీమసేనుండును 
నయనంబుల *ధృష్టద్యుమ్నశిఖండులును శిరంబున సాత్యకియును గంఠం 
బునం గిరీటియు వామపక్షుంబున విరాట|దుపదులును దజిణపతుంబునం 
గెకయులును వీపున నథిమన్యు| దౌపచేయులును బుచ్చంబున నకులసవా 
'దేవసహితుం డయి యుధిష్మిరుండును నిలిచి రివ్విధంబున సన్న ద్దంబు లయిన 
యుభయవ్య్యూహంబులు 'మేదురతూర్యనినాదంబులు రోదసీకుహారంబు 
నిండ నొండొంటిం *గదిసిన. 


సో 


276. క, మకరవ్యూహం బనియెడు, మకరాలయ మపుడు దర్పమహి మోక్ట్వాలు( జ 
మకర కీడం జండత, మకరాఖీలముగ6 జొచ్చె మారుతి యధిపా. 


277. ఉ. చొచ్చి పితోామహుం గని యిషు* పచయంబునం *గప్పె నాతండుం 
జిచ్చున *నేయి వోసినవిశేషము దోంపంగ భీము నొంచి ము 
చ్చిచ్చుగ్‌ను చేర్చునట్టులుగం జేసె దదూర్జిత నేన నంత వి 

_ వ్వచ్చుండు వచ్చి దివ్యశరవర్గ నిరర్గళవి| క్రమంబునన్‌ . 


278. క. భీష్మునిగర్వం "బుడిపి ముహోష్మలు. డై కౌరవేం[దుయోధుల శెల్లకా 
(గీప్మాదిత్యుని| కియ న,ర్చిష్మ తత్త్వము సూపి యడశె సేనీలు దెరలన్‌. 


979. వ. అట్టి యెడ నీకొడుకు గురునిం గదిసి యతని కి ట్లనియె. 


275. 1. (కొంచ = ఆ. ఓ. న. ప శకట. ఐ. మ. చి. రమ్ముఖంబున న న 
8. శిఖండి ధృష్టద్యుమ్నులు - “చెక్కు. |ప్రతులు. కీ. చాకిన _ సెక్కు. ప్రతులు. 


DTT. 1. మహి న్వడి నిషు - ఇ. ఈ; మవహుంగనదిషు -బ.వ. 2. [పచయంబుల we 
ట.వ. లి. గప్ప-ఉ.ల. 4. నెయ్యి - పెక్కు (పతులు. 5. నటించు నటు 
C౧ 
గను = ఊ; ననెచ్చ నూలుకొన _ అ. వ; న వెచ్చునట్టులుగ-ఖ; ల వేచునట్టులుగ-గ; 
న జేర్చినట్టులుగ - ఘ; న చేర్చునటులుగ - ద. శ. ష. 
రు లు 


278. 1. ఇడపి- ద; బుడిపె - ఉ. ఖ. బి.లుగలగన్‌ ఇ. ఈ; ల నెల్సన్‌ గాలు 
దలకన్‌ = ప. 


గి 


DT9. le ede "పెక్కు [వతులు; జూచి _ జ; గూడి - ఊం. 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 119 


280. శే. పట్టి పాలాశ్చెదరు మీరు పాండునుతుల, నీవు భీష్ముండు నలిగిన చేవతలకు 
౪, “వైన మార్కొనవచ్చునే *నేన నరుండు, *నొంపగా నిట్టు లొప్పరికింప6 
దగునె. 


281. వ. అనిన విని కుంభసంభవుండు గటకటం బడి యతనితో ని ట్రనియె. 


262. తే. ఎన్నండును మున్ను వారలయేపు నోపం గాన మెట్టు సము[దంబులోన 
బుజ్జు 

వైవం "గొన్నంత గొనుం గాక వారి *7ల్వ, మాకు *ళక్యంబె చవి 
| గానిమాట లేల. 


268. క. అనుచు మొన “గడచి *నడచిన(, గని పాండుతనూజనై నికి వాతంబుల్‌ 
*గనుకని విచ్చిన సాత్యకి, యనిలజవం బెసంగం 'చాంశె నస్తాంచార్యున్‌ . 


a ద కా శారా లా 
అ (దబోణుండు దుర్కోధన/వేరితుం డౌ వొండవపై న్యంభు మై (6 గఎయియుడు విం 
సం, 66521 


284. సీ. ఆాంకి యుజ్జ్వలబాణతతి "గవియించిన నవ్వుచు బెడితంపుకినారసములు 
గురుండు శై నేయు.వై 6 గురిసిన నొచ్చియు6 చెరలక యాతండు తీ వభంగి. 
బెనంగంగం జూచి పావని *యేచి *ేగురునివై నిశిత్మాన్ర్ర్‌సంతతి నించి 


రవం 
నంత శల్యుండును శాంతనవుండు నతనికి( దోడ్పడి యడరి థీము 





280. 1 పల్లార్చెదరు  మ.వ. 2. నయిన - ఎ. ల. నరుకు రాను జు ఎమూ 
4. నొప్పు - ఆ. ఈ. బి. 


282, 1. మోటు - ఆ. వి. గొన్ని(న్న్ర)న్ని = అ. ఘ. చ.ర్వు. ఠ, డ. బ. లి. లువ స 
చెక్కు (ప్రతులు. 4. శక్యమె - సెక్కు (పతులు. 


288. గడచి నంచు మ కడిలి వటుము క వాతములున్‌ -9. 4. గనుగోొని. 
ఏ.ఐ.మ.వ;కని కను- చ;కని కని ల. 5. పేర్చిన - ఏ; నిలిచి(ల్చి)న - 
ప్‌ వచ్చిన_మ 

264. 1. బ(పృరగించిన - ఈ. ఉ.ఐ. మ. ల; గదియించిన - త. వ. 2. వారవ 


మున అవు వంశమును గ, [దోణువై - చెక్కు. పతులు. ర్‌ ములు 
a. 
చెక్కు - క. SUS 6. యార్చ _అ. వ. 


120 

వ్‌ 
255. చ. 
286. క. 
25. క, 
488. క, 
వీర్‌, 
286. 
27. 
288. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయం దొడంగుటయును నే కలు (డౌపదే,యులును దాను గవిసి 
యు|గలీల( 

"బటుగీరయంబు *మై పుభ| దాసుతుండు దు, ర్వారవిశిఖతతుల 
వారి. బొదివె. 


గా 


కడువడితోడ నప్పుడు శిఖండి ధనుర్లుణనిన్వనంబు "పె 

ర్రిడరంగ బాణజాలము 'వియ త్తటిం గప్పంగ నీదీనై న్యముల్‌ 

సుడివడ భీష్ము( చాంకుటయు. జూచి మనంబున క8నాంట దానితో. 
బొడుతునె యంచు మార్కొనక పోయు. *దొలంగి యతండు భూవరా. 


కనుగొని 'కురుపతి యాచా,ర్యుని( బురికొలుపుటయు నాతం డుర్రామగతిం 
జని కడిమి మెటియ నుజ్జ్వల,ఘన మార్గణిపుంజముల శిఖండి చెరల్చెన్‌, 


అమ్మయి? గారవులును దర్ప మ్యులర6గం "జెలంగగుటయును 
చబాండవబలముల్‌ . 

కే? _ Od జ్యో ఇళ్ళ 

సమ్ముఖమునం దలంపడినను, సమ్మర్షం బు|గ మయ్యె సం[గామమునన్‌ 


కేభూళుల మేఘంబులు. గర, వా లాదినిశాత హే తీవర్లాంశుత టి 
న్యాలయు గుణిరవగరలు?, శగీలాలపువృషికిం దగియె నటియెడన్‌. 
ప్ర లట ట్‌ 


7. బరగరయము = అ; బంటితంబు _- మ. 8. రయముమెరయ _ వ. 9. మెయి 
జ. ట. ద.మ. 10. నుభ|ద వట్టి యును = ఆ. ఏ.వ. 11. కిఖల అ. ఎ. ట. వ 
ములను ర్లు. డ; వృష్టి - శ. స్‌ పంక్తి జము 

1. వియత్‌ స్థలి - ఆ. ఇ. ష;వియత్తలి _ ఉ.న.మ. శ; వియన్నది - గద. 
2, నైనికుల్‌ - అక్కు పతులు. శి. నాటి _ట. 4. నతండు దొలంగి - ఈ. ఓ. 


గ. ద.న. బ. వ. 
1. భూవరు డాచార్యుని - ఇ. ఈ. 2. పుంజమున _ పెక్కు (పతులు. 


1. [గమ్మరుటయు నా రెంటికి . ఎ. చ; కమర. దల పడియను వడి _ శ. షమ; 
సమ్మదమున అచ, 


1. తూలిన = ఆ, ఈ. ఈ. ఏ. జె. రు. డ. న. బ వ; ధూళియు = చెక్కు. (పతులు. 
2. గర్జంబులుం - ఆ. ఓ. కి. (వాలిన వర్హాగమంబు వడువున నొచ్పెన్‌ _ యు. .డ 


(1 
289. క, 


290. క. 


291. క. 


292, క. 


298. చ, 


294. క. 


289. 


290. 
291. 
292, 
298, 


౨94. 


భీష్యపర్వమ _ ద్వితీయాశ్వాసము 121 


(పోవులు గట్టినగుజ్రపుం (బేవులు 'నేనుంగుల తటచుంవీనుంగులు శర 
కావిలత వెల్ల చీరలు, గావులు 2న భటనిళాయీకాయంబులు వై, 


నమరాంగణంబు గడుఘో,రముగా నిరువాంగు. బోరురభసంబున ది 


క్సమితి *వడంకాడెం బొగజెడు, నమరులయులి వడరె. జదల 
నతినిబిడముగాన్‌. 


అనిలజఖీష్కులు దమతమ, మొనలకు. గన్నాకు లగుచు మునుకొని వడిన 
రునకుంభ సంభవుల|పా,పున కేట్లూలపిరి వి|కమంబు భూరిబలంబున్‌. 


ఫీమునిచెసం గాళింగో,దామగజానీక!సం గతత్వస్సురణా 
భీమగతిం *దటిమెం గురు,భూమీశు(డు భఖీష్మోగురులు *పోశెడుబలిమిన్‌. 


అణీముణి నీ*ీకుమారవరు ల_త్తణలీ నందయు నాబకార్శిపె 

నుఅక *రథంబులం బజిప నుజ్జ్వలశై లము మేఘబ్భందముల్‌ 

గిలికొనం గప్పిన ట్లయినం గీడి గుణోస్వన ముల్లసిల్ల చే 

_డెజ విశిఖ|పతాన మనుతీ వసమీరము నేవు సూపినన్‌, 
ఆరథినివహాంబులు నృవ్వారణములు6 చెరలి మరలి వడి. బజచుటయుం. 
"గౌరవబల మెల్లను రణ,ళూరుండు గాంగేయుమటువు సొచ్చె వికల మై. 





1. రక్త్రావలి (శి) చెల్ల క, గ.ద. ల. నై వీరభట కాయంబు -వ. 8. కాయం 
బెల్లిన్‌ = ఎ. ఘ.ర్వు. డ. 


1. వణకాడె _ సెక్కు (పతులు. 2. విశదముగన్‌ - ఐ. మ. వ. 
1. బొలిచిరి యు; జల్చి (లిపి) రి = న. బ. 


1. సనమ్మదత్వన్ఫురణా = ఉ. ఎ; సమర తత్వస్ఫురణా.త; మాగధత్వన్ఫురణా ఆన్‌; 
ఏ. దరిమెను _ అ. ఈ. ప. ద. ప; గవిసెిం- క. లి. గురుల -అ. ఆ, జ, ట, ఇ. 
మ. వ.వ. 4. బొదివెడు _ మ. 


1. కుమారకులు నత్తరి - చెక్కు పతులు; కుమారులకు న_త్తరి - ఐ. ఘ. మ. వ. 
2. శరంబులుం - అ. లీ. నొప్పిర = జ; చేరిన - న, 4. ధ్వనియు ౬ ఎ. క, న,వ. 


న్‌ 


1. బృందంబులు _ అ, ఆ. ఎ. జౌ. వ. శ. వ. 


122 


295. వ. 


296. క, 


297. క. 


298. ఆ. 


295. 
296, 


297. 
298. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇట్లు నేన మొగకిరిగినం గని సుయోధనుండు బరవసంబునం బురీకొల్సి 
చేయి వీచుచు నగ్గలిక నడచినం గాంభోజ గోపాలసింధుగాంధారసౌవీర 
(తీగ _ర్హకళింగ| పముఖబలసంగతు లై. ల శకునిని ంధవులు దుళ్శాసనుం బుర 
స్కరించికొని యురవడించి ఫీమపార్టులం బొదివిన ధర్మనందనుండు వెన్ను 
దన్ని యదల్చినం జేది-కాశక క ల చె నై న్యంబులతో ధృషస్ట్రద్యుమ్న 
పురోగము లగురథికముఖ్యులు గడంగి కవిసి రప్పుడు పీందచానువిందులు 
గాళిరాజును నై ంధవుండు “ఫీమశే సేనుని వికర్ణుండు సవాదేవుని( జతచే నేనుండు 
లిఖ్బండిని దుర్యోధనుండు విరటుని( దిగర్తులు నకులుని [దోణుండు చేకి 


' తానసాత్యకులను గృవహార్దిక్యులు ధృష్టద్యుమ్నుని సౌభదుండు సాల్వ 


కేక యులను ధృష్ట కేతుఘుటోత్కచులు నీకొడుకులం దలపడిరి యుధిష్టి 
రుండు చాను మ దేశ్వరుం దాంశె నిట్లు సంకులసమరం బైన న(న్త్రశస్త 
సంఘట్టనంబున వెడలుమంటలు మింట “నడం మధ్యావ్నా(పచండంబు లై. 9 
యున్న చండకిరణుకిరణంబుల మగిడింప నరదంబులు దాశి పడి వారలు 
కరులును గరివాసాకర్ల ర్ల ణపిధ్వ_స్త సంబు లగురథంబులును దుర గఖురపుటవి 
SING రగు బదాతివర్గానర్గళ, పహారధారా ళర క్త ర్‌ 

సి కంబు లగుఘోటకంబులు వై wo వెక్కసం బయ్యె 
నట్టియెడ. 


ఫీముని'పోరుట గడును,ద్రామం బై మెఅయుటయు. బితామహుండు శర 
సోమవిదారితు జేసె మ,వోకీమర్షోత్కర్లుం డగుచు శీనతనిం బెలుచన్‌. 


కనుంగొని సాత్యకి 'యేనుం,గునకు 1సిడులు సూపినట్లు కోపంబున ఖీ 
షృునిమీ(ద6 గవిసి యుజ్జ వల,సునిశితిభల్లంబు లేసె సురలు నుతింపన్‌. 


1అరికి యత(డు సూతుతలం చెగ *నేసిన, నధిప వృష్టివీరునరద మిట్టు 
కీనట్టుం కదిగిచె నప్పు డాకులగతి ఘోట,కములు దదృలంబు గలంగం బడంగ. 


1. కొలిపి - సెక్కు. (పతులు. 2. పొంచాలాది - పెక్కు (పతులు. 
1. పోరున - రు, డ; పోరును - వ. 2. మర్దనశీలు డగుచు- అ. లి. సమ్మద 
లీలన్‌ - ఈ. 
1. సిళ్లు జూపినట్లు - "పెక్కు (పతులు. 2. బాణంబు - ఈ. శ, ష 
య. ౧౧ 


1. అలిగి = సెక్కు (వతులు. 8. యతని - ఈ. ఐ. మ. లి. (వేసిన - “సెక్కు 
(పతులు. 4. నట్టు తిధిని తిరిగా నాకులబడి - అ; నట్లు వీగి తిరిగె నాకుల - ఆ. 
5. దిగిచి తిరిగెనా - "పెక్కు (పతులు. 


299. 


800. 


801. 


502. 


808. 
804. 


905. 


806. 


299. 


801. 
804. 
805. 
908. 


ఫీ వృపర్వము _ ద్వితీయాశ్వాసము 128 


. మరలుపు(డు పట్టు డిట తం, డరదమునకు వేగ!వేగ యడ్డము 2నుం ణా 


తురు. డయ్యెను సాత్యకి సె,చ్చెరం శజొొరు( డనునులివు వారి నేనం 
“జెలంగెన్‌. 


. వికలరథు. డగునావృప్టివీరుమీ(ద, నేయ నొల్లక మీతం|డి యెసక మెనగ 


బాహుబలమునC బాండవవ్యూహావిదళ,నంబు చేయం దొడంగ 
భూ నాథముఖ్య,. 


. అంత విరాటుడు లయకా,లాంతేేకుండుంబో లె బేర్చి యతిరభసమునకా 


శాంతనవు( గదిసి యేసెం, గుంతీసుతు లలర మూండు[కూరా(స్త్రుములన్‌ | 


. వనీ తురంగంబుల నో, నేసినం గోపించి ఖీష్ముం డిషుదశకమునం 


జేసె నతని ర_క్తజలో, ద్భాసితగాతుండుగ రెండుబలములు. బొగడన్‌ . 


. అటియెడ. 
వి, 


. గంగానందనుం చాక నర్జునుండు lo5ేcగా నడ్డ మై రాబు మె 


చ్చం గేలీగతి య్యుసిల్లం జని యళ్వశ్రామ షడ్చాణవి 
ద్దాంగుం జేసె గిరీటి నవ్వుచు దదీయం జై నచాపంబు దుం 
చెం గోదండము వే జొకండు గొని యేసె౯ |చౌణి పెక్కమ్ములన్‌. 


. గురుసుతు బెడిదపుటంపజ, నరనారాయణులు 1నొచ్చిన౯ నరుకడక 


న్నరుణం బగుటయు. ద [దుచి,పరంపరఅతోన నిగిడి బాణచయంబుల్‌. 


. ఉఅిక నరుం డట్లు మైమజు, వలువుళ్లుగం జేసి లీల నంగము నెల్లం 


బణీయలుగ( జేయ నాతం,!డటు మెడలక మజియు నేనె నధికరయమునన్‌, 





1. వేగనడ్డము - పెక్కు (పతులు. 2. సొరుడా -క. గ. ట. త; చొరుడా - ఈ. 
లీ. జను డను _- ఆ; బొండను = ఇ; జూడుం డనుచు చారి  డ; జనుడె యనుచు 


వా - మ. 

1. కుడును _ "సెక్కు (పతులు. 
1. బోగా - అ. ఇ. రు. ట. డ; పోగా ఎ. ఓ. చ. ల; రాగా - ఘ. 
కర నన్న రుణాలు సన్నుతి 


+ 


1. డబిుదలశక = స. 


గ్‌ 


1ముయికోని పోలి 


పు త్తుండు( (బా వై 





124 శ్రీమదాంధ్ర మహాభారతము 
807. క. నొచ్చియు( బెనంగిన. గృపయును, మెచ్చు గదిరి విపుతోడ 
ట్లచ్చుపడ నేటి కని వి,వ్వచ్చుండు గీడించి యొండువలనికి కీనడచెన్‌, 
య 
808. వ. తదనంతరంబ. 
809. ఉ. భీముం డుద్యగీదర్పమున భఖీష్మునివై. జన నడ్డ మై కురు 
(గామణి భల్ల పంచకయుగంబున నాతని మేను శసించుడు౯ా 
ఫీమద్భఢతుర| వచయభిన్న కతనుండుగం చేసె నాతం డా 
భూమిపు నిట్లు నీదు |పియపు తకు లొండొరుతోడం. బోరంగన్‌. 
510. వ. కనుంగొనుజనంబులు. 
811. క. చండవిరోధితిమిరమా, ర్లాండు లన6గ6 దగినవీరు దమలో ని ట్లు 
ద్దండత6 *జెన(గుట ధృతీీరా,ష్టు9ం డవినయలోభముష్కరుం డగుటం జమీ. 
512, వ, అని రట్టియెడ. 
సై 5 
818. క. కురుపతికి( జిత సెనుండు(, బురుమి తుడు వేల్పు శేటి 
యురవడి. దణిమిన "వారికి నరనందను( 'డదురుపడె గుణధ్వని సెల(గన్‌. 
14. క, పురుమ్మిత్తుని నే డుజ్జ్వల,శరముల గంగాతనూజు స_ప్పతిజాణ 
స్ఫురణమునం జి|తసేనుని, బరమాంబకదశకమున *విపాటితు. 'జేనెన్‌. 
807. 1. మెయి మెయి = "పెక్కు (పతులు. 2, గెడించి _ “విక్కు (పతులు; శేడించి _ 
అ. ఎ. బ. లీ. జనియెన్‌ _- ఈ. ఏ. క. జ. యు. త. ల; బోయిన్‌  ఉ. ఒ. 
809. 1. కోపము -ట. 2. చించు = పెక్కు (ప్రతులు; నించినన్‌ - గ; సించినన్‌ - ద. 
లీ. ళిరన్కుని _ ఓ. న. వ. 
811. 1. అనం దగి = పెక్కు (పతులు; బోదగిలి-జ. 2. బోరుట - ఈ. ఎ. శి. రాష్ట్ర ండు 
వినయ ఈ. ఉ; రాము ండు మవోలోభ _ శ, 
818. 1. డడ పడి - ఉ. గ్య డడ పడె _- శ, వ. 
G య్‌ 
814. 


1. ను ళాధితు - అ. విమ. వీ. శ. వ. స విభాసితు _ ఇ. ప నివారితు  ఒ. ఓ; 


ను బాయగ న, 


ఫీస్మపర్వము _ ద్వితీయాశ్వాసము 125 


కరముల. దరిమి చిత 





815. కే. ఎన్నిశరముల నభిమన్యు. డేసెం దమ్ము. దారు నన్నిషయు 
సేనపురుమిత్తు లతని చేసిరి *నవోగ,విశిఖములు నాచు భీష్మ డప్వీరు మేన, 
816. ఉ. ఆతండు చిత సేనునిశరాసన 'మే_డైజం [ద్రుంచి ఫఘోటక 
(వాతము నొంచి మైమలువు 1 వచ్చి శరంబులు మెన్‌ [గుచ్చి యు 
ద్ద్యోతితు. డైన జూచి కర ముద్దతి రాజేతనూజీవర్షముల్‌ 
వే తటియంగ జొచ్చి పొది'వెం *బటుమార్షణోవృష్టి నాతనిన్‌, 
817. క, ఆీసౌభదుం డుగపు, వేనవిదావాగ్ని శుష్క-ివిపినమ్ము నిరా 
*యాసంబుగ దరికొనుగతి, భాసితళరళిఖలు వారివై 6 కబరగించెన్‌, 
818. క. శేరంగ త్పథనస్తుత్య*తు,రంగము. డై తాండవాభిరతు. డగువారులీ 
లం గడంగి వీరోనృత్యము, సంగరరంగమునం *జేసె ళత్రులు "మెచ్చన్‌, 
819. వ, జట్టు "చేర్చి కురుబలంబు 'నేర్చునభిమన్యు. జూచి “జనితమన్యుం జై. శుభ లత 
ణుం డగులమ్మణుండు. 
815. 1. బాణంబుల _ “పెక్కు. (వతులు. 2. మహో గ - బబ; తీవ గ - జ, 
816. 1. కుమార -ఎ.క.ఘ.వ. 2. వర్షమున్‌ _ వెక్కు (పతులు. 8. ఘన - ఈ, 
4. పుంజముల్‌ వడిన్‌ _ గ; వృత్తి = ఇ. చ. మ.వ., 
817. 1. 


818. 


819. 


సౌభ[దుడు వేగపు-ఆ. ఎ. జౌ. చ. వ; సౌభ్ళదుడు వేగము - మ. అ; సౌభదు 


డమోఘ (గ్ర పు_ ఇ. ఊ. క. ఖ.రు.డ. ద; సౌభ|[దు డువగత - ఈ; సౌభదుడు 
మనమున - ఘ, సౌభ|దుడు మగటిమి-జ. ట. 2. విపినంబు - పెక్కు |[పతులు, 


లి 


. ననా- ఆ. ఐ. మ.ల. 4. యానంబున - చెక్కు (పతులు. 5. గురియించెన్‌ = 


ఏ.క. వ; గవియించెన్‌ _ శ. వ; నిగుడించెన్‌ - ప. 


l 


ఏ 


. రంగ]|దథసం ౬ పెక్కు. |[పతులు; రంగత్‌ (పథసం - మ. ల; రంగడ్‌ దృఢసం - అ, 
. గ. బి. తురంగుం బై -ఒ. ఖ. రు. డ. లి. కృత్యము = అ; నృ(వృ)_త్తము క 


ఐ.బ. మ. ల.వ. 4. జూవె _.ఈ. రీ. దలకన్మ్‌ - ఊం. ఒ, 


1. ఇశేచి _ ఓ. జొ. వ. శ, ష. 2. జన్యమనస్కుం డై రు. డ.. 


128 


820, 


శీ21, 


22, 


తవిలి, 


820. 


ల్రీ2ిలి, 


క్‌28, 


శ్రీమదాంధ మహాభారతము 


ల్‌ు అభిమన్యు లక్య ఐవమాడుల యుద్ధిము ను 


సం. 660.00 


. తలపడి నానా(స్త్రుము ల్కగ్గలికం గురియుటయు నతండు కాండము లా టీ 


టల 1.మెనయలుక నాతనిిలలితోరస్థ ఎలిమునం గలయ నాటించెన్‌. ప 


. శెరలక లక్మణుండు దృఢదీ_ప్రీళశరావలి పార్థుపట్టివె. 


దొరంగంగ6 చజేసినం గినిసి తొ ల్రపాయంబుల జంపి సారథికా 
ధరం బడ నాతం జేసె విరథత్వము *నొందియు నీదుమన్న. డు 
ద్ధురీగతి శక్తి వైవ నది (దుంచె మహీం ద్రునిమన్న. *డమ్ములన్‌ . 


. శక్తిం 1 దుంచి తీ వసాయక*ిహాతదేహు6, "జేయ దొడ(గునతని చేతిబలుపు 


సూచి కృపుడు రాజసుతుం దనీశేరినె, నిడి ీతొలంగం దెచ్చె 


నెల్ల జూడ, 


. కురురాజు కయోధపీరుల., బురీకొలుపుచు ఖీష్ముం డపుడు పోరీకి నడరం 


గరివహాయీనరీశరని విడత, ధరణి జలదనివిడగ గనతలముం *బో లిన్‌ . 


1. మయిన  ఊ; మగున ఎ ఎ. ఒ; ముగన ఎ గ. ర్చు. 


1. శరంబుల _ రు; శరావళి _ ఇ. ఓ; శరావలిం బా-_- శ. 2. బొందియు = “వెక్కు 
(వళులు. లీ. రతి - వ. 4. డంబులన్‌ - ఉ. యు; డుద్దతిన్‌ - ఎ. ల. 


1. నరకి - చెక్కు. [పతులు; దునిమి - ఓ; వెచి - ఆ. న. 2. పీడితు జేయ ౬ గ. 
బరువు పెక్కు (ప్రతులు. క. చేతి _ ఏ. క. నునిచి - సెక్కు ప్రతులు, 
6. తొలగ = పెక్కు (పతులు. 7. జనులు - “సెక్కు పతులు; నృవుడు - వీ. శ, 
వ. న; నీసుతుండు = ఐ. మ. 


1. కురురాజ _ ఆ. క. త. ద. ౨. వీరయోధుల ద. లీ. కొల్పుచు _ పెక్కు 
(పతులు; కొలిపిన - గ. 4. కడరినన్‌ _ చెక్కు (పతులు; ర్‌. రథ -గ.వ. 
ర. కవ, శబ, శత -అ. ఇ. ఈ. ఉ. ఏ. ఒ. ఓ. జొ. క. చ. జ. ట. న. ల; శకటంబుల్‌ 
ధరణి - ఐ.మ. 7. న్ధిబిడిత _ ఉ. ఓ. జౌ. జ. ట. బ; పీడిత - ఘ. 8. బొలిచె 
జలద - ఈ. 9, బొలిచెన్‌ _ సెక్కు (పతులు; బొదివెన్‌ - జ. 


భఖీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 127 
లి24. ఉ. సాత్యకి యప్పు డేచి శరజాలము "చి తలఘుష్పుటత్వసాం 
గత్యపవిరాజమానముగం గౌరవసేన( గలంగ జేసి యా 
ద్ధత్యమునం దనర్చిన నుదా త్తమనస్కుండు *సొమద త్తి యా 
హుత్యభీరామేవహ్ని (కీయ నుజ్జ్వ్వలు. జై. వెసం ్‌దాశె నాతనిన్‌. 


౨25. చ. "తలపడి యంత్య కాలశిఖదారుణభంగి నమేయమారణా 
a 
ర్చులు *వరగించుడున్‌ భయము సొచ్చి జనార్దనుతమ్ముీతోడి యో 
ధులు ర్‌పిలుసన్న + దత్ఫుతులు దోర్చలీదుర్దము లై "పదుండు న 
గ్గలిక నెదిర్చి యి ట్లనిరి కౌరవస_త్తముతో నుద|గతన్‌. 


లి26. క. భూరిశవమండ యెక్కటి, వీరశేవినోదంబు 2నలుప్తవేడుకమెయి దు - 
ర్వారత *వచ్చితి 5 మొక్కరు(, 6గోరికొనుము సంగరమున'"కున్‌ మాలోనన్‌. 


82. చ. అని విని నవ్వి యొక్కండు మద(న్త్రబలంబున కోర్వం డోపినన్‌ 
సునిశిత బాణముల్‌ వటిపి *సూలెల *నందలు నొక్కపెట్ట యే 
పు నెఅపు6 డన్న నారథికపుంగవు లేయ నతండు నమ్ము లె 
ల్లిను దునుమాడి వారి జటులస్సురితాంబకవృష్టి ముంచినన్‌. 








లి24. 1. శమము విన్ఫురత్వసాం - ఐ; శీ|ఘమ విస్ఫుట - వ; శీఘమ వినుర - మ. 
2. సోమద త్తి _ సెక్కు (పతులు. లె. వర్థితాగ్ని - శ.వ.న.4. మూర్తి - గ, 
ల. గిట్టియా - ఎ. ఒ. చ. 

925. 1. తలకొని _ ఎ. ౨. పరగించుడున్‌ -న. వ. బ. మ. ల. శ; వరగించినం _ వ. 
గ. ద. శి. బొంది _ ఊఉ జొచ్చి - న,ఐ.మ.ల. శ. తోటి _ ఎ.ఘ, వ, 
క. "పెర (సన్న) చన్న -ఐ. మ.వ. ర. దుర్మదు - వెక్కు (పతులు; దర్చితు-బ; 
దుర్చలు-గ. 7. కడంగియ = ఎ. గ.మఘ. 

826. 1. వినోదములు - అ. ప. 2. సలుప = ఆ. ఓ. జ. రు. న. బ. మ. ల. క. వేడుక 
మె దు. పెక్కు (పతులు. 4. జొచ్చి - శ.వ. ర. మొక్కరి - ఇ. వ, వ. 
6. నేరి _- మ. వ; 7. కిట - ఐ. మ; కును - పెక్కు పతులు. 


82. 1. యాతడొ - ఈ 2. కోపడో _ ఈ. జె. త. శి. శళూరుల- - ఎ. జౌ; సూత్యులు 
లు -న. వ; 4. నందర-ఊ. ఐ. జొ, చ. బ, మ. .ర్‌. నంబులె- ఏ; తూవు త. 


128 శ్రీమదాంధ మహాభారతము 
89౨8. క. పొలి వోని శార్యీశేఖం, "జలంగుచు వా-రేయు 2లతని( జేడ్సడం 'బెక్కు- 
ల 
ముల నొవ్వ 'నేసినం గడు, నలిగి శరాసనము లెల్ల శనాత(డు *ద్రుంచెన్‌ , 


శ29. క. కోదండదళక శీ ఘ,1చ్ళేదం బొనరించి “యపుడ శిరములు *పదియున్‌ 
భూ దేవికి *బలిగా రని, ష్పూదించెం "గౌర వేం దుబలములు 6'సెల్రంగన్‌. 


880. వ. ఇటు వడిన కొడుకులం గని వృష్టి వీరుండు. 
య లా 


కలి!. చ. వగపును *గోపముం గదుర వై రిబలంబు కిదలంక౦ దేరు వె 
నొగనొగ దాంక6ంగాం *బటజుపి నుగ్గుగం ర్‌గార్రవసూతు నేసి 6బె 
ట్టుగం దురగంబులం దునుముడున్‌ "వెస నాతండు నట్ట ీచేనెం బా 
టిగ6 గరవాలముల్‌ గొని వడిన్‌ 10దిగి నేలకు 12దాంటి రిద్దయిన్‌ . 


ఓ£2, వ, జే అట్టి సమయంబున, 


కకక. ఆ, వేగ *మెయిది వృష్పివీరు ఖఫీముండు గురువీరు గురు£ివిభుండు గారవమున 
కవెనుకం *జనంగ6 గీదివిచి *తనత నిరథము_వెం, బెట్టి కొనుచు దొల6గం 





బీతి జనిరి, 

లే2ిరి, 1. శ (రే ఖలం _ ఊ. ఖ. రు. డ; లీలం -త. 2. లపుడు - సెక్కు (పతులు. 
లే. నార్చుచు - ఉ. ఎ. జా. చ ఓ. దునిమెన్‌ _ “పెక్కు ప్రతులు. 

కల్లిరి. k శ్చేదనమొ = అ; చ్చేదమునొ =ప= ట. 2. పిదప = ఇ; యపుడ ఆ, న. వా. 


శే మ. లీ. బ (వ) డియెన్‌ _ ఉ. ఊ; వడియా - గ; చదియన్‌ - డ; దడియన్‌ - 
ట. 4, బలియుగ _ ఓ. ద. 5. సంపాదించెన్‌ - అ. ఓ. ద; నాపాదించెన్‌ _ ఇ. ఈ. ఖ; 


. నంభావించెన్‌ _ వ; నుత్చాదించెన్‌ - ఉ. ఎ. ఒ. చ. ద; నాస్యాదించెన్‌ - రు. డ. ల 
6. మాగడన్‌ _ అ; బొగడన్‌ - ఇ. ప. పొంగన్‌ _ ఉ. ఎ. ఒ; బొంగన్‌ - చ. ద. 


881. 1. రోషముం - రు. డ. తి. దలంకిచూడగా - వ; దలంకుచుండగా - క. 
తీ. దేరివె _ చెక్కు ప్రతులు. క. గడగి- అ. ఏ. 5. గౌరవు - అ. ఇ. ఖ. బి. 
6...బిట్టుగ వ శ UU వ(డి) డ =. జ. చ. 8, చేయ. ఆ. ఎ. ఓ. జొ; 
శేయు(య)బో _ ఉ.ఒ. చ. 9. కడిందిగ - ఉ. ఎ. జ. జొ. ట._ 10. చెగి. చెగ. 

దిగ _. ఆ. ఇ. ఐ. జ, మ.ల. 11. చాటిరి నేల కిద్దరున్‌ = 9. 15, (వాలి ముర): 


పిపిపి, 1. అట్టి యవసరంబున -ఏ.ట; అప్పుడు -ఉ. ఎ. ఒ. చ. ళ.ష; అట్టి యెడ ర 


వరల. 1. మయ ్యదుకురు = ఆ. న; మయదు . ఊ. వ; మేగివృష్లి అకు వక దీ వవృష్టి. అ 
బ. ౨. వరేణ్యు నీదు కొడుకు వెనుకద - ఉ. ఎ. ఒ. చ. శి. గిలి చలము డించి - 
ఎ. ఒ. చ. 4.దిగిచి- ఆ. జొ; 5. దిగిచి _ “పెక్కు (ప్రతులు. 6. తమ తమ 


- "పెక్కు (పతులు. 71 తేరివై _ బబ. రి. నిడి తొలంగ -దెచ్చి చెల్ల జూడ = బ. 
౪౮. కొని తొలంగి _ "పెక్కు (పతులు. 


in 
884. వ, 


లీ8ి5.* క, 


లలీరి. వ. 


ఓ. క, 


లలిర. క, 


889. క. 


భీష్మ పర్వము... ద్వితీయాశ్వాసము 128 
ఆంత, . 


అపరా హ్హాసంగతుం డగు, తపనుం గని (పొద్దు (గుంకె. దడ వేంగుదు రీ 
రిపు లని కడంగి నరుః డ(స్త్రవరంపర 1వటపి నీదుీరథికుల కినెల్సన్‌ వ 


నిహతులం జేయుచు వివాకించుచున్న ౦ గనుంగొని. 


నైరింపక యే కాఅ( గురు, వీర్నా గణి యిరువదేనుి వేలోరథంబుల్‌ 
పోరికిం బురిటీకొలిపిన రష, సారగతిం రూడి కవసెం బార్జునిమీందవ్‌ ( 


కడు! వెస గవిసిన కీయవి గృవ్వడి బాణజ్వూల కీలడర వడి కదాచవాగ్ని ౯ 
మిడుతలు 5వొలిసిన క్రియం బొడి,పొడి యయ్యుం గురుబలంబు 
రిపాం గడంగంగన్‌. 


1కరణంబు లడంగి యంతకు, నరుణత్వము మెజయం దరణి యసర్శాదిశిరం 
*సృరణను నధికరణాలం,కరణం బొనరించుటయును కేగాంగేయు. డెడన్‌. 





886, 


లిలీర్‌, 
887, 


885, 


88% 


[. వరే _- పెక్కు (పతులు; బొదివె - ద. 2. యోధులశెల్లన్‌ - జ. 
8. మీదన్‌ _ త. 


1.చున్న సమయంబున ౬ ఘ. 


1. గురు డేడెర- ఐ.మ. బి. వేలు ఆ. ఐ. జొ. చ.వ.మ. త. రథము(లం) 
లన్‌ - చెక్కు (ప్రతులు. 4. కొల్చిన _ చెక్కు (పతులు. శ. విస్తార - ట. దః 
8. నిగు(గి డిఎ జం 


[. వడి -ఉ. ఎ. చ.ట.ద.ల. కి, నాకవ్వడి -ఐ. గ. జ. ద. మ; నవిగ(క 

వ్వడి -క. డ. న; నక్కవ్వడి - బ. లీ. లడరు - వెక్కు (పతులు; లడరి _ 

త. ద; లడరి వడ = గ; లడరువడు - మ. 4. వాలగ్షిన్‌ - పెక్కు [వతులు; 

వార(గ్గిన్‌ )గ్నిన్‌ = ఐ. న. మ.వ; కారగిన్‌ క; గా(వా) లాగ్నిన్‌ = చ. ఇ, మ. 
a a 

5. దొరగిన  బ. 6. పొంగడరంగన్‌ - అ. ఘ; పొంగణగంగన్‌ - చెక్కు 

(పతులు; పొడ వడగంగన్‌ - ఊ. శ. మ, 


1. కిరణము లడంగి-కొన్ని (పతులు; కిరణము లడగిన ౬ కొన్ని (పతులు. ష్‌ స్చుర 
ణంబున నరుణా _వ.ఘ; స్ఫురణం బను కిరణా ౪9; స్ఫురణాలవ కిరణా =బ; 
ఘృ్ఫరణనవీకరణా - ఆ; శి. గాంగేయుండున్‌ *- పెక్కు (పతులు. 


ల 


శ్రీమదాంధ మహాభారతము 
జ) 


1 శాంతం బయ్యెను 2 వాపాన్ననంతానం బెల్ల కినిపుడు సంధ్యాసమయం 
కరింతట నేంటికి నని సాలింశము గా ర్‌క్రిక్షం కీబోర లెన్ర్రై యున్నే. 


అని తలంచి ny శకిటీంగించి బలంబుల6 దివియ 
నియమించి, 


సమర! కీడనలీలం, నమక తమక తనిసి మరలి తమతమయా వా వ్‌ 
సములకు నగి రుళయనసై ,న్యమ లజనంబులును కిదీివియులు వెలు(గంగన్‌. 


'రెండుివీళ్లజనంబులు రేలు వివిధ, వాద్యసంగీతములను సాహి త్యమధుర 
లలిత గోషీకివినోడంబు౯ను (బ మోద,భరితు లె (పొద్దు వత్తురు 
భరత ముఖ్య. 


ఎంటీ శ్రలి స్టదివన యుద్ధ (మము ను 


సం, 6.71! 


ఏనవనా(టిరా,తి సనుటయు చెలతెల వేగునప్పుడు ధనంజయుండు సేనా 
పతి రావించి. మకరవ్యూహంబు సంఘటింపు మని నియమించిన నఖిల 
జనంబులకు. "బీతి నెకొన నతం డమ్మోహరంబు దీర్చునెడ చానికిం 
బార్భపాంచాలపతులు శిరంబును గవలు గన్నులును ఫీమసేనుండు దుండం 


_ బును సౌభద్యదెపదేయఘటోత్కచచులు గండస్టలంబులును సాత్యకిసహితుం 


138 

840. క. 
లి41. వ. 
042, క. 
ర్ర48. శే. 
844. వ. 
940. 
7. 
వోల్ట్‌, 
944. 


1. శౌంతం - అ. ఆ. ఊ. ఎ. ఏ. ఐ. ఓ. మ. ల [పాంతం -న. 2&2, వాహిని - 
ఊ. ద. లి, నిపుడు _న.మ. క. బింతకు - వీ. మ. 5. కం (80) తుద! 


ర. బోరు _ పెక్కు (పతులు, 


ip [కీడాలీలం = పెక్కు (పతులు; క్రీడాలీలల = ఖ. దబ. త. ల. ని. దమతమ 


- వైన్యములు గూడ ఎద... తి. దివ్వి - ఒ. ఖ. రు. డ. 


1. వీడుల జనములు యు. డ; వీళ్లుల వారును = క వీళ్ల బలం = ఊ; వీళ్ల జనము 
లును ఎఖ; దిక్కుల వారును _శ.వమ. ఫి. రేయి ఈ, ఓ. చ.వ శ. వు వేలు 
= డ. న. లి. నినాదయి- ఓ. జీ. వుచ్చిరి _- చెక్కు. (పతులు... 


1. చేకొని వెడలి _ ఉ. ఊ. చ. ట. డు త ఇసక నివడ లిక బగ. ఘు. జం 
బి; గెచేసికొని వెడలి “ఐ. ద. మ, 


845, 


846, 
847, 


848. 


845. 


లీ47?. 


ల4. 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 181 


"క యుధిష్టిరుండు గంఠంబును ధృష్టద్యుమ్నపురన్సరంబుగా విరాటుండు 
వెన్నును గేకయులు 'వామపార్శ $ంబును ధృష్టకేతుండును గరూళపతి 
యును దథిణపార్శ సంబును గుంతిభోజళతానీకులు జఘనంబును శిఖండియు 
"నిరావంతుండును బుచ్చంబును నై పన్నిరి భీష్ముండు దానికి. (బతి 
వ్యూహం బూహించి [కౌంచవ్యూహం బమర్చి యందు జంచువునం కిదాను 
గురోసవోయుం డై నిలిచి న్మేశంబులం గృపగురుప్పుత్తుణును మస్తకం 
బున( గృతవర్శ్మయు( గాంభోజబాహ్లికులును గళంబున ళూర నేనపరివృతుం 
డై. సుయోధనుండును నురంబున సౌవీరసమేతుం డై భగదత్తుండును 
వీపున వించానువిందులును వామసకుంబున సుశర్మయు దక్షిణపకుంబున 
యవనపతియు నపరథా గంబున [కుతాయురు పేతుం డై భూరో శవసుండును 
నిలిచి రి ట్లుభయనై న్యంబులు సన్నద్ధంబు లై నడచి శంఖ భేద | పముఖ 
తూర్య”నాదంబులు నెలంగం దలపడి మె నట్టిసమయంబున. 


. తలకడచి! నడచు[దోణుని, కీయులవుం జలంబును నహింప కనిలతవయుయడి 


ట్టల కిమగు ఉద్రోచంబున. ద్కద్భలమ. పయిం బట మె రథము బటు వేగమునన్‌ , 


. ఇట్లు వజపిన నతనీవో ల్లలకుం గాక 


. తనముందటి యోధులు పిలు, ననుటయు6 గుంభజుండు గినిసి కిశరనవకముఖీ 


మునిమేన *నా(ట నాతడు, మనిళితభల్లమున నతని *నూతుం దునిమెన్‌. 


. శవావానమ.6 చాన నడపుచు, సావాసికత్వమున గురుడు సమర కీడో 


శ్సావాము వదలక వై రి,ివ్యూవాము దలంకంగ భుజసముద్దతి. గవిసెన్‌. 


2. నిలావంతుండును - వెక్కు (పతులు. క. 'దానును _ చెక్కు_ (పతులు, 


4. సమేతుం డై =ఖ. జ. డ; సహితుం డై -ఉి. ర్‌. (వుండును = "పెక్కు [వతులు. 
6. [వభ్ళతి -9 ఊ. ఏ.క.ట.త. 7. న్వనంబులు ౬ ఉ. ఎ. ఘః; నిస్వనంబులు - 
జొ. చ. ద; నినదంబులు - మ; రవంబులు గ. 


1. యవుడు - అ. ఈ. ఏ. ఇ. యలవున్‌ జలమును _ "చక్కు (పతులు. లి. ముగ. 


ఊ. త. ప. 4. కోవంబున ౬ ఉ. జొ. చ.ద. ర్‌. దేరు వటు క. ఖ. జ. 


1. విరి -మఘ. 2. శరవర్షము ఖీ - జ. లీ. నాటి _- "పెక్కు (పతులు; నింప _ ఇ; 


నించ నొంచిన ఎట; నించ నొచ్చియు న, 4 నూతుని = “పెక్కు (పతులు. 


1. వాహనము(లు)ల చా నడపుచు-వెక్కు (పతులు. 2. కృత్య-ఘ. 8. వ్యూవాంబు 
దలంక = "క్కు (పతులు. శి : 





132 శ్రీమదాంధ మహాభారతము 
నా 
849. క. మీతండి (దోణునకుం దో, డ్రై తజీమినం గేకయులు భయాకులత మరు 
ద్దూళాంబుదగతి( ఉజరలంగ, 'నాతతస్భృంజయబలంబు లణీముణీ 2927న, 
850. ఆ. అధిపథీమసేను. డడరినం గౌరవ నై న్య ముతని చేత. జాంపకట్టు 
వడియెశీనపుడు ధరణిపతు *కద్దరును క జేయి, వీచి తణిమి రధికవి|క్రమమ.న. 
851. వ. ఇప్విధంబున ధర్మనందనదుర్యోధను లగ్గలికం బురి!కొలుప మొగ్గరందిలు 
"రండును గండు మిగిలి తలవడియు ననిన విని ధృతరాషుందు సంజయున 
కి టనియెు. 
య 
శీర్‌&ి, ఆ. మనబలంబునందు మంచిమగల్‌ సాల, గలిగి *ీయాబలంబు గెలువీ లేమి 
దైవక్ళతము గాదె తలంపం జోద్య్ధము మున్న, *యెలు(గం జెప్పె 
విదురు( ర్‌క్తట్టు లగుటు. 
858. కో. అత జెంత సాటి చెప్పిన, మతి హితము.గం కిగొనండు కికీడు 
మానడు కడుడు 
ర్భతి మొన నాతనూజుండు, మతి కర్మము "వెనుక(జనక మానునె 
యెందుక్‌. 
| రొ <nAl అద అ 
లర, వ, విధిక్భతం బెక్టురికి నుడుపవచ్చు నెట్లు గా నున్నది యట్టయ్యడుం గాళ్‌ 
యనిన సంజయుం డతనీ కి ట్రనియె. 
849. 1. నాతరి _ వెక్కు (ప్రతులు. 1. గవిసెన్‌ - ఇ. ఊ. ఎ. చ. వ. శ, మ. 
850. 1. సమర క. 2. లనందరును _ ఐ,. మ; లం(లిం)దరును ద, జ. ల, లి. జేయు 
= పెక్కు. (వతులు. 
851. 1. కొల్పిన ౬ "పెక్కు (పతులు. 
వీరికి, 1. మగలు = "పెక్కు (పతులు. 2. యబ్బ - ఉ యుండిబలము - భఘ; యాబలమును 
-గ.ద. తీ. దేమి- ఎమ. 4. ఇిరిగి చెప్పె _ పెక్కు (పతులు. ర్‌. డిట్ల 
యగుట = "పెక్కు (పతులు. 
ఏ9. 1. హీనత - ఒ; హితవు - రు. డ; హితముంగొనడు - జ. లి. గొన (డ) ఫ్‌ 
ఓ. క.త. బ. వి. మానడు కేడున్‌ - ఓ; వీడు మానడు = ల. 
వర్‌కీ. 


1. కిం గడవ - చెక్కు (పతులు. 


శి5ిర. ఆ, 


? 


శీ66. వ, 


శీక7. శే, 


858. క. 


శీ59. వ. 


లెర్‌రి, 


లల. 


శిర8. 


లీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము 188 


నీక నూఖవుండు *నెజిగుజి యొబజుంగమి, కీయజింగయటింగి యతని 
నేలచెప్ప 
మనయుపేజవలన విను నాంటిజూద౦బ, నేండు గయ్య మయ్యె నృపవ శేణ్య. 


ఇంక6 బశ్చాత్తాపం బుడిగి ధీరుండ వై సమర [వ కారంబు విను మట్టియెడ 
ఫీమసేనుండు *భవక్సేనాసాగరంబు పాయ వడం దథలిమి చొచ్చి దుళ్ళాస 
నుండును దుర్విషహుండును దుర్మదుండును దున్సవుండును జయుండును 
జయతల్సేనుండును వికర్ణుండును జిత్రసేనుండును సుదర్శనుండును జారు 
చి తుండును సువర్ముండును దుష్కుర్జుండును నౌక చో సున్నం గనుంగాొని 
యక్కుమారులం చాఃకిన, 


వారలందటు నొండొరు.( చేరు వేరం,*బిలిచికొని నీడ ననుబెంచె భీము వీడీత( 
కిడదొంటి యగపడ్డ *చోటన యుక్కడంగం బొదిపి క్‌చంపుద మని 
కేయతిస్సురణ చ్చసి 


ఉ|గ|గహములు లయశకా,ల|గవాపతిం బొదువు[కియ నలఘువి[ కమగ 
ర్వా|గవామున ేముట్టికి రిపు,2ని గవాలంపటుని భీమునిం జటులీగతిన్‌. 


ఇట్లు నీకొడుకులు చతురంగబలంబుతోడం జుట్టునుట్టిన వృకోదరుండు 
సంతనంబున బొదలి సారథిం గనుంగొని నీ నీరథం బిచ్చట నిలిపికొని 
యుండు మని నియోగించి గద వుచ్చికొని ధరిణికి లంఘించి. | 


1. నీతియుక్తుడు గామి = ఉ. ఏ. చ. జ క. 2. యెరుగ మిట్టు లగుట - ఈ. ఏ 

"మురుగ మిట్టు లతని = పెక్కు (పతులు. ఏ. జూదంబు = “పెక్కు (పతులు. 

1. భవక్సేన పాయవడం - సెక్కు ప్రతులు. 

1. విలుచుకొని = "క్కు (పతులు. 2. సేను=ఎఐ. ఘ. మః; డింకనొం = ఈ; 

డితడునొం ఓ; నిటకు - చ; డిచట = జ. ప. నొంటినగ - పెక్కు (పతులు, 

4. చోటనె = ఉ. జె. ట. డ.త. ల్‌. పట్టు _- చెక్కు [పతులు. 5. మహే -౯. 

న. బ. 7. మెరసి = ఇ. ఎ. ఐ. న. లు మరయ - జ. మ. 

1. బొదివిరి = వ; జుటిరి క; బటిరి వ. 2 న్మిగహు డగునటి _. ఇ. ఓ. న. వ. 
ట టబ ని తు 

వ. మతిన్‌ గ. ద. 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


860. చ, కవిసి 'యుగాంతదండధరు కై వడిం గోలు మసంగి కుంభముల్‌ 
సవులఃగ( దుండముల్‌ దునియ: (ఒక్కాలు | వక్కలు గాంగ దర్చముం 
జవము బలంబు జీనాప్పంగ గజంబుల (వేసిన నెత్తు లలా 
నవి *వడె ధాతునిక్చరమయాచలపం క్తులం *బోలి క మేదినిన్‌. 


861. క. అరదంబులు పొడిపొడి యె, పహారులీగమ లు నుగునూచ మై 2మొు త్తపుం గా 


ల్వురు శిసిదురుస లై పడ ని, *స్టురగతి వివారించె వాయుక్‌సూనుండు 
64దతోన్‌, 


862. క. "వెక్కం[డతోడ నిమ్మెయి, శీనొక్కరుండ కీరథమ్ము డిగ్గి శయురవడిం జని చే 
రుక్కున6 *బోరుట 5నూడంగ, నక్కజ మై యుండెం గౌరవాన్వయముఖ్యా. 


లీ68. ఆ. ఖీమసేను "నపుడు వెక్కుబలంబులు, పొదువు శెటింగి |[దుపదపు త్త కుండు 
శ(స్త్రగురునితోడ సరభసవృ త్తి మెం బోరిపోరి యుడిగి బుద్ది జీగలంగ. 


864. క, భూరిిరయంబున నదెసం, చేరు వజపఈ బనిచి యతని” తేరిపయిం ద 
త్వాిరథిన కాంచి శోకము, *గూరన్‌ గద్గదిక నెలుంగు గుత్తుక6 దగులన్‌. 


865. తే. ఆర్తు. డై యవ్విళోకుని నడి? ఖీము.జెచట నున్నాడు నాయొడ 
లెట్లు (పాణ 





860. 1. యుగాంత్య - చెక్కు. (పతులు. 2. నొంప -ఎ. మ. ల; నొవ్య = గ, ల. వడి- 
చెక్కు. (పతులు. ఓ. బోలె _ పెక్కు పతులు. ర. నత్తరిన్‌ - న. 


861. 1. బలము ఎ ఎ; గముల్‌ యు. డ. 2. మొత్తము - ఊ. ఐ.ఘ. లి. సావగ 
నొక్కటి విస్ఫురత - ఈ. 4. ష్టురుండై వివా -ఒ. ఖ. రు. త. 5. సూనుండు 
గదన్‌ - ఇ. ఉ. ఊ. డ, త. ల; నూనుండు దగన్‌-ఏ. ఘ. చ. ద. బ. 6. "పె వెలు 
చన్‌ - ఐ. మ; శడిమిన్‌ ౬ ఓ. 


లీ6ది. is నొక్క_రుడు _ పెక్కు (పతులు; నొక్కరు డై రథము ఓ. ల. ల. రథంబు = 


చెక్కు. (పతులు. లీ. ఉరువడి _ పెక్కు (పతులు. 4. బొదువుట = "వెక్కు 
(పతులు. క. నూవర కక్కజ మె -ఉ. జొ. ఘ.చ. 


868. 1. నిట్లు - చెక్కు (పతులు. లి. కలగి _ పెక్కు (పతులు, 


864. 1. బలంబున గ. బి. నొగలనె సారథి ఆ. ఓ. న.శ. లీ. రథిని _- "పెక్కు 
(పతులు. 4. గూరగ _ చెక్కు (పతులు. 


a 


865. On ఆర్హు డయ్యనవి - అ. న ఆర్హు డగుచువి_డ. 2&2 లిట్లు = వెక్కు [వతులు,. 


866. వ. 


శీ67. చ. 


868. వ. 


869. క. 


70. వ. 


871. క. 





368. 
867. 


68. 
869. 


871. 


భీష్యపర్వ్యము _ద్విశీయాశ్వాసము 18365 


సహీత మె *యుండు నత *డొకచందమైన నేమిగతి. బోదు శీనక్కట 
రయెటు(గ జెపుము. 


1 జ్య స లా 
అనిన విశోకుండు ధృష్టద్యుమ్నున కి ట్లనియె. 


గొదగొని ధా ర్హరాము లతిఘోరవిధంబున( జుట్టుముట్టిన 
న్మదమునం చేరు డిగ్గి వారిణంబుల వై ( *జనుసింవామో యనకళా 
గదం గొని కినన్ను నియ్యెడ నకంపితనుస్థితి నిల్వం బంచి జె 
ట్టిదముగం జొచ్చె నావావోపటిమ్టుండు భీముడు వారీనై న్యమున్‌. 


అని *జయవ్వల నెణీంగించిన నతండు. 


అవ బ్య ప్పద్యుమ్ముండు బీమసేనునవ/ దోడ్నడుడు == 
. సం 6_79_81 


కడువడి. జని యంతంతం, బుడమీ( బడినకరులేగములు *వెరలుటక తనకా 
కిషడముడి *యరిగిన తెరు వే,ర్పడం గని వేవేగ రథము వజవెం గదియన్‌. 


ఇట్లు ఖీమసేను. జీరం బోయి. 


ఇదె యేను. గూడవచ్చితి, బదోలుండ వై పోరు మింక బకమర్షన యీ 
కదిసిన వీరుల 3నెల్లం, గుదియించెద ననుచు గవినె గురీవికతిపయిన్‌ . 
లి. యుండ _ పెక్కు (పతులు. 4. డొక్క - చెక్కు (పతులు. 5. నక్కటా - 
చెక్కు. (పతులు; సకలంబునె _ యు. అ; సకలమునె - ఖ. ర. యేను - ఐ. 


1. అనిన విని = "పెక్కు (పతులు. 


l.పయిం=వ. 2. బడు ఎ. చ. ల. యియ్యడ న్నను - పెక్కు (పతులు; 
యీోయెడ న్నను ఎ. ఐ.భఘ,. చ. త, వ. 4. గరిష్టు(ష్టు) జ్ర వ మ 
5. నై న్యముల్‌ = అ. ఈ. ఘ.ప.ల,. . 


1. నియోగించిన నతండు ౬ వ. 

1. గముల ౬ "పెక్కు (పతులు. 2. పోరుట = ఎ. తే. వడి నడరి యవుడు ఆ. ఓ. 
వ. శ. యడరిన _ పెక్కు (పతులు; నడచిన - ఉ. జౌ. చ. ద.ల. క. శేరు 
వరం - పెక్కు ప్రతులు. 


ఇది _ ఊ. ఎ. ఐ. ఓ. మ.వ. ౨. లంజె _ఐ. మ.వ. శి. నెలను - పెకు 
వూ రా టా 
ప్రతులు. ఢీ. నంచు = రు. ట. బ.ల. 5. బలములవైన్‌ - ఇ; బలము - ఈ. 


136 


8/2, క, 


8/5. వ, 


874, తే, 


8/5. వ. 


876, క. 


877, వ, 


చతు 


[2 
878. 
874, 


8/8. 
877. 


ఢ్రీమదాంధ మహాభారతము 
Wy 


అత్తజి నీతనయుం డెలు(, త్తి రథికవరులతోడ నిట్లను నీదు? 
ర్వ్భృత్తుని. బొదువుండు భీముని,యు త్తలీపా టుడుపుకడంక నుడుపుండు 
గడిమిన్‌.. 
అనిన పిని యోధపవీరులం గుమారులు నొక పెట్ట ధృష్ట్రద్యుమ్నుం బొదివిన 
నతండు ( [(దోజద _త్త[పమోహనజాణంబున వారి నందటి నిశే ఎప్టితులం 
జేసిన నప్పుడు దప్పిదీర్చుకొన నెడగని యనిలనందనుం డొక్కమడువున 
మధురశళిశిరే*ేజలంబుల( జానంబు సేసి యుల్ల సిల్లి యా[దుపదపుత్రుం గూడి 
కొనియె నట్టియెడ నాచార్యుండు గయ్యంబు సేయుమునుమున ధృష్టద్యు 


మ్నుండు దొలంగిన 'ఇజపిం గదియం జాంచాలపతి దటిమీన నప్పు డగ్గు 
రుండు నవ్వుచు, 


అ(స్త్రవర్ష ంబు6 గురియంగ నత(డు పూర్వ, వై రబంధంబుకతన దుర్వార మైన 
యతనిీరోషంబు నై రింప నలవి గాక, జడిసి కిపోయిన నాతండు శంఖ మె తె. 


ఇట్లు (దోణుండు |దుపదుం చెరల్చి ధృష్టద్యుమ్ను చనినవల నరసి తదీయ 
(ప మోవావమార్గణమూగ్చితం బయినశూరలోకంబు నాలోకించి కరంటు. 
రయంబునః బోయి, 


వినుత! పజ్ఞాచాణం,బున మోవానజాణశ క్రి వో 'జేసిన సం 
జనిత | పాణోజ్జ్వలు లై, యనికిం (గమ్మజం శగడంగి రయ్యోధవరుల్‌ . 


ఇవ్వీధంబున నాచార్యు[పాపునం జేసి యేచి నీకొడుకులు వవన[దుపదుల 
కొడుకుల”వి నడరినం గని యుధిష్టిరుండు గకయు కేలేవురను (దౌపదేయు 
లను ధృష్ట్ర కేతునిం జూచి మీ రభిమన్యుండు ముంగలిగా రథంబులు వణసి 
వీమసేన ధృష్టద్యుమ్నులకు. దోడుపడుం డని పంచిన, 





1. పాటుడిపి. అ. ఆ. ట. న. ప. వ; పాటడ(ణ)చి = ఇ. ఎ. ఘ. చ. ల, వ. 


1. జలంబులు _ చెక్కు [వతులు. 


1 మయిన ఎ. న. కి దోషంబు _- ఊ; వెరంబు -ర్వు; కోవంబు ౬ వ. 
లీ. పొజిన = ళ. వ. 


1. (వతిజ్ఞ ము ఏ. గణంగి - పెక్కు (పతులు. 
1. లేవురును _ "వెక్కు"(వతులు. 


(09) 


878. క, 


879. వ, 


880. తే. 


లిర1. క. 


552. చ, 


868. క. 


878. 
880. 


881. 


తరి. 


558, 


భీష్యపర్వము _ ద్వితీయాశ్వాసము 137 


ఆపేపన్నిద్దలు నై_న్యా,”టోవన మేతముగ( శగవియుడును బాంచాల 
జ్ఞాపాలనుతు(డు, భీముడు నేపారిరి నీదుసేన యొసకం *ఉబడంగన్‌. 


తదవసనరంబున. 


1 కందు. గయ్యంబులోన నరాతిభయద, బాహువి[కమ నీ విట్లు పాదచారి 
వగుట వల దని *కేకయునరద మెక్క-(, బనిచె ీమునీం బాంచాలవళతి 
సుతుండు. 


అప్పుడు మధ్యందినమున, నాపి నయినుతోడం 8 జాల *నొరీ్‌వచ్చి గురుం 
డప్పాండవబలము*ల వై (, "దప్ప దెరల. గురిని ళరతతిం దీ[వముగన్‌ . 


కనుంగొని పార్ట తుం డపుడు గట్టుపకా నయి వీ,క6 దాంకినం 
దునిమె నతండు తద్దనువుం. దోడన వెక్కుశరంబు లేసె నా 
తని'మెయి నొండువిల్లు [దుపదఉితిపాలసుతుండు [గక్కునం 
గొని శరిన_ప్పతిం శీగురిసి కోపము. *బెంచిన నాతం డు[గతన్‌. 


ఆవిల్లు |దుంచి కౌ(దర,సావేళం బొప్ప *నాలుగమ్ముల రథవా 
కివోవలిని సూతు *నొక్కట, దేవగణము వొగడ క65వసుమతిం బడ నేసెన్‌, 


1. పన్నిరువురు - అ. ఏ. బ. 2. టోషముమై తమ్ము - ఎ. చ. లి. గలయుడు- 
ఎ. చ. 4. బెసగన్‌ _ పెక్కు (పతులు; బడగెన్‌ _ ఈ. ర. 


1. కందుకయ్యాంబు - మ. అ. శ. ౨. ద(త)గ- ఈ. ఏ. వ. శీ. నాతని - యు; 
ఎకెకేయు = డ. 


1. నొప్పారిన భాను - క. వ. శ. మ. కి. తో(ట్సిడి - ఆ. ఉ. ఒ. జౌ. గ. చ. ద. 
న. లి. జూడ _ అ. ఇ. ఐ. ఖ. ట. డ.త.ప. బ. మ.ల్క; సాటి - ఆ. ఉ. ఒ. ఓ. 
జౌ. చ. ద.వ; భంగి - గ. 4. నె(న ను ఏ.న. క. వ(చ్చెచ్చు - ఉ. ఎ.ప 
మత ంరం వము రకర ల ప గరప పులుల, 


1.పయి-జ డ.త.ద. 2. పంక్తులం వ. లీ. గురుని - సెక్కు (పతులు. 
4. వెంచి, చెచ్చి, పంచి - అని పాఠములు. 
1. శమ్మెసగ _ ఒ; శంబునను _ వ. 2. నాల్గు శరములు - బ. కి. వోవలి సూతుని _ 


గ; వోవఠి నూతు _ జ. 4. నొంటను _ క. ద; నొకోటను - అ. ఇ. ఉ. ఊ; నొకంటన్‌ - 
జాం Dr SLED ఆసు 





188 శ్రీమదాంధ్ర మహాభారతము 

8684. మ. విరథుం డై యభిమన్యు శేరిపయికిన్‌ 1వేగంబ పొంచాలభూ 
_వరసూనుం డరుగం దదీయబల మోర్వం జాల కొక్కుమ్మడి౯ .. 
మరలం చబాజె నతండు వాయుిపుతు(డుకా మానింప *మానింప న 
వ్ల రథానీకముతోడ ఫీము6 బొొదివెళా భూమీశ్వరుం డుద్దతిన్‌ . 

-2 ధృవ్షద్యుయ్బు (ఢు [దోజునికో యుద్ధము సేయుట : 
నం, 8_783_67 
885. కే. అంత నొం డెక సారథి యతిరయమునం, జటులహాయముల. వ 
బాంచాలినుతు(డు 
దనిరథమునకు (గక్కునం జని పరా[క, మాభిరాముం డై గురునివె 
నడ 56 3జెలుచ., 

886. వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు గడంగి యెప్పటియట్ల కుంభసంభవుతోడం ెనంగు 
చుండ ఫీమసేనుండును. 

867. క, తనీయరదంీబు విళోకుండు, గొని వచ్చిన *నెలమి నెక్కి కూరోత్సావాం 

బునం దను( బొదివినదుర్యో,ధనుమీంద నిశాతవిశిఖతతి *నిగిడించెన్‌. 

888: క, కరుపతి 'యొకనారాచం, బురమున కినాంటింప భీము. డు|గత !నేనెన్‌ 
“గురుత రశరో తయంబున(, గరములు గవక్షమును నా(ట 'గౌరవనాథున్‌, . 

64. 1.వెగందె = ఊ. ఏ. గ. ఘ. జ. వ; వేగంబు  ఓ.న.మ.వ. 2. నుతు క 
పెక్కు (పతులు. లి. కోపించి య- అ. ఏ; శేశెం(చె)చి - ఉ. ఎ. జె, 
చ. ద. ల. 

ళీరీర. 1. విభుడు శ. వ. 2. రథంబున |గక్కున - అ. ఏ. ఐ. ఓ. ఓ. జౌ. దాన. మ. ల. 

ల... తీ నధిపా = -వెక్కు | పతులు. 

887. Es యరదమ్ము -మ. 2.బవి_ఐ. లి. యరద మె_ ఈ; నెక్కి యవుడు [కూ - 
ఏ. ఓ. జొ.న.వ. శ. ష; నెమ్మి -ఐ.మ.వ. 4. గురియించెన్‌ - వ. ఒ. చ; 
గవియించెన్‌ - ఘ; బరగించెన్‌ - ఎ. జ. వ; నిగుడించెన్‌ - చెక్కు (పతులు. 

868. 1. యు నొక్కనారనము - ఇ. ఈ. వ. ౨. నిగుడింం-ఏ. లి. చేయన్‌ _ 


ఐ. మ. వ; నినిచెన్‌ - రు. 4. గురుపతిని _ పెక్కు పతులు; గురుపతి శర _ 
ఖ-ఘ. వ; ఉ (వు) రువడి ర్లు. డ; గురువరు (ని త బ. ర్‌, [తయమున - 
ఉ. ఎ. చ. త. రీ. వకురిబు = చెక్కు (పతులు. 7. గౌరవనాథా ౬ “పెక్కు. 
(పతులు. 


ఫీషస్మపర్వము _ ద్వితీయాశ్వాసము 139 


బ్ర 


869. వ. చాని కతండు చలింపక వృకోదరువె. వివిధ'శరంబు 2లేసె నతనితమ్ములు 


890. 


దలకడచి యాభీమసేన౦ క్పెట్టికొన నుత్సహించి యొప్పటియట్ల కబెట్టిదంబు 
గాం గవిసినం గని యక్కుమారుల నభిమన్యు చొపదేయులును ధృష్ట కేతుశేక 
యులునుం దాంి రట్లు వారును నమ్మారుతియుం గూడి దారుణభంగిం 
దబుముట నై రింపం జాలక. . 





క. విలిగి భవత్సుతునివవాం, బజిముజి. గనుకనిం జనంగ ననిలసుతుం జడే 
రై 1నెగచి వగచె వా రం, దయిం దనచేం జచ్చు టపుడు దప్పుటకుం 
గడున్‌, 
891. క. తమ్ముల "దోలిన నతిరౌ, [దమ్ముగం గోపించి యన్న దలపడియెను సై 
న్యమ్ము ౯ బురికొలిపికొని రభ,నమ్మున ఖఫీమాది యోధసంఘముతోడన్‌. 
892. క. అపరావ్హాసమయమున 1న ట్లుపమాతీతాతిఘోరయుద్దం బయ్యెకా 
రిపుభయదభుజుండు ఖీమున, కపరిమితబలుండు గురుధరాధీశునకున్‌. 
898. సీ, తదవసరంబునం *బొదివి వికర్ణుండుం జిత సేనుండు. *బార్డుపు త్రుమీంద: 
గవిసిన నతండు వికర్ణురథ్యంబులం గూల్చి యాతనోవయి( గువ్పెకోల 
*ిక్రవది నాంటింప నరదంబు డిగి భీతి యూన నాతండు చిత సేనురథము 
చె కేశా |డావదోపట్టు లేవురు ఖీమునకు నడ్డపడి కురునాథుం దాంకి 
వరల. 1. విళిఖంబు _ పెక్కు !పతులు. 2. న “పెక్కు (పతులు. ప్‌, బట్టుకొన న్‌ 
చెక్కు. !పతులు LCs TOE 
290. 1. నిలిచి అ 
పలి], 1. విరిగిన _- ఐక. రు; దొ అగుటయును _ ఒ బొలియుటను _ జు దొలగిన = 
ల. 2 కొల్పుకొని - చక్కు. |! పతులు; కొల్పికొని _ ఇ. ఊ. ౫. 
892. 1. నిట్లు - పెక్కు po 
$898. | పరత జః & »* 


140 


894. క, 


895. అఆ. 


896, వ, 


రీ97. సీ, 


శ్రీమదాంధ మహాభారతము 
Uf 


మనునెత్తురు వజ్ణుగా మెబు(గుటమ్ము, చేయ వారల. దలపడి య 
యేనునార 

నముల రారాజు *వో నేసి సరభసముగ శీదణిమె గాంగేయు. డరినేన( 
. దణియం బొచ్చె. 


చొచ్చి చతురంగ!వితతులు, విచ్చునటులు సేయుటయును వివ్వచ్చుండు శే 
వచ్చి తలపడిన బురికొని, యచ్చట నిరీవాంగు నట్టలాడం *బో లెన్‌. 


ర క్రనదులలోన రథయానపా|త్రముల్‌, వజపి ఈయోధనరులు బాహుబలము 
"ఎలయ సమరశేళి సలిపిరి 'ళూరత, నేచి కడగి యూల రాచి రాచి. 


అంత నరుణకిరణుం డన్వర్థాభిధానుం డగుచు వచ్చిన వేగిరపడి వాయు 
నందనుండు సుయోధను నేండ సమయింతు ననుసంరంభంబున నతనికి 
సమ్ముఖంబుగా. దేరు వజపించి కదిసి [కోధ మోదంబులు మనంబునం చెనం 
గొన నతనిం గనుంగొని, 


కడు.బెద్ద కాలంబు గాంకించి యున్న యుత్సవ మిప్పు 

1సమకూర దైవ మిచ్చె 
గొంతిసంకటపాటు. గోడలిబన్నంబు. దీశ్చెద. గృహ్షుండు దెలుప నీవు 
సరకు సేయమియును సభలో నులూకుని6 బంచి యాడించినపరుసిములును 
కిగక్కించి *బీరంబు కదక్కించుకొన నీక తెగంజూడం గాంచితి మగతనంబు 





894. : 


- లీలిర్‌, 


6. సరిపది, సరిబది, వెసబది, వడిబది, నిరువది _ అని పాఠములు. 
7. నోనేసి _ పెక్కు (పతులు. 8. దరిమి - పెక్కు ప్రతులు. 


1. వితతుల _ కొన్ని (పతులు. 2. వాగుల _ పెక్కు (పతులు; ల. బోలన్‌ = 
న. వ. బారెన్‌ _ వ; జొచ్చెన్‌ _ మ. 


1. భోరత = ఐ; ఘోరతరా[గ హామున యోధు లార్చి యార్చి - ఉ. ఎ. 2&2. లార్చి 

యార్చి అ "క్కు (పతులు; లింత గదినీ - ఆ; లెలగదిసి _ త; లెల నార్చి ~ రోం మః 
య ౧ 

లాడి యార్చె _ ఈ; లేచి యార్సి - వ. 


1. నమకూరె- అ. గరు. ట.. ల. దనము = వెక్కు (పతులు. 8. (గక్కించి - 


చెక్కు పతులు తలచినీ _ ఖ. రు.ట.ల. 4 విరుదం(వు)బు _ ఉ. త. బ. 
5. దక్కించి = ఇ. ఖ. బ" వీ. 


భీష్మపర్వము _ ద్వితీయాశ్వాసము [41 
a శే గలిగి సమగుడకో నిలు మని పలికి యు|గ,గతి నెదుర్కొని 
oo రథతురంగముల నూతుం 
జంపి చాపంబు "దుంచి విస్సార కేతు,దండ మే _కైఅ నటశె 
ఖీముండు క సెలంగి. 


898. ఉ. వేజొకవిల్లు కేపుచ్చికొను 2వేగములోనన 'కౌరవేందూోమైం 
దూ వృకోదరుండు వదితూపులు పాములు పుట్టలోనికిం 
దూజినయట్లుగా. [బబలదోర ఇల ర్‌మేర్చడ రిచ్చే్య్స 7నెమ్ములకా 
గీలిన మూర్భ వచ్చి మొజగం దట చై_ రుధిరంబు |గమ్మంగన్‌, 


లలి. వ. అట్టియెడ జయ దథుండు రథికవరులతోడం గడంగి వడముడి చె నడ 
నప్పుడు కృపాచార్యుండు దుర్యోధను. దనరథంబుమీ(దం' బెట్టికొని తొలం 
గం గొనిపోయి నభిమన్యుండును (దొపదేయులును గేకయులును *మారు 
తిని *మీణి వై ంధవుం దలసడిన( జి[త సేనుండును జిత్రుండును జి|కాశుం 
డును జారుచి తుండును నులోచనుండును నందుండును నువనందుండును 
ర” దంబుగా సౌభ|దుం బొదివిన, 


ఉ౦0. క. బలియుం డగుేపార్టపుత్తుండు, వలనేర్చడ నొకనినొకని వడి నై 'డై ద 
ముల నేసి నొంప వారలు. దల(కక వెన ముంచి రన ధారల నతనిన్‌ . 





6. నిలు మన మగుడక - ఈ. 7. దునిమి _- ఇ. 6. గనలి _ ఇ. ఈ; చ చలగె- 


చెక్కు (పతులు. 

95. 1. పుచ్చుకొని _ చెక్కు (పతులు. 2. వేమ - ఒ. ల. వ; వేగమె _ ఈ, 
లే. తోడన, తోడను, తోడుత, తోనన, పాటున - అని పాఠములు. 4. చె - ఈ. 
ఎ. ల్‌. దర్శము-ప. రి. మీరి. వ. 7. నమ్ములన్‌ - “పెక్కు (పతులు; 
యిమ్ములన్‌ షః 

899. 1. బెట్టుకొని - చెక్కు [పతులు -2. మారుతి మీటి _ సెక్కు (పతులు. కి. మిగిలి _ 
ఆ. గ, ఘః ద; దల కడచి బి. 

400. 1. పార్లు _ పెక్కు (పతులు; పాండు పౌ|తుడు =. ఏ. గ.ద. ల నొప్పించిన 

థి 

వారలు - చెక్కు. (పతులు. 


142 ... శ్రీమదాంధ మహాభారతము 
యూ 


401. వ. సహోదరులకు సపాయత్వంబు సేయం బూని మున్ను విరథుం డ్రై పోయి: 
నవా డగుటం జేసి. 


402. చ. -తణిమి వీకర్షుం 1డప్ట్ర 2ికనుం దాశిన నాయభిమన్యు డల్లి వి 
ట్ట విలు దుంచి సారథి వడం దురగంబులం జావ *నేసి క్రొ 
మ్మెలుంగులతోడం దద్ధ్వజము మేదిని. గూలంగం *జేసి యంగముల్‌ : 
గిరికొన ఖాణముల్‌ నినిచెం గేలిమెయిం బటుదర్చ మేర్చడన్‌. 


408, వ, ఇట్లు నొచ్చినవికర్ణుం గనుంగొని కురుకుమారు లొక్క- పెట్ట కవ్వడీకొడుకు 
_.. మై కీనురవడించిన. 


న =. 


తీట. ఉ. వవురు|చౌపకేయులును "నే _కైల నాతని కడ్డ మై తురం 
కగావళి నొంచియుం బడగ లన్ని యు దుంచియు నంపవానలం 
"దేవ సెడంగ ముంచియును. జేడ్న్సడ( జేయగ నీతనూభవుల్‌ 
'వోవక వారితో కిమజియు బోరిరి శేసిగ్గున వీర *మెక్క-(గన్‌ , 


406. వ. అట్టియెడ నకులనందనుం డగుశతానీకుండు బహు పకారబాణంబుల వివిధ 
విక్రమ క్రీడ సలుపుబలుపు. గనుంగొని కేకయపాంచాలపతులు బాసట యె 
చటులతరతురంగమాత ంగస్య ందనసందోవాంబులం  బజపి కడిమి నెజపి 

_రిప్పరుసునం |బతివీరుల నఖుమ్వుటయు నప్పుడు పతంగుండు పళ్చిమా చల 
శృృంగంబు కముఅుంగుపడుటయుం జూచి గాంగేయుం డంత్యకాలకా 
లాక్ళతిం గడంగి పటుపిశిఖపిశానంబుల వేడిమి సనూపి య మ్మోాహరంబు 
దెరల్సి తనమొనల మరల్చి కొని సమరంబు సాలించి కివిరంబున కరి గ౯ బాండు 
నూనులును మేనులు వెడవెడ చెమర్చ విడిదలకుం జని రని యిట్లు సంజయుం 
ఢా అవదివసంబునాహవంబు ఆజం Tాజంగించె నప్పుడు. 


403. .; 1. పట్టి - మ. (పతులు. 2. నురువణించిన _ "పెక్కు [పతులు. 


£04. 1. గావలి _ సెక్కు. (పతులు. లం ముత అం న, సిగ్గును - చెక్కు. (పతులు. 


. మెక్ళు_గాని _- బి. 
క. జక జీ గాన్‌ బి 


405. 1. మరువు _ సెక్కు. (ప్రతులు. 


భీష్మ్యపర్వము _ ద్వితీయాశ్వాసము 149. 


406. క. కిమ్మీర*మర్షనునిచే, శీనిమ్మెయి *నోటారం జెక్కు*లేటులు వడి ద 
ర్చ మ్చైడలి మూర్చ మునింగియు(, (గమ్మ అ. గురునాథు( : 
_ చెట్టగడలగానొ యనికిన్‌. 


407. వ. ఆని సకౌతుంకంబుగా? బలికిన. 

i శ అభ la 9, 57 

408. ఉ. భూరితపోవి శేషీపరి పంక కకక? 
కిసార* ని వొసతం [తోఘనసారపీధాపరమాభిరామ శే 
ఖారమణీయ లోకహిత కారిమహోికళరణి య ఘోరనం 
సారదురామయాిపదవసాయక నిత్యీ ఫల; పదాయశఃకా, 

409. క. పారాళర్య పముఖో, దారము సీం! దాంత రంగ 'ధామాంతర్వి 
“స్ఫారి వభాో*పటలీవి, స్తారోజ్ఞ పలీదీపిరూపీ తా న్తవనీయా. 

410. మాలిని, 'అనురిదళనలీలాో వ్యా ప్రోదీపారశోచి 

ర్లసిత్‌పరశుీీగా ఛా లం"కృత (పెౌఢము(దా 





406, 1. వైరి చేతను = అ. ప. ఘ. వ. లి. నెమ్మెయి, నెమ్మియు, నమ్మెయి - అని 
పాఠములు. కి. నోనాట - చెక్కు. (పతులు. ఓనెటులు - ఆ. న.ళ. మ్మ ల|దులు = 
ప DNR “పక్కు (పతులు. 


408. 1.ముని-గ.ద. 2. పూత - పెక్కు (పతులు; పూరిత నుస్టిర; పూజిత నున్ఫిర _ 
అని పాఠములు. లి. స్ఫార- ఏ. జరు. త. 4. విలాన ఈ; విమాన = ఘ. 
5. నుడదారన = ఎ. జొ. చ.ద. 6. లోల గుణాభిరామ కే ఎ. జొ. ద. 
7. రమణీయ _ ఊ. ఘ. డ; మవానీయ - ఇ. రి. దహన _ అ. ప.గ. ద; పరమ _ 
ఉ. 9. సుఖ - పెక్కు (పతులు, శుభ _ ఒ. జౌ. చ. మ. ల; విభూతి నాయకా _ ఎ. 


409. 1. ధర్మాం తర్వి - ఎ; ధామాతురవి - ల; ధామారుత = ఒ. 2. సొర- ఎ. చ. డ. మ, 
లి తమః  శ.ష. 4. పటలీ -శ.ష. ర్‌. విస్పారో = ఏ న. ర. దివ్య - 
జొ; దీప్త= ద. 7. వావన _ ఎ. రూపిత = బ. 8. సం స్తవ - ఇ. ఈ, 


410. 1. అనద్భశ ఘన కు ౨. రకన అ అం -. కి. వ్యక్త = అఆ; వ్యావ్ర- పెక్కు (పతులు. | 
ఉ. దీప్తాఖి - పెక్కు (పతులు; శేషాభిరామ = ఎ. ఖ. చ.రు.ట.డ.ల. క్‌, పరమ - 
"పెక్కు (పతులు; వవాన, గహాన, చరణ = అని పొఠములు. కి. గండా = ఇం 
7. కృతి జ: కృత = పెక్కు (పతులు. 


144 శ్రీమదాంథ మహాభారతము 
YY 


కభ్యసనమహితీచాహో పన్ఫురత్యాంతిివృచ్యా 
వానననురఖిోవిద్యా వాంసీినాదై కివేద్యా. 


గద్యము. ఇది (శ్రీమదుభయకవిమి త్రీ కొమ్మనామాత్యపు త్ర 
బుధారాధనవిరాజి తిక్క.నసోమయాజి |పణీతం బయిన 
(శ్రీ మవోఖారతంబున ఖీష్మపర్వంబునందు 
ద్వితీయా శ్వాసము. 





8. వ్యసన _ ఈ. ఒ. న, స; (పసరతులిత =వ. కి. బాహు _-ప.న. ము బాణా = 
ఎ. చ; భారా. డ. " 10. విద్యా అకు il. వాద్యా = ఖు; వంద్యా ఆః 
i2, భావర - ఈ; సారైక -న.శ టబెవైక అలు 18, విద్యా = 


కిమదాంధ్ర మహాభారతము 


భీష్మ పర్వము - తృతీయాశ్వాసము 


క, (శ్రీవిలసనత్వ1గురుగా 
రీవి భ మిరమ్యచాతు రీ స్వీకృతస 
దావ నిరుపాధికానం 
'దావహాకరు *ణానుభావ హారివారనాథా. 


జర భీవ్య గాంధా రేయల నంవాదము :- 
సం, 6_.76_8 
వ. దేవా వై శంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 
తే. భండనంబున6 'దనయుండు గం డడంగి, £పోక విని తీ వీఖేదంబుం 
బొంది యంది 
కాతనూభవుం డప్పు డాసూతపు త్రు, నడిగె నుత్తరవర్తన మాదరమున. 
వ. అడుగుటయు నతం డతని కి ట్లను నాంటిశేయి గాంగేయుతోడ గాంధా 
రేయుండు. 





1. గుణగారి యు. డ. వ. 2. బారు చాతురీ మ. వ. లి, విళుత - కొన్ని (పతులు. 


4. ణాసనాధథ _ అ. 
1. తన తనయుండు గణగి బోక వ. ౨. పోవ నతితీ|వఖేధంబు వవ్‌ ర పరక ఉక 
. ళా 


1. కి ట్లనియె _ శ. మ. కొన్ని (ప్రతులు. 


146 


10. 


. మనము పూంచి పట్టి మొన కే లేర్చికొని పోవం 


శ్రీమదాం ధ మహాభారతము 
నూ 


శా 


బాండురాజముతులబలము 2౫5 సి 
గాసి చేయునదియు. గాక నీముందటం, బవనతనయుచేత భంగపడితి. 


నినుం గొని 7లిచెదం గుంత్కీతనయుల నని యున్నతలంపు దప్పించెదు నీ 
వనిమిషుల నై నం 2జేకొన, వసిమొన వా రింతబలియు *రగు 
శుమి యొకో. 


అనిన విని నవ్వి యత డి, ట్లను నిం తన నేల నన్ను నని నాయొడ లో 
మినచోటు6 గలదె పెజయో, ధనికాయం జై న నకట *తలంకదె చెపుమా. 


. పాండవుల 1జయింప నలవి *గా దని యెప్పుడుం కెప్పుదు నై న *నజలేః 


నీకు జయంబు గోరి *పోరెద వగవ కుండుము. 


_వి భీమ్మునిన వ్రమదివనయుద్ద/(తమము == 
అబి @ 
సం 6_77_11 


. అన విని యూజడి ని|చా,జనిత సుఖం బంది రేప జనపతి యనికిం 


జనుటయు ఖీష్కుండు బలమె,ల్లను నెజయంగ దీర్చి మండలివ్యూవాముగన్‌ : 


అందు నడుమ నరనాథుం డొప్పి యుండెం దమ్ములు. వేయం గలదొర 
లును *నూరల నిలిచి రంతం బాండవులును భండనంబునకు వెడలి రయ్యు 


. యేర్చుకొని = కొన్ని | పతులు. ౨, గలన, గలసి = అని పాఠములు. 


- జీరికిం గొనవని _ ఒ. ఖ. యు. ట. డ.వ. ౨. గ్రైకొన _ కొన్ని పతులు. 


ఏ. యుండుదు చారు బలియు రగు  ఐ. మ. వ. క. రశుమార్కొనగాన్‌ ప. 


1. 


li 


దాకదె . అ తలక నె, తలపదె _ అనిపాఠములు. 


జయింప _ పెక్కు (పతులు; గెలువ = వా, 2. గా చెప్పుడుం, గామి 


యెప్పుడుం - అనిపాఠములు. కి. నోట లేక - ల; నోర లేక_అ. బ. వ. 4. చెనం 
స్‌. | 


l 


. రేప - వ; చేవు - నసం(కకటలేఫయు క్షరూవము. 2. వ్యూవాంబున్‌ _ వెక్కు 


(పతులు | 


1. 


తగురాజులు  ఉణ. లి. నిరుగలంకుల _ ఇ. 


1... 


12, 
18. 


14, 


15. 


ll. 
15. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము {47 


థిఫ్టీరుండు మన మొనలం గనుంగొని వజవ్య్యూవాంబు కిగల్పింపు మని సేనా 
పతిం బనుప నతండును ద్మత్ప కారంబున *నై న్యంబు నన్నద్ధంబు సేసిన నది 
పరబలంబు మెచ్చక తఆిమి తూర్యధ్వను శలెసంగం చాంకె. నప్పుడు 
[దోణుండు విరాటుని (దౌణి శిఖండిని దురోధనుండు ధృష్టద్యుమ్నుని 
మ్మద్రపతి గవలను వించానువిందులు యు ధామన్యుని బెక గ్రాం[డురాజులు 
వీభత్సుని మారొనిరి భీమసేనుండు గృతవర్మను సౌభదుండు చిత్రసేన 
దుళ్ళాసనవికర్టులను ఘటోత్కుచుండు భగదత్తుని సాత్యకి యలంబునుని 
ధృష్ట కేతుండు భూరి శవనుని( 'జేకితానుండు గృపాచార్యుని ధర్మసూనుండు 
(శుతాయువును బలువురు భూపతులు ఫీష్మునిం 6డ్రలపడి రట్టియెడం గృష్షు 
నితో జిష్షుం డి ట్లనియె. 


. భీష్మం డొడ్డన మేర్చిన బెడంగు సాల 


నొచ్చు గారవయోాధులయుబ్బు "మెజునె 
న్భపు లనేకులు నామీంద నిగిడి నేను 
బిక్కు వణిచెద( జూడు మీయుక్కు_ 1ముటుసీ., 


. అని పలికి గొనయంబు సారించి. 


. జననాథులె ( బే, సిన వారలు నొక్క పెట్ట చెలగి ముకుందా. 


ర్థునుల( బటుబాణవర్ష ౦,బున ముంచిన నాశ్చె నీదుపుతబలంబుల్‌ . 


. అప్పు డిందనందనుండు గోపించి యొం[ దా(న్ర్రుంబు (పయోగించిన. 


. అది యాబాణము లెల్ల ఓమాన్ని నరనాథాంగంబులకా గీజీ యు 


నృదళకుండాలహియాళిం గూల్చి రభ సోన్మాద | క్రియకా సం| భ్రమ 
(పద మై మందర మంబుధిం గల(చుదర్శ్భం బొప్ప నొప్పించుడుం 
దదనీకంబులు వాజి భష్మురథ మాధారంబుగా నిల్చినన్‌. 


పై ఎక చయంపు మని జ చు. ఈ నొడ్డనంబు దీర్చిన నది _-ఒ. రు. ట. డ. వ. 
5. లు దిక్కు అదర, లు దిక్కులు దలంక(వడంకలు దిక్కులు పిక్కటిలం-అని పాఠ 
ములు. రక. మారని - ద 

1. మెరసి, మిగిలి - అని పాఠములు; దక్క-ఆ. ఐ. ఓ. వ. వీ. శ, వ; మడ(చి- వా. 
1. (ద్రుంచి - ఇ. ఈ. ట.త. మ; మాన్చి - ర. 2. యావలీరథభటోన్మాద కయన్‌ - 
వం 2 రథ సమ్మర్షంబునున్‌ (వచ్చి ఫీ = ఇ. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


16, వ, ేతిగదర్త రపతి మెద లయిన యమ్మహీపతులుం 'జెరలి తమతమినె వై న్యంబులు 
నన్న శి నెలవులకుం జని *యొదుంగుటయు గాం గోయుండు గడంగుటయుం 
గని రాజులతో రారా జి ట్లనియె. 


[7 క, సీనాసమేతుం డగునరు, వె *నొక్కండ ఖీష్ముం డడర *బలువిడి మెం దో 
డై నడవ వలదె యింతటి,కమానుసులకు *నేను జూడ మరలం దగునే. 


18. వ. అనిన విని యాభూపాలనికరం చాలంబునకు నూలుకొని *నురనదీనూను 
.... . నిరుగలంకులం గూడుకొనియె *నప్పుడు. 


19. సీ. గురుండు విరాటుని కోదండ కేతుదండంబులం (దుంచె రెండంబక ముల 

: నత(డు వేజొకవింట నాచార్యుమేనును సూతుని మూం డేసిసునిశి శాస్ర 
ముల ఏనొంచి ఘోటకమ్ముల నాలుగింట కనోనేసీ చాపము సిడ మెడల రెంట 
నేసిన నతడు ద seg విరథు( జేసీన సుతునరద మెక్కి. 


తే. యత(డు చానును గూడి 'వాలంపో వెల్లి, ముంచుటయు. గ్‌గుంభజుండు 





గోపించి దొడ్డ 
నారసం జేయ నమ్మత్స్యనాథతనయు, నురము వడి! గాడి వీపున 
నుచ్చిపోయె. 
20. వ. ఇట్లు |కూరనారాచంబు బెట్టు *దాంిన. 
16. 1a తిక ర్త ర _ చెక్కు న. 2. సైన్యంబు లున్న = ఇ. ల. కి. చేల 


కుం జని - అ. ఆ. ఓ. వ. శ. వ. వా. 4. యొదిగి యండిరి = ద. 5, యుండు 
గం డడంగినన్‌ - ర; యుండు గడంగినన్‌ - సెక్కు (ప్రతులు. 


11. 1. నొకరుడ = కొన్ని[పతులు రి బలిమిమె _ ఊ. న; బలిమి మెయి . wits BS 
లీ. మానుసులకు _ పెక్కు [పతులు; మానిసులకు-వా. 4. వెనుక జూడ మరలం - 
ఆ. మ. వ; రణమునందు మరలం - ఇ. 


18. 1. నుయోధను నిరు - ఉ. 2. నట్టి యెడ _ కొన్ని (పతులు. 


19 1. మెమూడు - బ. ౨. నేసి - కొన్ని [పతులు. శీ. నొవ్వ జేసి, నెవ్వ నేసి-అని 
పాఠములు; నోంవేసి = ల. వ. శ. 4. గముల-ఐ.యు. మ. వ. ర్‌. నగ్గు 
రుండును మొనసి దొడ్డ ఎ ఇ. క.న. 6. దాకి = ఓ. శర; గాడి (అర్హబిందు రహిత 
మ 3 ప్‌ శ, మ 


ళ్‌ 


20. Et dS చ; నాటిన _ ఈ. 


149 


al 


22, 


వలి, 


దశ, 


25. 


26, 


21. 


22. 


28. 


బరి. 


భీష్యపర్యము జ తృతీయాశ్వాసము 


॥ కల్లును నములు విడుచుచు(, (దెట్ల్టటయును శంఖు జూచి ధృతి 


గలంగి “జనం 
జెల్లను జూడ విరాటు(డు, దల్ల డీమునం బాట కీవిచ్చె( దతె ఎన్యంబుల్‌. 


అట్టిసమయంబున శిఖండి గురుపు త్తుఫాలంబున. *బటునారా చ[తయంబు 
నాంటించిన నతం డలిగి యొక్కపెట్ట చెక్కమ్ములం దురంగసూత కేతు 
చాపంబుల నుగ్గు చేసినం జీ బలకయు -వాలునుం గొని నేల కుజికి పాంచాల 
నందనుండు సాళువంబుచందంబునం విసి యశ్వశ్ఞామ యేయుతాణంబులు 
గృపాణంబునం క్‌ దుంచుచుం గదిసిన నతండు కోపించి. 
పలక పణజియలుగా( చేసి యలు(గు దునిమి, యొడల వాలంపపొది 
నింప నొల్లంబోక 
[దుపదప్వుతుండు గరవాలు దునియ వైవ, నడుమం "బొడి సేసె 
నాచార్యనందనుండు. 


శిఖండియు సాత్యకిరథం బెక్కె. దదవసరంబున ధృష్టద్యుమ్నుండు. 


౨ ధ్యృష్టద్యూము టబిబే దుర్కోధగుండు బిరథుం డై వోవ్రథి pa 


సం. 6768. +4 


. శరములు కురుపతిమీ(దం, గురిసిన నతం డతని మేన (గూరా(న్రుంబుల్‌ 


సరభసమున నింప(గ స,త్వరముగ నా(దుపదసుతుండు దచ్చాపంబున్‌. 


, తుండంబులు గావించి. 





1. బలం చెల్లను - ఐ. మ. వ. 2. పడి పార(రె-పెక్కు ప్రతులు. ౨. కలగె _ వ. 
య 


1. చటుల(|కూర్చనారాచ - ఖ. న. 2. బలుకయు వాలును - కొన్ని (పతులు. 
9. కురికి, శెగసి, కరిగి-అని పాఠములు. ఓ. గవిసె- వీ. శ. ష. 5. జడియుచు - ల. 


ర క. మ 
1. నాచార్యతనయుండు నగుచు దునిమె - వ. 


1. మేనం గురినిన - కొన్ని పతులు. 


150 


వ్‌, 


లర. 


29. 


80. 


81. 


ల. 
వీరి. 


80. 


లే, 


లా 


శ్రీమదాంధ మహాభారతము 
ళో 


. మణియు నొకవిల్టు గొనుీన, త్రెజపిన విరథుండుగం జేయ ధృతి. గరవాలం 


బుటిక గొని విభుండు నేలకు, నుజికి యతనిమీంద నడశె నుగాకృతి యె. 


. అట్టియెడ సౌబలుండు రయంబున నెయిది యన్నరపతిం దనిరథంబు 


మీందికిం *దిగిచికొని పోయ సాత్యకి యలంబుసుని నలఘువిశిఖవృష్టిం బొది 
విన నద్దనుజుం డర్దచం[దబాణంబున దచ్చాణావనంబు *దుండంబులు సేసి 
రయంగమ్ముల వాలమ్ములు గీలించి మాయ లొనర్భి యతిఘోరంబుగా. 
'బేర్చిన నాశినివంశవరుం డచలుం డై *యెం|ద్నాన్ర్ర|పయోగంబున 
నమ్మాయ మాయించి యతని వెగడుపజచిన నతడు వెఅచణుచి సఅచిన 


నయ్యాద వసింహుండు సింవానాదచంబు సేసి కురుబలంబులపయిం గవిసె 
నప్పుడు. 


3 కృతవర్శ యేచి మారుతునుతుపయిం దబుముటయు నతండు 


నూతుని దురగ 
(పతతిం బడ చేసి మహో, ద్దతి మార్గణమయము చా దధా|తంబున్‌. 


. ఇట్లు విరథుండును విశిఖీతతదేహుండును నై యతం డేదు వెరింగి నట్లు 


సిదుమటుంది యగువృ షకునరదంబుమీ (దికరిగ ననిలతనయుండును మనగజఘ 


టల్బవె ( బటుగయంబునం దనరథంబు. బఅవె ననిన విని థృతరా స్ట్రైందు 
సంజయున కి ట్టస్‌ యె. 


క. విజుగుట నొచ్చుట మనదెస(, దజచుగ *నాడెదవు పొండుతనయులబల మే 


డెజ దజుంగక చెన(గుట పలు, మాయలు. *3ె ప్పెద వకట 
యేమిమాయయొ తలంపన్‌. 


1. నెడం "దెజవిం గని విరథుం జేయ - వీ. స. ళ; నేజెజగని - ఆ. ఓ. వ. శ. మ. 


et 8 


1. నెదరి _ వా; నంజని - ఎ. జొ. ళ, షమ. 2. యందంబు - కొన్ని పతులు. 


8. దిగిచి తొలంగిపోయె _ ల; దిగిచి తొలంగం గొనిపోయె _ కొన్ని (పతులు. 
4. ఖండంబులు -_ పెక్కు. య క, యంగంబున - oe [వతులు. 6. యెంచా 
(ప్ర్రంబు (బయోగించి _ ఈ. ఏ. చ. త. ర. వ. 


1. తతుండును నై. - పెక్కు (పతులు. 2. శకుని - ఎ. క. న; వృషాంకు - శ. వ. 
మూలమునందు వృషకు"డనియే కలదు. 


1. చచ్చుట వ, 2. "జెప్పెదవు - కొన్ని (పతులు. లః జెప్పెన వగుట = తీ. 


లీల. 


లలి. 


లీ, 


లి5్‌, 


౨6. 


లల, 
లెర్‌. 


వ, 


om 


ఫఖీష్మపర్వము _ తృతీయాశ్వాసము tél 


అనిన విని సంజయుం డతని కిట్లను మనవారు. రా మోపినభంగి జెనంగు 
దురు సము[దంబు సొచ్చినోయేజులుంబో లె. బొండవసేనం జొచ్చి తమ 
దర్చంబులు -మెఅయ కలే రది తప్పుగా గొనరాదు నీీతహ్పునం బాటి ల్లిన 
చేటునకు ళోకింవం బని లేదు సమర ప్రకారం బవధరింపు మవంతిదేశాధీకు లగు 
వించానువిందులం బటు బాణపరంగీపరలం గప్పి యుధామన్యుం జేచి యను 
విందు విరథుం చేసిన నతండు విందుస్యందనం 'బెక్కుటయు నప్పాంచాల 
వంశవరుండు. 


. విందునిసారథి నొకకో,లం దునిమీన "వావాములు గలంగంబడి పొ 


జం దేరు దిగిచికొని మగు,డం దదృల మెల్ల దల్టడము. *బొండె వడిన్‌. 


+ అట్టి సంకులసమరంబున. 


. భగదత్తు నేను. గడరిన, వెగడునం జాండవులమొనలు విఖుగుటయు మహో 


నగ 'మేటివేగ మాగిన, పగిది ఘటోత్కచుండు చదానిిపరు కవుడిగించెన్‌, 


దను జేం[దూేనిలుచుట *గని సైన్య మెప్పటోయట్టుల పురికొని 
యనికి. జొచ్చి 
*నాఘటోత్కచుండు బాణావళి వజపిన భగదత్తు. డదియెల్ల మగుడం జేసి 
పటుతోమరంబులు పదునాలు గడరింప నవి కదుంచి డెబ్బదియమ్మ లేసి 
యసుర యార్చినం జేర్చి యాతండు విరథు( జేసినవాండు శ క్రి 
వె చిన నతండు 


1. చారోపినభంగి - కొన్ని |[వతులు. 2. యేజుల తెరంగున( చందంబున) - కొన్ని 
(పతులు. క. నేర రది తప్పు _- ల. 4. కతంబున, పంపున -_ అని పాఠములు. 
వ. పరల బరగించది _ అ. 


1. తురగములు గలంగం -ర.వ. 2. బొందంగన్‌ - ఐ. మ. వ. 


1. మెదిరి వేగము _ ఐ. ము మునది వేగము = ఒ. ట. ల. 2. పజ వుడిగించెన్‌ _ 
ఐ. మ. శర. లి. వడగించెన్‌ _ అ. 


1జఉడరిన గని అ ౧౨ గలి వారినై న్య మెప్పటియట్ల-ప.. వా; గని నీదు నైన్య 
మెప్పటియట్ల వురికొని _ శ. లి. యట్ల వే పురికొని _వ. 4. కడగి యవుడు 
ఘటోత్కచుడు బాణావలి వజపిన నవియెల్ల మరల జేసి బం ఎతు ర; [దుంచె జ 


yu 


కొన్ని (పతులు. 


152 


97, 


ఏర, 


39, 


£0. 


ప 


. నడుమ? దునుమాడి వడిం చెక్కునారసముల, నొంప చై. త్యుండు 


శ్రీమదాంధ మహాభారతము 
లో 


శ్‌ 


నముచి నిలింవపలికి: 
చాణీిన ట్లోడి పాజె నబ్బలము( గడిమి, నెగచెం | బార్ద్యోతిషాధీళుం 
డిభము(6 బలుపి. 


శల్యుమీ6ద. గవలు శరవృష్టి గురిసిన, నగుచు విరథు: "జేసె నకులు నతండు, 
వార లప్పు డొక్క-తే రెక్కి యడరిన, రౌద్ర మెసంగ నొంచె మదేవిభుండు 


ధృతి కేబలు పొప్ప నిల్చి నవాదేవు(డు (వేళనినారసంబు. [గూ 
రత నుర మాడ నేయ నది రక్తము సోంకకళ యుచ్చి పోవుడు౯ 
మృతుండునుబో లె చేరిపయి మేటిమగం డగుమ।|ద మేదినీ 


వతి వడినం గలం7గా నరపాలక 'కౌరవరాజనై న్యముల్‌. 


ఇట్లు మూర్భితుం డయినళల్యుం జూచి సారథి రథంబు దొలంగందోలికొని 
పోయినం గనుంగొని కవలు సింహనాదంబు సేసి కంఖంబుల6 బూరించి 
రంతం గమలేజాంధవుండు దివసిమధ్యో పేతుం డయ్యి నట్టిసమయంబున 
యమనూనుండు (శుతాయువువె c దొెమ్మిదియమ్ములు నిగిడించిన నతండు 
వాని మగిడించి నిశాతసాయకస _ప్రకంబు శరీరంబున (గుచ్చినం గోపించి 
యుధిష్టిరుండు వరాహాకర్ణకి శరాసారంబున వాని వక్షస స్థ లంబు [వచ్చి వెడం 
దవాతి యమ్మునం ఓచెశువుం దునిమిన నతండు. 


వెండియు నేడుబాణములు వే తొడి ధర్మజు "నొవ్వ నేయ నా 
తండు మహో (గకోపమున దత్తురగంబులం జంపి తద్దను 

ర్షండము. (ద్రుంచి తత్తనుపు ర_క్షమయంబుగ౦ జేయ వాండు భీ 
స డయి పాజె నీబలము దూలంగ నబ్బల ముబ్చి 2 కాలగన్‌. 





1. పతియు _ జ. ద. ర. వ. 
1. బలు వొప్ప - ల. కొన్ని (పతులు. 


1. మితుండు, హీతుండు = అనిపాఠములు. 2. మధ్యోపహితుం డయ్యె - ఇ. య. 


వ. స. ళ. వా మధ్యోపగతుం డయ్యు - కొన్ని (పతులు. లి. శరాసారంబున = 


పెక్కు (పతులు; మార్గణంబున - వా... కీ, “దరువు దుంచిన - వ; కేతుదండంబు 
వ న. 


లా 


1. మేనునొంపనా -రు. డ. ౨. పోవగన్‌ _ తః 


(£1) 


41. 


42. 


48. 
44. 
జీర, 
46, 


42. 


షీల, 


భీష్మ్యపర్వము _ తృతీయాశ్వాసము 158 
అ చో తితానతృవొచాడ్యూల ద్నంందృ యుద్ద ము a 


సం, 6_80_౪ 


. చకితానుండు గృపునివై శితళరమ. లు, గురసె నాతండు విల్టును గుజ్జములను 


(వయ్యలుగ. "జేయ గద గొని రథము డిగ్గి, సరభనంబుగం జని 
కృపు విరథు. "జేసి. 


- అయ్యాదవసింహుండు వెనుకకు లంఘించి పోయినం గృపాచార్యుండు 


పదాజఅమ్ము లెమ్ములం గీలించుటయు నతండు గచాదండంబు వైవ నగా 
తముండు తుండంబులు సేసినం చేకిశానుండు రయంబున రథంబుమీం౭దికర' 
కరవాలంబు గొని మెజుంగు *మెటణీసినట్లు పజ తెంచిన శారద్వతుండు నిశాత 
కృపాణపాణి మై ధరణి కెజంగి *యే_డైజ నతనిం *గవిసి నొప్పించి యతని 
చేత నొచ్చె నట్లిరువురు మూర్చిల్లి మేదిని వాలిన. 


. ఇరైస సుబలతనూజు(డు, నద్దెనం 1౫రకర్గ ణుడు రయం జసంగంగ న 


య్యిద్దజ. దమరథముల వె, గ్రద్దన నిడికొని తొలంగయగా జని రధిపా, 


. చేదిపతి యగుధృష్ట కేతుండు భూరి శవనునిం దొంబదితూపుల నేపారి యేసిన 


నొచ్చి కోపించి యాసోమద_త్తతనయుండు. 


. నాన్య్మాస్ర్రంబుల పాయముల, మేనులు దునియలుగ( చేసి మెయి నారసముల్‌ 


1కే నాటించిన నత(డు ళ,తానీకునిరథము వె కి 2నరిగ్గం బెలుచన్‌. 


. దుళ్శాసనవికర్ష చి తసేనులతో సుజ చాసూనునకు మహాయుద్ధం బయ్యె 


నందు వారల నందటి నానం[కందనపౌ త్రుండు విరథులం జేసి వృకోదరు 


1. నెయిది అ. వి. మెరచినట్లు -ర.ల.వ, కొన్ని (పతులు. 3 యేడై రం 
గవిసి - చెక్కు ప్రతులు. 4. గదిసి - కొన్ని (పతులు. 


1. కు తదనుజుండును రయంబున జని య = ఇ. 


నోనాటించిన - ఐ. మ. వ. ళ. ల. దా వడి నీరిగన్‌_ఇ. ఉ. క; చా పవన నరిగెన్‌, 
చా నేగన్‌ పెలుచన్‌ లని పొఠములు. వీనియందు అఖండయతిగా ఛావించవళిను. 


జజ 


164 


47. 


48. 


49. 


50. 


శ్రీమదాంథ మహాభారతము 
టో 


శ్‌ 


వచనంబులు దలంచి యలంచుచుండెం గాని సమయింపం డయ్యు నట్టి 
సమయంబున శాంతనవుండు వారిం *గై కొని యనేక రాజరథికులతోడం 
గూడ నన్నరనందనుపై నురవడించిన నాభూపతులు *పలువురు |పౌఢు 
లగుటయు నయ్యభిమన్యు( డొక్కరుండు జాలురోడు నగుటయుం జూచి 
సవ్యసాచి శాంతో ని ట్లనియె. 


. ఉక్కు మిగిలి జగతీళులు, పెక్కుండు రయంబు మెజయ భీష్మ!నహితు లై 


యొక్కటం £దోంతెంచెద రా,దిక్కునం బోనిమ్ము రథము దీ|వన్సురణన్‌, 


. అని వారలవలను "సూప నచ్యుతుం డట్ల చేయం ద్రిగర్తపతి దనమొనలకుం 


దలకడచి కవ్వడి మారొనుటయు నతండు. 


. మీవీటి ౩ల్ల *మేటివి, నీ విట్టు గడంగి తిచట *నిక్కమ పోరం 


గావలయు జుమీ యనుచు శ +రావృతు( గావించె సూతపహాయనహితముగన్‌. 


3 అట్టియెడం గౌరవనై న్యంబు గాండీవివై నొక్క- పెట్ట యడరినం బాండవ 


బలంబు లతనికిం దలకడచి తలపడిన సందడి'కయ్యం పొయ్య నా 
సం|క్ర్షందననందనుండు శీరాజులగములకుం *గవిసి కేతనంబులు నణీకియు 
న స వెణీకియు నాతప| తచామరంబులు పొడి 

'సేసియు.6 జాపంబులు రూపజలీ్‌ జేసియు( వర త్రంబులు (వచ్చియు "మర్మం 
బుల మార్షణంబులు |గుచ్చియు సర్వాంగంబులు కినొంచియు6 దలలు 
దుంచియు' విహారించుచుండ నపరాహ్హాం బయం (దిగ రనాథుండు వెండీ 
యుం బిర్చి యెదిర్చిన. 





46. 


47. 


48. 
49. 
50. 


1. యలయించు చుండె = ఎ. న. ౨. గనుంగొని _డ. లి. మువ్వురు _ చ. వా. 
ర్వీ, డె యనికిం జూచి _ “పెక్కు [వతులు. 


1. సహితమై -క. ప. 2, తోతెంచిరి యద్దిక్కున - ఇ. ఈ; తోతెంచద రద్దిక్కున - 
కొన్ని (పతులు. 

1. నూపిన నచ్యుతుం = కొన్ని [పతులు 

1. మెరసియు సన. 2 నిజముగ ఎ చ. వా. 

Ls కయ్యంబున-వ. కొన్ని (పతులు. 2, బయ నట్టి యెడ = ఇ. ఖ. యు. ట. డ.వ. 
8. రాజులకుం దల మిగిలి రాగుమురులకుం గవిసి - ద. 4. దలకడచి, దలమిగిలి = 


అని పాఠములు. ల. నంకియు వా. 6. వర్మంబులు - పెక్కు (పతులు; చర్మం 
బులు - వా. 7.దనువుల వ. రి. నొప్పించియు  ఘ. 


వ్‌]. 


ర్‌2, 


5ల. 


54. 


55. 





51, 
ర్‌ప, 
ర్‌లి, 


ర్‌ఉ, 


ర్‌5. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము [గర్‌ 


: తితనిరథరతుకులు శ కసుతునిమీంద( గడంగి ముప్పదియిద్ద లు 


గవియుటయును 
నవ్వి "'యలువదిచాలుగు నారసముల, నక్కిరీటి యారథికుల నవని గూళ్చె. 


. దల బడినసవాచరుల( గని, యలిగి సుశర్ముండు దాంకె నర్జును ినతనిం 


దలకడచి శిఖండి | పభ్ళ, తులు నిగిడిరి వారిమీద |దుపదజ్ఞాతుల్‌ . 


. ధనంజయుండును దనకు దుర్యోధననై ంధవు "లగ్గం బై యున్నను (గేంగం 


టం జూచుచు గాంగేయు.వె నడరె నప్పుడు దన్ను. దొడర వచ్చుళల్యు 
నాదరింపక ధర్మతనయుం డనిలతనయమా [దీతనయసహితుం డై. పార్టునకు 
బాసట యె భీష్మునిచెనకు శినడరె నిట్లు పాండవపంచకంబుతో. బెనంగు 
శాంతనవుం గనుంగొని కురుపతియును సింధురాజును బరవసంబు సేనీ 
యప్వాండవేయులం దాంకిన. 


3 శలశల్య చిత సేనులు, బలియుం డగు"కృ్ళపునిం గూడి పాండుకుమా రా 


వలిమీ6(6ద6 గవిసి వాల, మ్ములు గురిసి రతండు నూచి *మోదం బందన్‌. 


. 'తదవసరంబున శిఖండి చేవివతున శెదిర్చిన శనొండు సేయ నొళ్లమి 


నాతండు కోదండంబు దుండంబులు సేసి పిలుసనం 'జేయుటయు. చాండ 
వాగజుండు వాని |పతిజ్ఞావచనంబు లెత్తి చెప్పి మొగ మోడక యదల్చినం 
బురికొని యప్పాంచాలపతినూనుండు నురనదీనూను మార్కొనుటయు 


 యునకామణాాలాాణాాాానాలదానాంతడాలాం. 


1. యిరువది నాలుగు - చ. జ. యు. ట. డ. ణ. ల. 
1.ఇలబడు సవాచరులం గని - వా. శ. వ. 2&2. తనయున్‌ మ. వ. 


1. లడంబి యున్నను-ఖర్వు. ట. డ; లగలంబె యున్నను - ల. వ, కొన్ని (వతులు. 
ర ఈలా a ర 
౨. కడకు నడచె వ. లి. నడచె = "పెక్కు (పతులు. 


1. కృపుడు గూడి - అ. ఈ. ఊ. ఖ. వ. పీ వా. 2. మోదమును బొందంగన్‌ _ 
వ. స. ళ; మిగులమోదం బందన్‌ - ఐ. మ; ముదమున బొందన్‌ - ర. కొన్ని 
[పతుల; నతులమోదము బొందన్‌ _ఘ. 


1. తదనంతరంబ - శ. వ. కొన్ని (పతులు. 2a [వతుం దాకిన ౬ ఇ. ౨. నొప్పమి 
సేయనొల్లమి - ఎ. 4. నేసినం బిఖుసనుటయు - వీ. శ. న. వెక్కు (పతులు. 
5. పెట్టి -క.న.మ.ల, క్ట 


156 


56, 


58. 


59. 


శ్రీమదాంధ మహాభారతము 


మ[దనాథుం డెడసొచ్చి “మవోనల్యాస్త్రంబు (వయోగించిన దానికిం 
దలంకక "వారించి వాడును వారుణ్యానస్త్రం లేసిన నతండు త త్పతీవాతి 
గావించి గాంగేయుండును ధర్మతనయు కేతు చాపదండంబులు [(దుంచి 
యార్చినం బేగ్చె భీముండు గదగొని రథంబు డిగ్గి రారాజుపయిం *గవియు 
టయు దతృమయంబునం దలమిగిలి జయ[దథుండు రౌదం బెసంగ 
వేగంబు మెఅసి మెలుంగుటమ్ము లేనూ జితని-వె నడరింప నతండు సరకు 
సేయక శరంబులు గద జడియుచుం ిగదిసి యమ్మారుతి సింధురాజ 
హయంబులం జడియ మోందిన నానే ంధవుండు., 


. 'ఉక్ళ్కుణి యొండొకనిరథం, బెక్టుటయు౯ా దొరలు చెరలి యే డ్రె సెడి రా 


దిక్కు | పజ *విచ్చె నప్పుడు, [గక్కునం బతి ఖీముమీంద6 గవిసెం బెలుచన్‌, 


. ఎడం జొచ్చి చి|తసేనుడు, వడముడిమై "నేయ నతండు వై చెం గోపం 


కైజరంగ గద నది యు! గపుం, బిడుగు|కియన్‌ మెజసి పబచె బిట్టుగం జదలన్‌ , 


. అట్లు వచ్చునాగదం గని యచటియోధు, లనికి తమతమమీందన యడరు 


ననియు 
కలచి ియొదిగిరి రారాజు దలంప రైరి, |[పాణభయ మెట్టి వారి 


గీడ్నలుప కున్నె. 


* అడిదము బలుకయునుం గొని, చికిముడి వడ కపుడు చి తసేనుం డుణి కెం 


బుడమికి రథవాయసూతులం బొడిపొడి గాంచె బవనప్పుత్రు నిగనయున్‌ . 





56. 


58. 


6. మహ్మో,స్త్రంబులు [బయో -_ పెక్కు | పతులు; మహాం[ద్యాస్త్రంబు - ఏ. 7. వారించి 
వాడును - పెక్కు. (ప్రతులు; యతండు - వా. కొన్ని (పతులు. ర. వాతించేసె, 
వాతంబు చేసి = అని పాఠములు. 9. గవియుడుం గని _ పెక్కు (పతులు. 
10. గడంగి _ కొన్ని పతులు. 


వ అక్కూఅ, అక్కడి = అని పాఠములు. 2. నిల్చి_ ల. 


1. నతులశ క్రి వైచినం- చ. వీ. ళ.మ.న.ళ. 2. బడర గద (వేయ నుగవు - 
వము సక 


1. దలంకి _- అ. రు. డ.మ.ర.వ.వ. 2: యుండిరి - వ. షః పారిరి _ రు. డ. 
1. వడి క_త్తిపలుకయు _ “ప, 


“60. 


61. 


6కి. 


64, 


81. 


62, 


84. 


ఖీష్క్మపర్వము _ తృతీయాశ్వాసము 157 


. కిట్లు చ్మితసేనుండు విరథుం డైన వికర్ణుం డతనిం దనరథం బెక్కించుకొని 


పోయె నట్ట యెడ. 


. గంగాప్పుతుండు పాండవా గజుని'యుగ్యంబుల్‌ మహిం గూల్చి స 


ర్వాంగంబుల్‌ వెస నొంప నాతడు సముద్యత్కోధుం డై శక్తి వై 
చెం గంపింపక *తుంచెం దాత విభు(డుకా శీ(ఘంబ మాదీసుతో 
త్తుంగస్య్వందన మెక్క నొంచెను సరిత్సూనుండు కేమా|దేయులన్‌, 

—0 అ 


. తమ్ముల !నొంచిన న|గజు', డుమ్మలికముతోడ బెరయునుత్సాహమునం 


ద మ్మందజ( బురికొలుప6గ, నమ్మొన న్భపు లెల్ల దా(కి రప్పుడు ఖీష్షున్‌. 


ఇట్లు పలువురు ధరణీకు లురవడించినం బెక్కుమృగంబులు మార్కొనినం 


జెలంగు సింగంబుచందంబున నలికేంగి సమురనదినూనుండు వెకవు గలవనపాల 
కుండు కాళఫలంబు!ేలు దిగ [దోచు చందంబున మెటుంగు లడరువెడంద 
వాతీయమ్ముల నమ్మహీళుల తలలు డొల్ల చేయుచు మండలిచారి యె 
వివారించుచున్న వెజు(గుపడి పొండవులు నూచుచుండ శిఖండికోదండపాండి 
త్యంబు మెఅయుచచుం కి~దిసిన6 కే గీడించి యతండు సృంజయనై న్యంబు 
పయిం దణిమి దై_న్యంబు నొందించె నట్టిసమయంబున. 


. సాత్యకి యేచి ధృష్ట్రద్యుమ్ను (డును చానుం గురు నై న్యముల: గలగుండు వెట్ట 


వించానువిందులు వసం చొాంి (దుపదున్‌కొడుకుగుజ్రఐబుల: గూల్భుటయును 
వికథు: డై హారితమ్మునరదంబు వె కత "జేంగిన ధర్మజు 'డెల బలము? 
రా క్షా చా ag) 


2 పియించి యికువురC కోని తజీమినం |బజకు6 "జేఎచి రారాజు గడంగం 
మా 


1.యుగ్య(వాతమున్‌ - క.ఖ. లీ. వాని దుంచె = న. శి. తధా[తముల్‌ - ఇ. 
న అరక: 


1.లురులం [దోచు తెరంగున(కరణి) - ఇ.న; డిగ్యదోచు చందంబున-ఆ. 2. |పచారి = 
కొన్ని (పతులు. 8. గవిసిన _ కొన్ని [పతులు. 4. గేడించి _ సెక్కు ప్రతులు. 


1. నాపగాతనయు వై నడరుటయును = ఇ. 2. కదియించి, కలయించి _- అని 
పాఠములు. స 


{68 


శ్రీమదాంధ మహాభారతము 


. దమ్ములును భీష్ము(డును ధర్మత నయుీిసమద, "నేన. బొదివిన " 


వాసవకూను( డడర 
(దోణుం డాతని మార్కొని జాణజాల, కపిహితముగ( వేసె 
రోదసీకువార మెల్ల. 


65. వ. ఇవ్విధంబున నాచార్యుం జేచిన నతనిపాపున భవత్సేనలు !సెలంగి వెకొ 


66. 


67. 


65. 


నియ నయ్యవసరంబున ధర శ్రతనయుండు దనయెలుంగు నూపిస నగ్గలిక 
నాతని మొగ్గరంబుీన మొనలు ెరసి 39వరుసందనంబు నూపి యేపునం 
జెనంగుచుండ నినుండు దర్శనీయమండలుం డగుచు *నపర శై లశిఖరగతుం 
డయ్యె నయ్యెడ సంజకెంజాయ ర్‌సె క్రియ నెత్తురుకేబులపయి వడిం దేలి 
పోవుపీనుంగులం దివిచికొని చనుభూత భేతాశసమ్మర్దంబులను నమరతల 
(పాంతీపతితంబు లె నశవంబులం 7 కొని చెలంగు సృగాలంబులరవంబు 
లను దత్సమయం బతిఘోరం బగుటయు. |దిగ_ర్హపతి" పముఖు లగుజగ 
తీశుల వెగడుపబచి మెజసినసవ్యసాచియు నై ౦0ధవాదివసుంధరా పతులం 
రీజిక్కువడం “కేసి యుక్కుిమీతినమారుతియుం దమయన్నకుం బొడ 
సూపి నిలిచిన నతండు నై న్యంబుల నివ ర్రింప నియమించి సమ_స్తపరిజన 
పరివృతుం డై. 


. విడిదలకు( బోయె నపుడు నీకొడుకు లెల్ల, నాపగానందనునికడ కరుగుదెంచి 


బలము లన్నింటి: ‘దివియంగం బనిచి మరలి, రాత్మసన్ని వే వేళశంబుల 
కత(డు( దారు. 


వ. నే _ప్పమదివసరజనీసమ యా వసానం బగుటయు, 





ఏ. సకలసేన _ ర్వు.డ. ల. 4. విహితముగ - మ. వ. వీ. ళ; నిహితముగ - తవ. 


1. గడంగి = మ.వ. 2.ల. -_ కొన్ని [పతులు. లీ. పరవసంబులు నూపి - వః 
4. చరమశె ల, పరమై ల, పళ్ళిమ శిఖరి (శైల) = అనీ పాఠములు. ర్‌. రంజిల్లు జ 
క. చ; నిగుడ _ద. ర. వతితశవఖావనవిలానంబు లై న - జౌ; పతిత శబరబంధన 
లోలంబు లై న_చ. 7, (వభృతు లగు _ఖ. ల. రి. జిక్కుపరచి - ఇ. ఉ. ఎ. వ. 
9. మిగిలిన - ఇ. ఈ. ద. ర.వ.వీ. 10 నిర్వర్తిప - వీ. శ. మ. "పెక్కు (పతులు. 


ళ్త 
1. మకలంగ - సక (పతులు. 


60. 


69, 


భఖీష్మపర్యము _- తృతీయాశ్వాసము 169 
జఫ భీవ్యుని యష్ణమదవన యుద్ధ (మము ట్‌ 


సం, 608! 


క. *భూపో త్తమ విను పాండు, ఖభ్మూోపాలతనూభవులును గౌరవులును నా 
టోపంబున సంగరకే,లీపరు లై వెడలి ర్ముగలీలలు మెజయన్‌. 


వ. అట్టియెడం గురుపితామహుండు గూర్భవ్యూవాంోబు దీర్చినం గనుంగొని 


ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను నాలోకించి కౌరవవ్యూవాంబు సూచికే 
దినికి( (బతివ్య్యూహాం 'బెయ్యది దాని సంఘటింపు మనిన నతండు ళృంగాటక 
వ్యూహంబు 2వన్నె నిట్లు రెండునై న్యంబులు మోవారించి యుశ్వావాం 
బులు మెజయ భేరీమృదంగా దోతూర్యంబులు మొరయం దలపడినం బటు 
హేతి -వాతోపరస్పరసంఘట్టనంబులం బొగ లేమి మంట లెగయం జటులస్యం 
దనమాతంగతురంగభటకదంబకంబుల గమనవేగంబున 56నెగయుపరాగవట 
లంబు లంబరంబునం బరగ నీక త త్తదనీళా నేకర క్షధారాసారంబు లడరి 
యడంగించిన నతిరా ద్రంబున. 'బనంగు నాసమయంబున. 


70. క. మీతండి సింహానాద,స్పీతముఖుం డగుచు నాత్మ సేన గడచినక్‌ 


థీలీం బాండవ యోధ, | వాతము మార్కొనక యొదింగ వనుభాధీశా. 


71. చ, అనిలతనూజు. డొక్కురుండు నార్చుచు భీష్మ చెదిరి సూతుం జిం 


68. 


69. 


71. 


పిన రథ మీడ్చికొంచు. గురుబ్బందము 1గొందల మంద నళ్వముల్‌ 
వెనుకకు. బాణ నప్పు పృథివీవర పాొండవనేన యుళ్బా నీ 
తనయుండు ఖీముక శ్రైదురం 'దాం౩ సునాభుండు విక్ర మోద్ధతిన్‌. 


1. భూపాలో_త్తమ పాండుక్మాపాల - కొన్ని (పతులు. 


1. బమర్శినం _ ఊ. ౨. దీర్చి - కొన్ని (పతులు. ఏ. నాదంబులు, వివిధ నాదం 
బులు _ అని పాఠములు. 4. పరంపరా సంఘట్ట నంబుల -ల 5. నెగయు 


ధరావరాగ అ రి 3 


1. తల్లడమంద - ఉ. ఏ. య. 2. మోన్నతిన్‌ _ వా. 


160 


శ్రీమదాంధ మహాభారతము 
wy 


= తునాభుంయ మెదలగు వభువమారులు భీమునిజౌం జచ్యుట న్‌ 


సం, 684.12 


72. ఆ. అట్లు చాకుటయు బకాంతకు: డంత్య కా,లాంతకుండు దోశె నలిగి బొమలు. 


ముడి వడంగ నొక్క వెడందయమ్మునః దల,నజీకి వైచి "పలుచ నవ్వ నధిప. 


7కి వ. ఇట్లు నునాభుండు 1వడుట గనుంగొని కోపాటోపంబునం దత్చోదరులగు. 


74. 


75. 


79. 


75. 


కినాడిత్య కేతుండును నపరాబితుండును బహ్వోాళియు.( క్పిండితుండును *గుండ 
ఛారుండును విశాలాతుండును మహోదరుండును వృకోదరువె నొక్క. 
“పెట్ట కదిసి "ెక్కు_విధమ్ము లగున మ్ములం 'బిక్కింట నొప్పించిన నప్పాండవ 
వీరుండు రోషాతిఖీషోీణుం డై యేరికిం 'దేజి చూడ రాక పటుభీల్లంబున 
నతినిశితతుర| పముఖంబున శిత పదరంబున శాత తురికాముఖంబున రద్రీపా. 
ర్లచం| చాంబక ంబున ఖరనారాచంబున (గూర బాణంబున  నక్కు_మార 
స_ప్తకంబు సమవ ర్తి *సమీపంబున కనిచినం దక్కటికుమారు లుక్కుదక్కి. 
"వెజంగుపడి యంతంత నొదింగిన. 


. నాండు సభ నాడినంతయు నేండ చేయు, నట్టు లున్నాండు "మొనతల 


ననిలసుతు(డు. 
విదురుపలుకులు దలకూడె వేయు నేల, యనుచు వెటజం జూచు 


చుండిరి మనుజపతులు.. 


. నీవు తనూోజుల దుర్విన,యావేశం బుడువ వై తి వది దుర్గశలం 


గావింప నింక జావక, పోవచ్చునె వారి కనిలపు తుని చేతన్‌. 


1. వడుటయుం = కొన్ని (పతులు, వ ఇచ్చట నీయబడిన ధృతరాష్ట్రుని తనుజులలో 
"వండితకుడు” అనువాడుగాక మిగిలినవారి పేరులు 1-5-107 నందలి పే ర్తతో ని 
పడుచున్నవి. లి. బండితకుండును, ఖండితకుడుంను - అని పాఠములు. ' 4. గుండో 
దరుండును = ఇ. ఏ. రీ. ణుం డై పటుభ ల్లింబున శాత ౬ అని “పెక్కు పతులు. 
6. దృఢ విశిఖంబున, దృఢద్విముఖంబున, దృఢలి_వ్తవిశిఖంబున _ అని భిన్న 


పాఠములు. 7. సమీపవర్తులం జేసిన _ కొన్ని (పతులు. 
1. చెలలేగి = అ. న్‌ 


స 


(21) భీష్మ పర్వము _ తృతీయాశ్వాసము 161 


6. వ, అది యట్లుండె నప్పుడు సుయోధనుండు దనచుట్టు నున్న యోధవీరులం గల 
యంగనుంగొని ఖీమ'నేను మార్కొనం బంచి భీష్ముశేకడకుం జని *కోకగద్గద 
కంఠుం డగుచు నతనితో ని ట్రనియె. 


TT. ఈ ఇమ్మెయిం గిట్టి వాయుసుతు. 'డేపునం గోలుమసంగి పొంగి నా 
తమ్ముల జంపంగా నకట తప్పక చూఛెదు గాని రోషళో 
కమ్ములు లేవు తోడుపడ( గా దని నిల్చితొ యున్న!వారు నొ 
క్కుమ్మడి. జావం గోరి యిటు లూరక యుండితొ కౌరవో త్తమా. 


78. వ. అనిన విని నదీనూనుండు దాను నెదురు కోకించి యతని కి ట్లని యొ. 


79. క. ఇది మున్న "యేను [దోణుండు, విదురుండును *జెప్పికినడియ విన వప్పుడు బె 
ట్రిదు లగుపాండుతనూజుల, కెదు ర నిగెంప వశమె యీశున కై నన్‌ 


80. శే. మనకుమారులలోన నయ్యనిలతనయు, చారి "కగపడువాని నెవ్వారి కై నం 
గావం దలకొన శక్యంబు గాదు మనకు, నడలం బనిలేదు దీనికి నధిపతనయ. 


81. క. వీరస్వర్గము ధనముగం 1బోరుము నీ వింక నొండుబుద్దు *లుడుగు మేం 
బోశెద నోపినమెయి. చెగి, పోరంగ జయ మెన దానిం బో 3 దోచిదమే. 


82. వ. "అనియె నని చెప్పిన విని వై చితవీర్యుండు. 





76. 1. చెన కరిగి = ఎ. ఓ. ద; కడ కరిగి - కొన్ని పతులు. & వగచి - వ. 
Tl; 1. వారి నొక్కు_మ్మడి - కొన్ని [ పతులు. 
79. 1. నీకు - వా. 2. జాటి చెప్ప విన వప్పుడు - జౌ. ల. వీ. శ.వ.న, కి. నదియె, 


నదియు = అని పాఠములు, 
80. 1. కగపడ్డ వాని = కొన్ని (పతులు. 


81. 1. బోరుట దగు గాక యొండు - ఇ; బోరుము మదిలోన నొండుబుద్దు లుడిగిగు 
నేం బోరెద శ. వ; బోరుము మదిలోన నొండు బుద్దులు దగునే.న. 2. లుడిగి నే 
బోరెద -లు. వీ. వ. శి. [దోచెదనే - శ. ష. కొన్ని (పతులు. 


62, 1. ఈ వచనము"ల' |ప్రతిలోలేదు. ౨. చెప్పిన విన్న నై వైచిత - వ. 


182 


68. 


ర్‌క్తీ, 


8b. 


86, 


BT. 


88. 
84. 


85. - 
86. 


8T. 


శ్రీమదాంధ మహాభారతము 
చ 


శా 


. గురుడు ఖీష్ముండు. గలుగంగం గురుకుమారు, లిట్టు వొలిసిదరే 


మున్న యింతవట్టు 
దల్లియును నేను. *జెప్పినం *బొల్ల సేసి, చానిఫల మిప్పు 
కీడాసుయోధను(డు గనియు. 


. ఇంక నమ్మాట లాడుట గతజలసేతుబంధనంబు చానిం జాలింపు మట్టు 


కురుకుమారుల చావు గనుంగొని గాంగేయకుంభసంభవులు వదంపడి యేమి 
సేసి 'రని యడుగుటయు నూతనందనుం డంబికానందనున కి ట్లను భీష్ముండు 
భయంకరాశకారుం డై మారుతిపయిం చేరు వఖివె నతనిం గని ధర్మనంద 
నుండు సేయి వీచిన ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకులు దలకడచి యతనితో. 
దలపడి రంతకు మున్న దుర్యోధనుపనుపునం గవిసినరథికులమీ(దం 'జేకితాన 
(చెపచేయసహితంబుగా సవ్యసాచి యడ? నభిమన్యుండును ప్రాడింబుం 
డును ఛా_రరాష్ట్రులదెసం దణిమి రి_ల్రెాజంగున మూండుగట్ట మొ_త్తమ్ములు 
జెట్టిదంబు చేయ మనబలంబుల.౦ శీబోక వపెనంగీచుంజడె నట్టియడ. 


|[దోణాచార్యు(డు |దుపద,తోణీశ్వరు మోవారంబు సుడివడి దివి గీ 


రాణులు గ్‌ రింపంగ6 బటు,వాణపరంపర కిం నేకభంగులం బజ వెన్‌. 


. కరిఘటలు మీంద ఖీముండు, సరభసముగ నేయునారసంబుల (మో డై 


ధరం బడి రూపణినను దిన,కరుకర ముల దమము విరియుగతి *2దోె నృపా. 


అజిమ.ఆి గుజ్జపేదడముల, కుటీకి కవలు క£రౌదరసమహో |గాక్ళతు లై 
నజకిన నచ్చట రథములు, వజఅపంగ రా దయ్యె నుభయబల యోధులకున్‌ . 





1. జెప్పితి మెల్లభంగి.ల. ౨. బొల్లు సేసి - ద. వ. శి. డొగి సుయోధనుండు _ వ. 


1. రనుటయు సూత - చెక్కు ప్రతులు. 2. మీద - ఇ. న.వ. శి. బోనీక = 95. 
పోరికమరి "వెనంగు - ఈ. 4. చుండి రట్టియెడ-కొన్ని (పతులు. 


1. తోణీవిభు ల. 2. అ నెల్లిభంగుల _ డ, 
1. వరుసన్‌, దూమై, న్గోడై _ అని పాఠములు. ౨. పొలిచె నృపా - అ. 


1. దళముల కురికి = కొన్ని (వతులు. ది, రౌ దభంగి నుగాకృతు ౨ -ల. 


55, 


89. 
90. 


91. 


92, 


లలి, 


85. 


89. 
90. 


91. 


భీషృ్యపర్వము _తృతీయాళ్యాసము 163 


. నరుడు రథికజనంబుచె సరభసముగ, చేయం 


"గేయూరపహోరత త్కాయశకల 
వితతి నిల యొప్పె రాలినవివిధపుష్పు, పుంజమున6 బొల్ఫు 
ను ద్యానభూమి వోలె, 


శ అప్పు 18 రావంతుండు. 


. తురగనికరంబుతోడం, గురునై న్యము దజియం జొెచ్చుకోల్తల నూడం 


గర మొప్ప "లఘుపివాంగో,త్కరముపయిం గవియు డేగ *తండంబుగలతిన్‌. 


9 ట్టుక్కు మిగిలి 'యెక్కినయర్జుననందనుం గనుంగాని ళకునితముులు 


ేళుకుండును “శర వంతుండును వృషకుండును కినార్డవుండును గజుండును 
గవాతుండును గుజ్ఞపో మొ_త్తంబులతో నగ్గలిక నతనివై వాహనంబులం 
బఅపి పిబుదివియక ళ5రాయిరాయి దాంకినట్లు దా(కి రయ్యిరువాంగును 
విచి.శంబుగా6 బోర నయ్యార్వురు గాంధారకుమారులు నయ్యిరావంతుం 
బొదివి సెలక చలవాట్ల డొం కెనపోట్ల నొప్పిరీచిన బరిగోలలపోటులు చాతి 
నం గినిసినిగంధగజంబుచందం శై. 


= అత(డు ధని యగుట నళ్వంబు. దొలంగ దాటించి తిరిగి యాకడిందిమగల 


నారనములు పెక్కు నాంటించి నొప్పించి, వెగడు వజచి సురలు 
వెగడుచుండ. 


+ అటిమెడ, 
లు 





1. నుృ్నుతభూమివోలె - న. 
1. డిలావంతుండు _ పెక్కు పతులు. 


1. లఘువివాంగోత్కరము - ఈ. ఉ. పెక్కు (పతులు; ఘనవిహాంగోత్కర = వా. 
కొన్ని [పతులు. 2. తండము పగిదిన్‌ = ఇ. 


1*శరుండును: ఇ కొన్ని [పతులు 2. శరవంతుండును _ హా. కి. నంజయుండును _ 


శ. కొన్ని (పతులు; నృంజయుడును _ వ. 4. మొత్తంబులతో ఓ. ల వీ. శ. షు 
మొగ్గకంబులతో - వా. కొన్ని (పతులు. 5. రాయి రాతిం దాకినట్లు _ ఐ. ర; 
రాతం దాకినట్లు = మ. ల; కొరవి కొరవిం అగ నరు ఎ రచి వెగడు పరచిన 
నత౦ండు బరిగోలపోట్లు SILA “Th భ|దగ జంబు Es జ 


న ue 


184 


94. 
95. 


96, 


97. 
98. 


99. 


100. 


ర, 


96, 


97. 


98. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సీ 


గ 


. మునుపోటుల బడి నొచ్చుట(, దనగుజ్ఞము "వడిన బడక ధరణికి లంఘిం 


చెను 2వెజపు లేక పేరుుక్కునం బటుఖడ్గంబు వెజికికొనుచు రయమునన్‌ . 


. ఇట్లు భూచారి యయిన భుజగరాజదౌహి తుం జూచి యేచి యాసుబల 


నూనులు సుటు ముటి. 
౬ ఉ 


. *పొడువంగ 2 వేయంగ నతండుం, గడుినుజ వగు నేర్పు కడిమికలిమిం 


దన్నవె( 
బడకుండం గృపాణమ్మునం, గడుంజితపుగతుల *జడినెం గ్రైదువు లెల్లన్‌, 


. ఆేళాతులు ఫీడు గాలుమానిసి యగుటం జేసి మనకు నొప్పింప 2వెర్రవుగా 


దయ్యడు ననుదుర్వి చార ంబున. 


. ఆర్వురును గడంగి వాయముల డిగి పటు,ఖడ్లదీ పు లడర6 “గదియుటయును 


(బమరి తిరిగి వారి. బం డెండుదునియలు, సేసి క్రీడికొడుకు నెలంగి యాన్చె. 


. వెక్కస మందుచుం గురుపతి, రక్కసుతో ననియె నియ్యురగదౌహి తుం 


డొక్కుండ మనసై న్యంబు, ల్స క్కుడ(చుచు నున్న వాం డలంబుస కం. 


ఎఎ అఠలందినునిచేత్‌ నిరావంతుండు మృతం గు ౩= 
సం, 6_86_48 


. అని యాతనివలనను సూపినం గనుంగొని చై శేయనాథుండు. 


1. నడువకున్న - బ; ధరణి వడిన ఛా|కికలంఘిం - వ.మ. 2. వెజవులేక = 
ల. శ, ష. వా; మరువులేక న. మ; మజపులేక = వా. కొన్ని (పతులు, 


1. పొడ వడగ జేయ నాతడు - ఉ. ఏ. నడువగ నాతడు _ ఆ. ఓ. జొ. న. ల. 


8.-వడినేర్పు నను బలిమి కడిమిం దనవై - ఇ. ఈ; వడి నేర్పు నను కడిమి - ళ. 
&. నడచె ఇ. ఈ. ద. సస 


. రావుత్తులు -అ. ఇ, బి, రంల; రావుతులు ఎఎ. వ. 2. ననువు గా ద య్యెొడు షల, 


al 


1. గడగుటయును _ ర. వ. 


101. 


102. 


108. 


104. 


105. 


106. 


101. 


108. 


104. 
105. 


భీష్క్మపర్వము జు తృతీయాశ్వాసము 1€5 


/ కడంగి నడచి మాయ గావింవ నయ్యిరా, వంతు నళ్వ]ేనే సేనయంత సేన 


పుట్టి వారిమీందం బురికొని తలవడి, సమయ 2-జేసె నదియు 
నమన నధిప, 


. అయ్యి రావంతుం డొక్కారుండును బొలి వోనివికమంబున నలంబునుని 


మార్కొని రయంబు మెజయ మెలబుంగు మెజసినట్టు గవిసి కరవాలంబున 
విల్లు దునిమిన దనుజుండు వినువీథి కెగసి మాయాళరంబుల నతని నొప్పించి 
నం గోపించి గగనంబునకు లంఘించి. 


| ఘనఖడ్గంబున వానిం, శదునుమ నలంబునుండు దోడుతో న ఏ2 పల యౌ 


ననరూపము (గొ_త్తగం గైకొని *పెనంగం బెనంగం బార్జుకొడు 
కచలుం డై. 


. జననీవంళంబునం గల్క,యనుపమమాయానుభావ మాత్న( దలంచి శే 


షునిచందం బగురూపం,బున జేర్చి య నేకనాగే*ేపుంజముతోడన్‌. 


. అడరిన చానవుండు గరుంోడాక్ళతిం 77 కొని మాయతోడ 1లో 


పడ భుజగంబులం బొదివి పట్టి రయంబున (మింగి యవ్వ వ 
డ్పడు నరుపట్టి కంఠము గృపాణమునం దెగి వేయ మేదనిం 
బడి మొగ మొప్పెం బూర్జశశిభాతి *వికారము లేసోచెన్ను నన్‌, 


. అంత వియ _త్తలం బుదా _త్రమిహిరమం డలమండిత మధ్యం బయ్యె నని 


చెప్పిన విని ధృతరాష్ట్రం డయ్యి రావంతుండు వడినం బాండవులును వా 
యోధవీరులును జేసినళెజుంగు నిప్పు మనవుడు నంజయు. డతని కి 
ట్రనియె. 


lz సైన్య మంత.-ర్వు. ల. 2. చేసి తాను నమసె నధివ - గ. జ. డ. ద. బ. ల.ర. వా; 


జేసి వారు నమసి రధిప - అ. ఎ.యు, 


1. దునుమందునుమ - ర. వ. వా; నడుమను దునుమ- ఐ. మ.వ. 2. తనతో? 
చెనయగ - ఆ, ఒ. న. ల. వ. బనగ ర.వ; వడితో జనగ వా 
చెనగగ జూచి పార్టు _ మ. 


1. పుంజంబులతోన్‌ - ఇ. ఊ. ఎ. ఖ. 


1. డాక్ళతి యై వెస మాయ _ల.వీ. ళ.ష.న. ౨. లోంబడ-వీ. శ. మ. నూ; 
లోబడు _ అ. ల.వ. శి. [వేయ - చెక్కు [వతులు; వైవ ౬ వా. క. వీకాన 
లేని - ఈ. వ. 5. చూపునన్‌ - ద; చెల్వునన్‌ వ 


168 


107. 


108, 


109. 
110. 

tll: 
112, 
107. 


108. 
109. 


శ్రీమదాంధ మహాభారతము 
ళో 


. తోడంబుట్టువు!పాటు సూచి యలుకకా దు ర్వారళుంభద్గతిన్‌ 


పాడింబుండు మహాసు రేంద్రులు గ జేంచారూఢు లె సంగర 
[కీడాలోలత. దన్ను మీటి విలయాగ్నిం బోల దిక్చ|కమ 

లాడకా బెటుగ నారి చొచ్చి గురుని న్యంబుకా 2మహో గంబుగన్‌. 
య లు 6... 


. కరమున నున్నళూలమునం [గమ్ముమెలుంగులు "శ|తునై న్యభఖీ 


కరములుగా గజాశ్యభటకాయములకా గుది (గుచ్చినట్లుగా 
2ఇెరువుచు వచ్చువానిం గురుసింహు(డు సూచి మదాంధసింధురో 
త్కరరభసాతిథీషణముగా( గవిసెం బటువి క మోద్దతిన్‌ . 


. వంగోధిపతియు శౌర్యో,త్తుంగతనుం డగుచు నీసుతుం డలరంగ దై 


త్యుం గదిసె గాఢమద మాతంగఘటలతోడ *నపుడు దారుణభంగిన్‌. 


. ఇట్లు దన్ను బెట్లు గిట్టినీకరినికరంబులం గని పొంగి కరవాలంబు గొని 
౧ లు రు 


యడరి ఘటోత గ్రాచుండు. 


. కరదంతకర్ణ మ _స్తక,చరణము "లవి తోంపకుండుచందముగా ని 


ష్టురవి కమ శేలీ ప్కస్ఫురణంబున రూపుమాె సురలు నుతింపన్‌, 


. ఇవ్విధంబున గజంబులు వెలిసిన గజపురనాథుండు 1రోషంబున నురవడించి 


నారాచవృష్టి ముంచి వేగవంతుండును విద్యుజ్జిహ్వూండును 2బహ్వోశియు నను 
దనుజ పథాన నాయోకులం | బేత పతిపురంబున కకనిచి యాభీమసేనతనయు 





1. సావు జూచి -యు.న.బ.య.ల.వహా, 2. మహోద|గతన్‌ = 9. ఎ. ల, 
1. శ[తునంఘఖీ - సెక్కు (పతులు. 2. జెరుపుచు - కనం. న. బ. మ. అ, 
1. రీకుడు - హా. బి, శీ ఘదారుణభంగిన్‌ wT 

1. కరిసేనానికరంబు - చ. వ; కరిసేనానీకంబు గని _ల.. 


1. లని తోవకుండ - న. బ. మ. శ.ష. ళ, 


1. |కోధంబున _హ, 2, [బహరియు నను దనుజ - ఎ. జ.యు. ట. డ. త. ద. 
ర. ల |బ్రహసి-వ. కి. కు లు దేళకంబునం గదిసినవారిం | బేతపతిపురంబున కనిచి రణ 
(బారంభ ౦బునం గదిసి (యౌ బన నుం సలు తలం రణ[వారంభంబునం గదిసి= 
శ, ష. హా. 


118. 


114, 


115. 


116. 


117. 


118. 


119. 


114. 


116. 


118. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 187 


తనువున నిశాతశరములు నించినం గోదండపాణి యె [కోధాగ్ని జ్వాలలు 
ర్‌నిగుడువడువున( బటుబాణజ్యాా లలు నిగిడించి కదిసి కురుపతి నవలోకించి 
'“యాఘటోత్కచుం డి ట్లనియె. 


. పాడియు సత్యముం గలుగు *పాండుతనూజుల కీవు దొల్లి యె 


ప్పొాడి మెయిన్‌ సభం గరము భంగ మొనర్చితి నా(టి యందలుం 
జూడ(గ నేండు *తత్సలము నూవెద నీ కని మూదలించి *మై 


నాడ నేనె గృవ్దభుజగావలిం బో లిననారసంబులన్‌ . 


. చానికిం జల *మెడలక నీ,నూనుం డొపవనసూనునూనునిమేనం 


చా నుగళరము లిరువది, యేను వెసం గిలుగొలిచె నిభవురనాథా. 


. అసుర కినిసి కృతాంతజివ్వాయునుబోని, శ క్రి యె త్తిన నమ్మహీళ్వరున 


కపుడు 
వంగపతి యడ్డపడుటయు వానిగజముం, గూల వై చిన నాతండు 
: నేల కుటీకె. 


- ఏనుంగు వడిన నచ్చటి, సేనలు బెరలటయు రాజసింవు(డు 1దన్నుం 


దాన పురికొల్పికొని చెటు, పూనక చానవునియెదుర నొక్కండ నిలిచెన్‌, 


. నిలిచి మవో(స్త్రం జెఅమం,టలు (గమ్మ(గ జెలుచ నేయుటయు నడుమన శె 


కలు గాంగ నేసి దిక్కులు, నలిగులిగా నతడు సింవానాదము సేసెన్‌. 


. ఇట్లు సేసిన విని గాంగేయుండు గురుపతయోాధపీరులం గలయం 


గనుంగొని, 


5. నిగిడించి = వీ; నిగిడించి కదిసి _- న. బ. ర. ల, శ.వ. వా; నిగుడం (బద రాగ్నిి 
పరంపరలు - ఇ. వ. 6. యతండు - వా. కొన్ని (పతులు; యామఘటోత్క 
చుండి ట్లనియె = ఈ. త. 


1. పాండుతనూజుల కీవు-ఆ. ఓ. జ. యు. త. న. బ, వీ. ళ. వ; పాండవకోటికి నీవు = 
వా. కొన్ని (పతులు. ఏ, తత్ఫలం బిపుడ సనూపెద -ల. క. నోనాడగ _ ల, 


1. మొదవగ, ముడపగ, మెడపక = అని పాఠములు. 
1. దనకుం చాన ఎదీ. శ.వ. - ఇ 


9 ఇ 
1. ఇట్లు సేసిన _ ఇది సెక్కు. (పతులలో లేదు. 


119. క, 


120. వ. 


వాలీ 


121. క. 


శ్రీమదాంధ మహాభారతము 
సీ 


థీముని తశనయుం డతుగ్ల 

1భామగతిన్‌ రాజు *దొడరి తత్కరటిఘటా 
కిసోమంబు గూల్చి యాతని 

చె మారి మసంగినట్టు బలువిడి. గవిసెన్‌. 


ఆఘటో త్కచుండు దివిజులకు పేదుర్జ యుండు మీరు వేవేగ రారాజుం గూడీ 
కొనుం డనిన సేనాపతి పలుకులకు గురుకృపాశ్వశ్రామ చిత సేనులు బృహ 
దృల బాహ్హికావంతీనాథభూరిశవసులును నై ంధవసోమద త్తవివింశతి 
వికర్ణులు చేకోద్య|ోగంబునం దమతమ యనుచరు లై నయోధవీరసవా స్రం 
బులతో రథంబులు శదోలికొని చని భవ త్రనయుం బరివేస్టించి హిడింబా 
తనయుం చాడిన నతండును 3 శేయబలంబులం గొని బలిమి మటిసి 
నిలిచి మార్కొనియె నారెండు నై న్యంబులు నొండొరీటి శెదిర్చి పేర్చి 
పినంగుచుండ నాఖీమసేననందనుం డాచార్య] పభృతు లగునోపన్నిద్దజ_వె 
బషపు[పకార[కూరబాణంబులు వర గింప నందు. 


ఘబోత్ళ_చుంశు (దోజాచార్యో (నభ్యతులతో యుద్ధంభు సేయుట ఎ 
సం 6_.88_25 

1కొందఅసూతులు వొలిసిరి 

కొందటీ చాజములు దునిసెం గొందట చటుల 

స్యందనహాయాలి వడి యెను 

గెందణు యంగములు (వసి 2ిగురుకులముఖ్యా. 





119. 


120. 


t21. 


wr దుర్జయుండు అ 


Ls ద్రామత రారాజు - ఘ.బ. ర. 2. బొదివి _ అ. వ; దాకి = ఎ. గ. ద. 


లి, సోమముల - కొన్ని (పతులు. 


కక్కు (వతులు; నజయ్యుండు ఇ వా. దరి మిజత్తః కలదై త్య = 
ని- ఏ. శ. ష. కొన్ని పతులు; టికింబేర్చి - ర. వా; టికిం 
పన్నిరువురవై. - "పెక్కు ప్రతులు. 


ఇ. న. ల. ఓ. టి 


డా a. 
గదికి పేర్చి _- స్‌ నః వి, 


1 .కొందటి = శ. ప, కొన్ని ప్రతులు. వి. గురువంశనిధీ _ ల. శ. మ. కొన్ని (పతులు. 


(22) 


122, 


1298. 


124, 


125, 


126, 


127, 


199, 
123. 


124, 
125, 
126. 


. ఇట్టు దండ్రి నొచ్చినః బాండుపౌత్తులు నీపు 


భీవష్మ్యసర్వము _ తృతీయాశ్వాసము 169 


. ఇ ట్లతిరథమవోరథు*లం జిక్కుపజచినరక్కనున కలిగి రయంబున సాధనం 


బులు సమకట్టికొని ీరభసంబున నాకుంభనంభచాది 'ద్వాదళ రథికవరులు 
నొక గ్రాపెట్ట చుట్టుముట్టి మవో(న్త్రజ్వాలాజాలంబులం బీెదివిన, 


. ఓర్వీీరాక చానవో త్రము డంబర 


వీథి కశెగసి పోయి విపులరవము 
చిలంగం జెలుచ శీనడరి జీమూతభంగి దు 
ర్దాంతు( డన జూచి ధర్మసుతు.డు. 


- భీమసేనుతో నిట్లనియె నిక్కడ భీష్ముబారిం బడిన పాంచాల బలంబుల( 


"బరిపాలింపను నక్కడనాచార్యాిదుల కగవడ్డ ఘటోత్క_చుం గావను వలని 
యున్నయది యివ్వలనకిం గవ్వడి గలండు నీ వవ్వలనికి వేగంబ యరుగు 
మనిన సింవానాదంబు సేయుచు, 


._ శెరవబలముేలు మడివడ 


మారుతి గవియుటయు మెజసి మార్కొని కురుధా 
| తీరమణు( డర్చచం[ చా 
కారళరము దొడిగి ధనువు [గక్కునం దునిమెన్‌. 


. తునిమి తోడన |క్రొవ్వా(డిదొడ్డనార 


సంబు భీమునివతుస్థ ఎలంబు దూల 
నేయుటయు పోల? గని (దౌవదేయు లడదం 
గడ సౌభదుండును ఘటోత్కచుండు. 2గలసె, 


త్తునివై నొక్కపెట్ట మిక్కు 


టం బగుకోవంబునం గవిసిన. 





1. లేక _ కొన్ని (పతులు. 2. గిరి _ అని పాఠములు. కి, నొదరి, నువరి, నొదిగి, 
నెదిరి, నుగ = అని పాఠములు, 


1. రతీంపను = ఘ. 2, దిరథికుల కగ, దియోగధవీరుల కగ అనీ పాఠములు. 
1. లజదుపుచు = ఈ. 


1. సోలె గని = సెక్కు ప్రతులు. ౨. గదినె, గవిసె - అని పాఠములు. 


170 


128. 


129. 


180. 


181. 


182, 


189. 


128. 
129, 


180. 


191. 


183. 


కాలి మహాభారతము 


, రని కృప జాహ్లి కాదిరథిక(ప్రకరంబు గడంగి వారి మా 


ర్కొని పెనంగంగ దేజి కడుం [గూరేత నేచిన మారుతాత్మజుం 
"జెనసి గురుండు రక్ష 2పరిషి కుని జేసిన నాత( డబి యా 
తని నొకనారసంబున నుద|గత మూర్భ మునుంగ నేసినన్‌. 


= ధనురాఇార్యుని( కేజూచచి త_త్తనయుండు ౯ ధా తీకుండు౯ భీము మా 


ర్కొని రాతం 'డెలనవ్వు 2చెన్ను గ గచాఘో రాకృతిం చేరు డి 
గిన యాలోనన శేణి (దోణుండు గడంగం జూచి తో డై కృపా 
దినికాయంబు. కగడంగి వబాయుసుతూీవై ( ది(వా(స్త్రముల్‌ నింపంగన్‌. 


. వపున హిడింబనుతుండును 


(దొపదిపుత్తులు సర రసల కాం గోలా 
ద్దీపితు ల వారలయా 
ట్ర్‌ పము గుదియించి రతిపటు[పదరములన్‌ , 


. అప్పు 1డనూవపభూపాలుండును ఖీమశే నేనసఖిత్వలోలుండు నగునీలుండు నళ్వ 


శ్ఞామం దొడరి నొచ్చినం గని ఘటోత్క-చుండు. 


+ తలపడి యగ్గురునందను. 


జలమున నొప్పింప గురుండు సరభసముగ ను 
జ్జ వలవాణావృతు. చేసిన 
బలమటణీి దనుజుండు మాయం బన్నె( గువీతు( తై 


. ఇవ్విధంబున హిడింబాసూనుంోడు నేసినమాయం జేసి, 


1. తం బేర్చిన=ళ. వ. 2. పరిషి కి(క్షత గ్యాతుని జేయ నల్లి - ఖ. యు. ట. డ. వ. 
1. గాంచి _ సెక్కు (ప్రతులు. 2. చెన్నలర దా ఘోరా _- ఓ; వెన్నాసగ రు. బ; 
చెన్ను గదురన్‌ -న. శి. నుగిట్టి - చ. ర. 4. మె - కొన్ని పతులు. 


1. పముగుందించి రతి ఘు. ల, శ; పం బుడిగించి రతి = గ. ద. 


ks bomen (పతులు; డు దశార్ధ భూపాలుడు _ఆ. ఐ. జొ. చన 
మ. ర. ల. శ. వ. వా. 


1. డొనర్చిన, డుపన్నిన = అని పాఠములు. 


184. క. 


155. చ. 


186. వ, 
187. క. 


185. చ. 


189. వ, 


185. 


భీష్మ్యసర్వ్యము _ తృతీయాశ్వాసము 171 


గురుండు మొదలై నయాప 

న్నిరువురుం గురుపతియు నొవ్వ చేటులం బడి నె 
తరు దొరంగ సోలి సంగర 

ధరణిం బడినట్లు దోంచెం ద క్సేనలకున్‌. 


కనుగొని ౫ నై న్యముల్‌ విజిగి |కందుకొనకా వెస జాణ నాపగా 
తనయుండు సేన "నాగి *యివి ద్రైత్యులమాయలు గాని *బొంకు బొం 
కని యెలుంగెతత్తి చెప్పంగ భయంబున నమ్మకేపోయె నట్టువో 

యిన( జనుదెంచెం గారవమహీళు(డు *దీనత ఖీష్ముపాలికిన్‌ . 


వచి] యి టనియె. 
ల య 


నీవును |దోణు(డు గయగం 

గా చై రులచేత నేను గన్టపడితిం గా 

చే వారితోడం: దలపడి 

బా వొండెను విజయ మొండె సంపాదింతున్‌, 


1అన విని *నవ్వి పాండవులయంతటివారోకి. గాక నీకు మా 
ర్కొ.న నగు నయ్య *యిప్పరుసు కుత్సితవ_ర్హన మిట్టిదు_నరం 
బున దగులావు సేయ మముబో(టులులేకి చలంబు డింపు మీ 
వని "పతితోడం జెప్పి సిచాత్మజుం డప్పుడు [ప్రాభవంబునన్‌. 


భగదత్తు నాలోకించి. 


LED అతు ము. యమో స చై_త్ఫుని - కొన్ని (పతులు. వీ. బోకుపో ba 
(పతులు. శ పోయి రట్టు - ఊం ఐ నమ వ లీకిని ఎ జ. 


1. గప్ప జడి తి నింకేవారిం చ. ర. ల, 


1. అనవుడు _ పెక్కు (పతులు. 2. వించు - ఐ. ఓ. జౌ.మ. లి. వెదికి బెట్టు-. 


“అ. ఇ. ఈ ప ఓ. యీపడుచుకుత్సిత = పెక్కు (పతులు యి ట్లగుట - వ. వీ. ష; 


యి ట్లనుట - అ. లి, దుస్థలంబున - ఆ. ఒ. జొ. ఖ. ఘు. న. ర. వా ట్‌. 
ఊ. ఐ. చ. బ. మ. రి. గడులావు - వీ. శ. మ". నృపుతోడ - "పెక్కు (పతులు; 


నియమించి చెప్పి = ఎ. 


172 


140. క. 


141. వ, 


142. తే. 


148. వ, 


14క. క. 


145. వ. 


శ్రీమదాంధ మహాభారతము 
లీ 


దనుజు లొనగించుమాయలు 

నిను జేరవు వారి గెలుతు నీ కివిష్పుడ యీ 
జనపతి మెచ్చ(గ కినాడై. 

త్యుని "గెలువుము నీదుసేనతో నడరి వడిన్‌. 


కేఅనినం (వాగ్ద్యోతిషపతి 2 వేటిమగండు గావున నమ్మాటకుం బొంగి సింగం 
కీబడరినచందంబున నార్చి మ పతీకంబు నెక్కి సేనాసమేతుం డై. 


1పరగి జీనోంతెంచుపాండవబలముమీ6ద. 
గవియుటయు నంతీనంత గొరవులోమూ(క 
మరలి 'యేర్పడం జూచి యమ్మాట యపుడు 
నిజముగా గొని యాజికి నిగిణ మగుడ, 


ఇ ట్లుభయనై న్యంబులుం దలపడిన సందడికయ్యంబున నపరాహ్హాం శేబగుచు 
నుండ, 


నగపతియు( బోనిగజపతి 

దగ నే_డై నెక్కి (పబలదై త్యబలముతో 
నిగుడంగ ఘటోత్కుచుం డా 
భగదత్తునిమీంద6 గవిసె. జార్జి వముఖ్యా. ' 


తదవసరంబున వృకోదరుం డ“దంబు రయంబు మజయ నయ భిమన్యు 


(దౌపదేయ[ పముఖులుం చానును హైడింబునకుం దో డై కడం”. నట్టి 
యెడ. 





140. 


141. 


149, 


148. 
145. 


1. లునొనర్చు ౬ కొన్ని (పతులు. 2. వెప్పుడు = కొన్ని (పతులు, వి, చ్వెత్యు 
ని దునిమి ఇలుము నీదు జ. ర. వ. 


1. అనినం (వాడ్జ్యోతిష - చెక్కు [వతులు; అని భీష్మండు వలికినం (బాగ్జోతిమ జ 
వా. 2. మంచీమగండు-ర్వు. శి. బు బొదివిన, బు గదిరిన, బు బొదలిన, బు డగ్గ రిన_ 
అని పాఠములు. 


1. పరగ _ కొన్ని ప్రతులు. 2, నేతెంచి - ర. శీ. లోన _ అ. ర శ. మ. 4. నేన = 
ఆ. ఈ. క. ద. 


1. బునం బెనంగుచుండ - చెక్కు. (పతులు. 


1. కడంగి రట్టియెడ = కొన్ని [వతులు. 


భీష్మపర్వము _ తృతీయాశ్వానము 178 


146. ఆ. ఫొదివి పలువు రేయం బొొడువ (వేయగ భగ 
దత్తుదంతిర క్ర ధార లా చ్పె6 
జెలువు శెట్టి గాంగ 1 జేవుజలు సెలయేటు 
లున్న తాచలమున 2నురులునట్లు. 


147. క. శూలంబున హైడింబుండు 
గాలాకృతితోడ వైవంగా నది పొడి యె 
రా లెడునట్టుగ మగంటిమి 
[వాలినథగదత్తు( డేసె వడి భల్లమునన్‌ , 


140. వ. ఇ ముసి యార్చి వెండియు, 


149. ఆ. భీమువారుల గూర్చి పేర్చి సౌభ చాది 
యోధవరుల నెల్ల నుఅిక తణుచు 
టంప వాన 1దడిపి వాయరథభటసమూ 


2ినాంబు( జంెవి సమదవా స్తిం బజపి. 


150. క. మందరము మవోంభోనిధి 
యందు6 దిరుగునట్లు పాండ వానీక ములో న 
నం దిరిగి సు పతీక మ 
మందగతిం జం వె. బెక్కుమాతంగములన్‌. 


151. క. అలిగి ద శా న్తాధిశుండు 
గొలివెను భగదత్తుమీంద. (గూరగజము ను 
జ్జ్వలము లగునతఫతోమర 
ములతాంకున నది చలించి కీమొగతిరిగ వెసన్‌. 


146. 1. జేగురు _ కొన్ని (పతులు. 2. నురులు _ "వెక్కు (వతులు; నురలు - వా. 


149.  1.ముంచి- ఖర్చు. ట. డ. వ. లీ. వాముల జదివె _ “పెక్కు ప్రతులు వాముల 
(దిప్పె = జ. ర.వ. 


151. - 1. గరి చలించె -ళ. మ; సంచలించి మొగ వ; కోర్యకదియు మొగ =క. న, 
2. మొన _డ. ణ. 


114 భీమదాంధ మహాభారతము 
5 


152, వ. ఇవ్విధంబునం బోరుభగదత్తుం గనుంగొని గండుమిగిలి కురుపిభుండు గురు 
కృషాది' యోధపీరసమేతంబుగా. దజిమినం దమబలంబులు గోలావాలబహు 
భంబు లగుటయు. బాండవా[గజుండు పార్గపాం చాలపురస్సరుం డై యవ్వ 
లనికిం [గొ వ్వలరం గోంల సేసె నట్టిసమయంబున. 


=: ఆద్దయం శీరావంతునిచచ్చుఖి బీమనిచో విని ధుశఖించుటి = 


సం, 6_92_1 


158. క. నరుడు ధనుర్గుణరావ 
స్పురణంబును '“-జేవద త్రభూరిరవము నం 
బరము పగిలింప నానా 
శరము౯ 6 గురు వై న్యసరభసత్వం బుడివెన్‌. 


154. ఆ. అపుడు నేరి భీము. డతనికి భుజ గేంద 
క్ర న్యకాసుతుండు గలన. బడుట 
నల జెప్పుటయును నడలి యచ్చట నని 
లం 
యడిగి యతడు సూక నచటి కరిగి, 


155. వ. దనుజఖండితుం డయి పడియున్న యయ్యిరావంతు శరీరంబు గనుంగిాని 
యాధనంజయుండ.!. 


156. చ. ఘనతర*శోక వేగమునం గన్నుల నీళులు నించి యాసుయో 
ధనునవినితియుం విడప ధర్మతనూజుండు సంధి గోరి ప 
ల్కినితగవుం గడంగి యనికిం దలకొన్నని నిజోద్యమంబు. దో 

చినోవిధిం దిట్టుచున్‌ వినుతి వేయుచు *రోయుచునుండె నయ్యెడన్‌. 





155... 1. ఈ వచనము తరువాత _ "జా. ఘ, చ. రు. ల. వీ(పాదసూచిళ. మ. స. ళో 
త ల. స్‌ క్రింది పద్యము, అధికముగా కలదు. 


కః కి చెలువును, నీ బలువును, వీ్‌.చతురత కసత నీ సావాసమున్‌ 
నీ చక్కొదనము నే నే,రాచూలికి గలుగ గందురా నాకుక్టా. 
156. చ. మైన శోకమున గన్నుల - ర. 2. యదియుం _ ఇ. ఈ. లి. విధి దిట్టుచున్‌ , = కా, 
“౨ చును హఠ ల మది? దిట్టుచున్‌ _వా. కొన్ని ప్రతులు. 4. దీనత నుండె - యు 


ఖీష్క్మపర్వము _ తృతీయాశ్వాసము 175 


157. వ. ఇట్లు పుత్రో కానలసంక _వ్లచిత్తుం డగునవ్యసాచిం జూచి గోవిందుండు 
మందస్మితంబు చేసిన. 


158. క. కని యతండు చెలిసి నీచే 
వినినది యిది మున్ను దీని విడిచితి కినహిభం 
జన తేరు *నడపు కురుబల 
వినిపాతనపాటవమున వివారించుటకున్‌. 


159. వ. అని పలికినం బద్భ్మనాభుండు రథంబు రయంబున మనమొనపయిం బణపం 
బార్జుండు పటుబాణపరంపరలు వరగింప భగదత్తుండును గృపాచార్యుం 
డును |ద్రిగ_ర్హపతియును భీష్కుం గూడుకొని యా|కీడి నెదిర్చిరి సాత్యకి 
యడరినం గృతవర్శ బాహ్లికులు మార్కొనిరి మారుతి గవిసినం గుంభసంభ 
వుండు దలపడియె నతని|పాపున నేపు మిగిలి నీపు త్రుకు లాబకమర్షను 
మర్చింపం గడంగి కవిసిన, 


160. క. గురువంపవెల్లి నాంగుచు 
సరభనముగ వారిమీద శరవర్ష ంబుల్‌ | 
గురియుచు వారలయమ్ములం 


దెరలక భీముండు పటుగతిన్యందను డై. 


161. వ. సమర్శకీడ సళిపి కురుకుమారులు దొరంగించునారాచధారల  నొచ్చి 
యాజ్యధారా|కాంతుం డై డ_నయర్శిష్మంతుండునుంబో లె మండి యుద్దండ 
కోదండనైె మ. సూపినం గుండ భేదియు శేననాధృష్యుండును గనకధ్వ 
జుండును *విరావియయు నుజాహుండును దిర్హ బావుండును దీర లోచనుం 
డును దీర్హని[దం బొందిరి పె వారు వెజచఅచి కీవిటిగి పఖిచిన *నజంబుల 
వెనుకొనువృకంబువిధంబున వృకోదరుంీడు దోర్విలాసంబు మెటినె నప్పుడు 


150. 1. మున్న - కొన్ని పతులు. 2. (భాంతి - ప. లి. నరి భంజన = కొన్ని ప్రతులు. 
4. గడవు = అ. ఎ. గ, జ. ద. ర; పరపు - ఇ. ఈ. ఐ. ఒ. మ. 

161. 1. ననాధృష్టుండును _-ఘ. వ. ష; ననాదృశళ్యుండు - శ. కొన్ని (పతులు. 
2. వై రాటుండును - వ(మూలము) విరోధియును - శ. మ; విశాలి ౬ కొన్ని 
(పతులు. శి. విజిగి - కొన్ని [పతులలో లేదు. 4. మృగేందు - కొన్ని (ప్రతులు; 
గజంబుల వెనుకొను సింగంబునుం(మృగేం[దుడుం)బో లె - ఆ. ఇ. ఓ. ఓ. జె. రు 
వ.ళ. ర. డు దోలి దోర్విలాసంబు-కొన్ని (పతులు; డు దోర్టిల మెరసె-కొన్ని (పతులు. 


178 


162, శే. 


168. వ, 
164. క, 


165. క, 


166. వ, 


శ్రీ మదాం ధ మహాభారతము 
శ 


(పొద్దు. గుంకుచుండ నీపెద్దకొడుకు బలు మొనలం బురికొల్పికొని చలంబున' 


గే _ల్లల వసీం "గౌంతేయవ్యూహంబులు నభినవోత్చావాంబునం బోర 
"వెనంగిన, 


ధరణి నెత్తుటం దోంగి యాభరణకాయ 
ళస్రుఖండజాలంబులం జాలం కేజలిచెం 
బలుచ గాకుండ6 గుంకుమ మలంది పెక్కు. 
శతెటుగుతొడవులు *దొడి గినతెఅవవోే లె. 


అంత, 


తిమిరము గవిసినం చాండవ 

సమితియు. గొౌరవులు రణము సాలించి నివా 
సములకు(6 దగ జని రయ 

ష్టమయామిని నుదితపటువిపషూదుం డగుచున్‌, 


కురువిభుండు నగరు సొచ్చియుం 

కేజౌరమిన గాంధారవిభుని నూతతనూజుం 
ద్వరితముగం6 బిలువు మని యా 

తురతం బలుమాయు. జెచ్పె దుశ్శాననుతోన్‌ 


చెప్పిన నతండు వారిం గూర్చికొని నచ్చుటయు. నేకాంతంబున నమ్మహీ 
కాంతుండు వారలతో ని ట్లనియె గాంగేయ గురుకృపాశ్వశ్రామలు 
మధ్యష్థు లై పాండవబలంబులం “జెలుచునట్టిినంరంభంబునకుం జొరరు 
మనసేనలు నానాంటికి నన్నంబు లై నమయుచు వచ్చె నేమి సేయంగల 
వార మనిన వీని రాధేయుండు రణ|కీడాలంటుం డై, 





162. 


165. 


168, 


1. నొప్పి - వా; బొలిచె _ పెక్కు (పతులు. 2. తొడిగొప్పు తెబివ - ఆ. ఓ. జొ. 
న. ర తొడియొప్పు . అ. ఇ. ఒ. ఖ. కొన్ని (పతులు. 


1. జొరమియ _ ష; జొరమియు - కొన్ని (పతులు. 


1నీ టను నా "క్కు (పతులు. 2. సమరంబునకు _ వ. 


(౫) 
167. క, 


168. క. 


169. వ. 


భీష్మ్యసర్వ్యము a తృతీయాశ్వాసము 171 
1కరనొథ యింక ఫీష్ముని 
దురమునకుం దేకు మేను దోర్చలవిభవో 
ద్ధురతం బాండుకుమారో 


త్కరముం ద త్సేనల౯ా మదం బడంగింతున్‌. 


అని పలికిన విని దుళ్ళా 

సను6 గను6గొని మనము వోయి శాంతనవునిభం 
డన ముడిపి వత్త మని చె 

ప్పి నరేం|దు(డు వీండుకొల్పె. 'బఅవారి( దగన్‌. 


ఇట్లు కర్ణ సౌబలులనిజని వాసంబులకుం బోవం బనిచి బహు ప కారసౌరభసం 
వాసితంబు లగుజలంబుల జలకం బాడి సరమసురభిచంద నాను లేపంబులను 
జీనిచీ నాంబరపరిధానంబులను మవానీయమాల్యాభరణంబులను [బస్ఫీత 
మణినముయభూషణధారణంబులను దగ నలంకృతుం డై తమ్ములుం దగు 
వారలుం బరివేష్టింప. బరిమళపరంవపరా*ేభా సిత నూతనత్రై లధారాభిషేక (పదీ 
పితంబు లయిన కరదీపికాిసవా| సంబులు వెలుంగ వే|తవాస్తులు దొలంగు 
కికొలంగుం డని సందడి నెడ గలుగ జడియ వందిసందోవాంబులు సంకీర్త 
నంబులు సేయ మాగధమంజులగానంబులు వీనులం *బొోరయ. జబాఠకపఠన 
రవంబుల మనంబు రంజిల్ల రమణీయరత్న ఖచితం బగురథం బిక్కీ మంద 
మందగమనంబున మంచదాకినీనందనుమందిరంబు నేరం జని తదీయద్వారం 
బునం చేరు డిగ్గి దుశ్శాసనుముం జేయి కరతలంబున నవలంబించి యల్లన 
నడచి యుచిత| వకారంబునం బవేశించి యప్పి తామహుపాదంబులకుం 
[బణామంబులు సేసి తత్పీఠసమీపంబున సమంచితకనకాసనంబున ర్‌న్షత్తం 
డనుప నాసీనుం డై చేతులు మొగిచి యమ్మనుజపతి యతనితో ని 
ట్టనియె.. 





167. 
169. 


1. కురునాథ = జా. ఘ. చ. 


1. భావిత - కొన్ని |పతులు. 2.. నికరంబులు - సెక్కు (పతులు. 8. తొలంగు 
మని _ "పెక్కు (పతులు. 4. బొలయ - కొన్ని (పతులు. ల. నతం డునుప _ 


“ కొన్ని '| పతులు. 


178 


1/0, 


171, 


172, 
1/9. 


i174. 
175. 


176, 
iTT. 


pm 


శ్రీమదాంధ మహాభారతము 
ఆ 


* నిను ము న్నెంతయు నమ్మి పాండవులయుస్మేషంబు నేం జీరికిం 


గొన నీపోరెడుచందముల్‌ దెలియ బెక్కుల్‌ నూచితిం జేరి చే 
రి నయం బిచ్చుచు నొంప నూల్కొనక వారిం బట్టి 'పాలాశ్చె దొం 
డన నేరం గురుముఖ్య యింక నిట నీవాలంబు సాలింపవే. 


. అనిమొన దేవచానవుల తె నను మార్కొన రాదు నిన్ను నేం 


డెనిమిదికనాళ్ళు లయ్యు సమయింపవు నొంపవు సవ్యసాచి న 
ప్పని యటు లుండనీమ్ము 2నిను( (బార్భన సస నింతవట్టు నా 
చనవునం బోవ నిచ్చి నృపస_త్తమ పో8ికిం గర్జు( బంపవే. 


= అనవుడు, 


| అమ్మాట మనమునకు వా 


ల మె "తాంకుటయు భీష్మం డచ్యంతవిషా 
దమ్మున నించుకవడి మౌ. 
నమ్ము దగం దాల్చియుండె నశవదనుం డె, 


పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం జెగయించి భూపాలు నాలోకించి. 


తలక్రోొని 1నీకుం | బాణం 


బులు డాంపక యోపినట్లు పోరల నిమె్మం 
బలుక6 దగునె యక్కట నా 


వలనం గలభ క్రి యెల్ల వమ్మున 2Xలయన్‌, 


అనీ పలికి యలుక వొడమి వెండియు, 


కాల్బండే మహనీయఖాండవం బిం'దుని నమరగణంబుతో విముఖు. జేసి 
బహుదివ్యశరములు వడయంజే యెక్కటి బవరాన మెప్పించి శివుని చేత 


ర Ds ec lor ete 


170. 
171, 


175. 


|| పల్లార్చె = కొన్ని (పతులు, 


1. నాళు లయ్యె క 


సూ నాడులేని _ శ; నాళ్ళ యేని-కొన్ని (పతులు. 2. తగ, 
విను _ అని పాఠములు. | 


1. నీకుగ(ను) _ కొన్ని [వతులు. ల. బోవన్‌ - శ. వ. 


178. 


179. 


180. 


181. 


177. 


178. 


180. 


181. 


ఫీష్మపర్వము _ తృతీయాశ్వాసము 179 


గంధర్వులకు నోడ్‌. ర్లుండు నీతమ్ములును బాటి విడిపించికొనండె నిన్ను 
నీను నను (దోణు నాతనిపుతుం గృపుం గర్జు గెలిచి వీరాటుగోవులం 
గొనండె 


. తక్కు"వెక్కులెడలం జెక్కం|డ నేమేమి 


నేనె వినమె యట్టి జెట్టి నిన్ని 
దినము 1లిట్లు దొడరి పెనంగియు నీచేత 
చేడు వినంగ వలసి వేండిపలుకు. 


. తగేినిపని యని తలంపక 


పగగొంటి విజేయు ౪ న పొండునుతులతోం 
'దెగి యింక నీవు రణమున 
మగంటిమి చాటింపు రి త్తమాటల నగునే. 


* అని మజీయును, 


, గాండీవి గెలువ రాదు 8 


ఖండినీ *జంపంగ నాకు గాదు వినుము న 
న్నొండుమగలు మార్కొనినం 
జెండుదు నుగముగ మున్న చెప్పితి నీకున్‌. 


. పనును నాదళమున (దుప 


దానీక విరాటనై. న్యయాద వబలనం 
తానములతోడం ఇనలగెదం 
బూనుండు మీ శెల్ల( చాండుపుతుల లునన్‌, 


1. లోర్చి తొడరి _ ఒ. జౌ. చ. 


1. దీపని యని తలంపక _రు.న.వీ. 2. జేయు-ళ. మ వెక్కు [వతులు; 


జయ్యు - వా 


శ హవొంన అర; 


1. ఐనను నాబలమున _ ర. స. ఇచ్చట మూలము. అవాం తు సోమకాన్‌ నర్వాన్‌ . 


'పాంచాలాం శృ సమాగతాన్‌ నివా నిమ్యేన రవ్యాఘ వర్ణయిత్వా శిఖండినం. 


180 శ్రీమదాంధ మహాభారతము 
YN 


162. ఆ. నడికిరేయి వచ్చి నను నొవ్వం బలికినం 

గలుగునయ్య జయము గడంగి నీవు 
నడవు మనికి నెల్లి నాచేతిం బలుపు సూ 
చెదవుగాక వేయి 'సెప్ప "నేల. 


158. క. అనిన. [బియమంది 1న గరికి( 
జని శేపతి సుఖని|ద సేసి సముచితసమయం 
బున మేలు శాంచి కయ్యం 
బున కాయిత మయ్యె కినేను వొంగారంగన్‌. 


164. వ. ఇట్లు సన్నద్దుం డయి బలంబుతో వెడలి నీపు తుండు ఖీష్ము నుపలతించి 
భూపతి పకరంబులతో ని ట్లనియ, 


3 భీవ్యుని సవమదొివన యుద్ధము i 
సం. 6_95_1 


185. కే. ఇతండు పాంచాలు రాదిగ నెల్ల బలము 
జంపి పాండుకనూజుల సమర భూమి 
గెలువ గలవా(డ నని రాతి వలికె నేడు 
దణిమి *మనలావు' జేవయు మెజయవలయు. 


186. క. *అని యాడుతులువమాటలు 
విని భీభత్సంబు సిగ్గు విపులవిషాదం 
2 
బును నొక్క. పెట్ట వుట్టంగ 
ననిమిషతటినీత నూజు6 డతిదుఃఖితు.( డ్డ 


చతల 


1852. 1. 7ాలువు - కొన్ని (పతులు, 2. బలువు _ కొన్ని (పతులు. 


188. 1. వీడ్కొని - పెక్కు (ప్రతులు. 2 సుఖత రని|ద =న. తీ. మెనలు = చ. ట. 


185. 1. కేలి _ ర. 2. మనమును లావులు - ఐ, ఒ. ర; మనమన లావులు - శ. కొన్ని 


[వతులు; మన మొన లావులు - గ. ట. 


186. 1. అనునతని తులువ -ఒ. చ. శ. మ. ల. మనమున బెనగొనగా _ ఇ. ఈ. 


1867. వ, 


188. క. 


169. వ. 


190. తే. 





187. 
188. 
189. 


190. 


లీష్క్మపర్వము _తృతీయాక్వాసము 181 


తన్నుం చాన యుపశమించుకొని యున్నం గనుంగొని కార వేశ్వరుం డ 
తని క న్నెణింగినవా( డై దుళ్ళాసనునితో ని ట్లనియె. 


మన 'మెల్లం వితామహునొ 

ద్దన యుండుద మదియు. గా కితనిముందట( బె 
టన వలయు శ|[తుబలమ 

రను లిరువది రెండు వేలరథముల వారిన్‌. 


అని ని యోగించిన నతం డట్ల చేసె నద్దరణీశుండు గురుకృపాళ్వశ్రామల నాలో 
కించి గాంగేయుం జూపి సత్య వతుం డగునీతండు శిఖండి "పని మన మెత్తి 
విడియునాండ చెప్పుట మీరెటుంగుదుర కాదె యన్నీచునకు గోచరంబు 
గాకుండ నిమ్మవోనుభావుం బొదివికొని రావలయు ననిన వారలు నట్లకాక 
యని 2గయ్యమరనదీనూనుండు సర్వతోభ[దవ్య్యూవాం తిబాన ర్చి నందుం 
గృ పాచార్యకృత వర్మీళల్యళకునిసుద &ిణవై ంధవులును గురుకుమారులుం 
చానును ముందట నిలిచె. దదనుమతిం గుంభసంభవభూరి శవోభగదత్తులు 
వలపటను సోమద_త్త దోణపు| తవించానువిందులు దాపటను 5వాలాయుఛా 
లంబుస ళు తాయువులు వెనుకను దిగ ర్హ[పకరపరివ్భతుం తై జననాథుండు 
నడుమను నిలిచి రంతకు మున్న కౌంతేయులు నై న్యనమేతంబుగా వెడలి 
రట్టియెడ నర్టునుండు మనీ మొగ్గరంబు సూచి ధృష్టద్యుమ్నున కి ట్లనియె. 
కంటు గాంగేయు నతనిచక్కటి కిఖండి. 

బెట్టు మీతని మన మెల్ల బిండుగట్లి 

పొదీవికొని వత్త మిప్విఫంబుకకు, దగ ద 

ళంబుగా మోవాః '౧పు బలంబు నెల్లి. 


1. కొనుచున్నం = కొన్ని [పతులు. 
1. ట్రనువలయు = శ. కొన్ని (పతులు. 


1. పనిమనమెత్తి - శ. వ. సెక్కు ప్రతులు; వై నేయ నని మనమెత్తి _ వా. 
2. రయ్యనిమిషనదీ - వీ. శ. ష; రయ్యవసరంబుననదీ - అ. ర. వ. లే. బమర్చె- 
బమర్చి - అని పాఠములు; బు పన్ని యందు వ. డీ శబ్య - మూలము. అ; 
శల _ కొన్ని (పతులు. ర. మూలమునందు వాలాయుధుని చేరు లేదు. 6. మోవా 
రంబు - పెక్కు (పతులు. 


1. దగవ, లయముగా మోవారింపు బలంబు నెల్లి = ఇ. 


182 శ్రీమదాంథ మహాభారతము 
ల 


లొ 


191. వ. అనిన విని యతం డట్ల చేయుదు నని సాత్యకివిరాటులు వలపటను నఖి 
మన్యుపాంచాలశకేకయులు చావటను నకులసహా దేవ | చౌపదేయపురస్సరుం 
జైన యుధిష్టిరుండు నడుమను 'జేకితానకుంతిభోజులు వెనుకనుంగా నొనర్చి 
య్శగభాగంబున శిఖండి నునిచి యతని కెలంకుల డాసి థీమసేనమటోత్క-చు. 
2ల్రాక్కవలనను బార్జుండు. చాను నొక్కదిక్కునను నిలిచి తక్కిన యోథ 
వీరుల గలయం "జేర్చి గట్ట మొనగా నమర్భన్‌ ట్లుభయ నై న్యంబులుం బన్ని 
ఛేరిభాం కారశంఖాదినిస్వనగ ర్థాన్ఫూరక్టితబహుళంబుగా నొండొంటిం దాంకే 
నట్టిసముయంబున, 


192. క. చెంగట నభిమన్యుండు పి 

శంగతురంగ పచారచంచ[దథుం డై. 

పొంగి మనదిక్కు పజమీ. 

దం గవిసెం జిచ్చు దూది దరికొనుమాడ్కిన్‌. 
198. వ. ఇట్లు గపిసి. 


194. ఈ మెజసి మండలచారి యై కెణివి (దిప్పి 
నట్లు గురుక ఎుససింధురా జాదు లైన 
'యోధపీరులు వెగడంద నులివు మిగిలి 
తరువంబడు నేబ్ది కియ సేన కీదిరుగ(6 బడంగ. 


195. వ. ఇట్లు మాటు "లేక తలుముచున్న సౌభ|దుం గనుంగొని కౌరవపతి యలం. 


బుపుతో ని ట్టనియె పీండు “రెండవయర్జునుం డ్రై మనబలంబుల గలంచు 
చున్నవాం డర్దునీనందను నెదుర్కొన నీవకాని “మాలు లే చేము పాండ 
వుల కడ్డపడియెదము నీవు వీనిం బొదివి కిభంజింపుము. 





191. 1. మోవారించి -క.వ. ౨. లొక్కూవంకను - ఖ. చ. రు. డ.వ. వా. లి. లం. 
గలిపి కదియం చేర్చి గట్టి - కొన్ని (పతులు. 
లు 


194, 1. నట్టి కీయ - కొన్ని (పతులు. 2. దిరుగు బడగ, దిరుగ బడియె = అని పాఠములు. 


195. 1. నందనునకు నీవశాని-కొన్ని [పతులు; నందను నెదుర్కొను మే మందు రాలేము,. 


ఐ. ఓ. మ. శ. 2. మందు - వెక్కు పతులు. క. బంధింపుము - వ. 


భీష్మ్క్మపర్వము _ తృతీయాశ్వాసము 188 


-: అలందినుంయ దుర్యోధన గ్రపేరతుం థై యభిమన్యునివైల గవియభి. = 


196. క, 


197. ఊఉ, 


105. క. 


199. వ. 


X00. తే. 


ఓ£ఏ౦01. వ, 


106. 
197. 


200. 


201. 


సం. 6_93_24 


అనవుడు నకండు దుర్గమ 

దనుజావలి మున్ను గాగ దజిమెం గుంతీ 
తనయబబము గాారాకులు 

చెనుగాలిం దూలునట్లు భీతిం *జెదరన్‌, 


అప్పుడు | దెపదేయులు రయంబున నడ్డము సొచ్చి దై త్యులం 
గుప్పలుగా మహిం బలుచం గూర్చిన దానవనాథు. డమ్ములం 
గ ప్పెం గడంగి వారల నఖండపరా[కమలీల వారు వాం 
డొప్పఆి శేరికూబరమ యూంతగ 2[వాల(గ నేసి యార్చినన్‌. 


ఆలోనన 'తెప్పిలి లయ 

శాలుండును6 బోలె నసురగన్ను ల నిప్పుల్‌ 
రాలంగ వారలసిడములు 

'నేలం బడనేసి చాపనికరము దుంచెన్‌. 


(తుంచి నవ్వుచు. 


ఒకనినొకని నై చైదు మహో[గభాను 
రా(న్ర్రముల కేశేసి నొంచిన నతనిమదము 
సొంపు సోదరవ్యథయును 2టూం రి యడ 
నప్పు డాతనీవై సుభ; చాత్మ జుండు. 


అప్పు డుభయ నై న్యంబులవారును కవెజంగంది. 


1. బరవన్‌ - కొన్ని (పతులు. 
1. వచ్చి - కొన్ని (పతులు. 2, (గక్కున ౬. ఆ. ఐ. ఓ. న. మ. 


1. నొంచి యేసిన-అ; నేసి యార్చిన _- ఇ. 2. జూచి యేచి యడనె నాతని=పెక్కు. 
(పతులు. లే. రెందాను నాతనివై నుభదాసుతుండు - ఏ. న. ర, శ. ష. వా. 


1. వెగడంది - ఖ. ట. న. వా; వెజగొంది - కొన్ని (పతులు. 


184 


202, క, 


208. క. 


౨04, క, 


205, తే, 


206. క, 


207. వ, 


శ్రీమదా౦ ద్ర మహాభారతము 


దనుజుండు మాయాధికుండ 
ర్దునేతనయుండు దివ్యశీశరధరుం డెట్లగునో 
యనుచుండంగ నయ్యిరువురు 

ననీ సేసిరి వృ[తవానవాకృతి దోంవన్‌. 


ఇత రేతరకరక్ళతళో 

ణితధారలు నిగుడ నపుడు నిర్భరశేచావ 
ద్యుతు అడర(6 బొలుచునగముల 

గతిం 2బ్‌ెలిచిరి వార ల హాక ంపోన్నతు ల. 


దను జేశ్వురుండు మాయం 

బొనరించిన6 దమము గవిని భూనాయక ఫ 
ల్లునసుతుండు భాస్కరాంబక 

మున వెలు గొనరించె నురసమూవాము వొగడన్‌, 


అసుర వెండియు( జెక్కుమాయేలు ఘటింప 
wid, 

శ|కపౌ త్రుండు దొవ్యా(స్త్ర జాల మడర( 

చేసి యన్నింటి నడంగించి చెలగి నొంప 

రథము డిగి పాఖం బలుచ నారాతమండు. 


రక్కానుండు విటిగినం గడు 
నుక్కున సౌభదు? డడరునురవడి గని న 
లీకుల బజిచెం దమలో' 
జిక్కువడుచు. "గౌర వేందునేనలు భీతిన్‌, 


అప్పుడు "పెక్కుం[డురథికులతోడం గూడి గాంగేయుం డభిమన్యుపయిం. 
గవిసిన. 


న ree ELLER 


202. 
208. 


205, 


1. సూనుడు _ పెక్కు (పతులు. 2. చాపధరు డెట్టగునో _ వా; శరవిందుం క్ల 
గునో, శరనిరూఢు జెట్టగునో _ అని పాఠములు. 
i ధాతుదు కతు లడర = ఒ. ఖ. రు. ట. డ.వ. నీ. శ, 


పల వోప్పిరి జ క్కు 
(పతులు. 3. రఖండ గర్వోన్నతులన్‌ _ మ. 


4. కంపితు లగుచున్‌ = ఎ. 
ఒఅ నొనర్చ = ఉం మ నమితిియడజతి క. 


నీష్మపర్వము _ తృతీయాశ్వానము 185 





(24) 

205. కే. అతండు డానికిం 'దలకక యందటకును 
నన్నిరూపు లై పోరంగ నర్టునుండు 
సరభసంబుగ భీష్ముై నురవడింపం 
బొంగి యిరువా.గు నిరువురం బీొదివె బెరసి. 

209. వ, అట్టిసంకులనమరం బున నభిమన్వు వె నడరుక ఎసౌచార్యుం 'చాంకి సాత్యకి 
*బెడిదంపునారసంబు లేసిన వాని నన్నింటిని నళ్వశ్రామ తునిమి యతని 
2౫లు (దుంచినం గోపించి. 

య 

9210. క. ఆసాత్యక "వేటొకవి 
ల్లాసురగతి నెత్తి యుగమగునారాచం 
చేసిన నాతడు కేతు 
వ్యాస క్రుం డయ్యె మూర్చ వచ్చి నరేం చా. 

211. క. ఆలోనన తరిసి మెటుంగు 
వాలిక'తూ పాత డతనివతముీనడుమం 
గీలించి సిడము [గక్కున 
నేలం బడ నేసి యా నింగి వడంకన్‌ . 

212, వ. చానికిం గినిసి 'శినిమనుమండు పొగరు మిగులునారాచనిచయంబులం 
బొదివిన నశ్వశ్ఞామ రావ్ముగన్తుం డగు ను|గగభ_స్టియుంబోలె *నై నం 
గనురీగోని. 

౨18. క. (దోణాచార్యుండు సుత 
(శాణపరత్వమునం గృష్ణుతమ్ముని వె న 

208. 1. గలగక ౨ ఊ. ప. త. బ. వా 

209. 1. బెట్టిదంపు -క. వా. ల. ధనువు దునిమిన _ కొన్ని ప్రతులు. 

210. 1. నతండు - కొన్ని (పతులు. 

211. 1. శరజాల మతని=ద; తూ పడర నతని _ ఏ. 9. నాటం = ఆ. ఐ. ఓ. న.మ.వ. 

212, ku 


కినివరుండు = శ. మ. 2. నున్న గనుంగొని . కొన్ని (పతులు. రి. గొని 


కోపించి - ఉ. క. వ. 


188 


౨14. చ. 1 


వ15. వ, 
216. క. 


217. వ, 
218. సీ, 


214, 


216. 
218. - 


శ్రీమదాంధ్ర మహాభారతము 
| 


తీణోద్దతి. గవియుడు గీ 
ర్వాణాధిపసుతు(డు వచ్చి వడి నెడం జొచ్చెన్‌. 


అనవుడు నాంబ కేయవనసుధాధిపు6 డిట్లను [దోణు. డాత్మ న 
రునునకు( గూర్చునాత,డు *గురుం గని యొంతయు భక్తి సేయు వా 
రనిం దమలోన నట్టు వెన నప్పుడు కదార్కొని యెట్లు "వోరరో 

వినం గల చేర్చడం జెపుమ విశుతభంగిగ నాకు సంజయా. 


అనిన నానూతనందనుం డతని క ట్ల యు. 


శాతము వలకొని సంగ 

ఛాతికి నేతెంచి గురులు చం డులు దమ్ముల్‌ 
పొత్తులు శిష్యులు మామలు 

పుత్తు లనం గలదె తొడరి !పోరనవల యున్‌. 


-వి అద్దను(డు (దోశాచాద్యంలతో యద్దమ నేయలీ * 
న్‌ ధి 


సం 698.4 


వినుము. 


అర్జునుం !ీడడరి (దోణాచార్యు మూడు నారసముల చేసి యు[గంపుటంప 
వెల్లువ వజపిన వెగ డొంద కాత డాతసీమేనం దూపులు దటుచు గాంగ 
నాంటించె నంత భూనాథుండు పురికొల్పం గాం (దైగర్తులు గురుం గడచి 


కవియ 


నరు6 చేచి షస. నమ్మెనః దూలింప( గుంభజుతె. లళరము 
1. అనుటయు వ. 2. గురుం డని _ చ. లి, మార్కొని -ల. శ, మ కొన్ని 
(పతులు. క. యేమి సేసిరో - ఇ. జ. ర. వ. 


1. పోరంగ _ వీ. ష. కొన్ని (పతులు. 
1. జేచి. ఆ. ఓ. జౌ. వ. లి. నైదునారనముల _ చ.ల. శ.వ. కి, కాతని 
తనువున దూపవులు _ ఎ. గ. ద.మ. 4. మేనందూ 


వులు-వీ. శ. మ. "పెక్కు [వతులు; 
మేని. దూపులు _ వా, 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 187 


ఆ. వై చి యుడుప నలిగి వాసవినారాచ 
వర్ష మనం డిగర్పవరునిపు[త 
చయము శదెరలుచుటయు జనపతి కృపశల్య 


బాహ్హైికులును. "దాను. బార్గు( 'చాంళే. 


219. వ. అట్లు "దాకటయు వారల నతండు గన్నెరాకమ్ముల జీకాకుపటిచె నట్టు 
గురుండు మొద లై నయందటుకును నాధనంజయుపోరు దలమునుక 
లయ్యె. గురుపిశామహుండు ధర శ్రసూత్‌ యున్న ికిట్ల కుణీకి తలలు చెండాడె 
శకునిభూరి| వసులు గవల దలపడిరి కళింగపతీయును భగదత్తుండును నిభ 
సేనలతోడం దొడరి భీమ సేనుం బొదివిన. 


220. క. గిరి డిగు కేసరిచాడ్సున 
నరదము డిగి [భమితపటుగదాఖీలత నా 
క రువఠిపట్టియు. గవిసీనం 
గరులు( దెర ల: బవనధూతఘనపం క్రి గతిన్‌, 


221, తే. [కందుకొని యిట్లు మాతంగఘటలు విజుగ 
నా ళు ాయువు( (వాడ్జ్యోతిపాధిపతియు. 
బోక నిలిచి యమ్మారుతపు త్తుజోడుం 
కేదనువు. జించిరి వివిధ్యాన్ర్రతతులు వజిపి, 


222, వ. అప్పుడు గాంగేయుండు సేయుచారుణీరణంబు ధర్మపు[తునకు భరం బైన 


నతం డెలుం గె_త్తి పేరువేరం బిలిచి చేయి వీచిన చాకళింగనాథభగదత్తుల 
విడిచి యవుడుగబచుచు. " 





5. వైచి యుడుప - ఊ. ఏ.వ; వచ్చి- వా. కొన్ని ప్రతులు. 6. చెల్చుట 
యును - కొన్ని (పతులు; కల్చుటయును ౬ శ. ష. 

219. 1. దాక్‌న = పెక్కు (పతులు. వి, ేరాకుటమ్ములం వుట నం మున. క తెట్ట క 
ఆ. వ; దిక్కు = ఇ. ఈ. 4. ను పె నురవడించిన = ఈ 


(MR 


221. 1. చారు చించిరి - కొన్ని ప్రతులు. 


2౨9, 1. రణంబు సమ్మర్దం బై ధర్మ = క. వ. ౨, వేలువేల = వీ. శ. వ. 


188 


వివీలి, క, 


224. వ, 


225. కే, 


226. వ. 


ఏవ. క. 


శ్రీమదాంధ మహాభారతము 
చ్చ 


కలయంగ6 గరనముల: జరణం 

బుల నురమున కోణితంబు బోరన. దొర6ంగం 
దలి ఆసలగిననడ మామిడి 

చెలువుకం కీబజజెంచె ఖీమసేను6 డచటికిన్‌. 


అంతకు మున్న ధృష్టద్యుమ్ను శిఖండి విరాట దుపదులు ధర్మనందనున les 
పొడి భీషు నె నడరి బహు| పకారవిశిఖంబుల వెగడు పఅచిన నకం డలిగి 
శిఖండి 2నేయనొల్లక యమ్మువ్వురను మూంజేసివాండితూపుల నేసిన నా 
వీరరథికులు హు తాగ్ని[తయంబునుం బోలె *బజ్వలించి బాణజ్వాలలు 
నిగిడించి యశిని *నొప్పింపిం వృకోదరు. డర్జెసం గవియుటం గనుంగ్‌ ని 
"కేకయగణ తై నేయ దౌపదేయులు గూడు కోని కవిసినం గెరవనేనం జేయం 
గలమేటిమగ లెల్లను మిన్నేటికొడుకునకుం దలకడచి 'వారిం దలపడిన నిరు 
చెజంగులదొరలును బలంబులును నొక్కుమ్మడ్‌ం [గందుకొన బెరసి పోట్లాడు 
చుండం గీజండరళ్ళి వినువీథి చక్కసనగంబునకుం *జనుదెంచె నట్టియెడ. 


రథములను సామజముల( దురంగమముల 
నుఅక 1నెతుశేలుల నీ(ది తటి ను నడచి 
పోరి శేటును (వేటును బోటు నొక్క 
2యలపిం జెలంగంగ నుభయనె నై న్యములవారు, 


అప్పుడు మనబలంబులజనంబులు. 


&: 
నతిలోభంబున( స సేసిరి ధ 


రాతనూజు గెలువేవచ్చునేె 
మతి 2జేరై రింక నేటిమాటలు మనకున్‌. 


భ,తళాా షండును బు త్తు 
'ఆఅూ 





లికి, 
224. 


1. డరఠిరుల నలరెడు యు. 2 జనుదెంచె _- ఈ. ఉ. ఐ. 


ky కడ్డం జై చె తలకడచి ల. శ. 


ష. కొన్ని (పతులు. ౨. చేయక యమ్మువ్వుర - 
కొన్ని ! పతులు. 


స్ట (బజ్జి వీరీ ల్రీ = పెక్కు (పతులు, 4. నొంచిరి = కొన్ని (పతులు. 
రీ. జండ రశ్ళిరథంబు ప క్‌ కొన్ని (పతులు. 6. కరుగుదెంచె = కొన్ని 


- (పతులు. 


225. 


2217, 


t నెత్తురు"కేరుల దజియ నడచి _ల. వి. శ,.వ. న. ళ. 


2 యలమి జెల్ల ౦గ 
నుభయ నె చై_న్యములవారు = ఆ. ఈ. ల, 


1. వశమే _ ఆ. ఓ. బొ. న, మ.వ. ౨. దలవగనింక = వ. 


228, 


229, 


280. 


281. 


2లి2, 


వలల. 


2258. 
229. 
230. 


282, 
288. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 189 


. అనుచు వగచువలుకు *లాలించుభీష్మాది 


'యోధవకులథో నుయోధనుంగడు 
చెనంటిమాట లేమి వినియెద రనిన వా 
రదియు 2నదియు విననియట్ల పోలె, 


పరా [కమ కీడలు సలుపుచుండి 2 రాసందడికయ్యంబునం గిమ్మీరమర్దనుండు 
గదపండువు సేయుచుండె నప్పుడు. 


. సరభసముగ సారథి దన 


యరదము బెచ్చుటయు నెక్కి 'యతనిశితశర 
స్ఫురణాపరిణతి బాపహ్తికు 
విరథుం గావించె సురలు వినుతింపంగన్‌. 


చిత సేనుండు సౌభ దు బి తబాణ 


పాతమున నొంచి యార్చిన. బాండుపొ।తు( 

డతనిసారథిం బడ నేసి యంత. బోక 

తురగము ల జంపి యాతని తు ళ్లడంచె, 

అక్కు_మారుండును దుర్ముఖునిర థం బెక్కె( జాంచాలపతి గుంభసంభవువై 
నడరి యతని మేన నానా(్త్రుంబులు కేనించిన,. 

[దోణుండు గోపించి తను 

(కా!ణం బయివుళ్లు చేసి తనువున కీరాజ 

'ద్చాణంబులు (గుచ్చిన సం 


&ణబలుం 2. యతండు సిగ్గణి కేకాల క్‌, 


. లాలించి _ పెక్కు (పతులు. ౨ వినియు వినని ఆ. అం పం తు ము వ, 


i సమరకీశలు = ఇ. ఐ. మ. ౨. రాసమయంబున - ఇ. ఈ. వ. 


1. యతినిశిత, యతిశాత, యలిగి శీశశర _ అనిపాఠములు. 
1. కీలించిన - అ. ఏ. ఘ. వ; (పయోగించిన = ఇ; నిగుడించిన _ ట, 


1. ణము పరియలుగ జేసి _ ఊ. 2. చంచచ్చాణయుల = అ. ఇ. ఎ, ఏ. ఘ.ర. ల. 
లిసా రెన్‌ ఆసు 


19h 


254. సీ, 


బీలి5, వ. 


286. క. 


౪ 


2లె7. క. 


ఎ దురోూధనుండు కవనిదుక్ళాననుల భీషమ్యునవ నహోయంబుగాయ బింభ్రట్‌ ౩ 


శ్రీమదాంధ మహాభారతము 
అ 


తణీమి సుశర్ముండు దాంకి యరును నొంచి కృష్ణుశేవె నమ్ములు గీలుగొలుప. 
& జ ణం కా 
నలిగి యన్నరుండు వాలంపళాలువ లోలి నడరించుటయు 
వానియషోలబలము6 
2-జేతిసమ్మెటలను చేరుకోలల వేసి యంకుశంబుల కెినూ(టి యతిరయమున. 
చవావానంబుల. దోలువారును విండ్లను బలకలు వై చుచు. కీఅచువారు 


. నైన మీతండి [కీడివై నడర నడుమ. 


జొచ్చె సాకి యన్నద్‌సుకుండు శక్తి 

వైవ *మెయి వాల్చి యది పట్టి వై చె మగుడ 
వాతం డానీష్ము6 డెడః దునుమాడె నధిప. 
ఇట్టు (దుంచి, 


జల్‌ోనన మెయి. దొమ్మిడది 

వాలమ్ములు నాట బాండవవ్యూవాము శుం 
డాలీరథఘోటసుభటా 

భీలతం దల కడచి పొదివ భీష్ముని ొనంతన్‌, 


ఉత = 


సం, §_101_1 
కని కౌెరవవతి దుళ్ళా 
సనుతో ని ట్లనియెం గంజశెం శాంతనవునిె 





వత, 


286. 


1. మె. పవ. 2. శేరి సమ్మెటలను _ ఉ. శ. శర, వమ. వా చెడి న మ్మెటల 


చేరు _ కొన్ని పతులు. శ. నూది - అ. ఏ. జౌ. చ; నూరి, నూని, (వేసి, నెర్తి, 
నొత్తి . అనిపాఠములు. 4. జారువారు . ఆ. ఏ. ఓ గ. జ.న.మ.ర. ర్‌. నెరి= 


అ. ఏ. ర. మెడాచి- 8. ఈ.ఉ.వ; మె (వాల్చి-ర్సు. ట. డ; చానిన చా బట్ట అలు 
ఓ. నంవ.ళ.. 7. నాతం డంత నాభీష్ము -వీ. శమ, 


1, దళ _-వ. లి, కడకన్‌ ఇ, ఈ. 


285. క, 


289. వ. 


240. క. 


241. క, 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 101 
ఘనసేన 1 దోంచెం జని కై 
*కొనుం డీవును సౌబలుండు నకుంఠితవృ త్తిన్‌ 


అనవుడు నయ్యిరువురు ఇ 

పున శేగదియుడు. జూచి ధర్మపు త్రు (డు మాది 
తనయులు నడరిన దుర్యో 

ధను డపుడు తురంగమాయుతము( బురికొలి వెన్‌. 


ఆపదివేవురు నెజ!రావుతులు నొక్క పెట్ట శకునిదుళ్ళాసకులకుం దలకడచి 
2 మెక్కినం బాండీవబలంబు మవోమత్స కసమూవావిహారంబుశం గలంగు 
మడువునుంబో అ నంతోభించినం గోపించి కౌంతయా|గజుండును గవలును 
విషిధ విశిఖపరింపరలు శీవరగింప ముందటి కాళ్లు దునిసిన |ముగ్గతిలంబడి యును 
6మోరలు పజియలై న నెజిదపృం గూలియు గుండియ లవిసిన నెగసి 
కెడసియు వా7ెలు 7 చెవ్విక కివలియం బాజీయు నాశ్వికులు నేల కొతి 
గినం * జెనంటి డిరిగియు ననేక ఘోటకంబులు రూపణిన నేపణి యత్తురంగని 
కరంబు లేటమొగంబుివడి చెదరి కనుకనిం బజఅచఛిన. 


'భీరీశంఖాదిరవ 

స్పారత నప్పాండుపు[ తబల మేచుటయుం 
గౌరవవతి శ ల్యునితో 

గారవమున నిట్టు లనియె గడు దీనుం డై, 


వెలివిరిసి వచ్చుజలనిధి 


_ పొలుపోనం దోంతెంచు ధర్ముపు[తునిబలుగో 


287. 


288, 
239, 


241. 





i (దోచె ఇ ఈ. ము తం నంబఎచంమువాు దోడా. జ చా; కొన్ని [పతులు, 
2. కొను మీవును - సెక్కు. (పతులు. 


1. గవియుడు = కొన్ని (పతులు. 


1. రావుతులు, రాహుత్తులు _ అని పాఠములు. 2. తాకినం - ఈ. వ. కి. వానీ 
కోంబులు - చ.వ.శ.వష,. ఉ.గజ = ఊ. ర్‌. పరపిన వ. 6. మొనలు = ఐం 
బ.మ.వ. 7. |వ్రన్సిన, తెగిన - అని పాఠములు. 8. గలయంచారియు - వీ. శ, 
వ. స. 9. జిమ్మతిరిగియు ఈ. ద. 10, వడి బెదరి చెదరి, వడి బెదరి = అని 


న కెంతో ర శ. స, 


192 


242, 


248. 


244, 


245, 


pm 


శ్రీమదాంధ మహాభారతము 
టీ 


లుల నిలువరింప చ 
చెలియలికట్ట 2ికయి మమ్ము! డేకొను మిచటన్‌ . 


. అనుడు నతడు పొండవా(గజ( గవలను 


దాడి విపులబాహుదర్ప మొప్ప 
నారనముల.: బొడివి మారిమసంగిన 
ట్రయినం జూచి నరుడు ననిలపుతు(డు, 


శ ఒక కుం గడంగి శల్యుని 


బెక గ్రామ్ముల నొంచుటయును భీష్మ|దోణుల్‌ 
(గక్కున( కద కిమిన నయ్యిరు 
దిక్కుల నై నములు నత్యుదీర్ధత జెరసెన్‌. 


. ఇట్లు గలయకా బెరసి యపరాహ్లాంబున నుభయచతురంగమథనం బగు: 


కే 2 శ ల 
(పధనంబు ' చెల్లె నట్టియెడ భీష్మ గీష్మాదిత్యుండు వేండి మిగిలి వాడి 


మిజఅసీననారనంబు లను కిరణంబుల పరగించి, 


. పం డెంట. బం డెంట. బాండవాగజని థీముని మా దికొడుకుల 


మూంట మూట 
నెడింట సడింట నేచి సాత్యకిని ధృష్టద్యుమ్ను నొప్పించి సమదవృ త్తి 
నార్చిన మాత్చ ్రపాండ్యానీక ములును సోమకవరూథినియును మగధబలము6 
గాళ నై న్యంబు. గరూళ సినయు నొక్క పెట్ట రయంబున భీష్ముమీంద 


. నురవడించిన వాండవోత్కరముం గృష్టు 
€ం 


తమ్ము బాంచాలనందను సమ్ముఖమున 
కడరనీ కాగి యందఅ కన్ని రూపు 
ల మవోరణ మొనరించె న(స్త్రుగురుండు. 





24. 
వశత, 





2, క్రియ - కొన్ని (పతులు. 


1 బెరసిన కక రరిసిక వక 


1. (పస్థానంబు _ ఇ; భండనంబు-వ. ల్ల. చెల్లి - ఉ.క,జ, పవ. వు; నేసి రట్టి-శ. 
కొన్ని పతులు; సేసె నట్టి _ వా. 


(25) 
246. ఉ. 


247, మ. 


2468. వ, 


247. 
249, 


ఖభీష్మ్యపర్వము _ తృతీయాశ్వాసము 193 
శాంతనవుం డనేకబ లనంతతి నుద్భృట శౌర్య సారదు 
భాంతపరా|క మమ్సరణ దాంకి సముజ్జ పల శాతసాయక 
(కాంత పరీతనిర్మథితకంపిత పాతితమూ రిం జేసి య 
త్యంతరయంబునం దనరథంబుగతుల్‌ మెజయం |బదీ పుం డై. 


గజరా జోజ్జ్వలఘంటి కావళి. దురంగ| పస్ఫురత్కింకిణీ 
[వజముం గా హొళదుందిభి పళ్ళ తితూర్య| శేణులన్‌ సుందర 
ధ్వజఘంటాత తులకా శరాసనగుణ వాతంబు దున్మాడి ధ్‌ 


ర్యజనేనాతతి ముంవం జేసె? బటుదోర్గర్వం 1బఖర్వంబుగన్‌. 


ఇట్లు బల్దిదుం డయి మల్లడిగొని మార్కొనుమగలు లేక మదంబునం 
బొంగి గాంగేయుండు పాండవేయులు వెజంగువడి యుండ మణియునుం 
గడంగి 'దుర్వారంబు లగుదివ్యా(న్ర్రుంబులు దీటుకొల్సి యేదిక్కు సూచినం 
దాన యి రథికులను వో_స్లీకులను నాళ్వికులనుం దునీమిన గంధనీింధుర 
[కీడనంబున [మోడుపడిన యుద్యానంబు చందంబున నగుచున్న చోట్లును 
గొలుబలంబులం గనుపుకొట్టన గాలు చేయి తల డొక గ్రా యని 2యేబుపాటు 
లేక వండం దణిగినయ ట్లున్న యొడలును బెక్కుదెజంగుల చప్పుళ్లు నిగుడ 
రథధచయంీబు నవయవంబులుం గరిపయనిక రంబులోయెమ్ములు విజుగం 
గార్చిచ్చు పొడివిన వెదురటడవి తెజంగునం దోంచువట్టును దజచు గొడు 
గులు విటీతాటనంబు సేసినం బెనూగాలిం జిక్కు_వడిన కుమీమిత కాళవనం 
బునుం బోలు చక్కట్లును బహురత్న మయమకుటాది భూషణ[వజంబు 
వివిధవర్ణ చామరప*జాతంబు నటికి పడ వై చినం 1* బబలోద్దతలులాయలు లితం 
బయి కమలకై రవోత్చలా[ర్ధం బగుికొలని ననుకరించు | పదేళంబులును 


1. బవార్యంబుగన్‌ ఆన 


2 దుర్దాంతంబు _- బ. వి. వేజుపాటు న. ళ. లి. బులుం జదియురవంబులును. 
అ. ఇ. వ; బులయవయవంబులు _ జొ. వీ శ. ష ds పల్ల ములు _ టఓ. టంట 
లును - అ. 6. శాటంబులు రు. వ. శ. వ. 7. గాలి నిక్కడక్కడ వడిన 
కును - ఘః; గాలిం జిక్కు పరచిన - గ. ద. ర. మి శాళోకవనంబునుం బోలు = ల. 
9. బొలుచు - కొన్ని (పతులు. 10. జాలంబు = కొన్ని (పతులు. 1... [దభ నాడ 
ఘన లులితం బై న కమల-ల; [పభ సెడి [పబలోద్దత-ఇ. ఈ. ద. 12. కొలంకుల-ళ. వ. 


194 


249. 


250. 


బి1, 


వ5పి, 
2559. 


ఏడీ, 


వం 


bE 


శ్రీమదాంధ మహాభారతము 
లీ 


గ్‌ 


నై పాండవనై న్యంబులు దై_న్యంబు నొందియు6 గలగుండుపీగొనియు 
"బెండువడియు.(6 గలంగం అజాజియు. దొలంగం చెరలియుం గోలాహలబహు 
ళంబు లగుటం గనుంజచేగొని గోవిందుండు. 


. అర్జున చూచితే మనబలావళి 'నెల్లం గలంచు చున్న వా. 


డూ ర్చిత ౩"ర వ్రసంపదయు ను[గభుజాబల వై భవంబు వి 
స్ఫూర్దితవి; క మోద్దతియు. జూ వె నదీసుతు. డిట్టిచోట నీ 
దుర్ణయే*దర్ప*వి భమము దోపగ "జేయకయున్కి. యొప్పునే, 


. అనిన వివ్వచ్చుండు విచారడోలాయే త్తం బగుచిత్తంబుతోడ నిరుత్చా 


హుం జె యున్నం జూచి వెన్నుం డతని కి టనీయె, 
కరా న్ని 


. మును మళ్స్య నాథునగరం 


బున సంజయుతోడ నీవు పొంగుచు 13 ట్రా 
డినమాట లెల్ల మలిచిన 
నినునగ కే రధికవరు లనింద్భాచరి తా. 


. అనుటయు నర్గునుండు, 


సనకలబంధుజనుల( జంపి కౌరవీహీన 
మైనరాజ్యిమహిమ యేను బడసి 
యను 'యేమినుక్ళత మాచరించినవా(డ 
నగుదు నునను గొలుహాదయ్యి ననికి. 


అయిన నీతో నప్పటపస్పటి కెటిమాటలు గలవు మిన్నేటికొడుకుం బడవై. 
ఇదం చేరు 'నడపు మనుటయు నారాయణుండు నదినందనుస్యందనంబునకు 


౫. వడియును _ వ. శ. ష. 14. గొని కుపితుం డై గోవిందుండు - ర. 
కూ Meas 2, వైభవము - శ. న, 


. తృచిత్తుం డై = ఉందో, 


అలి యాలు 


Nes) 


టాడిన  ఊ, ఎ. 


గ్ల 


(జ 


రై ఆ 
భ మెన _ కొన్ని |పతులు; రాజ్వవిథవ మేను వడసి వినుము మీద-రు. డ. బి. 
భవ మును పంకం ము సు ళు కదని! నివురు ఎకుశర మ 


రర 


. గడవు మనుటయు _ కొన్ని (ప్రతులు. 


255, 


256, 
257, 


258, 


259. 


255. 


257. 
255. 
259. 


భీస్మసర్వము _ తృతీయాశ్వాసము 190 
సమ్ముఖంబుగా రథ్యమ్యులం ద్వరితగతి నడపినం *దెరలిననై న్యంబులు 
గూడికొని గాంగేయుసయిం గవియ నతండు నెలంగి మవ్మో, స్త్రనికరంబులు 


నిగిడించి యబ్బలంబు *నిలువరించి సింవానాదంబు నేసి. 


| ఖర నారాచపరంపరో।| గనివాతికా గాండీవియంగంబు లా 


తురతం బొందంగ నేసి వాణమయగా తుం చేసి గోవిందు ని 
ష్టురలీలం దురగంబులం బటుళర*న్యూ తాస్యముల్‌ గాగ న 
త్వరు డై. 2 యేసి రథంబు గూడ. బొదివె౯ వాలంపమొ త్తంబునన్‌. 


| అప్పడు. 


. వీలు వోయి రథ్యంబులు మాటు మొగము 


వడిన దా నొచ్చి యుండియు. దడవి శౌరి 
నూలుకొనం జేసి తణీమిన (వాలి తీవ 
భల్లమున( గీడి వీమ్మునివిల్లు దుసిమ 


. అత. డొండొకవి ల్లెత్తిన 


నతేరయమున నదియు. దునుమ నాతం డెరా 
శతమఖనందన యనుచును 
ధృతి వేజొకవింట శరతతిం బరగించెన్‌. 


న ఆ బెట్టాదంపుటంప అ 


చే వీభత్సుండు నొచ్చి చేడ్చడి మణియుం 
"దా బంటుతనమే సటుజా 
వాబలముగం బోరుచుండె నంగము దూలన్‌. 


అ నతె రపిన = ఇ. ల. ల మగుడించి - కొన్ని (పతులు. 


స్యూతాంగముల్‌ గాగ ౬ అ. ఇ. ఏ. ర. 2 దోచి స. 


1. నడచి శారి _ తి; నడరి, దరమి, గడగి - అని పాఠములు. 


| క్‌ఘన - వెక్కు (పతులు. 


“ముమె జాాాబటమునలఖా వి: 
రా 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


260. క. వివ్వచ్చునొవ్వు నెంతయు( 
(గొవ్వున భీష్ముండు గడంగుకో లలీయుం ద 
"క్కైవ్వరు నాతని6 జేరక 
దవ్వుల నిల్చుటయు( జూచి తనిచి త్తమునన్‌ . 


261. క. చారుణరోషం బడరలగ 


నారాయణు. డపుడు నై రణం *దొజంగి వెసం 
చేరి నొగల. బగ్గము లిడి 
[కూరత *మునికోల యె త్తికొని యిల కులికెన్‌. 


ఎని. (బ్రీళ్చత్ణుడు రథంబు శీర భీమ్యనివైతి బోఫుట ఎం 
సం, 6_102_52 


262. వ. ఇట్లు లంఘించి. 


| 268. మ. ధరణీచ| కము క గక్కునం గదల దిగ్గంతావళ | శేణికం 

ధరముల్‌ 4 మొగ్గంబడకా దిశావలయ ముత్కంపంబు గా నీబలం 
బురులం జాజంగ భీష్మువై గవిసె "రౌ [దో చేకమురీ జూచి ఖీ 
చరలోకంబును సంచలింప వారి చంచద్చాపహుఘో రాకృ్ళతిన్‌ , 





264. శే. లలిత పీతాంబరంబు విలాస మొప్ప 
_ సింవానాదోదృటం బగుచెలువుతోడ 


260. 1. నొచ్చు కెంతయు - అ. ఇ. 2. కుం దా శెవ్యరు వీ. 8. మదిలోనన్‌ కొన్ని 
[పతులు 
261. 1. దొరణి - వీ. శ. వ.(సాధుశేఫము తోడిరూపము) ౨. ములుకోల, మునుకోల _ 
అని పాధములు. 
అ f ల 
269, 1. [గక్కాతిల్లగను-౭. వ్‌; తల్లి డిల్లగను(డు) = ఉత. శ. వ్యా బిట్టు [గక్కాదల _ వ. 


2, (మోడువడన్‌ యు. డ; మొగ్గిపడన్‌ - వీ. శ. స. కొన్ని పతులు. 8. జూచుఖే 
చర _ ఆ. ఈ. జె. వ. శ, వ. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 197 


"మెటు6గుే*వెలుంగును గర్జయు “మెజటయ వచ్చు 
శారుీీమొగి లన. గృష్టునాకార మొస్పె. 
లా 


. కనుగొని ఖీష్ము( డుల్లము వికాసము నొంద(గ నల్ల నవ్వి యి 


చన యిది లెన్స నా కిచట శాశ్వత మెనయళంబు నచ్చట 
న్వినుతికి నెక్కునద్గతియు నీదయం 'జేకుశేజం జేయు మిఫ్టమున్‌. 


+ అని పలుకు నంత జంభాంతకనూనుండు సరభసంబుగా రథంబు డిగ్గనుఆికి 


వెన్నుని "వెనుక నెయిది కరంబులం [గుచ్చి పట్టిన *నతండును దిగిచికొని 
వెండియుం బోవం బోవ బదియడుగులకొలంది నాశొంజేయుండు పద 
సైర్యంబును బాహువీర్యంబును మెఅజయ మహీతలం బూని మెట్టి నిలువం 


బటి నిట్టూర్పు నిగిడించుచు నదనుజమరనుతో ని టనియెొ. 
లు లు a a) 0౧ 


వియ్యెడం దప్పి తేని జగ మే మను నించుకనేపవు పోరుల౯ 
డయ్యుట దప్పె నాపయిం గడంగినభీష్మునిపాటు నూతు రా 
వయ్య రథంబుమీంది కిటు లా శిత మానము కిపీటిం బుత్తు శే. 





1. లడర గరిలుచు మెరసివచ్చు = ఈ. 2. మొగులన _ క్కు (పతులు. 
పురా 


1. నతం డీడ్చుకొని _- ఇ. గ. ద. వ. బూది - స. కొన్ని [పతులు, 


65, వ. అటియెుడ. 
ల 

266, క. బలుీజీవము వోయిన వెలు 

వెల బాజుచు నీదుయోధపీరులు £పొలిసెం 

బొలిసె నదె భీమ్మం డను చును 

గలయగం బడి యట్లు లెత్తి కను(గొనుచుండన్‌. 
26T. 

ట్లను+ జనుదెమ్ము వేగమ మవోత్మ వికన్వరపుండరీకలో 
268, 
౨69, ఉ. కయ్యము చేయ నే నని యకల్శపీబుద్ది( (బి తిట్టి చ్చసి నీ 
౨64. 
966. 1. చవేయువ శ. 2. పెలుచన్‌ _గ. ద. 
౨67. 1. రు నాకు నిహ్హ ముల్‌ -అ, ప. 
268. 
269. 


1. వృత్తి -త. వా. 2. తుమానము - కొన్ని (పతులు. లి. తూలబుత్తునే _ 
ఆ. ఐ. ఓ. జె, న, మ. శ, 


198 శ్రీమదాంథ మహాభారతము 
| 


రా 


తీ 


2/0. వ. ఆని [పార్గ్థించినం బార్భుసలుకులకుం (బియం బంది ముకుందుం డూరక 
నురలె నయ్యిరువురు నెక్కి.నయరడంబు శిఖరశద్వయసుందరం బై నశ్రైలం 
బునుంబో లం బొలిచి నిలిచినం (బళయకాల భై రవరవం బగుజీవారిదంబు 
కరణి గర్జిల్దుచు. బటునారాచపటలాసారంబు నిగిడించి వారల వెగడు 
వణిచి యచ్చట నొండొరుల మచ్చక యజిమి తణిమిన వైరుల రూపు 
మాపి ఖీష్ముండు భీషణాకారుం డై పర్మిశ్రాంతు లయినక్ళష్లార్థునులును 
ఖీతు లగు భీమసేన! పముఖులును శ జేయునడి లేక చూచుచుండం జాంచాల 
బలంబుల బారిసమరునప్పుడు బలుమానిసి *వరిచీమలం గాలం జముకళు 
చందంబు దోశె నయ్యవసరంబున. 


271. క. ళా న స్తశిఖరి మజువడ. 
ేబోనియపుడు పాండు రాజపుత్ర్కవి రాజ 
'త్సేన పొడ వడంగు ననీక్ళప 
క్‌ నలినాప్తుండు. 'గుంశె నుర్యి నాథా, 


272, వ. అట్టియెడ ధర్మతనయుం డతిఘోరం బగుసంధ్యాసమయంబునం బంక 
నిర్మగ్న మొన *గోవునుం బోలె నున్న నిజసేనం జూచి యొక్కింతనేపు 
చింతా కాంతుం లై యస్పటికిం దిగుటయ క ర్ణంబుగా.( దలంచి తగు 
వారల నెల్లం దివియ నియమించి. 


28, క. గాంగేయుచేత నెంతయు 
భంగపడితి మనుచు కేవగచుపారాదులు ద 





210. 1. యుగ, యుగళ _ చెక్కు. (పతులు. 2. వారిధి కరణి - ల. లీ. చేడ్వడి, చెర్యేది - 
అనీ పాఠములు. 4. బలుచీమలం _ కొన్ని (పతులు; చిరుచీమలం - కొన్ని 
(పత్తులు. 

211 


1. బోనాడును - అ. వ. స. ళ. కొన్ని (ప్రతులు; బోనప్పుడు - కొన్ని (ప్రతులు. 
5 [కియనో = రు. డ.త.ప.బ. శ. ష.పహా. ల. నూని దినాధివుడు - ఇ. ఈ; 
నూది దినాధిపుడు - గ. ద; నానలినా వ్లుండు [గుం నవనీనాథా - వ. 


చా వస బంకమగ్నం బైన - కొన్ని (పతులు. 2. గోగణంబు జాగున - వ. 


7కి. 1. ఫీమపార్థాదులు = అ. ఎ. ఏ. వ; నపుడు పార్టాదులు -న బ. వ. 


274. 


బి75, 


276 


277. 


278. 


214, 
బల్‌, 


273. 


ఖీసష్మసర్వము _ తృతీయాశ్వాసము 199 


ఇ 


న్నుం గొలిచి *చన(గ విడిదల 
కుం గడువిన్న నయి పోయు. గుకువంళనిధి. 


3 ఇట్లు పాండవవ్యూవాంబు లోహాటించి పోయినం చారును దమబలంబుల( 


కేదవియ నియమించి. 


. ఎలమి నమస్కరించుచు నహీనపరా|క మభంగు 'లేర్చడం 


బలికి 'యుదా_త్తవాక్యముల (బస్తుతి సేయుచు భీష్కు నందటు 
న్బలసి భవత్త నూజిలు మనంబులు నిండి శీముదంబు మోముల౯ా 
కఇరి విరియంగ నేంగిరి గనపినవిభూతి నివాసభూమికిన్‌. 


. ఇట్లు ధర్మతనయుండు దొమ్మిదవనాంటి షవరంబున జెండువడి యానిశా 


సనమయంబునందు 5 హాస్య (పకార ంబున. 


= మనమున విపషూోవ మడర(గ 


ననుజుల. గూర్చికొని చాన వాంతకుసదనం౦ 
2బునకుం జనియి ట్రను నా 
తనితో నాత్మీయ కార్యదళ 2దలియుటకున్‌. 


. కార్చిచ్చు గవిసి మృగశతలతి 


నేర్చుకరణి నేడు భీష్మ్కు. జేచినకడిమిం 


DN re, వః వే. 
1. దివియించి = కొన్ని | పతులు. 
: an 


i 

ia యథార్థ వాక్య ఎ రి. వ. లును నండి మనంబులు నిండి - ఐ. మ. వ. మనంబు 
మోదమున్‌ _-వ; న వేడ్క మోములన్‌ _-త. వా. 4. జెలియగ నేగి రందరు నదీ 
నుతు డాది - ఓ. 9. యనింన్యవిభూతి రు, డ. బి. 

సమర ంటుంన ఆచ, 

1. బున శేగి యిట్టు అను; బున శేగియి ట్లని యె నాతనితో-అని పాఠములు; బున శే(గి- 
అని "త |వతిలో సార్గబిందుకముగా నున్నది; బున కేగి యతని తోని, ట్లను దగ 
నాత్మీయ మగునడలు చెలువుటకున్‌ - ఇ. ఈ. 3. చెలియంగాన్‌ _ శ. వ. కొన్ని 


పతులు. 
pn 


1. ముల, పతి _ అని పాఠములు. 


200 


279. మ, 


260. క. 


281. వ, 


252. క, 


279. 
250. 


231, 


292. 


(శ్రీమదాంధ మహాభారతము 
wy 


బేర్చి మని సేన బొదివె శ 
రార్చుల నవ్వీరు. గన్ను లారం కింక. 


మనా శెవ్వరు నోర్వ రాతనికి దుర్మానంబునం జేసి యే 

మును గా ర్యస్థితిం గాన నైతి విను నిర్మూలంబుగా( బోర జ 

చ్చిన సాయూజ్యము గొన్న యట్లగు నె *నిశ్చంతంబునం గాననం 
బునకుం బో యెద. దమ్ములం గొని తపపూజ్యుండ నై_ యుం జెదన్‌. 


సమున్నును నేం గారణముగ 
నన్నియిడుమ లనుభవించి రనుజులు వీరిం 
గన్నార6 జూతు( గాని జ 

గన్నుత ఫష్మునకు6 2నేలుగా సీం జూలన్‌. 


“నీకు మాదెన ననుగహూంబు గలలేని కయ్యంబు *దక్కి ధర్మవిరోధంబు 
గాకుండునట్టి యొక్క తెరువు సెప్పు మని సకరుణంబుగా. బలికిన విని శారి 
కిసాంత్వనవచనంబుల *ననునయించి యతని కి ట్లనియి. 


సత్య; పతిజ్ఞండవు నీ 

ఓవత్యద్భుతబాహువీర్యు లనుజన్నులు దౌ 

ర్లత్యము గల్లునె నీకు న 

మాత్యుండ నై యేను రాజ్యమహిమ *నొన ర్రున్‌, 





2. థీము బొదివె - ఆ. ఓ. లి. గంటిన్‌ - ఆ. ఓ. డ. న. మ వ. శ. శర. వ. 


న“ జొచ్చిన శ. వ, కొన్ని (పతులు, వి, నిళ్చి త్తంబుగా -శ. కొన్ని (పతులు. 


1. ము న్నేను గారణంబుగ - అ. ఎ. ర. వ. కొన్ని పతులు; మున్నుమ నాకారణ 
ముగ - వ. వి. కోరుగా - ఆ. ఎ; గొలుపుగా న. ళ. కొన్ని పతులు; గోలుగా - 
పష; బొలుపుగా శ. కొన్ని (పతులు; కొల్లగా - ఈ. 


1. నిక్కంబునకు మాదెన - ఓ. 2. దక్క ధర్శ - వ. ఐ. గ. ఘ.డ.త. బ. మ. 


ల. వా. 3. శాంతవచనంబుల _ కొన్ని (పతులు. 4. ననూనయించి - కొన్ని 
(పతులు. 


1. వత్యుచ్భటజావు _ అ. ఉ. ఊ, వ. శ. మ. కొన్ని (పతులు. 2. నొనర్చన్‌ - 
కొన్నీ పతులు. 


(28) 


268. 


లీర4. 


265, 


286, 


287. 


284. 


295. 
287, 


ఫీష్మపర్వము _ తృతీయాశ్వాసము 201 


. వగవంగ నేంటికిం చార్జుండు 


చెగువకుం జొరకున్న భీష్మం దెగం జూచి వెసం 
బగ యడంగించెద నన్ను కా 
మగిడింపక చూచు చుండు మనుజాధీ శా. 


* సఖుడు సంబంధి శిష్యుండు సవ్యసాచి 


నాకు నతనికి "నై యేను నరవశేణ్య 
కూగ్చిమై నీత్తు. గండలు గోసి మొన 
నరయ నాతండు *నాయెడ నట్టివా(డ, 


3: ఉవప్టావ్యంబున నితండు సంజయుతో నాడినబలుమాటలకు నులూకుండు 


వచ్చినప్పు డతనిపలుకులం బుటిన! బెట్టిదంపుందనంబునకుం దగినయంత నాకుం 
జేయవలయు నేను నీరంజెడలం 'బిక్కులు వలికినవా(డ మీకిరువురకు 
నొండొరువులపలుకులు పరిపాలించుట సమయం బయి యుండు ననిన వను 
'దేవనందనునకు ధర్మనందనుం డి ట్లనియె. 


కయ్యము సేయక తగుసా 


హాయ్యము "సయం గలవాండ నని పలికితి ని 
న్నియ్యెడ నేం బొంకింతునె 
దయ్యము నా కేల యిట్టి దైన్యము చెచ్చెన్‌. 


. నాకు దేవవతునకు నొక్కసమయంబు గల దమ్మవోేత్ముండు "కౌరవులకు 


నయి క య్యంబు సేయుటకును నాకు హితం బగు కార్యంబు బుద్దిం దలకొను 
టకుం బూనిన వాం డతండు నాకు రాజ్యం ితాొనంగు నని పలికి కిస సఖేదం 


బుగా నీ టి యె 
ap) 





1. నేనును_కొన్ని (పతులు; he యో నరవ వా; నయ్యెను = ఆ. ఐ, ఓ. జొ.. 


త. మ. 2. నాదెన _ ఎ, ఏ.క. బ. ర, 
1. పరున దనంబునకు = ఇ; భేదంబునకు - ద. 


1. ల వే. కయ్యంబు అ "వెక్కు (పతులు. బి, బు గలిగించి = శ. మ. లీ. సంకేతంబుగా= 
ఘ. జ. 


202 శ్రీమదాంధ మహాభారతము 
ల 


288. ఆ, అకట తం|డి సచ్చి నంతనుండియు మమ్ము 
నరసి 1 పోచినట్టి యను(గుంచాత( 
జంప కీమది దలంచుతెంపు నూచితె రాజ 
ధర మింత |కూరకర్శ మగుసె. 


289. వ. అనవుడు. 
290. కే. విని మురాంతకు. డితండు శాంతనవుకడకు 
నరుగ(6 జూచినవాం డని యాత్మ నెణి(గి 


(కమ్మణంగ 'సే౭ంచెదు గాక యనిన 
యన్న దీనూనుతొంటి'వాక ములు దలంచి. 


291. వ. అజాతక [తున క్రి ట్రనియె. 


వి ధర్భురాజు రవాన్య(వకారంభునో భీవ్యునియెద్దవం టోటల్‌ వి= 
సం 6_1౮8_50 


292. ఆ. నీతలంపు లెస్స నీవు ము న్ననినట్ల 
"కాక భీష్మం డలుక గదిరి పోర. 
జక్క జూచెనేని శ (తువుల్‌ వెలియణె 
యిప్పు డతనిపాలి 2 కేగు మధిప. 


298. సీ. నీవు ద న్నడిగిన నిజవధోపాయం బవళ్యంబు6 "జెప్పు 'దేవవతుండు 


మనము రవాస్యవ_ర్తవమున నందణమును జని యమ్మవోత్మునకు భ క్రి 





283. ls (పోచి నాన టె తాత - అ. అ. కొన్ని (పతులు; (పోచి మనిచినట్టి తాత = బం 
ల్ల ల మము జగతిలోవల రాజ = ద. 


290. ls వాక్యంబు _ కొన్ని (పతులు. 


292. 1. వారున కైన నెదుర నలవియె తలపోయ నిప్పు డతనిపాలి కేగు మధిప-అ; నడరి 


గొల్వ శక్య మగునె వె వేగ నీ విప్పు డతని-ఏ; న చేరె సమయే ళ(తువు లివ్పు- 


రవ; ౨. కగు Me రహితముగా శర. 


" |వతులందును అర్ధాను 
స్వార సహితముగ వా. వీ, శ, 


ఖు err గలదు. 
298. 1. చెలుపు చేవ _ర్వు. డ. 


294, 


295. 


296. 


297. 


294. 
295. 


297, 


ఆతా. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 203 


నెరంగి తెల్టంబుగ హితశార్యగతి వినయంబుమై( |జార్భించి యడిగి యతని 
సదయమం తోపదేశంబున నెగడుద మని యిట్లు వారి నిశ్చయంబు సేయ 


శ నయ్యజాతళ (తుం డనుజులు 2నత(డును 


దాను సౌమ్య వేషధారణ మొప్ప 
కినత్రినిగూఢవృ త్తి నాపగాసుతుమంది 
రమున కరిగి సముచితముగం జొచ్చి. 


. అతనిం గాంచి యధికభ క్రిం వబ _న్తవనపూర్వకంబుగా6 దత్చాదంబులకుం 


(బణమ్‌ల్లిన నతం డత్యాదరంబుీన( 'బేళువేర వారలందబసేమంబు లడిగి 
యి ట్రనియె. 


. ఇచ్చటికి మీర !లందలు 


వచ్చినపని యేమి *యేది వలసిన నడుగుం 
డిచ్చెద దుష్కర మైనను 
జెచ్చెరం దలకొని ఘటింపం జేశెద( |బీతిన్‌. 


. అని తెలి వొందిన మొగంబుతో నడిగిన దీనాననుం డగుచు ధర్మసూనుం 


డతని కి టనియె. 
cn 


. మా శెమ్మెయి సా|మాజ్యము 


సేకుటు నెబ్బంగి బహుళ 'సే*నోత్సాద 
వ్యాకులత రాక తక్కు.౦ 
చేకొని య _త్తెజంగు ఏక రుణ “జెప్పంగవలయున్‌ . 


2, కృస్తుండు = ఓ; తానును ఎప; కృషుండు తాను సౌమ్య వేషధరణ మొప్ప-=వ. 
ణ ౬3 
తీ. నడర గూఢ - ఓ. న; 


ల 


1 (బార్జించి - వా, 2. న్తుతివచనవూర్వకంయుగా - ఈ. క. న వేరువేర = ఇ. వ. 
త. ద. ల. వీ. శ. వ; నం గూర్చుండ నియమించి వేరువేర - ఐ. మ. వ. 


1. లిందరు - ఎ. ను మ.వ. వా. 2. యెద్ది వలసిన = కొన్ని (పతులు; యింక వల 
సిన వ. 


వ. నోశ్సావా'వ్యాకులత తట DON SIS DN నోత్చాత'వాాకులత' గ్‌ 


వును బొంకు: 2, (పీతి "జిప్పగ - కొన్ని (వతులు. 


204 శ్రీమదాంధ మహాభారతము 


X98. క. అనవుడు నేం బెనంగంగ మీ 
కనఘా సి నై న్యతయంబు నగు సా! మాజ్యం 
బును గానేరదు గావున 
నను నిర్జింపంగ శోభనము లెల్ల నగున్‌. 


౨99. వ. అని పలికిన శాంతనవునకుం "గౌం కేయా|గజుం డి ట్లనియె. 


800. ఉ. శేచిచ్చఅకన్ను మూసికొని చేతితిళూలము డాంచి లీలమై 
వచ్చినరుదుచందమున క వాలుదు వీ వనిలోన( *నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టిమగవారికి నీక్భప నాశయింపంగా 
వచ్చితి మెవ్విధి౯ గెలువవచ్చు మవోత్మ యెజుంగ జెప్ప వే. 

801. క. అనుటయు ని ట్లను గంగా 
తనయుడు నీచెప్పినట్ల తథ్యం బది న 
న్ననిమిషులు గెలుతురే చే 
ధను వుండంగ వినుము తద్విధము చేటవడన్‌. 


802. శే. ఇట్టివానింగ నన్ను మీ శెణి(గి యిచటి 
కిందణలును వచ్చి యక వాటా యిట్లు లడుగ 
పీకు. (బియ మైన కార్యంబు 1మయికొనంగ? 
గనుటకంశును సుకృతంబు గలదె *నాకు, 





808. వ. ఏ ల నుదాసీనత్వ౦ బు నొందిన నన్ను 
జయింప సమకూరు జోడు వుచ్చినవానిని గై_దువు బెట్టిన వానిని 
సీడంబు కీడ్రించినవానిని నంగనను నంగనాపూర్వుని నంగనాభిధానుని6 

_ దలచఛీర వీడినవానిని (ఛాళ్ళహీనుని నపుతకునిం గని యేటుం బోటు 

800. 1. చిచ్చుర _అ.వ; వ చ. వ. 2. వలచేకి తిళూలము - ఓ. జౌ. ఖ. చ. 
రు. డ. మ. ర. వ. ళ. ష. లీ. (వాలురు నీ వనిలోన-కొన్ని [పతులు; కీ. నోవగాం 
గ నొంపగా ద. మ he 

802, 1. మేకొనంగ _ కొన్ని (పతులు. 2 యెందు - ఐ. మ. వ. 


చ పట్టని చానివి = జ. రు. త. ద, అ; విడిచిన వానిని _ వీ. శ. మ. &. దునిసిన = 
ఖ. వ. 


భీష్మపర్వము _ తృతీయాశ్వాసము 205 


దక్కి క0మురంబు సేయ మానుదు మజియు నొక్క-|వతంబు పూనిన వొడం 
బుట్టినప్పుడు లేక నడుము దైవం బిచ్చినపురుషత్వంబు గలవానితోడ, 
గయ్యంబు సేయం గావున మీకు నొక్కియుపాయంబు నెచచ్పెద [(దుపదు 
నపత్యం బై_న శిఖండి యట్టివాం డగుట మీ రెలుంగుదుర కాదె విశేషించి 
ముందటిపుట్టువున నంగన యగుట వాని కెదు రేయకుండుదు నర్జునుండు 
వానిం బురస్కరించుకొని వచ్చి యే నేయుట మానినయెడ నొప్పించి 
పడవై చునది పదంపడి బంధుమి త్తు లగుధార్త రా ష్ట్రుల "గబమచుట మకరం 
బగు నిది నావను పేను బనిచి నట్లు చేయుం డని సవాదయంబుగాC 
జెప్పిన నట్లు దేవ (నతుచేత నను జ్డూతు లై వార లతనికి నమస్కరించి వీడని 
విడిదలకుం బోవుచున్న సమయంబున శలీభత్సుండు. 


శీ04. ఆ. సురనదీనుతుండు వపరలోకగతి నిరీ 
తంచుటకును దాను గృతకవృ త్తి. 
జంపవలయుటకును సవిమాద మాననుం 
డగుచు నిట్టు లనియె నచ్యుతునకు. 


శి05. క. గురుని గృతపజ్ఞుని ధ 
ర్మరతు వ యోవృద్ధు లోక మాన్యు దయాళుకా 
పురతటినీసుతు వంచన 
బురుపో త్తమ చంస బుద్ధి వుట్టదు నాకున్‌, 


806. ఆ. "నన్ను( వాంసుకేళ నున్న నర్మిలి నెత్తి 
'మేనిదూళి దనదుమేకు వొరయం. 
బీతి గాంగిలించి మాతం|డిగుణము ల 
గించి *కన్నునీరు నంచు నతడు. 


లి. కడుపుదు మజియు - చెక్కు. (వతులు. 4. ద్రైవనిర్మితంబునం బురువ = క, 
ర్‌, వివ్వచ్చుండు = 9. ఈ, 


శీ05. 1. గురుని కులపవి తుని ధర్మరతు = బి. 


శ06. 1. నన్ను చాలశేళి నున్నచో నర్మిలి తోడ నెత్తి, మేని ధూళి వొరయు- శ. మ, న. ళ. 
కొన్ని పతులు. 2. కంటినీరు _ వ. 


206 


807. ఉ. 


805. వ. 
809. ఉ. 


వీ10. చ, 


లశ. చ, 


వ12. వ, 


గ్రీమదాంధ మహాభారతము 


అక్కట తండి లేనిమము శనమ్మెయి. బెంచిన శాత నిమ్మెయిం 
(దెక్కౌనంగా దతండు సముదీ రభుజాబలశాగ్యశారి యొ 
యిక్కొడిసేనం జక్కడిచె నేనియు6 జూతున *ళాక *ధర్మముం 
దక్కుట కోర్వ( కీజాలుదునేె ధర్మజుతమ్ములు [కూరకర్ము లే. 


అనిన విని కృష్ణుం డాజిమ్మున ది ట్ర్లనియె, 


[కూరత కోర్చి శయించుకయు రోయక *ైకొని యెల్లభంగులకా 
వై_రుల జంపి భూ పజకు వర్దనముం గలిగించి పాడిమై' 

గో రరి గొంచు *సద్వ్య్యయము గోరి యొనర్చుట రాజధర్మవి 
స్తారముగా బలారికి *వచస్పతి సెప్పుట యః పసిద్దమే. 


అనిమొన నోరు భీష్మ నని యాడిననీదగుపూని% లోక మె 
శ్లిను విని యుండంగా నిటు చలం జెడలం జన చెట్టు లైనం జం 
పన తగు రాజధర్మపరిపాలన గా కిది [కూరకర్మ మే 

నిను విధి పంచె శాంతనవునిం చెగిటార్నంగ వేయు నేటికిన్‌ . 


1బఅనుటయు (గీడి యిట్టు లను నా ద్రుపదాత్మజుజన్న మాపగా 
తనయవఢగథార్థ మం (డదియు. దప్ప దతండును వాని నేయ జే 


కను నతని నేయుచందమున నూల్కొని యన్యుల నేయుచుండు వాం. 
డనితరకివధ్య-కాయు( డగు నాయన. చా. బడ నేయు ను|గతన్‌. 


అనవుడు నవ్వి కవ్వడికిం గమలనాభుం డి ట్లనియె. 


నాలా నామా మానాన నా మా ాదులానాా లాబాల నామనసు బాప ననన తోను ననన నుతటొలు నులు ను జాలడవి వాతాపి నా లు లాజుకసుతనుపనాలునాశాతాతతాళతాాంగయునాలతునతం 


807. 
809. 
810. 


811. 


1. నర్మిలి జెంచిన -యు. ణ. ర. వ. 2. శాని _ కొన్ని (పతులు. $. ధర్మువుం 
దక్కుట - ఐ. ఓ. రు. న. బ.వ. 4. జాలుదురె _న.వ. శర. 


+ యింతయును - జొ. 2. రాజులు నెల్ల భంగులన్‌ _ శ. లి. స|ద్వయము అ 


- ప. స. చెక్కు (పతులు. వయము అనురూపము నిఘంటువులలో కానరాలేదు. 
. బృవాస్పతి - ఈ, వ. 


1. దిట్టు లుండ - ఆ; చెట్లు బోర జంపన _ ఎ. జౌ, డ. 2, నేయుము - భు; టార్పు 
మున. ప. వ. 


జాత లో 


అన విని, అనవుడు - అని పాఠములు. 2. నును నని నేయు _ఓ. వ. ల. శి, వధ్యుడ 
య్యునగు-ఏ. క. వైచు-ఎ.క. వ. 


818. ఉ. 


ల14. వ, 


శీ15. క. 


816, వ, 


818. 


814. 
815. 


816. 


భీష్యపర్యము _ తృతీయాశ్వాసము 207 


నీ వొకరుండు SS en ననింద్యప గా క్రమశాలి ఖీష్మునిం 
జావంగ సేయ 'నెవ్వండును జాల(డు నీతల. “ఎన్ని భంగులళా 
దై_వము *చూపువోలెం దుదిదాంకునె *'యవ్విధ మిట్టు లుండంగాం 
[దోవంగ వచ్చునే యెటులు [దోచినం బోవదు 5చూచియుండుమీ. 


అని పలికిన విని యతం డట్ట గాక 1యప్స టికి నె ట్టయిన న ట్లయ్యెడు నని 
యర్దునుం డియ్య కొనిన గోవిందుండును ధర్మ నందనాదులుం [బమోదంబు 
నొంది రివ్వీధంబున శిబికంబున కరిగి పాండవులు పుండరీ కాముని నిజనిచా 
సంబున కనిచి తమ తమనికేతనంబులకుం జని యారాతి సుఖనిద్ర సేసి రని 
చెప్పిన సంజయునకు ధృత రాష్టం డి టనియె, 

పాండునుతు లేమిభంగి 8 

ఖంీడిం గూర్చీకొని యాపగాసుతువై ను 

దండగతి నడచి ఇెటు (ప 

టి రం 

ఏచండతతో సమరశేలి నలిపిరి చెపమా. 


ఎని భీవ్యుని దశమ దివనయుద్ధాను(తమమ = 


సం. 61062 


అనుటయు నానూతనంవనుం డతని కిట్లను నూర్యోదయసమయంబున 
కాండుసూనులు సేనాన*మేతు లై వెడలి మోవారించునప్పుడు ముందట 
శిఖండిని నిలిపి యతనికెలంకుల ఖీ మార్దునులును "వెనుక నభిమన్యు। దౌపదే 


1. దప్పగ - ఇ. ఈ. 2. తల వపేమి = ల. కొన్ని (పతులు. 8. వూంవువోంలె = 
వా. సూ (వూ(వు = పూనిక, ఉద్యమము, సంకల్పము సూ.) చూవు = వీ. శ. మ, 
సెక్కు [వతులు. 4. యవ్విధి యట్టు - కొన్ని పతులు. 5. చూచుచుండుమీ _ 
చ... 

1. యిప్పటికి నె ట్లయిన - కొన్ని (పతులు, 

1. డి నొనర్చుకొని యాపగా -వ. కొన్ని (పతులు. 2. చండ నమర శేలి నేడు( నెట్టు) 
సలిపిరి _ స. ళ. కొన్ని (పతులు. 


1. మేతంబుగా = కొన్ని (పతులు. 


208 


17. క, 


ఏ15. వ, 


819. మ, 


820, ఆ. 


శ్రీమదాం ధ మహాభారతము 
| 


యులును చారియిరువంకలం జేకి శాన శై నేయులును నట పిలుంద ధృష్ట 
ద్యుమ్నాది వాంచాలకుమారుల మున్నిడుకొని కవల నుభయపార్శ్వం 
బులం బెట్టికొని యుధిష్టిరుండును వీరి సూరెలం బొదివికొని విరాట్టదుపద 
*నుఖ్యు ల సృృధ్వి పతులీను గెకయపంచక ధృష్ట కేతులును నిలిచి రిత్తె 
అంగున గట్టిమోవారంబు దీర్చుకొని నడచి రంతకు మున్న మనవారును 
వెడలి భీష్మం డ[గభాగంబున న్నుల్లిసిల్ల నీకుమారు లమ్మవోత్ముం బరివేస్ట్రింపం 
గుంభసంభవతత్సంభవులుం దజిణవామీభాగంబులను గృ పకృతవర్మభగ 
దత్తప్పురస్సరుం డై కురురాజు మధ్యభాగంబునను బృహదృల కాంభోజ: 
ముఖ్యు లైన మహీపతు లమ్మను జేందుచుట్టును (దిగ ర్తు లపరథా గంబునను 
బన్ని బబుమొన యమగ్చికొని [తోచి నడచి 55 ట్లిరువా(గునుం కీగవిసి 
పివిధతూర్యన్వనంబులు నింగిముట్ట నొండొంటిం దా(కిన, 


సమరం బప్పుడు దనుజులు 

నమరులునుం బెకగు!చంద మై 2కేయవంగ భూ 
రమణ ఏను మేష నెప్పుదు 

జముపురమ.న నగ్గలంపు పునందడి యయ్యెన్‌. 


అటియెడ, 

ట్‌ 
కవ లుధ్రామపరాక మస్సురణమై. గొరవ్యనై న్యంబు సి 
క్కువడం జేయగ ఫీమపార్ధులును గో కొమ్మంచు నొక్కుమ్మడిం 


గపీయం బాండవసేన యుల్చి యడరంగా జూచి కల్పాంత భై 
రవభీమాక్ళతి నచ ఫీష్ముండు శర వాతంబు ఓేగుప్పించినన్‌ ్న 


కాలుకాలు *ేపెనంగి కాలుబలంబులు 
నొడ్రగెడవుణ" రథోత్కరంబు. 





817. 
819. 
శీ20. 


2. |[పముఖు లగు - కొన్ని (పతులు. శి. ను ముంగలి యె(వింగలియె) కేకయ - అ. 
కొన్ని (పతులు; ను పింగళశకేకయ _ శ. ష. 4. పార్శ్వంబులను - ద.. శ్‌. రిట్లు 
రెండు వాంగునుం - శ. కొన్ని (ప్రతులు. ర. గదిసి - కొన్ని పతులు. 


1. చుండునటు లయ్యెను భూ = ఎ. 2 యమరగ భూ న. 
1. నం గప్పినన్‌ జ టేపు మర రప 


be కొన్ని (పతులు. 


(2) 


821. 


రీ2ి2, 


లీ2ికి. 
24. 


825. 


భీష్మసర్వము _ తృతీయాశ్వాసము 209 


(మొగ్గతిలంగ గుజములు నేల యదవ మా 
౧ ఆ 
తంగఘటలు గూల. దత్త రంబ. 


. కనుగొని శిఖండి 'వెన మా 


ర్కొని భీష్ముని నేనె మూడు కూరా(న్త్రృములం 
20ని యతండు మరల చూడ క 
తని నుద్దేశించి సలిక దరవాసముతోన్‌. 


. "ఎవ్వత నేని ధాత సృజియించె. దగకా మగవానిం గాంగ నా 


కొవ్వ మిం ఏ జేసి యట్టినిను కిన్స గాలి నేయ6గ నల్ల నాపయిం 
(గొ వ్వెసలార నీవు రకోటి వసం బరగించిళేని నే 
నవ్వుదు. గాని కోపము మనంబునం బుట్టదు నూ రధిళ్చిండినీ. 


అనినం 'గోపించి శిఖండియు నతని కి ట్లనియె. 


= గాలిచితి రాజుల నెల్లను 


బలియుం డగుప రరళుళాము(ప్రతివీరుండ వై. "వె 
యలవుకలిమి *నెజపిన నీ 
చలము బలము నాకు6 జూప. జాలవు కంటు. 


=, వపయు మొక నేర్చు మై 1s 


క్రైయక' 2 కీడించి శయరుగు మెట్లయినను మ 


తాయకముల నును గూల్పెద 


ఓయెవ్ష్వత నై తి నేని క5సూచెదు నన్నున్‌, 


1. వడి - హ. 2. గని యాతడు మరి చూడ కతని - ల. శ. కొన్ని పతులు. 


1. ఎవ్వుశ, ఎవ్వుతి. ఎవ్వురి = అని పాఠములు ఎవ్వత నేవిధాత - ర. 2. జేయ 
నటల అం తం, వ. ను| గత-ఈ. 4 జాల _ ఈ. ఖ. ట. వ. చి. కిఖం 


. శడించి _ పెక్కు (పతులు... శేఫరహిత రూపము) లి. జరుగు 
మెట్లయినను = ఇ. ఈ. బొ ఇ. గ.యు.వ.బ. మ.ర.వా. 4. యెొవ్వత, యవ్వడ 
ర వాతము నన్నున్‌ = కొన్ని (పతులు. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 
టో 


826. క. నేం డెమ్మెయి నైనను నీ 
పోడిమి నెడం దోన "తవిలి పొదువుదు నిన్ను ౯ 
వా(డిమగం డనుట యుడుపుదు 
వేడిమి సొంెవిన(గ న(స్త్రవిద్య 2న అఆయుదున్‌. 


ల2'/. వ. అనుచు మజియు నయిదమ్ము లేసె నప్పలుకులు విని ఫల్లునుం డాత్మగతం 
బున నేండు శిఖండిచందంబు వింత యయి యున్న యది నదీనందనుండు 
సమయుటకు సమయం జై నిడై వదతోత్సావాంబున నేచి పలికెం గావల 
యు నని యూహించి యుపోదృలంబుగా నతని కి ట్టనియె, 


అభి అర్డునుండు కీఖిండీరో( (ోత్యావాందు గలిగింబి భీవ్యు పై గబియింబుట్‌ విఎ 
సం. 6_104_51 


వీ25, ఆ, ఇట్టు లాడి పిదప నేమియు. జీయంగ 
జాల కున్న మనల జగము నవ్వు 
నేను గలుగ నిన్ను నెవ్వరి కేమియు. 
*"దేయరాదు ఖీష్ము “నేయు మడరి. 


తీ29. వ. అనియె నప్పుడు గాంగేయుండు దొలంగి పాంచాలీబలంబుె ( దణీమినం 
'దెజపి గని పాండవబలంబులు గాండీవి మున్ను గా గవిసినం గారవసేన 
'దెరలి మరలినం జూచి కురురాజు సురనదినూనుతోడ నీవు గలుగ మన 
వైన్యంబు దైన్యంబు నొంద నగునే యనవుడు రారాజుతో నతండు. 





౨26, 1. తగిలి _ కొన్ని (పతులు. 2. నెరపుదున్‌ _ త. 

వై". Fa మ బెన తెరంగున చైవ = ఇ; బెనచందంబున చెవ -ఈ; బె న దివనంబు దైవ ప్త 
మ. వ. 2. చేవదత్తోత్చావాంయున - ఖ. డ. త. ర. ల. 

శ29. 1. దలవరాదు [ద్రుపదతనయ వినుము - అ. £. చిక్కుపరవు - ఊఉ ఎ; 
నేయు మరలి _ల. 


లిలిర. 1. వ్యూవాంబు - ఇ.ట. డ. త. ద. మ. ర. అ, 


లి8ి0. 


తీ81. 


లీలి2, 


888. 


884. 
895, 


830. 
లలి1. 
లిలెవి, 


55. 


భఫీష్మపర్వము __ తృతీయాశ్వాసము 211 


. మును పదివేవురం జంపుదు 


నని యిచ్చినవాస "వచ్చె నవనీశ్వర నీ 
మనిచినబుణంబు దీర్చితి 
విను లా విటీమీందం దటు(గువిధ మె తోంచెన్‌. 


. నేంటిభంగి సూడ నృపవరపాండవు 


లొండె నన్ను వారి నొండె నేను 
సమయం జీంత గలుగు నమసెద కే యొక 
మ ర్హ్యుచెత వా రమ ర్త రాబలులు. 


. ఐనను నావేతేబలువు నూడుమీ యని పలికి పేర్చి పటుతరళరార్చులం 


|బచండనరనాథ యూథంబులం బొదివికొని పాండవులకుం 'దేజీ చూడిరాక 
నిర్దామదహనన్వఖావుం డైన పితామహు| పాపున భవతు త్తులు ళ్‌ [తు 
బలంబుల బడలువడం జేయం దొడంగిన ివారిం గనుంగోని. 


. పాండవెయమాత్చ వ్రపాంచాలయాద వ 


పాండ్య కేక యాదిబలము లొక్క_ 
'మొగిన తోవ నీదుమొనలు మార్కొనుటయు 
నపుడు పోరు ఘోర మయ్యె నధిప, 


. అట్టియెడ నర్జునుండు శిఖండి నాలోకించి. 


[నీవు భీష్కున ేళరికినం బోవ చేను 


గలుగ వెల పేల యతని చె గవియు మెయిది 
కొని మదీయబాణంబుల. గుప్పరీగూర (6 
బజపి కూల్చెద నీతని. బటురయమున. 


1. చెల్లె జసు. “ముద వరుస పరము ఈ 
1. వారిచేత నొండె నేను - వ. 


1. బిగువు = కొన్ని (పతులు, ఏ. నలవి గాక =వ. లకి. వారల గలయం గనుంగొని- 


ఐ. మ, వ. 


1. తరుము ౬ బి. 


1. కులికిన ఇ,.వ. 2. గూళ్లు జర 


212 


5586. వ. 
887. క. 


లీలర. వ, 


లీలల. క, 


840. వ, 
841. క. 


తిరి, 


౨58. 


889. 
941. 


శ్రీమదాంధ మహాభారతము 
U 


అనీన నాతనిపలుకులు విని యెలుంగెత్హి ధృష్టద్యుమ్నుడు. 


మనయోధు లందయలును శాం 

తనవునిై2వై ( *దజుము' డిం దతనయుండు గలుగకా 
2మున మతనికి శంకింప6ంగ6 

బని లే దని పలికి యార్చి బలువిడి *నడశెన్‌. 


అప్పుడు ధర్మజభీమనకులసహా దేవులును సుభ దాతనయ। చౌప దేయులును 
(దుపదవిరాటులును సాత్యకిచేకితానధృష్ట కేతు కకయమాగధులును మటి 
యునుం జేయంగలోదొరలు నొక్క పెట్ట జెట్టడరిన నిక్కడ గురుపుతభూరి 
(శోవసులును గృత వర్మకృప కాంభోజపతులును వికర్ణ దుర్ముఖివివింశవిచి త 
సేనులును లోనై నయోధులు 'దేవవతునకుం దలకడచి వారిం దలపడి రిట్లు 
మంచదాకినీనందనుపయిం గవియుపాండవ నై నికులను నతని కడ్డుపడు కౌరవ్య 
పీరులును జూచునెడ సురల కనిమిషత్వంబు సార్ధకం బయ్యె నయ్యవస 
రంబున. 


1మొనసి శిఖండిని ము న్నిడి 

కొని యురవడిం దణుము నరునకును వెస దుళ్ళా 
సను డడ్రపడి యెం బొంగిన 

వననిధికిని వేలవోలె వనుధాధీశా, 


ఇట్లు నిలువరించి. 


ఇరువుర( గృష్టుల నాతం 
డిరువదిబలునారసముల చేసెం (గోధ 





1. గదియు డిం|ద, గవియు డిం[ద-అని పాఠములు. 2. మనమీతని కి ట్ల లుకంబని మ 
ర. వ. కి. నడశెన్‌ _ పెక్కు పతులు. 


1. దొరలు - ఐ. న. మ. వ; రథికులు - వా. కొన్ని (ప్రతులు. శ. వివింశతి చిత్ర 
నేన _ కొన్ని పతులు. 


1. మొనను కిఖం న. వ. 


1. నేసిన కోపస్సురితు డయి - కొన్ని (పతులు. 


ల్ర42, 


లీ4లి, 


844, 


845, 


846. 


భఖీష్మపర్వము _ తృతీయాశ్వాసము 218 


స్పురితు( డయి నొోంచె. [గీడియు 
నరనాయక యతని నూటునారాచములన్‌. 


. అతడు నొచ్చియు నాంటించె వై దుతూపు 


లిం దనుతుఫాలమున నాతం డేచి విల్లు 
దునిమి పెల్లేయం ేదలంకక దుస్సనేనుం 
డన్యధనువున నిరువ దేనమ్ము లేచె. 


* ఆతూపులు నజికి పరి 


సీతం బగు నారసంబు పృథుతర వక్ష 
స్ఫూ్యూతంబు చేసి విజయుండు 

1 < 
నీతనయుని మూర్చ *వుచ్చె నిష్టురవృత్తిన్‌. 


. ఇటు దుశ్శాసీనుండు సోలి | వాలుటయు. 
ఉలి, 


| సారథి యరదము భీష్ముని 


తేరివెనుక 2 కెగిచె నంత చెలివొంది ధృతి 


'స్ఫారుం డగు కినీకుమారు' డు 


'దారగతిన్‌ మగిడి వచ్చి *ళాంశెం గీడిన్‌, 


. తదవసరంబున సాత్యకితో నలంబుసభగదత్తులును నథిమన్యుతో సుదకిణుం 


డును విరాట! దుపదులతో నళ్వళ్రామయు సపాదేవునితోం గృ పాచార్యుం 
డును నకులునితో వికర్చుండును ఘటోత్కచునితో దుర్ముఖుండును భీమ 
'నీనుతో భూర్మిశవసుండును జేకితానుతో. జిత నేనుండును ధర్మనందనుతో 





1. తెరలక, తరలక _ అని పాఠములు. 
మె కొన్ని (పతులు. 
1. నుండు నొచ్చి పోలి = ల. 


1. ధియురథము - కొన్ని పతులు. ౨. నిలివె, కనివె(చె) _ అని పాఠములు. 
8. నీకుమారు _- ఆ. మ. వ; నక్కుమారు _ వా. కొన్ని (ప్రతులు. శ. తాశె గిరీ 
టిన్‌ _ కొన్ని పతులు. 


214 


లశ”. మ. 


846. త, 


లీ49, వ, 


శ్రీమదాంధ మహాభారతము 
yy 


or 


నృన్ర్రగురుండును దలపడిన శెట్టివంబగుబ వరం బయ్యె 2నం దిరుదెఅంగుల 
యోధులు నన్యోన్యధ్వజభంజనంబును బరస్పరతురగహాననంబును నిత రేతర 
నూతనిపాతనంబును మిథఃకోదండఖండనంబును కేయుచుండం బటుతర 
శరనంపాతనంపొదిత శంపాజాల కాఖీలంబును ఫీషణగుణరణ నగ రాస్ఫూర్థి తం 
బును ర_క్తధారఠరాసారఘోేరంబును నగునపూర్వపర్దన్యసమయంబు దోశె 
నప్పుడు గయ్యంబుకలరూపంతయుం గనుంగొనుటకు మింటి కేవ నున్న 
వెరవు గాదనుీపరుసున ఉసవిశ్చృండు ర్వమింటిీకిం జను బెంచె నట్టి యెడ, 


పటుదుళ్ళాననబాణపం క్తి నతిదర్చస్ఫూ రె. [ద్రుంచి యు 
త్కటకోపానలదీ_ప్పవ, కు. డగుచుకా గాండీవి ెళల్టేయుడుం 
[దుతటిజ్యాలతి కాధనుర్ద వజుండు 1ేనిర్హూనాఖిలాంగుండు నె 
రటదళశ్వం బగుశేరితో నతండు సం| తాసంబునం *బాలినన్‌ . 


ఫల్లునుండు ఖీష్ముముందటిబలము నెల్ల 
జటులర థవల్షనుం డయి చంపుచున్న (6 
బూచి (దోణుండు 'గుణరవస్సురణిఘూర 
రోదసీభాగు డగుచు మారన గడంగి, 


శి (దోతాచాడ్యులకృత్దామును భీన్యునవ నవోయంబభుగాంయింల్రట్‌ $= 
సం, 6_108_1 


అక్కడ నడచినం 'గౌంతేయా[గజుండు తోడన తవిలి సేనాసమేతంబుగా 
నడ్డపడి పోనీక "పెనంగుచుండ నక్కుంభసంభవుండు, 





విర. 


వ్‌, 
848. 


వరి, 





1. 'బెట్టిదంపు బవరము ర. 2. నట్లిరుచెరంగుల = కొన్ని (పతులు. వ. వరు 
సన -న. శ. సవితుడు _ ప. ర. వ.(రూవము విచార్యము) ర్‌. సగమింటికి = యు. 
డ్‌; చక్క సగమింటికి క. ఖ. ట. త; చక్కూని మింటికి - వా. కొన్ని [పతులు. 
6. నడిమికిం జనుదెంచె నను కరణి మధ్యాహ్నం బయ్యె నట్టి యెొడం-వీ; కిం జనుదెం 
చెనను కరణి మధ్యాహ్నం బయ్యె నట్టియెడ _ శ. ష, స, ళ, 


1. నిర్ధాతాఖిలాంగుండు - ఎ. మ. వ. 2. బాసినన్‌ _- ఆ. ఉ. ఏ. .కొన్ని | పతులు. 


1. గురురవ ౬ వా. కొన్ని (పతులు; గుణరవ - వీ. శ, ష. ళ. కొన్ని (పతులు. 
వి, పూర్ణ = కొన్ని (పతులు. 


1. తగిలి = కొన్ని (పతులు. 


భీష్మసర్వము _ తృతీయాశ్వాసము 215 


50. క. అప్పుడు [కోధము!నం గను 
నిప్పులు రాలంగ6 దనకు నెజనంగడ యై 
'యొప్పినతనయున కి ట్లని 
య 
చెప్పెం దత్కాలగతివిశేషము లెల్లన్‌, 


851. చ. *తడంబడె దివ వాణములతం; తము మం; తము దపిడుం గడు 
ఫ్రీ ల్‌ ఎ 
న్వడ6శకెడు6 జాపదండము మనంబును నాకు వళంబు గాదు బీ 
డ్వడియడు( జెయ్వు లంగము గడంక దొఆఅంగెడు నేంటిభంగిం గ 
వ్వడి తనపూన్మి దీర్చుట |(థువం బని బుద్ది జనించె. బత కా, 


లీర2. వ, అతనిమును మటు తల యొ త్తి చూడుము. 


కీరీరి. క. కూలెడు గుజ్జంబులు ధర 
(వాలెడు నేనుంగులు. ౫డయు రథములు నె యా 
భీలయుిగా ంతసనముద్భట 
కాలపురోభాగ రేఖ గాంనగ నయ్యెన్‌ 3 


లీరీ4. వ. అదియునుం గాక. 


రీర్‌ర్‌. తే. అడరి 1కురునేన.వె (గద్ద లాడ జొచ్చి. 

బడుచునున్న వి యుల్క లిక్కడ వినంగ 

వచ్చె నతీరూకభంగి శివారుతంబు 

లాపగానందనునకు. గి డావహిల్లు, 
RS ee. మ 


X50. 1. కన్నుల నిప్పులు _ పెక్కు (పతులు; కన్నుల నిప్పులు రాల్బంగల్పంగ = Ww 
శర, సూ, 
8051. 1. తడ బడి(డ) - కొన్ని (పతులు. 


వ5ి. నటన తు 
లలి. [11 నయ్యాభీల పటు రు “ద గాంత్య - కొన్ని (పతులు. 


లిక్‌ర్‌. 1. మన _-జఉ. ఎ య. ౨. ఘోరభంగి - ఎ. 


216 


వ5రి, వ, 


ల55/. క, 


8556. వ, 


వ59. క 


శ్రీమదాంధ మహాభారతము 
వ 


న. 


యుధిప్టిరు! మొగంబునం [గోధం బగ్గలం వై తోంచుచున్నయది (_చౌపదేయ 
నకులనహాబేవనహితుం డయి తుము నతని మిగిలి నాకు రా రాదు నీవు 
చేవ వతుపాలికిం బోయి యతనికి *చాపట వలపటం (బావై నిలువు మిది 
(పాణంబులు శ*డాంచుసమయంబు గా దని పలికి పనిచిన నశ్వశ్ఞామ యుర్ధా 
మగతిం జనియె నక్కడ ఖీమసేనుండు. 


నరు. జేచి శిఖండి. శబుర 

స్పరుంగా6 గొని యపుడు భీష్టుసమయింపంగ స 
త్వరుం డగుటకు6 దగ రణత 

త్పరుం డై కురుసేనమీ6ద6 దణీమెం బెలుచన్‌. 


ఇట్లు దణీమి గాంగేయుముందటిబలంబుల *బారినమరం దొడంగిన భగ 
ద _త్తకృపకృత నర్మశల్య నై ౦ధవ చిత సేనదుర్శ ర్షణవించానువిందవికర్టులు 
పదుం|[డు నొక గ్రా పెట్ట 2కీమునిం బొదివి నానా(స్ర్రోసంతానంబుల నొప్పిం 
చిన నొచ్చియుం జలింపక పోరునమ్మారుతిం గనుంగొని [కీడి తోడై తణీయ 
సుజీకి సెక ఒతునయలను బాణంబులపజియలను గేతుచ్చ త్రచామరం 
బులోచక గ్రాలను భూషణంబులపొళ్ల నుబుడమిం గప్పినం జూచి సుయోధనుండు . 
సుశరాదిభూ పాలకుల నాలోకింఛి యాఖీమార్జునులం దాక నియోగించిన. 


ముందటిపదుం డు నాన్భపు 

లందటునుం గూడి *వెనంగి యయ్యిరువురచే 
తం దూలపోవం జొచ్చిన 

(గందుగ సిలు మొనల నెల్ల ( గవియం బనిశెన్‌. 





లేర6. 


లర్‌, 


550. 


859. 


1. ముఖంబున = కొన్ని (పతులు. 2. చావలను వలవలనుం - ఆ, లి. డాచుకొను 
నమ _-ఉ, డాప ఎక. వొ; కాచు _=ల,. 


1. బురస్సరుంగా. గొని-శ. పెక్కు. (పతులు; బురస్కరించుకొని _ వా; వురన్కరు( 
డుగ ర. న. ళ. హా. 


1. నమయింవం దొడంగిన ౬ బ. 2. ఫీమునిం బొదివి - ఇచ్చట మూలము "దశా తే 
తావకా యోధా భీమసేన మయాధయన్‌” _ భీష్మ. పుట. 272, చిత శాలా 
(పతి; యతనిం - వా. లి. సంథానంబుల - ఆ. వహ. 4. తునియలును...వరియ 
లును. . .బాళ్లును -న.వ.బ. మ. వీ. శ. వ. ర్‌. శకలంబులును - గ. ప. వ. శ.వ. 


1. కవిసి _ వా; పెనగ నయ్యిరువుర -ర. వీ శ.వ. 2. బతి మొదల - ర. 


(28) భీష్కపర్వము _ తృతీయాశ్వాసము 217 


860. వ, ఇవ్విధంబునం 'బెక్కుమొనలు పయింబడిన నయ్యిరువురకు. బోరు *భరం 
బగుట యెలింగి సౌభ దసాత్యకిపముఖులగుర థిక జనంబులు నై న్యోేతం 
బుగాం (దోచి యేచిన 


861. క. పాండవబలమ. లయత్యు 
అగ అర 1 
ద్దండపరా| క్రమము నూచి దర్వోద్దత వే 
దండను ల గనిన శేనరి 
చండత ఖీష్కుండు వొదివె శరినఖరములన్‌. 


862. క, దొల్లడునూతులు( జెలుచం 
|చెశిడుతురగములు( గా నతి కూరగతిం 
బె ల్రేయుచు సత్వరముగ 
చెల్లెడలం చాన యగుచు నే డ్రెజం 1బొది-వెన్‌. 


5690. వ. ఇటు "పెద్దయుం | బొద్దు వివారించి యసరావాం బగుటయు నతం డాత్మ 
రగు ది ది ణ 
గతంబున, 


864. కే. ఉత్తమద[తియుల నెల్ల నుగవృ్తి 
చే(డుపదినాళ్లగోలె నానికితశరచ 
యములం గూల్చితి వేసరినట్టు లయ్య 
మేనితోడి *పొ త్తిం కిట మాను టొప్పు. 


8565. వ. అని తలంచి తొలంగి బలంబులం దెరల్చికొనుచుం గయ్యంబు నేయుచందం 
బునం గాంతేయా|గజుం గదిసి కేయల్లన యతనితో ని ట్లనియె. 


శెనిలాడాలంరాాదారాదువానలలిజునక డర 


860. 1. బరవనం బగుటయు, ఘోరం బగుటయు _ అని పాఠములు. 


861. 1. దర్శ్బోద్దతి వేదండ = ఎ. త.ప. మ. ర. వ. వీ. శ. వ. 2. నికరములన్‌ - వ. ఓ. 
ఘ. జ. త, న. బ. మ. య. ర, శ. వా; నిచయములన్‌ = ఈ, గ; పటిష్టుండై -రు. 


862. 1. పనగన్‌, పోరెన్‌, బొలిచెన్‌ = అని పాఠములు. 


864. ft; నాళ్ల యేని = ఊ, ఓ. ఘ. మ.ర.శ; నాళ్లగోలె = రు. డ; నాకు లేని = వొ, 
కొన్ని (పతులు. బీ. పొందింతట = ఉ. 


885.... 1. యల్లన = "వెక్కు [ప్రతులలో లేదు. 


218 శ్రీమదాంధ మహాభారతము 
| వ్ర 


వీ66. క. జనియించి నంతనుండియు 


జనపతులం (గూరవ్భ _తీం జంపుచు నుండం 
జనియెం గాలము ఏసివితి 


ననఘా యి నింక జాల నాసురవిధికిక్‌ . 


ఏ6. ఆ. మీరు శనాహితంబు గోరుదుశేని శి 
ఖండి మున్ను గాగ గడంగి యంత 
వటువారు నొక్కి పెట్లకాం బె (బడి 
టి లి a 
కిరయేయు( డింక6 దడవు సేయ వలదు. 


868. వ. అని పలికి సమర|ప కారంబునం దేరు 1 గళ్ల దోలి పాంచాలబలంబులపయి 
నడ? నప్పు డయ్యజాతళ తుండు సమీపవ ర్తి యగుధృష్టద్యుమ్ను నాలో 
కించి. 


869. క. "దేవ వతుపలుకులు విం 
శు వేగమ పనుపు మొక్కటి.గం దజుమంగ యో 


ధావళి నెల్లను ఖీముండు 
నీవును నరుతోడ( గూడి నిగుడుండు వెలుచన్‌, 


8/0. వ. అనవుడు నశండు. 


51. సీ మాత్ళ నక కేయాది మను ేం|దులకు( జేయ గలయట్టి యోధ వీరులకు 
| "జేయి 
సూపి మరున్నదినూనువై 6 గవియింప బవనజపార్దుల పాపుకలిమి 
| వెల వేది యందటు: దటుమ( గౌరవవతి తమ్ములు దొరలును చాను౯దాతC( 
గడచి శా.కినం బోరు ఘన మయ్యె నప్పుడు సౌభదదుం డమ్మహీశ్వరుని 

నొంచె. 2 


రాడా కాగామఖంలికో 


తె |దోణతనయుండు శె నేయుబాణమయశ 
౨ = రీరుం గావించెం *ే జేదిశజీపౌరవు లస 








శీర?. 1. నాకు హితము(వు) - కొన్ని (ప్రతులు. 2, పెట్ట వై బడి పడ వేయు డింక = కొన్ని 
(ప్రతులు. ల. వేయు డింక మ రప | 
_ 4868. 1. మరలం దోలించి పీ చెల్లు దోలించి = కొన్ని (పతులు, 


871. 1. చేదిధాత్రీపతి యస _ గ. ద(అఖండయతి) 2, కౌరవు అనమాన - ఈ. రు. డ, 


ల్రీ72. 


8783, 


వ్‌'/4, 


8/5, 


876. 


లీ77, 


872, 
14. 


లి 


ఖీష్క్మసర్వము _ తృతీయాశ్వాసము 218 


మాన కీపిక్రము ఖై యొప్ప మారుతాత్మ 
జుండు రారాజు *నేనిక పిండు జది"పె. 


మటియు నందు నిందును మంచాకినీనందనుపయిం (దోవను నతనిం గావేను 


గడంగిననై నికు లనేకులు నానా పళారంబుల వివిధాయుధంబులం జెనంగు 
చుండ. 


మునసీ మృగేం|[దు మృగేందుండు 
చెనయంజను వగిది నరుడు శీ ఘగతికా శాం 
తనవుషయి6 గవియ దుఖ్యా 

నను డడ్డము సొచ్చె 'దేవనంఘము వొగడన్‌. 


అతని కప్పు జెదుర "నమన నెవ్వరు 
జాల నైరి సవ్యసాచి యొకండ 
నిశితవిశిఖపం క్రి నిగిడించి నొప్పించి 
యొరత్తి భీష్ము వెనుక కాదు(గంశేసె, 


తదవసరంబున సరభసం బున. 


భగదత్తుని నాకవ్వడి 

వెగ డొంద(గం వేసీ యతని వెల్లేను(గుం ౫౦ 
పుగ( *కేసిన నాతండును 

నిగిడెం జాంచాలమేడనీపకమీందన్‌. 


. అఖండలనందనుండును కిఖండిం దటిమి తెజుపి నూపి దేవ వతు "నేయు మని 


పురికొభిపె నంత. 


. విక్రములై యొప్ప - వీ. శ. మ. స; వికాంతి నొప్పగ ౬ త; ఘోర పర్మాకమం 


' బొప్పె - వా. కొన్ని (పతులు. 4. నేనుగువిండు - వీ. శ, వ, 


క్ష 


876. 


il 


i. 


oo 


న, 


, ను దలంచి కడంగిన _ వా; ను గడంగిన = పెక్కు (పతులు. 
నని మొన - ర; నమ్మానవేళ్వరుల్‌ చాల వైరి- ఏ. బ, 


వెలియేనుంగుంగెం - ఐ. మ. వీ. శ. శర. ష. 2. జేయ జడిని యాతడు - 
ప. మ. ర. ల. ళ, వా. కొన్ని పతులు. 


220 


878, 


శ్రీమదాంధ మహాభారతము 
స్స! 


. మనయోధ (ప్రక రము శాం 


తనవుం దలకడచి యత్వ్యుద (గత నయ్య 
ర్టునుం. బొదివె నతం డలిగినం 
చెనుగాలిం దూలుే మొగిలుపిండునుబో లన్‌ . 


+ ఇట్లు దేవ వతుండు శిఖండి యేయుట సరకుసేయక యతం డగ్గ మైన 
చేయక  సాయకంబులు సవ్యసాచిపయి నిగిడింప మగిడి దుశ్శాసనుండు 


౫డంగి కవ్వడి 2 వెగడుపడునంతకయ్యంబు నేసి *నొచ్చి *పాసినం గౌరవ 
పతి గనుంగొని యెలుంగు నూపి చేయి వీచి పురికొల్సినం గళింగ మాళవ 
బాహ్లిక విదేవాసూర సేన పముఖబలంబులు బలమర్జ్దనుతనయు! దెసకుం గవిసిన, 








1. సుతునిచై. = వీ శమ సుతునివై [వాలి యమ్ము లేయ ౬. ఆ. న. 2. వాలు 


శీ79. వ. (తూల నట్టు దూలిన, 
880. ఆ. అట్టియెడ శిఖండి యాపగాసుతుమీంద 
క. వాలుటమ్ము 'లేయ వాని నేయ 
నొల్ద కత (డు "లని యోధపవీరావళి 
నేయుచుండె శౌర్య మెసక మెపంగ, 
881. క. నరుండు శిఖండిం దజిమిన 
శరము లతండు భీష్మునురుభుజామధ్యమునం 
గురియంగ నవ్వుచు నుండెం 
1x8 యం తజలంబు దొరంగయగా నున్న | క్రియన్‌ క 
శీ82, 
78. 1. మొగులుపిండుం బోలెన్‌ _ కొన్ని పతులు. 
శీ19. 1. (తూలెనట్లు దూలిన = ఓ. ఘ. ఐ.ర. వ. 
880. 
రమ్ము లేయ - ల. శ. ళ. కొన్ని పతులు. 
831. ls గరయం|త జలంబు = ఊ. 5. ఖ. జ. టట. డ త. ద. వ. బ. 
ఓ8ల్తి 


1. డగ్గరి = జ. 2. వెరగు(వెగడ్చువడునట్టి _ కొన్ని (పతులు. 8. యోడి, నోసి = 
అని పొఠములు; వో నేసి - ఎ. రు.డ.త.వహా.ల. 4. పాణిన వీ, శ. వ 
క్‌. "చెసం గవిసిన _ కొన్ని పతులు. 


89. తే, 


884, వ. 


శరర, క. 


శీ66. క. 


శ5/. ౩. 


శ88. వ, 


889. క. 


888. 
895. 
887. 


889. 


ఖీష్మపర్వము _ తృతీయాశ్వాసము 221 


అత(డు దివ్యా( స్త్రేజాలంబు నతిశయంబు 
నూపి చతురంగిబలముల రూపు మాపి 
యుఆక తజీిమి శిఖండికిం చెఅపి నూప 
వా(డితూపులు భీష్మ వై వాడు నినిచె. 


ఆనమయంబునం గృ పళల్యవి వింళతివికర్ణులం గూర్చికొని "పేర్చి దుళ్ళాసననుండు 
శాంతనవున కడ్డ పడినం జార్గుం డ య్యేవురను విరథులం “జేసిన, 


కురుపతియు] ననుజవర్గముం 

బరమ [కోధమునం 'దెంపుబలుపును మెటియకా - 
సురనాథనందనుని నె 

నురవడి( 2 దోచుటయు సేన లు గత నడ₹న్‌. 


పాండనబలములు దలపడి 

భండన మొనరింప నగభాగంబున ను 

ద్దండత( బో రెడు మనుమల 

తండము గని మెచ్చి యప్పితామహు(డు వెసన్‌. 


అరిబలంబువె నొక్క-దివ్యా(న్ర్ర మేయం 

దలంచి యరిం బోసి తిగిచి యుద(గవృ త్తి 

కేగవిసి ముందట నున్న శిఖండిచూడ్కి 
దొడరుటయు. 'దాల్మి*మె. చెగ శయుడి'వె నధిప. 


అంత. 


సోనుక మాత్స్య్య(పముఖో 
ధామబలము లేచి విలుచం దబఖుముటయును సం 


1. జాల మత్యద్భుత ముగ -9. ఈ. 2. వితతులు కొన్ని (పతులు. 
l. నిజానుజన్నులు = గ. దూ 2౫, నడచుటయు, నడరుటయు = అని పాఠములు. 


1. కడగి - కొన్ని వ్రతులు. 2, మై నేయుటుడి? _వీ.ళ.ష. ల$. యుడివె = 
ఊ. డ. న. ళ. హ. 


1. సోమళ కరూళశ మా త్ఫఫ్యోరామ- ఆ, ఐ, జొ, చ. న. వ. వీ. ళ. వ, 


222 


ఏ90. క. 


(్రీ మదాంధ మహాభారతము 
| 
(గామతలము చేనాంగ 
సోమాంగమయంబు సేసె దుర్హాంత గతిన్‌ | 


చేల నిమొయి $థీముండు 


దీనత( బొొండింప నలిగి ధీరత్వము వీ 
'రానీకం ఒగ్గింప శ 


. 'ానీక. 6 డెదిన్పె నతని నాసురభంగిన్‌. 


ఎవి బిరమీతమ్ముం డగు భతానీవండు భీవ్యునిచేం జచ్చుట ౩ 


సం, f_118_24 
891. వ. కట్లు దా(కి విరటుతమ్ముండు చవాలళము)ల 1నాప్పించినం 2నేపించి, 
892. శా. విల్లం "గెతువుం !దుంచి సూతు వెస నుగ్విం గూల్చి రథ్యంబులకా 
డొల్లం దీవత నేసి యాత(డు భుజాటోపంబు శార్యంబు శో 
భిల్ల౯ వై చిన శ క్రియుం దునిమి ఓయాభీలద్యుతి పస్ఫుర 
ద్భల్లం “బొక్కటి భీష్ము. జేసి నజకెం దన్న _స్తకం బుగ్రతన్‌. 
898. వ. ఇవ్విధంబున శతానీకుం జంపిన. 
894. క. మొన లెల్ల 1ఏబుగ మధంం 
కిదనమున యినుమాడ్కి. కిబయలం చేజోనిధి శం 
తనుసూను. డొవ్పె నప్పుడు 
గనుంగొని యి ట్లనియె శౌరి *గాండివితోడన్‌. 
805. క. మనమోహేరములు సెడి కను 
కని బాజాడు నిప్పు డాపగాసుతునకు (గ 
Mest cl se టు తే 
891. 1. నొంచిన వ. 2. కనలి _ఇ. ఈ. 
కల. 1. యాఖీలంబుగా _ ఐ. మ.వ. 2. బొక్కట స కొన్ని (పతులు. 

994. 1. విరిగి _ కొన్ని (పతులు. లి. దినమణి యనుమాడ్కి . ర. లి. మెణయుశేజో = 
వసం ఈ ఆ పీ ళం ముకొన్ని (పతులు: వెలయు ౬ ఇ. ఈ. వ. 4. కవ్వడ తోడిన్‌ = 
ఇ. ఈ. రు. డ. 

895, 


1. రయి చెడి . ఈ. ఊ. వ. 


'శీ96, వ, 


ఫీష్మపర్వము _ తృతీయాశ్వానము 228 


క్కున నీవు మార్కొనక త 
క్కీన( గార్యము దప్పు బొదివి గలువుము కడ(కన్‌. 


అనిన విని యతండు రథరథ్యసారథికహితంబుగా సుకనదిశనందనునమంద 
మార్గణిపుంజంబునం బొదివె శిఖండియుం జేరి నారాచంబుల నొప్పించిన 
చేవవతుండు వాని నేయ కేనాల్లనినం మన నాసవ్యసాచి యతని విల్లు దునిమి 
చెల్లేయుచున్నం జూచి న రింపక శలకల్యకృపకృ శవర్శ చి త సేనభూరిశవః 
[(వభృతివీరలోకం *ేఎతిలోకంబుగ ది వ్యా(స్త్రృజాలంబులు నెజపుచు 5 నేయుచు 
భీష్కున కడ్డపడుండు దలకడవుం డనునెలుంగులు నింగి ముట్ట బలీనమేతం 
బుగా నడరినం గని సమీ కనందనసాశ్య కి సౌభ | దవిరాట దువపచఘటోతృ_చ 
(పముఖ యోధవర్షం బనర్లళభ ంగిం దణయుమం దె తె నన్యంబులు గూడుకొని 
కవిసిన దివిజదానవసంపాత*నమయవమరం బయ్యె నందు. బురంవరనంద 
నుండు మనసై నికుల కందణ కన్నిరూవు లయి యెం|ద వారుణాగ్నే యాది 
మవోశరంబులం దెకల్చుచు కిస్సు“ క్షితుం డె నశిఖండిం బురెకొల్సి కొని మీ 
తండి నేయించుచు నకం డెల్నివిం డ్లె త్తి నన్నిటిం దోడోన తునుమాడు 
చుండె నాక్రీడివె నకం డు గళ రి (వయోగింీవ నదియుశుం (దుంచి 
*0నూత్రునిం గేతనంబునుం గూర్చిన. 


8ీ97. సీ, మనమున భీష్ము( డిట్లని వితర్మి౦ంచు. వాండవుల నా యొక్కనింటన కడంగి 





896. 


897. 


చగెలువనే వీరికి గృష్టుండు |పాపు ఓ గాకున్న నిం కది యట్లు లుండనిమ్ము 
3 సు PO MT గ్‌ 

కృష్ణం దోడుగ. గొని కిక డి వీగలు వచ్చిన జెప్పి తి వధవిధంబు — 

సమర మువేతించి శాంతిమె నుండెవ నకచిపాశకేటికి ననగ నెణి(గి 





rr 


1. నూను నమంద - వీ. శ. ష. కొన్ని (పతులు. 2. సందోవాంబునం = కొన్ని 
(పతులు. లి. నొల్ల క నిల్చు నీ సందున ర. 4. బెల్లీ దివ్యా న్ర్ర(జాల)ంబులు-ఇ, ఈ; 
బతిలోకం బగు, 'బతిఖీకరం బగు = అని పాఠములు. 5. నేయుడు-కొన్ని [పతులు. 
6. సమేతు డై -ఐ. మ.వ. 7. సమయ = ఇది పెక్కు [పతులలో లేదు. 8. నంఠ 
జీతుర డైన వ లి.-చిన నాశం డదియును _ కొన్ని ర 10. సూత కేతనం 


బులు = అ, ఈ, ద, 


1. గాకున్నేని నదియట్టు - ఆ. న. వీ. 2. కీడ్వడి - కొన్ని (పతులు. 


224 


898. వ, 


899. శే, 


400. వ, 
401. క. 


శీ02. వ, 


408. మ, 


శ్రీ మదాంధ మహాభారతము 
ళు 


చదల సుర లిట్టు మే లిది సమ్మతంబు 
మాకు నని (పీతిమై “వెపమాట లాత. 
డొక్కరుండును వినియె నే నొకండు వింటి 
మునిమహానుభావంబున మనుజనాథ. 


తదవసరంబున నూక్మజలేశీకరశిశిరం బగుమారుతంబు మరు త్తటినీతన యు 
మీద నుడిసె సురదుందుభులు [మోసెం గుసుమవర్ష ౦బులు గురిసె నవియు. 
ననన్యగోచరంబు లయ్యు నిట్టు నిశృయించియు నమ్మవోత్ముం డూర కున్న 
"గలని కొకభంగి మె తో(చు నని తలంచి. 


ఒక్కువి లెక్కు.. వెట్లంగ నుజఖిక వెస శి 

సలి 6 

ఖండి పటుమార్గణంబుల( గడంగి యేయ 
నతడు మిసిమింతు(డును గామి క క్రి నవ్వి 
పటి దనయమ్ము లతనివై ఫల్లునుండు, 


శాంతనవుండును సముల్లాసంబున నేసిన, 


నరుడు దనమీంద6 దొరంగెడు 

శరములు వారించి యతనిచాపం 1బధిక 
కికంరితగ తిం (దుంచి యతిని 

ష్టురనారాచంబు దనువు సొర నేయుటయున్‌, 


తమకుం దమయోధవరులకును వారింపం జేరం జనయం గొలంది కాక 
వెల్లివిరసినళరనిధిభంగిం *బొంగినవివ్వచ్చు వెజంగుపడి చూచుచుం దన్ను 


విడువక ఇలంకుల నున్ననీకొడుకులం గలయం గనుంగొని మీతండీ 
రారాజుతో ని ట్లని యె, 


అని చేవాసురకోటి కైనను నళక్యం బిమ్మవోవీరు మా 
ర్కొన వీ డల్లిన మర్త్యులే యొదు రుదారుం డైన యీా|కీడి ద 


నా మా వన నా పనా మమ మాతా అనాస 


898. 
401. 


402, 


1. సిక శికిరంబు వ. లి, వీచె. అ. ఏ. 


1. బతిసత్వరవృ త్తి _ ల. వీ. పెక్కు (పతులు; బధికోద్దురవృ త్తి ఇక, శమ 
2 స్ఫురణమెయి = ఐ. మ. వ. 


క... బొడివిన ఎ వ, 


(dy భీష్యపర్వము _ తృతీయాశ్వాసము 225 


క్కిన నిప్పాండవ్యనైన్య మింతయును |మగ్గింపంగ నేం జూలుదుకా 
విను సత్యం బిది వీనివింటి కెదురళా వి ల్లైత్తలే/ డెవ్వడున్‌, 


404. క. అనునెడ శిఖండిచాపము 
'వెనుకం దనవిల్లు నిల్పి వెస నాతం జ 
సినభంగిగ నరు జేసెను 
జననాయక దొడ్డనారసంబులు ఫీష్మున్‌ 


405. వ. అప్పుడు 'దేవవతు౦డు దుళ్ళాసను నాలోకించి. 


em 


406. సీ. అశనికల్పము లివి యర్జునుబాణముల్‌ గాని శిఖండివి గావు సుమ్ము 
కర్కటిగర్భంబు కరణి గ్యాతము (వచ్చె నిట్టివి వీనికి నెందు గలవు 
[బహ్మాదండంబులపాటి మొ మర్మంబు లిట్టీనోనాంటునే యితని చేత 


జముదూత లట్లు (పాణమూీల 'వెలార్పంగ నీ దుప దాత్మజుం చెన్న. జేసె 


ఆ, దృఢేవిము క్షములును డీపాక్ళతులు లక్ష్యు 
శుద్దిమంతముల ను సునిశితములు 
నై ననారసంబు లతనివి గాక యీ 
తనివి యగునె యెమ్విధమున జూడ, 


407. క. అనుచు బటుశ క్తి నప్పా 
ర్గుని వె చిన నడి యతండు దునుమాడుడు శాం 
తనవు(డు వాలుం బలుకయు. 
గాని యరదము డిగ్గ( జూచుకొల:దిం బెలుచన్‌. 


408. శే. వసి యాఆెంటిం దునియలు సేసి యెలుంగు 
సూపి యే నుండ వెజ పేల నాపగాత 
నూజుః బొదువుండు మీ రని యోజ. జెప్పె 
శ|కతనయుండు దనయాధజనుల కెల్లి, 





406. 1. వినుము _-అ. ఏ. _ 2. నోదాకునే _ ల. కొన్ని (పతులు; లి. లు వెల్లార్వ = 
బ. 4. సుము క్త = కొన్ని (పతులు; సము క్త = న. శ. కొన్ని (పతులు, Dw 
అ. ఈ. ఉ. ఓ. జె. మఘ. న. ప. బ. వ. శో మంత్ర = ఇం. రు. మ. ల. 


226 


409. వ. 


410. క, 


411. వ, 


412. తే. 


418. వ. 


414. క్ర. 


415. తే. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
అప్పలుకు లాకర్ణి ంచి. 


కేపయు.డు పొడువుం డడువుండు 

(వేయు డనుచు వారు జాహ్నావీతనయు. గడుకా 
డఢఉాయు(డు మనసై నికులుం 

గో యని తలపడ్డ( బోరు ఘోరం బయ్యెన్‌. 


అప్పుడు. 


ఏసి గాండీవి కురుసేన నెగువ నతని 
వారు వెటవక భీష్ముని. "జరి యొడల 
(వేతి జెడ లేనియట్లుగ వివిధీభంగి 
నీషుర్యా స్త్రళ! స్త్రంబుల నినిచి రధిప. 


అవి భీమ్యృండు కరతల్పగతుం ఢగుట విం 
సం. 6.114060 


అంత నంకుమంేతుండు శాంతుం డగుచు వచ్చి నట్టియెడం గదిసి కవండి 
గాంగేయు. వె [గూరనారాచనికరంబులు నిగిడించి పడం (దోచిన. 


తూర్పు తల గాంగ నీసుతు 

ఓలేర్పుడం గనుంగొనుచు నుండ నిల గంపింపకా 
దర్వోజ్ఞ్వలు డాఫీష్మ( డ 

హర్పతి యస్తాది సేరునట్లుగ ఐడియొన్‌. 
తనువు ధరం బొందకుండగ. దల్పభంగి 

శరము లూ(త మొ పొలుపాశె నరవ రేణ్య 


తు 


410. 
412, 
418. 
శీ] ఢీ, 


1. పయుం డడువుడు పొడువుడు - ర. వ. ధీ. శ. వ. 


1. వచి - పెక్కు ప్రతులు. 2 గతుల - ఓ. రవ. 
ls తుం డన్తగతుం డగుచు టే 


1. డేర్పడ -ట, 


416. చ, 


417. వ, 


418. సీ, 


ఖభీష్మపర్వము _ తృతీయాశ్వాసము 227 
యట్లు శరతల్పగతుం డగునమ్మహోను 
భావు 'దేవవతుని దేవభావ ముంచి. 


అనిమిషు లప్దు సూచి మృతు. డయ్యెడు నక్కట దథతిణాయనం 
బున గృతపుణ్యుం డంచు వగ6 బొందినథీష్ముం డెణీంగి వారికి 
ట్లను 1వురలార కాలగతి నాత్మ 2ిడలంచియ కాదె మేనిలో 
నునిచినవాండ( (బాణముల నుమ్మలికింపకు( డించుశేనియున్‌, 


సత్యవతీవివాహం బొనర్చుటకు మాతండి మెచ్చి నా కవధ్యత్వంబును 
స్వచ్చందమరణంబును నిచ్చినవాండు గావున దద్యర (సభావంబున నావ 
ధంబున కే నొడంబడక *కానేర దయ్యె |జాణంబులు నావళంబ యనిన 
విని వారలు సంతోషించి రాసమయంబున శఛాగీరఢథిపసనుపునం గొందణు 
మునివరులు వాంసరూపంబుల నమ్మవోత్మునకు దతిణాయనం జెటింగింవం 
జనుదెంచి యతండు డెలిసియునికి నతనిచేత నెజింగి [పియం బంది త్‌ యెంగి 
రట్లిరాడ దుర్యోధనుండు *ేవుచ్చిన దుశ్శాసనుండు గుంభసంభవుపాలికిం 
బోయి భీష్ముపొటు నెప్పిన నతండు మూర్చిల్లి యొక్కింత 'దేజీ దీనాననుం 
డగుచు నమ్మ హీ నాథుక డకుం జనియె నయ్యవనరంబున, 


పాండవేయులు మాత్స్యపాంచాలయాదవసహితంబుగా 
సంతసమున బజొొదలి 
రాదెస బొబ్బలు నార్పులు బహుతూర్యికేటియు( "జెలంగ 
నీకొడుకుగమియు 
నీదిక్కుకదొరలును నెలుా_త్తి *యేడ్వంగ నంబరచరులవావోరవంబు - 
లులియంగ రోదసి గలయంతవట్టును ఘనశబ్దమయ మయ్యె మనుజనాథ 





415. 
416. 
417. 


418. 


1. మొచ్చె(ప్ప్ర - ఉ. ఖ. వ, 
1. విను జేను- ఐ.వ. వ. నెరిగియ కాదె - ఈ. ఐ. మ.వ. లి. మేనితో-త.న.వ. 


1. స్వేచ్భా- అ. త. 2. కానేరదు [పాణం -గ.త.ళ. మ. శీ. యరిగిరి _ 
కొన్ని (పతులు. 4. వంచిన - కొన్ని (పతులు. శ్‌. యొక్కింత వడికిం బెలిసి 
(చేజ్‌ - కొన్ని (పతులు. 


“ 


1. కేకయ -=-యు డ.ఐ. ౨. మోవయి =ఎఐ. మ. కి. వారును(లు) = కొన్ని 
(పతులు. 4. యేడువ - కొన్ని (పతులు, 


228 


419. వ, 


420. క. 


421. వ, 


422, తై, 


శ్రీమదాంధ మహాభారతము 
yy 


కాలునేయార్చుీటలు లేక కన్ను (గవల 
నకు లొలుకంగ6 జి తంబు 6లడల( బాండు 
నూనుతతకిం జూచుచుండిరి గాని యించు 
కయును గడ6గరు మనవారు గయ్యమునకు. 


2ళఠదవసరంబున నంబరమణి యపరర శ్నాకరంబు కిసాచ్చి ననిన విని ధృత 
కాస్ట్రుండు సంజయున కి ట్రనియె. 


నాయుల్ల మరయ నినుమో 

జయో కా కిట్టు రూపఅక 1విన నో ర్చె౯ 
సాయకసముదయఖరభవ 
దీయవచనచయము గవియు దేరం దిర మె. 


ఇంక నేమేనియుం జెప్ప. గెఅంతగలదే యనుటయు నానూతనందనుం 
డ్‌ టను నప్పుడు కెరవులుం చారును దమవారును మైమజువు లూడ్చి 
యాయుధంబుల్తు వెట్టి గాంగేయుకడకుం బోయిరి కౌంకేయులు నట్ల 
బంధుమి చ్రసహితు జ యచటికిం జనిరి ధనంజయుం డొక్కరుండును 
ధనుష్పాణే రై యె యరిగ నిట్లయ్యిరుదెజంగుల వారలుం దత్కాల| పశాంత 
'స్వాంతు లై ల యన్యోన్యవిషయరోషంబులు' దక్కి తన్నుం బరి వేష్టించినం 
గులగురుం 'డగునమ్మంచాకినీనందనుండు వారి నభినందించి కొలిపించికొని 


యుండ. 

తనకు6 *గీదల యని భవత్తనయులకు నె 
లఅు౦ంగ6 జెప్పిన వారు గడంగి మెత్తం 
దనముగలతలగడలు చే బనుచుటయును 
జూచి చిలునవ్వుతో సవ్యసాచి బిలిచె. 


్ప ద 


pak 


bs (గిందల యస ము షు కు 


5. టకు లేక ౬ చెక్కు. (ప్రతులు. 6. లవియ, లగల -_ కొన్ని (పతులు. 


1. తదనంతరంబున - కొన్ని పతులు. లి. చేరెనని _ ర. 


విన నోర్చన్‌ _ పెక్కు ప్రతులు; విన నేర్చెన్‌ - వా. 2. శెరలి తీరం బై_-గ.ద. 


le చిత్తు నై = ఆ. 


క్కు. (పతులు; కుం |గవల నున్న నీ తనయు-ళ; కుదల 
గట హ్‌ ము. 


428, 


424, 


425. 


426. 


427. 


423, 
424, 


425, 


(Bas 
ఆ 
O0ఎ 


427, 


భీష్మ్యపర్వము _ తృతీయాశ్వాసము 229 


. పిలుచుటయు నతడు బాహ్ముము 


లొలుక(గ గాండివము వెట్టి యొయ్యని చనినం 
దలగడితూపులు సెజ్జకు 
నలవడం బెట్టు మని భీమ్మ( కిడాశక్రనీ( బనిఇన్‌. 


: ఇట్లు పనిచినం బార్భుం డట్ల చేయుదు నని గాండివంబు పుచ్చికొని మణియు 


ననుజ్ఞ్మ గొని మూండువాలమ్ము లభిమం| కించి "వెడతలం 'రాకి యెత్తి 
పట్టుకొని పుంఖంబులు భూమి కీమోళి నిలుచునట్టుగా తిచ్చేసినం దాత 
(ప్రీతుం డై తల్పంబునకుం దగినయుపథానంబు పెట్టి తని యతనిం గొని 
యాడి సకలపౌ తులను ధా తీపతులను కరవలోకించి. 


. రవి. 1నాల్సి యు త్తరాయణ 


మవునంతకు నంపపాన్సునం దిట్లు మువనో 
త్సవలీల నిలుతు నా కీ 
దివసంబుల6€ 'జేయవలయు. దృఢితరరతన్‌, 


. అలయ కేరయ నోపినవా 


రలు [గక్కునం బరిఖతోడి |పాకారం బి 
ట్లలముగC గావింపుండనుడు. 
దలకొని నీసుతులు( జాండుతనయులు భ కిన్‌, 


. అ_త్తెజం గాచరింసనుం చాత్సర్యంబున రక్షింపనుం దమతమయందుః దగిన 


వారల నియోగించి రంత: జికిత్సకులు "వచ్చి శల్యచికిత్స సేసెద మని 





1. నని _ శ. మ. 2. యలుగుల _ శ. వమ. లకీ. డానతి యిచ్చెన్‌ అతు Os Gr: 
అ 


1. గాడి - ఉ. ఐ. త. మ.వ. ౨. మోపి - కొన్ని పతులు. లి. నిలిపి. యు. ట. 


4. నాలోకించి - కొన్ని (పతులు. 
1. తిరిగి -అ. 2. రకు దగన్‌ - వా. పెక్కు |వతులు; తరరవన్‌ _ శ. వ. 
1. యిరుదెరగుల వారలు = ఇ. 


1. వచ్చి యతని తనువున గొమరారు |క్రొత్తగంట్ల రక్తంబు లొ త్తిళల్యచికిత్స - 
ఐ. మ. వ. 


230 


శ్రీమదాంధ మహాభారతము 
తో | 


Pa 


తొడంగిన గాంగేయుండు వారించి వారి క భిమతార్థంబు లొసంగి వీడు 
కొల్పె గీత వాద్యనృ త్త (పవీణంబు లగుపాొ తంబు లమ్మవోత్మునకు వినోదంబు 
సలుపుిచుండె నట్టియెడ నాదేవ్మవతుండు నీళ్లు య నడిగిగినం దనుపా 
రునీ రచేకులు గొనివచ్చిన నతండు. 





428. ౩. వినుడు శరతల్పగతుండ నై ని యునికించేసి 
యన్యసలిలంబు సే సేవించు టనుచితంబు 
నాకు? చేజోమయా న్ర్రవిన్యాసవిధిస 
ముట్టితం బైన భూజల *మొకండు దక్క... 
429, ఏఅనుట౨ు?౭ గౌరవులును దక్కటిరాజులును ఓషట(గుపడి యున్నం గవ్వ 
డిం గనుంగొని గాంగేయుండు. 
480. క. శరవేదన సర్వాంగము 
'లెరియలగ నా కిపుడు వెదవు 1లెంజెడు. దృష్టా 
భర తముడుపం దగినినీళులు 
వరా న న నేర్తు వీవ వే ౩ మ్మనఘా, 
ఉల. వ. అనిన నట్లకాక యని యతం డతనికిం | బద&ిణంబు సేసి తేజోమయంబయిన 
మార్గణంబు పర్దన్యమం|ఇాభిమం| తితంబు గావించి మహీతలంబు గాండ 
సిర భాసుర చాయం బగుతోయంబు ఛారారూపంబున దివ్య*గంధరసో 
-పేశం బయి కీయెగసిన. 
ఏ. చుండిరి = కొన్ని (పతులు. ల. న మనవారు, న దగువారు, న తమవారు, 
నీ నందను చెనచారు - అని పాఠములు. 
423. 1. మొకటి దక్క - కొన్ని |పతులు. 
429, 1. ఈవచనము నకు మారుగా. 'ఒ. రి [పతులలో నీ [కింది కందపద్యము కలదు. 
క. అనుటయు గౌెరవులును ద, క్కిన రాజులు వెరగు పడగ |గీడిదెన గనుం 
గొని[పీతి తోడ శంతను, తనయుం డిట్లనియె గాఢ తాత్సర్యమునన్‌ . 
ఏ. మిన్న కున్న గాంగేయుడు - ఇ: విచారంబు గదుర నూరక యున్నం-ఐ. మ. వ. 
480. 1. లెండెడి- ల (పతులు. 2. ముడుగ దగిన _ కొన్ని (పతులు. కి. జలములు - 
పశు న. కొన్ని (పతులు, 
481. 


| రసగంధో పేతం బే -వీ.శ.ష. 2. యుద్భవించిన _- ఐ. మ. 


482. 


488. 


484, 


485. 


486. 


487. 


485, 


486. 


487. 


ఖీష్మసర్వము _ తృతీయాశ్వాసము 281 


. కొరవులు (పకంపగాఢీవిస్మయు లర 


పాండుసుతులు వారిబలము నుబ్బి 
యార్చి నంకు లొ_త్తి రాజలంబుల నమ్మ 
వోత్ము( ద్భ స్త్ర చేసె నర్జునుండు. 


. ఇట్లు తృ్భ్తి( బొంది మందాకినీనందనుండు పురందరనందనున కి ట్రని యె, 


. నారదుచేత నిన్ను మునిీనాథునిం గాంగ నెజింగి యుండుదుకా 


శొరియు నీవు గూడిన నసాధ్యము లెవ్వియు లేవు *దర్పదు 
ర్వారుండ వై ననీవలనివై రము గీ డని చెప్పం జెప్ప నీ 
"కౌరవరాజు మానడు కోదెగం జెడు( గా కిటమీంద ఖీముచేన్‌. 


. అని పలికి దీనమానసుం డగు చున్న"భవత్ఫూనుతో ని ట్లనియె, 


= నర్వ డీత్యద్భుతవి క్రముం డతని కానారాయణుం డాప్తు (6 జ 


వ్వరికిన్‌ వీరి జయింపఠాదు సమరావష్టంభీముం దక్కి ధ 
ర్మరతుం తై నయజాతళ | తునకు నింద్శపస్థ మి మ్మర్ణరా 
జ్యరమం బొందుము మీరు గొందజయినం౦ జాకున్న త్స కొప్పదే. 


=. అని పలికి యూరకుండెం గెౌరవపాండవులును మాజుపలకక యతనికి 


నమస్కరించి నిజనివాసంబులకుం జని రట్లు సనునెడ 1గోవిందుండు గాంతే 
యా గజుం గనుంగొని, 


1. వినయ, చిత్తులై రి పాండు నుతుల చారలు బ్బి = బ. ర. 


1. నాథుడు గాగ - కొన్ని (పతులు. 2 మీకు - కొన్ని (పతులు. _ శి. చెగంగల 
వా డిట బంధుయు క్త మె-వ. 


1a భవద|గనందనున క్రి ట్సీనియె = ఏ. 


1. తుద్భట - వ. కొన్ని [పతులు. 2ముల్మాని-ద. లి. యిట్లొప్పడే - ల. 


1. ఈ సందర్భమున | శ్రీకృస్ణ్టయుధిస్టిరుల నడుమ జరిగిన సంభాషణ ములకు భండా 


ర్కరు, చ్మీతశాలా ప్రతులం 'చాకరము కన్పిం చలేదు. 


శ్రీమదాంధ మహాభారతము 
| 


సురసరిదాత్శజుని గెలువ( జొప్పడునే యె 


పరికరు *లగు మీకు దక్క జౌరవముఖ్యా. 


మనంగా నొకీమానినులమె య।పతివాతీవీ 


అటి రొడ్డుండు భవ్య నియెద్దవం బోయి బినతుం ఢడగుఖి 7= 
సం, 61171 


అనీ యిట్లయ్యిరువురు నొండొరులం [(బళంసించుచు నఖిలజనపరివృతు cl 
శివిరంబుల కరిగిరి తదనంతర ంబ కర్దుండు గాంగేయుకడకుం బోయి భక్తి 


వినయంబులు దోంపం బాద[పణామం శా చరించి. 





1. నజేయు ౬ పెక్కు (పతులు. తాహవపరికరు లగు - ఆ. ఇ. ఈ. ఎ. ఐ. ఓ. గ. 
1. ఈ పదమునకు మాటుగా 'ఊ, ఖ, యు, డి [పతులలో న్రీ [కింది వచనము 


వ. “అనిన విని(అని మరియు యిది యంతయు నీకృపా తిశయంబున గదా నమ 
కూ ౩ నిందులకు నీవు గలిగియుండ మాకేమి విచార మనియొ ధర్మ రా 
జి టనుటయే క[తీయోచితముగా నున్నది. 

ap) 


2. మానునుల _ ఆ. ఇ. ఉ. ఓ. జొ. ల, మ. కొన్ని పతులు... శి. వీర్యుని సెక్కు 


232 
4898, క. సురలకు ఓనజయ్యు. డగునీ 
_వ్వరి కైన నద్భుకావవా 
489. క. 'అనుటయు నత. డిట్లను చే 
రుని నిన్ను. బడసి యింతటి 
పనులకు జాలితిమి గాక భక్తాధీనా. 
440. వ. 
శీర, 
రు. డ. వ. లి. లకు మీకు _ ప. వ. 
489. 
కలదు. 
(పతులు. 
440. 


1. బు లాచరించి = ఈ. ఏ. గ. చ, జ. త. ద. 


(80) 


441, 


442, 


448, 


444, 


445. 


446. 


441. 


442. 


449. 
445, 


ఖీసష్మపర్వము _ తృతీయాశ్వాసము 283 


*అలుక దక్కి. నన్ను నధిక వాత్సల్యశీ 
తలము గాగ జూచి కీతగినమాట 
లాడవెే మవోత్మ యనుటయు నాతండు 
గారవమున నతని జేర. బిలిచి. 


. ఒక్కకరం1*బు మలంచి కౌంగిలించుకొని యచ్చట నున్న రతశకాదిజనంబుల 


నవులం బోవం బనిచి యతనితో ని ట్లనియె. 


. నీదెనం గోపింతునె కుల 


భేదముగా( బలుకుటయును విడ్డల( "జెలుపం 
గా దని కినియుదు లే దన 
రా దదలుతు నిన్ను నిష్టురంపు. బలుకులన్‌. 


. అది శిత గాని రోవంబు గా దట్లుంగాక. 


. నీయుదయము దై వికగ 


ర్య్భాయంత్తము నీకు మర్యు లేనదృకతులు గాం 
తేయు(డవు గాని విను రా 
ధేయు(డవు గావు నీవు ధీరవిచారా. 


. ఇది కృష్ణదై పైపాయనుండు నాకు నేకాంతంబున నెలింగించె నేనును భవ 


దీయ జేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదుం జాండుతనయుండ 
1. య. ముందు. ఇ. ఈ. జొ. ఘ. చ.ర్చు. డ.ప. వీ. (పాద నూచికు 
శ. మ. [ప్రతులలో నీ [కింది పద్యమధికముగా కలదు. ఈ పద్యమే [దోణపర్వమున 
Ja 40 వ పద్యముగా గాన్చించు చున్నది. 
క. వచ్చితి రాధేయుండ6 గను, విచ్చి ననుం జూడు భరతవీరా[గణి నీ 
సచ్చరితకు(ము) ఫల మేయి, ట్లిచ్చిట నీ పడుట ధాత నేమన నేర్తున్‌. 
2. లలితభాస = త. 


1. బక్కిలి మలంచి - ఓ. ఘ. రు. బ. ర. న. ళ. వా; బంకిలి మలంచి - కొన్ని 
(ప్రతులు; బక్కున నమరించి - ఈ. శ. 


1. రాద, దలుతు నిన్ను - వీ. ష.ళ. హా. కొన్ని (పతులు; రా దలుతును - వా. 


క సద్భశులు - ఊ. గ.ఘ.ర్వు.డ.ప 


234 


447. క. 


448. ఉ, 


449. వ, 
450. ఉ. 


451, శా, 


శ్రీమదాంధ మహాభారతము 
నూ 


న 


వగుటం జేసి నీయెడవాత్సల్యంబు కొని మాత్సర్యంబు లే దింకనొక్కాటి 
"సెచ్చెద విను మేను గురుపాండవులవై రం బుడిపి పుచ్చితి నప్పాండ వేయు 
2లజయ్యు ల| వమేయుం డగు కృష్ణుండు వారికి విధియుండు గావున వారల 
తోడివిరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి. యక్కౌంజేయులం 
గలిసి యుండు మనిన( గర్హుం డతని కి ట్లనియె, 


షకాంకేయుండు నగుదు నిది 

యంతయు దొల్లియును వింటి నాళ్యులచే ని 
కట్రింతంయయు 'నెజీంగినం గుంతీ 
సంతానముతోడోపొత్తు సనునే నాకున్‌. 


వారు మహోబలుల్‌ పారియు వారికి. (కాపు గలండు వారలం 
బోర జయింపీశామియును బుద్ది నెలుంగుదు నైనం గౌరవ 
అ్యారమణుండు సేయుతగుమన్నన లెల్ల దలంచి చూచినా 
భూరివివేక యే విడిచిపోవుట ధర్మమె వీరకర్శ మే. 


అదియునుం గాక. 


మాటలు పెక్కు లాడి యనుమానము లేక సభం గడంగి ప 
ల్మాటు( బరా భవించితిం జలంబునం బాండవకోటి కెప్పుడుం 
చేటు దలంచి *యి బలువు సేసితి వైరము నాకు నింక నీ 
వీటికి వారివీటికిని వెక్కుస మయ్యెడు కయ్య మొప్పగున్‌. 


క్రై వాధినము నర్వముకా మనీమతిం దప్పింప(గా వచ్చుశే 
నీ వింకన్‌ నను నొండు వల్కకక పరానీకంబువై6 బంపు మ 





446, 


443 


450. 
కీరి]. 


1. బుడిపింపం జూచితి _ కొన్ని (పతులు. 2. లజేయులు శ. ష. "పెక్కు (పతులు. 


1. కొంకేయుడ నగుదున _- ఊ. జ. ఖ. మ. ర. శ; కొంకేయుడ నగుదును నది 
యంతయు -_ కొన్ని [పతులు కౌంకేయుడ నగుదు నదియంతయు - వీ. వ. 
వి నెంత యెరింగిన - కొన్ని (పతులు. ల. పొందు _ కొన్ని (పతులు. 


1. రా దనియు, బోలమియు, శాకునికియు, బోల దనియు _ అని పాఠములు 
2. పవచ్చినన్‌ ౬ కొన్ని (పతులు; పువచ్చినన్‌ - ఏ. గ. ట, ద. ప, 


1. యేవములు _డ. 


1. మదిన్‌ - కొన్ని (పతులు. 


ఫీస్మ పర్వము _ తృతీయాశ్వాసము 25 


? 


'శ్సేవాధర్మము నిర్వహించెద బలో క్సేకంబు లోకంబు సం 
భావింప౯ా విహరించెద౯ మురరిపుం బార్జుం దలంకించెదన్‌. 


452, చ. "అన విని భీష్మ డిట్టు లను నంతకుం జాలు శొజుంగ సే మయో 
ధనునకు చెప్పు నీదుభుజదర్సమకీ కాదె సవాోయ మెద్ది యా 
తని కి [బియంబు దానిన యుదా_త్రమతిం దగ నాచరింపు నీ 
మనమున శీసంతసిల్దు మనుమానము దక్కు. మనుజ యిచ్చితిన్‌. 


458. న, అని తెలి వొంది పలికిన 'చేవ| వతుబంధుభా వంబునకుం బరమానందంబు 
నొంది రాధేయుండును నిజనివాసంబునకుం జనియె నని సంజయుండు ధృత 
రా ష్ట్రనకుం జెప్పె నని జనమేజయునకు వై శంపాయనుండు సెప్పుటయు. 


కీలక, ఉ. మర్జిత!ళాపసంకలనీమంజులనామ దురంతదుర్షశా 
తం? 4 అధ 

క ర్షమిలేపనిర్దరణ కారికృపామృత పూరకర్మసం 
మర్టనిరాసకర 3 ధ్ర సమత్వపరిస్ఫుటరూసభావనా 

నిర్ణళితారివగ్గమహా నీయ మనోరమణీయవై భవా. 


455. క. భసితపరభాగి పాలా 
లసిత(శ్రీవత్సలలితలాంఛనపింఛ 

(పస్ఫమరరుచిళబలోరగ 
విసృమరదీధితికలాప వేస్టితిమౌళీ, 





452, 1. అనుటయు - వీ. శ. వ. కొన్ని పతులు. 2. మే _ కొన్ని ప్రతులు. లి. మెల 
ర్పగ జేయు మాపృధాజనితులకు న్‌ హితంబగుట సన్మతి గోరుము పొమ్ము నీవునీ - 
బ. 4. కిహితంబు - వీ. శ, వ. 5. సంతసింవు - వీ. శ. వ. కొన్ని (పతులు, 


454. 1. తామసాకుల సమంజుల - న. శ; తామ సాదిగుణ - బ. 2. మానితనామ - 
లేపనా వారణకారి - న. శ. 4. వూర్వకర్శ . ఇ. ట. త. వీ. స. ళ; 


షు 
- 


256 


456, 


పపాత Ld పున we 
456, 


శ్రీమదాంధ మహాభారతము 
ఆ 


మాలిని. *1మరణరహితవృ త్రీ [గావ్యాిభ క్షి పవృ శ్రీ 
కళ రణగమన లీలా గాఢకారుణ్యళీలా 
అల ర్‌ 6 ర ఆ 
స్మృరణీళుభదమూ ర్రీ మధ్యరళ్శి/ పవదర్తీ 
చరణవినమదిం దా సంత తానం దసాం దా, 
గద్యము. ఇది (శ్రీమదుభయకవిమి.త్ర కొమ్మనామాత్యపు త్త 
బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి పణీతం బయిన 


(శ్రీమవోభారతంబున _ భీమ్మపర్వంబునందు 
సర్వంబును తృతీయాశ్వాసము, 


శ్రీ మదాంధ్రమహాభారతమునందలి భీష్మపర్వము సమా_ప్పము 





కరు వ త తం లి: భక్తి - కొన్ని |పతులు; నిత్య = ట. ప. లి. (ప్రవర్త = 
చెక్కు. (పతులు. 4. గరుడగమన క. శ. నళ; కరుణ=- ప ఘు జ.న.ము.మ, 
5. శుభద = ర. శ. మ. చెక్కు. [పతులు నుభగ _ ఇ. ఈ, ఊ. క డ. త. బ. వీ; 
భయద _- చా, 6. చండరళ్ళ్శి తు సర్వలోక = అ, ఓ, రః మధ్యలోక = ఆ 
శు 7. (పవృ త్రీ - జరు, ర. వా, 


శ్రీమదాంధ్ర చుహాభారతము 


(దోణపర్వ ము 


శ్రిమదాంధ్ర పముహాభారతము 


(దోణపర్వ్పము - ప్రథమాశ్వాసము 


క. (శ్రీసరశయమంగళ గా 
రీనంగమవిభవసుణ్య రేభాస ౦ప 
ద్భాసిత వట్లో వామాం 
గాస్యూతితచి (త మహిమ వారిహారనాథా. 


=వి నందియంు యుద్ధ భూమితో జళోయి మరలివబ్బి యందలి వ్య్రతాంతంజు 
ధృతరాష్ట్ర నితో జొన్ఫుట ఎఎ 


సం, 7__1_ర5 


2, వ. దేవా వై శంపాయనునకు జనమేజయుం డి ట్రనియె. 


క మునిజనవల్ల భ యివ్విధ 
మున 'దేవవతుండు శాంతిం బొందినకమ మె 
ల్లను ధృతరాష్ట్ర మహీకు(డు 
విని యెయ్యది యాచరెంచె 1వినిపింపు తగన్‌. 


వ. అని యడిగిన జనమేజయునకు వై శంపాయనుం డి ట్లనియె 


ls సం శిత - జ. ట. 


1. వివరింవు - ల. 


240 


శ్రీమదాంధ మహాభారతము 
YY 


. అనిమిషనదీతనూజుండు 


'ననుటయు విని యవ్విభుండు నంజయు( బోవం 
బనిచెను దశయునికడికు న 
తనిీవిజయము కాంత దనవ్భాదయమున 'మొలవన్‌, 


+ వనిచి5 ఎృతపడినగాంగ 


యునిశేచెన యుమ్మలిక నాత( పోడుల్ల ము నానా 
ఘనతరచింతాభర మొం 
దినం గుందుచు నుండ! గొన్ని దివసంబులకున్‌. 


( వ్యాస పసాద మహిమం 


చేసి యుభయనై న్యోగత విశేషజ్జుం = 
యాసంజయు. డొళనాంకిని 
శాసమీయమునందు' గడువెనం జనుదెంచెక్‌. 


3 ఇట్ల కవిరంబుననుండి నూతనందనుండు గరినగరంబునకు వచ్చి యంతః 


పురంబున నున్న 'ధృతరాస్థ్రు నుచితపకారంబునం గనిన నమ్మనుజవల్ల భుం 
డతనిం దనచేరువ నునిచికొని యాదరించి. 


. అమరనదితనూజు సమశఠా వని? గోల్పడి నాదు యాధవ 


ర్లము నుణి యొవ్వరిం గొని పరా|క్రమదుర్దమపాండుపుతనై. 
న్యమునకు మార్కొనం 1దల(చె *నక్కట "కౌరవు లేమి నేసి రా 
నమయమునకా బల| ప చయేసంఘటనం బటు లయ్యె సంజయా. 


చాతక నడవవు లావత నాడా EEE నతన TERN NEE eR 


1. ననుట వినిన యవ్విభుండు _క, గ. వీ; చనిన పిదప నవ్విభుండు - ఊ. ఎ, 
2. కాతనిరణజయకాంక్ష - ఎ. శీ. విజయపుకాంక - ఖ. ట. న. బ. న, 


. చిన నుమ్మలికము న! కొన్ని పతులు. శి, డుల్లంబున దా-ఉ. ఊ. ఎ. 


పులు గ. చ. ర.త. వన. 


- గతి వ, పిరణ- ఊ. ఎ. ౨, యంబున గడున్‌ వెనం - కొన్ని (పతులు. 
- ధృతర్నాషముని సముచిత పకారంబున _ వీ; యాంభికేయు నుచిత - చ. వ. శ. వ. 


. గడగ - ఆనం, దొ.క.గ.ణ.న.ర. 2. నంతట - అ. లి, సంచరణం జెటు= 


రు. శ. 


(61) 
10. 


11. 


12, 


18. 
14. 


15. 


10. 
11. 
12. 
18. 
14. 


దోణపర్వము _ ప్రథమాశ్వాసము 241 


. అనిన విని నూతనుతు. డి 


టను నక్కురునాథుతోడ నవహితమతి వై 
నిను మంతయు: జెప్పెద( [గమ 
మున !నీయడిగినతెఅంగు భూవర తెలియన్‌. 


. 'దేవవతుండు చేవభావంబునం బొందినయప్పుడు కురుపాండవు లతని!కడకు 


వచ్చుటయు నాసమయంబున( బుట్టినవిశేషంబులు నాండు నీ కెటింగించితి 
శరతల్పగతుం డై నశాంతనవుండు *సేప్పినహితవచనంబు లాదీరింపక రోష 
సంర _క్షనయను లగుచు నతని వీడ్కొని యట్లు సనినకౌరవులు నా(టి వేకువ 
నీకడనుండి యేను బోయి శిబిరంబు సొచ్చునవసరంబున. 


. నమేరోద్యోగము వీటికిం చెలుపునిస్సాణాదితూర్యంబు లొ 


క్క-మొగిన్‌ (మోయంగ వారణాది చతురంగస్ఫారసన్నా వాసం 
గమనాటోపము మిక్కుటంబుగ6 గడంకకా వీరనై పథ్యవి 
[భమలోలాక్ళతు లైరి మోముల వివర్ణ త్వంబు సంధిల్ల (గన్‌. 


. "ఇట్లు సన్నద్దు లై వెడలి "యస మెడలినబలంబులం గూర్చుకొను చుండి. 


. అప్పుడు భీష్మ లేమి వాదయంబుల నుమ్మలికంబు కధరారంగా 


'నెప్పటిచందముల్‌ విడిచి యే_జెణం దక్కినచూడ్కు. లొండొరు 
(నెప్పలమాటునం *బొలయ నీసుతీపాలికి వచ్చు రాజులం 
దిప్పు డతండు రా వలవదే యని కర్ణుం దలంచి కీరందటున్‌, 


వ. అటియెడ. 
లు 


. నాయెజగిన తెరంగు = అ. వ. శ, వ, 

. పాలికి _ ఇ. ఖ ఠ.వ. ి. చేసిన _వ. లి. రింపక నీ కొడుకులు రోష - డ. 
. రోశ్నావాము ౬ ద. వ. 

. ఇట్లు యుద్ద సన్నద్దు లై ప, ఫీ 2, నయ మెడలిన శ. 


రగా ఎ జ. ట. బ. ౨౩. జొరయ, బెరయ _ అని పాఠములు, లె. వంటను = 


వా, శీ, ర య్యొడన్‌ వ. 


242 
16. చ, 
i7. ఉం 
18. ఆ, 
19. వ. 
౨0. క 
16. 
17 
15. 
19: 
'0. 


శ్రీమదాంధ మహాభారతము 
తో 


పతిరహితాత్మ యైనసకతిభంగియు గోపకహీన *మైనగో 
(పతతివిధంబు సస్యవిధురస్థితి మైనధరితిచాడ్పు ను 

దృతహరిళూన్య మైనవసుధాధరకందరీిభూమి *చందముకా 

నుతి మనసేన( దో(శె బుధమాన్యు(డు భీష్ముండు ళలేక్రయుండుటన్‌ . 


అంగద నాథు [మింగినవృకావలి దకా వెస "ముట్టికొన్న స 
శ్వాంగములుం జలింప *వెగ డందుచు దిక్కులు నూచు చున్న సా 
రంగియపోలె నుండె గురురాజ భవత్సుతుసేన భీష్మునా 

జిం గబళించి పాండవులు జృంభఖితవి| కమీలీలం *బొల్బుటన్‌ 


1 
కర కర్ణ వచ్చి కావు మనాథుల 
మెతి మనునెలుంగు tox లముగ 
బలనములోన "నెల్ల. గలయంగ ఏచెంచె 
నారి చెల్లిముగ జనాధినాథ, 


క దవసరంబున. 


పిలువు(డు దడయక కర్దుని 

బలవికమశా లి యతండు పదోదివసములుం 
గలనికి రాండు నదిసుతు 

పలుకులకుం గనలి ీసచివబంధుయుతముగన్‌ . 


1. భావము-ఊ. ఎ. ప. ఓ. చ. జ. ట. బ. వ. 2X. మయొన-ల. శ. కొన్ని (పతులు. 
లి. కాననయి నై -డ. ఓ. బోలుచున్‌ -న. 5. లేని సిమ్మటన్‌ _ ఓ. స; లీక 
యుండినన్‌ - ఐ. న; లేక యుండగన్‌ _ గ. వ. 


1. జుట్టుకొన్న - గ. జ. ట. న; వెను చుట్టుకొన్న ౬ వ; ముట్టుకొన్న = త 
ర & లు 

డొందుచు _ రు. ద. వ; వెనగుందుచు ర. వ. లి. శేలి చేలినన్‌ _-ఊ. ఏ. 

4 గెల్పినన్‌ ఎల. 


1. కావు కావు మనాథుల వ. వి. లార్తరవము - ఈ, 
1. తదవసరంబున = చెక్కు. [వతులు; తదనంతరంబున = వా. 


1. దివసంబుల్‌ - కొన్ని (పతులు. 2. సబల, పుత్ర - అని పాఠములు. 


(దోణసర్వము - వథమాశ్వాసము 243 


ెరవులును దక్క-టిజనవతులును దగుజనంబులును నతని నాసపడి 
చుండి రాతనితెఅంగు దొల్లియు' నీ వాకర్ణించి తది 'యెయ్యది 


౨ సరిత్సుతుండు దను నర్ధరతుం డని పల్కీనక౯ా మనం 

గడు నొచ్చి నీ వనికి. బోయిన *నద్దైన రాను నీజయం 
కనవాసి నయ్యెద రిపుల్‌ నిను నోగ్చిన వారి నోర్చెద౯ా 
౨జళ కి నే ననియెం గాచె నృపుల్‌ విన “నమ్మవోత్ముతోన్‌ 


నతం డంతకు మున్ను క య్యంబునకుం దొలంగి యుండె సా డట్లు 
ఎనంబు లెల్ల నానూతనందనుదెనకుం బాజఇ ననిన విని యాంవిశే 
తు సంజయున కి ట్లనియ. 


మెయి 1దలంచిన య 

ఎ 'ఉం్యదులం గారవులను మనమూ(కల న 
Ye గర్హుండు గాచెనె తన 

రథము లెల్ల ఫలసోమ [గత బొందన్‌. 


© నమ్మనుజపతికి నతండి ట్రనియె. 


కేనడునీట( గలము 
గిన బెగ డందుచి త్తములు గలిగినత 
క్రియ నున్న సేనలు 
: గొన దీవిగతిం దో గర్డుం డంతన్‌. 


ముషవాహినీతనయు డర్భ - ఉ. ఓ. ఠ; అనఘ నదీ సుతుండు - ఎ. ణ. ద, 
౨ తీర. సొ హవోద్ధతన్‌ పదవ 

దిన యమ్మను -అ చ. వ; రావించిన మను జేందుల, రాదలచిన మను 

ల. డాసిన యమ్మను, పిలిచిన యమ్మను = అనీ పాఠములు. నీ. మహిమం 

వః 

ఏమను మిక్కిలి మునిగిన _ హా; నడుచెస గల మటు మునిగిన _ వ. 2. లగను 

దల రు క మంత: 


241 శ్రీమదాంధ్ర మహాభారతము 


27. వ. ఇట్లు పురంబు వెడలి యతండు కురువతికడ శేతెంచి మా డగునతనిచేత 
నభినందితుం డై. రాజలోకంబు నాలోకించి. 


258. చ. దమమును సత్యముం దపము దానము శీలము న(న్ర్ర1వీర్యశా 
ర్యములును భీష్మునంద కల వట్టిమవోత్ముండు పోర నీలె నిం 

క మనకు నేటిబాహుబలగర్వము లెక్కడి సేన లక్కటా 
మసెనె కౌరవేశ్వరునిసంపద “యంచు విషణ్ఞీమూర్తి యె. 


29. క, కన్నీ రొలుక6గ వగచిన 
నన్నరీపతు లెల్ల నేడ్చి *రా రరవంబుల్‌ 
౧౧ అటే 
మిన్న ౦ద న|శుజలములు 
విన్న నివదోనంబులందు వెల్లి గొనంగన్‌. 


80. వ. అప్పుడు దన్నుం చాన యుపశమించుకొని యందట డెందముల యుమ్మలి 
కొంబులు వాయ రాభేయుండి ట్ల్టనియె. 


ల! క. మీ "రల్లం జూచుచుండంగ, 
'గౌరవేనికురుంబమునకుం గన్నా కై యొ 
ప్పాలెడు భీష్ముండు వడియెను 
మేకు వొణగినట్టు *లసము మిగుల నరునకున్‌. 


లీ2, వ, నాతిణంగు వినుండు. 


ఏ8. క. కలగిన సేనల గావెద 

నిలిసెద నర్జునునిక డంక నెటెపిద చావో 
క sh ee RTT HAT 
వ్‌. 1. తిబవిరంయబు - ఒ. ఓ. డ.త. పవ. మ.వ,. నీ. వా. 


28. 1. శస్త్ర వీర్యములు జటా వలం ఈ శస్త్ర శౌర్యములు ఎల. లది, లంచు 
వ్‌షజ్డా = కొన్ని (పతులు; నంచు నుద|గమూ ర్తి యి = టో, లీ. చితు డర. గ, 


29, 1. వీరులెల్ల అడు రపు 2. రార్టిరవంబుల్‌ -బ.వ. లకి. కణంబుల్‌ -వ, 
4. నములయందు వెల్లి = అ. ఎ. ప. చ. శ. శర. వ 


81. 1. నికరంబునకును - కొన్ని (పతులు. 2. లుబ్బు మిగుల నరుశేతన్‌ - ద. వ; 
లసము మీర నరునకున్‌ _ ఈ. 


84, 


లిక్‌, 


86. 


లీ 7. 
విరి, 


(రోణపర్వము - (ప్రథమాశ్వాసము 245 


బల మాభీష్కుం డె ట్ల 
గ్గలిక !మెటిసె నట్ట మీకుం గన్నులు దనియన్‌. 


ట్‌ ధర్మ జభీమపార్థులును దమ్ములు నుదృటసంగర | కియా 


కర్మకు లచ్యుతానుజునిగర్వము దుర్విషవాంబు వారి మ 
త్బా-ర్మ్నుకము _క్షచండళశరఖండిత దేహులం జేసి యిత్తు నేం 
బేర్మిగం గారవేందున క భీష్టత రాజ్యరమావిలాననున్‌. 


. కాబేని గాండివజ్యా 


నాదము సురదుందుభి పణాదం౦బును నిః 
ఖేదుండ నై *వించు నధిక 
"మోదంబున నిత్యసౌఖ్యముం "౧ కొందున్‌. 


. శొరవులం గాచుచు రణ 


భూరులం చాండవుల 'నోర్చుచుం గీర్రికర 
స్ఫారవివారత ఫీషుుని( 
"జేరం జనుకోంకు 2నాప్పు నెప్పం గలదే. 


అని పలికి తనసారథిం గనుంగిని, 


మణిగ ణోజ్జ వల మైన మనయరదంబున జవనాశ్వముల' 'బూన్సు చాపజాణ 
ఖడ్గాదిసాధనోత్కర 2మొడంగూర్పుము రత్న ధ్వజం జెత్తు రళ్ళు లడర 
శంఖమృదంగనిస్సాణాదితూర్యముల్‌ సంఘటింపుము రభసనమున ననుడు 
వా( డట్ల చేయ దుర్వారగర్వోద్దతి నగ్ని |పభం బగునారథంబు 


పటురయంబున నెక్కి భూపతికి (మొక్కి 
యాత. జెల్ల క"రవులును నఖిలన్ఫపులు. 


1. నెరపె - కొన్ని (పతులు. 

ప. కర్ములు నచ్యు = పొం 

1. నిస్టేదుడన్వై -ప.ళ. 2. వించుంగడు వ. వీ. శ. ష. 

1. నొంచుచుం - ఒ. న. బ. వ. 8. నొండు సెప్పంగలదే _ ఓ. జె. ణ; నొప్ప 
చెప్పం గలదే సం. 


1. బూని -శ. మ. కొన్ని (పతులు. 2. మొనగూర్చుము = కొన్ని పతులు. 


246 


వలి, 


40, 


41. 


42, 


లలి. 


40. 
41. 
4&2, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
నూ 


దన్ను  గొనియాడ౦ గర్జు( డుత్చావాలీల 
నిజబలాభీలనుందరధ్వజము లొప్ప. 


. నడచి నదీనందనుం డున్న యెడకు. 'జేరం బోయి "శోషించిన సము[దంబు 


చందంబున విమానంబు విజీగిపడినదివ్యుని తెఅంగున భూతలపతితుం డయిన 
పతంగుీభంగిని భగ్న పక్షం జై నమెనాకంబు మాడ్కిం బొలుచు నతనికడకుం 
బాదచారి యై యంగి ఫల్గునునారాచనిచయంబునం బొదువంబడి యమునా 
నదీ వాడ స్థితంబును మదనిమీలిశాజంబును నై శోభిల్లు శుండాలంబు 
ననుకరించుచు వీరోశయనమహానీయుం డైన యమ్మహానుభావుని యడు 
గులైవెం గన్నీరు గదొరంగం |బణమిల్లి కేలు మొగిడ్చి వినయవినమిత 
6ఖరీరుం డె. 


. వచ్చితి రాధెయు(డం గను 


విచ్చి ననుం జూడు భరతవీరా|గణి నీ 
సచ్చరేతముఫలమే యి 
ట్రిచ్చట నీీయునికి ధాత నే మన 'చేర్తున్‌. 


. పావనంబు లయినపలుకులు నాచెవు 


లార నెమ్మి నన్ను నాదరింపు 
మయ్య ధర శ్రనిత్య యంచితసత్య శం 
తనుకుమార గాఢ ధే ర్యసార, 


ఏ "పఏేర్చినమూ.6క గూడ నడపింప6గఈ6 గోల్తల "సయ దీవణా 


ణార్చుల మార్చులంబుల రయంబున నీజుగ. ేగాల్ప నాజి నీ 

'నేర్చినభంగి నొండొక(డు నేర్చునె పాండవబాహుసంపదల్‌ 

2చ్చేర్చు నెలర్చు నింక. గురుబ్బందము లెలను దలడిల(గన్‌. 
గు యయ 





1. రోదించిన, రోషించిన వ. 2. పగిదిని - వీ. శ. మ. కొన్ని పతులు. ల. నదీ = 


కొన్ని [వతులలో లేదు. శ. శయ్యా _ కొన్ని పతులు. క. దొరుగన్‌ - కొన్ని 
(పతులు. 6, శిరన్కుండై - గ.న, మ. 


1. తకుఫలమే - ద. లీ. శళ.వ. 2. వడుట - చెక్కు. (పతులు. 0. వచ్చున్‌ జ్‌ 


1. వినగ ౬ వీ. శ. ష. కొన్ని పతులు. 


1. జేయ. ఖ. ర. ల.ళ. ౨. పేర్చి తలిర్చు వ. వీ. శ, వ; పేర్చి యెలర్చు - ల, 


48. 


44, 


45, 


46. 


47. 


49, 


44, 


45, 


46, 


47. 


దోణపర్వము _ పథ మాశ్వాసము 247 


. శరజిహ్యోాిధీకరుం డగు 


నరు డనుశిఖి నిగడ జేసి నారాయణదు 
ర్భరపవను. డింక బంధుర 
కురుసేనాకాననంబు కొ వ్వడ(గించున్‌. 


. భరిళాశాంతరపాంచజన్యర వీదృప్యల్లేవద _త్తధ్వని 


స్ఫరణకా వీనులు [(వయ్యం చగేతనక పి'స్ఫూర్ణ |త్సభం జూడ్కు లా 
తురతం బొంద6గఈ6 జండగాండివసముద్భూతా( స్త్రజాలంబు ల 
వ్వరు సై రింతురు నీవు దక్క భుజగర్వస్ఫూ ర్కినిర్వావాకా, 


. మెయి మెయిం నంగి 'మెచ్చించి ముక్కంటి 


చే వరంబు గొని విశిష్ట దివ్య 
2కర్భదీ వు. డై నగాండీవి కి నారు. జాజి. 
శెనయ(జాల కునికి 'నెప్ప నేల, 


. అని ెక్కుమాట లాడిన 


విని యాదరభరితనే తవిస్తారుం డై 
యనిమిషనదీశనూజుండు 
గనుంగొనుటయు మజియు | మొక్కి, కర్టు(డు వలికెన్‌. 


. ఆనరు నే నొకండన విషానలదుస్సహద్భస్థి భీషణం 


బై నమవాభుజంగమము నద్భుతమం|తనిర_స్తదర్సముం 

క్షే 
గా నొనరించునట్లు భుజగర్వ మడంచెద న(స్ర్రళ(న్రువి 
ద్యానిపుణత్వసంపద నుచా త్తిగుణోత్తర నీవు పంపంగన్‌. 


1. థీషణు డగు - వ. వా. 
a శుంభ దేవదత్త అర “కః న్ఫూర్తి|పభన్‌ LS 1 


1. మెప్పించి _ ఈ. ఏ. ద. పీ వా కాం nh. 5 నెవ్వరు చజెనయ _ అ. 
చం నం శం వమ 


1. పలుకున్‌ _ కొన్ని (పతులు. 


1. భంగి - అ. చ. వ. £, గుణోత్తము - చ. ల. గుణోన్నత - ఐ. 


248 


శీర, 
49. 


50. 


51, 


వీల, 


చీలి. 


శ్రీమదాంధ మహాభారతము. 
సూ 


. అనిన గాంగేయుండు రాభేయున కి ట్లని యె. 


. తగం బర్జన్యునిసొంపునకా (బతుకు భూత వాతముల్‌ వార్డి సూ 


చ్చి గరిష్ట స్థితీ నుండునేజులును నంతీణంబు ల్‌ యురి ని 
ల్చి గుణాధిక్యము( బొందుభీజములు( బోలెం గౌరవుల్‌ వికుతం 
బగునీ! పోపును (కాపు గాష గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్‌, 


. అరయంగ బంధుకోటులకు “కారునాథునియట్ల కావనీ 


వరిబల భేది జన్మమున నయ్యెడు చుట్టణికంబుకంకు సు 
స్థిరతర మైన *సంగడముచే నగుభాంధవ మెక్కు డండు నా 
నరపతి రాజ్యభారము మనంబు నీయదిగా6 దలంపుమీ 


. అంబష్టవిదేవాపొం(డాదిదేశాధీకుల గెల్చి దుర్యోధనాధీినవర్హులం!గా నిర్వ 


రించిన నీకు జనిట్టు నసెప్పవలయునే యండజంబులు పండినవృతంబు నుప 
జీవించు చందంబున నిన్నుం జెంది బంధువులు నసువొాజ్జనులు సుఖు లె 
యుండువారు గాక నాకు నీవును సు యోధను నట్ట కావున మే 
లాజెద6 గెరవుల నడిపికొని యమ్మహివిభునకు విజయంబు గావింపుము 
పొ మ్మని సమ్మదంబునం బలికిన సూతనందనుండు ,పితుం డ్రై యద్దేవ[ వతు 
చరణంబులు శిరంబు సోంక వినతుం డై వీడ్కొని యరదం క్కి యరుగు 
చెంచి భవదీయనై న్యంబు చైన్యంబు వాపీ “యే పగ్గలించి కలయం 
గనుంగొని, 


= నరపతి యలర(6గ రథకరి 


తురగసుభటసముదయముల దోర్షర్వధురం 
ధరలీల మెజసి యతిబం 
ధురములు గా సంఘటించె దురమునకు. దగన్‌. 


వ. అటీయెడ, 
లు 





50. 


ర్‌1. 


1. సంగరము - అ. న. ళ. కొన్ని (పతులు; సంగమము _ ల. కొన్ని (పతులు. 


1. గావించిన _ కొన్ని (పతులు. 2. నింత - ఈ. 8. యేపు గలిగించి - ల. కొన్ని 
(పతులు. 


(22) 
54. క. 


55. క, 


56, శే, 


5. క. 


558. క. 


69. ఉ. 


ద్రోజపర్వము - (పథ మాశ్వాసము 249 


అరుణాశ్వములు రుచిరరు 

క్మారథంబు6 |బదీ ప వేదికాధ్యజమును ను 
ద్దురగా।తక లిశసిత భా 

సురబంధుగ కంటకంబు శోభిల్లంగన్‌. 


మొగమున( గయ్యపు] వేడుక 

చిగురొ త్త నుచా_తమూర్తి( జెలువొందు గురుం 
దిగురాజులు. గౌరవులును 

బొగడి *రులివు మిగుల. [బమదపూర్ణ వ్యాదయు లై. 


అపుడు నీయ గనందను. పేడ ల్లం దనదు 
"లేరు రాభేయునకదంబు జేర. బోవ 
నిచ్చి మనమున సంజన మెనక మెస6ంగ 
నాదరంబున ని ట్లను నతనితోడ. 


నీవలన సనాథం బె 

యీ వీ డెంతయును మెజనె నిం కిట మనకుం 
గాపింప వలయు కార్యము 

నీ వెణీగింపంగవలయు నెయ్య మెలర్సన్‌ : 


అనిన నతం డిట్లును బహు 
జనరతకు లై నన్ఫపులు ోనద్భుద్దులు గా 
వున నీవు 2నెప్పంగా న 


వినియెద. నెయ్యది దలంపు వివరింపు తగన్‌. 


నావు(డు గర్జుతోడ నరనాయకుం డి ట్లను సర్వయోధసం 
ఛావితు( డై నశాంకనవుబాహులమాటున నన్మదీయనే 
నావిభవంబు. సెల్లె. బవెనాళ్లును నీమది కెక్క నాదుయో 
భావకిలోన నింక. బృతనారధిపు.గాం గొన నివ్వ 'డర్లు (డో, 





ఫ్‌, 
56. 


రం. 


1. వేడ్కలు వ. 2 శెలమి మిగుల - ఓ. 
sls డట్లు తనదు = జ. రు. ట. ద.బ ల. 


1. నదృంధులు - ర. వా. లి. నెప్పినను, 'నెప్పినది - అని పాఠములు. 


1. డొప్పునో _ ఊ. ఏ. 


250 


60. 


61. 


62, 


68, 


64, 


శీ మదాంధ్ర మహాభారతము 


అ 1 అం శ 
అ (దోణాచాద్యూలవ నర్మ సెనాధినత్యంంభు సారి యించుటు న్‌ు 
సం, 7౧కి 


'సీనాపతిత్వమునకుం 

బూని యొకండు నడపకున్న( బొడ వడంగదె యా 
సన యని గర్గ ర ధారవి 

హీనం పతం జలధి నెడలినభంగిన్‌ . 


. కావున 1నొక్కురు *నిరూపింపు మనవుడు గాంధారేయునకు రాధేయుం డి 


టనియె, 
య 


అధిప నీయోగధుబయందు చే న నాపతిత్వమునకు' జాలని! వారు. గలం 
యందు నయవి[కమాడిగుణంబుల వమూాననీయు*ీల యట్లు లైన నెల్ల 

శి అధ 
వారి ముఖ్యుల. జేయవచ్చునే *యొక్కరు బై కొన్న మత్సర (గ_న్తబుద్ది 
నన్యులు విపరీతు లై_ కలంగక *యుండువాండు గావలయు నెవ్వరును 

(దోణు6 

రజనినం గా దన రాతండ యర్హ్ము6 డాధి 
పత్యమునకు నొచార్యుండు (బావ్మాణుండు 
వివిధరణకోవిదుండు వయోవృద్ధుం డధిక 
బలుండు ళూరుండు గట్టుము పట్ట క్వ్చశ్రని, 


అనుటయుం గురురాజు దగురాజులం గూర్చుకొని గురుం మ స 
జని నవినయంబుగా నతని కి ట్రవియె. 


|పాయముక లి నొక్కటన భవ్యధృతి౯ మహానీయళీలత౯ా 
సాయకసంపదం బటుభుజావిభవంబున. గార్యతంతళి 





61. 


62, 


1. నొక్కరుని, నొక్కని - అని పాఠములు. 2. నిరూపింప వలయు ననవుడు = 
త. ల. వ. | 


1. వాడు గలడె, వారు లేరు ౬ అని పాఠములు. 2&2. అరయనైన_డ,. ఠ. సం, 
ల. యెక్కడు - స. వీ. శ, యుండవలయును గాన నెవ్వరును _ చ. వం 


ర్‌. డన్న గావన. రాతండ = వీ. శ. వ, “పెక్కు (ప్రతులు; డనిన గారన రాతండు = 
వా. 6. మధివ యు. 


దెర్‌, 


36, 


37. 


35. 


39. 


"0. 


ద్రోణపర్వము _ ప్రథమాశ్వాసము 251 


'జాయుతబుద్ది వృద్దుడవు *గావె ధరాసురవర్య మున్ను గాం 
గేయు(డు మాకు "నెల్ల నెజింగింపండె నీదుమవోనుఖావమున్‌. 


. అని వెండియు. 


. కనువెలుంగు నీవు గానీ 


వెనుక భవన్మతమ *యూంది *వీరలు నేనుం 
జనుబెంచెద మూఆఅట *నెల 
క్రౌన వృషభముపజ్జ నడచుగోవుల *వగిదిన్‌, 


. అనుచు నచట నున్న యవనీ!వతుల జూపి 


మజీయు నిట్టు లనియు మనుజఏళభు(డు 
దేవసేన నడపి దితిజుల గెలిచిన 
షణ్ముఖుండు నీవు సరియ కాలె. 


. కావున, 


. నర్వనసేనాధిపత వింబు నిర్వహింప 


వలయు ననవుడు "నమ్మహీశ్వరులు నట్లు 
చెప్పి గెలువుము నీ వని చెలంగి యతని 
(బన్తుతించి |ప్రార్థించిరి భరతముఖ్య,. 


= మణియు నమ్మహీళ్వరుండు. 





1. యాయతబుర్ధి - ఏ. ఐ. జె.ఘ. టు ఠ, డ, ణ. త,ద.న,. ర.శ. వ. నొ. 
ఇచ్చట నప్పుడ యతిగా లా, 2. గాక మహిసుర -_ పెక్కు ప్రతులు. 


_ లీ. దొల్లి _-ఖ.వ. 


1. (యాని _ ఊ. ఏ. 2. వీరులు నేనుం - ఖ. ద. ల. తలి. నెలకొని _ ఈ. చ. వ. 
4. కరణిన్‌ , భంగిన్‌ _ అని పాఠములు. . 


1. వతులు విన _ వీ. వ; పతులు చాను _ శ; శులును దాను - జ. ద. ప. వ; సతుల 
జూచి = ఎక్కు (పతులు, 


- 1. నమ్మహీవరులు నట్టు - కొన్ని (పతులు. 





శ్రీమదాంధ మహాభారతము 
నా. 


గా నిను నే: బడసినపుడ కౌంతేయులు నా 


హీనుల మగుమను శ్ర గావు మెల్లవిధములన్‌. 


అని వేండీకొనిన నయ్యందణం గలయం గనుంగాొని యాచార్యు( డి 


'వేదములుం దదంగములు వింతలుగా నొకేకొన్ని నేర్తు భె 
ర్యాదిగుణాంబు లెందు. గల వె నను నింతటివాని( గాంగ న 
త్యాదరవృ త్తి మీరు విజయాళ ననుం గొనియాటం చేసి !యౌం 
గా దన కియ్యకొంటిం డగ గారవనాథునికోర్కి. దీర్చ(గన్‌ , 


భవ్యం ఖై నబలాధిపత్యమునకుం బట్టంబు గట్టుండు న 

న్న వ్యాకీర్ష గజాది యె మ్హమెఅయు నైన్య।శణి( చాలించి కె 
రవోోత్సావాము( 13ంచి మార్కొనినవీరవాతముం |దుంచి నా 
దివ్యా(స్త్రం* బుల ముంచి పాండీవులదో ప్రి పిలకా మూయ జీయిం చెదన్‌. 


అని పలికినం [బీకజేతస్కుం డయి నీతనూభవుండు గనకకలశంబులం బావన 
జలంబులు దెప్పించి 1ముంగళోపకరణళోభితంబు గావించి పుణ్యావానాదం 
బులుం లరమా శీ ర్వాదంబులు౯ా మాగధగీశంబులుకా వందిజనస్తు తి వాతం 
బుల ౦ జెలంగ6 [బభూతభూపతులుం చానును 'దోణాచార్యునకు సెనాధి 





1. రతకుగా _. ఒ. జొ. ల. వీ శ. మళ; భర్తనుగా - ఊ. ఎ. ఘ. ట. ణ. న. బ. 
వ. ళ. 2. నడ(ణగిలెట్లు _ కొన్ని [వతులు; నడగుదు రిటు ఏ. క. ఘ. ర. శ. వ 


1. కొన్ని _ వీ. శ. వ; కొంత - వా. కొన్ని (పతులు, 2. యే గాదన = కొన్ని 


1. జేర్చి - కొన్ని [పతులు. 2. లముంచి-వ. వీ. ప; లంబంచి-వా. కొన్ని క, 
లనించి - ఎ. ఏ. జొ, లి. వబలో[దేకంబు మాయించెవన్‌ - వీ. శ. వ. సన. ళ. 


252 
71. క. సేనానముదయేవ ర్తకుం 
చే ఓనడంగ శెట్టు ఖీవ్మవి 
(ల మ్‌; 
టనియె. 
య 
78. ఉ. 
74, శా. 
"75, వ. 
71. 
72. - 1. కొనుటయు - ఉ. ర. 
78, 
(పతులు, 
14. 
4. కీరిన్‌ = ఒ. చు ల, 
75. 


1. మంగళవిహితోపకరణములు - కొన్ని (పతులు; 2. వాచనంబులు _ ఊ. ఠ. ల. 


76. సీ. 
తే, 
Tu క, 


(దోణపర్వము _ (ప్రథమాశ్వాసము ౨5కి 


ఉత వాక జ అ 

పత్యాఖి యక పట బంధం కిభ్రానర్చి చేర్చినం గని రథికవరు లాగ్బె నిజళంఖం 

బులు పూరించిన నఖిలనై న్యంబులందును 'భేరీమృదంగవణవాదితూర స్రనినా 

ర్‌, అ 

దంబులు నిగిడి నింగి మ్య నిట్లు నక లచమూవతిత్వపద భాసితుం జై 

భార చ్వాజుండు. 

"కౌరవ సేనాోముఖంబునం దిలక మై *యొప్పి రా భేయావ యోధవరులం 

కినాని పొండురాజీోనందనుఎనై న్యములతో( దొడరి ధ్రైర్యంబు 

నమ్భుతమవో(న్త్ర 

వీర్యంబు నని వార్య శౌర్యంబు దోర్చ లౌ దార్యంబు తచ్పెజయ నీతన 
యువలని 

కూరిమి వెలయ నమోహిణిె గొంతబలిమును దొర లీ నేకులను గూల్చి 


అ అల 
చామరచ్చ త్త, కేతుభూవణతురంగ 
దంతికథ హా తివర్మ యోధ వజంబు 
తుని !యలిల నించి కతివయదినము లరులు 
సురలు వినుతింప వివారించె ధరణి నాథ, 
అడవుల దవళిఖ దరికొను 
వడువున ని ట్లరిబలం బ వారణ బోడిగా 
నడరి యత డా [దువదుని 
కొడు కార్య నుభయజనములకుకా వగ మిగులన్‌. 





76. 


77. 


లె. బాచరించి, గావించి _ అని పాఠములు. 4. రవంబులు, రణనంబులు = అని 
పాఠములు 5. నిగుడి కొన్ని (పతులు. 


1. ముఖమునకు, మొ*మునకు - అని పాఠములు. 2. యుస్పె - కొన్ని (పతులు. 
8. రంజిల్ల గని పాండురాజ నైన్యముతోడ దొడరి _ ఈ. 4. నందన సైన్యముల 
తోడ - కొన్ని (పతులు. ల. వెలయ, నెరయ _ అని పాఠములు. 6. గారము = 
పీ; కూడిమి నెరయ-ల. 7. ములనేకుల నిలను గూల్సి = ఊ. 8. లను గలన గూర్చి- 
ద. ప; లభూపతుల గూల్చి _ న. 9. [వజముల _ పెక్కు (పతులు. 10. యలుగ 
నొంచి ((దుంచి, నించి) - అని పాఠములు. 11. నిండగా నై దుదినము - శ. ష. 


1. శార్వగ నుభయ శేనకున్‌ వగ - ఓ. గ. ఘ. చ. ణ. వీ. శ. వ్య కార్వగ నుభయ 
బలము గుందుచు బొగులన్‌_-వ; శార్యగ నుభయ బలముకున్‌ వగ - కొన్ని (పతులు. 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 
pr 


78. క. దుష్టమనస్కుం డగునా 
ధృష్టద్యుమ్ను ౦ండు దక్క దేవా సుజనో 
త్మృష్టు( డగుకేగురుని తెగుటకు 
నిష్టాపము6 బొంచె భూతనికరము లెల్లన్‌ . 


79. వ. అనిన విని యాంబికేయుండు హృదయంబు *జల్లనం 'జెదర వదనంబు వెల్లి 
నయి మొగుడ నివ్వెజం గంది కొండొక*ీ(పొద్దు నిశ్చేషస్టితుం డై యుండి 
గడ్గదకీవికలకంఠుం డగుచు సంజయుతో ని ట్లనియె. 


ఎని (దోతాచాడ్యూనిమరజంభు విని ధృతరాన్హ్రుండు వరితవించులి 2- 


సం, రీ! 


80. సీ. అ(స్ర్రుశ(న్ర్రంబుల నధికుండు వెరవరి భుజబలవి కమంబుల ఘనుండు 
గురుం డట్టివానిం 'దేంకువ లేక ఏక్రద్రిసిబే శీపొంచాలు రతనిచాపంబు దునిసె 
నో తేరు 'విజిగనో నూతుండు వడియెనో *యేమటి యలసత నెదిరి సరకు 

కశ్చయని మలి పాత్మం కెం దెనో on డై నధృష్టద్యుమ్ను. 
మ . డతనిం జంపు 


తే. నన్టై యచ్చెరు విది చైవ మగ్గలంబు 
పౌరుషముకం“ఖు [దోణునిపాటు వినియు 
6వేయివటియ లై పోవదు అాయి గాంగ 
నోపు నాగుండె యే మని యుమ్మలింతు. 


81. వ. అని యడ లూనీ పొగిలి వెండియు. 


న 


78. 1. గురుండు తెగుట - అ. మ. డ. వ; గురుడు చెగుటకు - ర్లు; గురుని బడుటకు =. 
ఊ. ఏ; గురుని పాటుకు - ఐ. 

79... 1. యుర్తిని _ పెక్కు వి, పొద్దు = "పెక్కు మ సస ఏక. 
కి. వికలుం డగుచు - ఎ. 

80. 1. నెడి-ఈ. ౨, చంపిరే _ ఉ. ఈ కవిసిరే _ కొన్ని (పతులు. 8. పొంచాలు 
డతని - కొన్ని (పతులు. 4. యేమర డలనత - ఖ. ణ.న.వ; యగ్గురు డలసత 
యడరి_. హ. 5. సేయని మర స. చు “కట్న రు. త. ద; నేయమి. .... 


పరమాత్ము జెందెనో _ ద. వ; 6. సేయమి - వా. వేయు = చెక్కు ప్రక 


| దోజపర్వము _ ప్రథమాశ్వాసము 255 


82. తే, మేరు వొజగుట యిను డిలమీంద బడుట 
యబ్లి యింకుట గాదె ఖై ర్యమునం బేర్చి 
(పభ వెలింగి 'గభీరత రాశి Eke 
యెందు బొగ డొందునాచార్యు 2డిట్లు లగుట. 


శల క, అతిలోకపరా[కమనిధి 
మతిమరగురు మిగులు గురుకుమూరుండు దు 
రుతు లగుమత్సుతులకు6 గా 
మృతుం డయ్యెం బరోపకారమృతి 2 యొప్పుం గదా. 
64. తే. విల్లు వళ్తైుడుేవా చెల్ల వెరవు గజుచి 
పోవ నెల వై న దోణునిిభుజము నిలువ 
రించి పాంచాలనందను( బంచి వార్డు 


డిట్లు కిచేయించెం గా కొరుం 'జేల చాలు. 


రిల. క. పాము. బొదివి వడం “దిగిచిన 
చీమలగములట్లు (దోణు! జిక్కువలిచెం గా 
య 
కేమి బహు బేళనై న్యము 
లే మనం గల దింక నూత యెవ్వరు మనకున్‌. 
86. వ. "అని పలుమాట లాడి యొల్లంబోయి యాలోనన కొంత దెప్పిణి యంగం 
బులు వడంకుచుండ మజియు నమ్మానవేశ్వరుండు సూతనందనున కి 





ఉని యొ. 
ట్లు 
82. 1. యభీరుత వాసి కెక్కి - వా; గంఖీరత - కొన్ని (పతులు. 2. డిట్లు చెగుట; డిట్లు 
బడుట = అని పాఠములు. 
తికి, 1. మీరు గురుడు మహి తాత్ముడు దుర్శ-ఊ. ఎ. ఏ ద. ప, 2, బెందె గచా=ణ, 
84.-- _ 1. వారికి నెల్లయొజ్జ్ఞ పోవ -ణ. 2. లావు= ఒ. క. ఖ, ఘ,. డ, ర, వ, లి. నమ 


యించె = స. వీ. ళ. 
55. . . . 1. దించిన, దివిచిన, వె చిన ౬ అని పాఠములు. 


86. 1. అని పలికి వెల్లి బోయి = ౯౪; అని పలుమారు మాటలాడి = ర. 





258 
87. 'ే. 
68. క. 
69. చ. 
00. క 
91. అ. 
87. 
88. 
69, 
90, 


శ్రీమదాంధ మహాభారతము 
yy 


[పథమగిరిమీందం శీదోంతెంచుభాను. బోలి 
ధర్మపు తుండు దోంచిన( దమము విరియు 
నట్టు విరియక గురునకు నడ్డపడంగ 
వచ్చునే తమ్ము మెజసి యెొవ్వరికి నైన. 


1సింధథురము 2నుహో కేకమ 

దాంధం బై వచ్చులీల నాచార్యునివై 
గంధవవాసనుతుడ *గవియ న 

మంధరగతి నెవ్వ! డాగు మన యూోధులలోన్‌. 


ఉటుముచు నెల్లెడం బిడుగు లు గగతిం బడ ఘోరమూర్తి యొ 
య అము జీ. గప్పుదెంచువిలయా[ భము చాడ్పున మౌర్వినాద మే 
_క్రెఅ( 'జెలంగ౯ా వడిం *దొర(గుదివ్యశరంీబులు దోణు ేరిపై 
బఅపుకిరీటి *మీధరణి పాలకు జోదులచేత నిల్చునే. 


ఎవ్వడు దెరలెనొ "తిరుగక 
యెన్వ(డు నిల్ళెనొ కడంగి యెవ్వండు విరు డై. 
2 కొవ్వునం జచ్చెనొ కుంభజు 
నెవ్వండు గావంగిలేడ యెయ్యది *దుదియో. 


గురుడు వడినయపుడ కురు స్తై న్యములం గల 
వారణాశ్వసుభటవర్షములును 

బడియెం గాక యేల వడకండు నాధర్మ 
పుత్తు భాగ్య మల(తిం బోవు నెట్లు. 





1. నేతెంచు వ. లి. దళము మెరసి _ అ. ట. బ; దళము మీద _ వ. 


1. బంధురగజము మహో[గమచదాంధ -ణ.య. 2. మదోచదేక ౬ కొన్ని (పతులు. 
లి. నోజ = గ. ణ ఛ. 4 గవియం బంధురగతి వీ. న. 


1. లొక్క మొగిన్‌ ఈ. 2 దొరుగు _ కొన్ని (పతులు. లి. బుల శెప్ప (దోణువై = 
క. ర. 4. తా ధరణిపాలక యోధుల హా. 


1. తరలక, విరుగక _ అని పాఠములు. శ, కొవ్వడి = ఊ. ఏ. శీ లేద, లేడె = 


అని పాఠములు, 4. తెరువో రు. 


(08%, ద్రోణపర్వమ _ ప్రథమాశ్వాసము 2517 


02, చ. “నడింకెడువా(డు గాడు గురునందను. డక్కట తండిచావు న 
ప్పుడు మొగ తప్పి యొండుిగడ( బోరుచు నుండెనొ యడ్డపాటు క 
వ్వడికత నళ ఫలింపమి నవారణ నాదుపదాత్మజుండు "బె 
ట్టడరి వధింప(గా వికలు6 డై కేదురపిల్లుచుం జూచుచుంజెనో, 


9వ, ఆ, అని శననవి జీవనట కినల(దురి 
నీను నెద్దియు నడుగ నాకు నీ వేమియు. జె 
ప్సను వలవదు నంజయ మళ 
వినియెద మది గల ననుచు శవివశాత్మకుం డై. 


94. వ. తనకొడుకులాలుపునెడ నాసిీమాలుటం జేసి. 


95, అ. 'సొమ్మ వోయి పడిన సుదతు లా క్రందన 
రవముతోడ సత్వరముగ నెత్తి 
యాన్ఫపాలు సెజ్జయం చిడి మెలపున 
రిశిరవిధులు సేయ సేద ేజీ. 


96. వ. ఆసీనుం డై శయాతండు సూతసుతున కి ట్లనియె నరనారాయణులు కీరథి 
సారథు లై నయారథం కజెందు సిద్దమనోరథం బగు గవలు గడిందిమగలు 
సాత్యకి సత్యపరా|కముండు పాంచాలో _త్తముం డగు ను త్తమౌజుండుదా త్త 
బలుండు శిళుపా౭ తనయుం డగు *ఉధృష్ట కేతుండు ధీరుండు భీష్మపాతన హేతు 
వయిన శిఖండి కయఖండపరా | క్ర్షముండు సౌభ|దుండు ెండవరుదుండు 


లలి, lz సట కర్‌ = కొన్ని | పతులు. వ నుల స; దురటిల్లుచు = కొన్ని 
(పతులు. 


౧౧ 


1. పలికి, విసివి - అని పాఠములు, 2. పనవి- ఆ. గ. జ. వ. కొన్ని (పతులు. 
8. వందురి _-ఉ. ఘ. రు. ట. ఠ. వ, కొన్ని [పతులు. 4. నేమియు - కొన్ని 
(పతులు. శ్‌. వికలాతృకు డై -ఊ. ఎ. ఏ, 


ర్ట, ఓ కుల చస కలువు శాన చూతుటవటు నన్ను కం బె మానుటం అసింపి శ వః 
ర్‌, bs సొమ్మసిల్లి = అ. 

య౧ 
96. 1. వై చిితవీర్యుడు, విచిత్రవిర్య నందనుడు _ అని పొఠములు. 2. రథిక సారధు 


లైన - చెక్కు పతులు. శీ. జెందున |ప్రతిహతమనో _ ఆ. గ. 4. దృష్ట 
"కేతుండు - శ. వ. చెక్కు. (పతులు. 5. యఖండవికముండు - 'వెక్కు |పకతులు. 


258 


శ్రీ మదాంధ మహాభారతము 
జో 


గి 


యాద వేష్టుం డగుచేకితానుండు మానీధనుండు (డౌవచెయు లజేయులు 
గేకయు లేవురు వేవురచవెట్టు యుయుత్స్ఫుండు బవుళమత్సరుండు [దోణ 
వధంబ పనిగా( బుట్టినధ్భ ప్టద్యుమ్ను డు భుజసారద్యుమ్ను ౦డు ఘటో 
త్కచుండు ఘనఘోరమూ ర్తి కృష్ణాళితం బై నవృష్థికుమారలోకం బీలోక 
మాన్యం బన మిగిలిన బిరుదీతనంబునం జేర్చినయది భీమగచాభీషణుం 
డన ఖీమసేనుం జెవ్వరికి నలవిగాక యుండు. బాండవసేనం గావను 
గారవనై న్యంబు సమయింపను దాన చాలు నట్టిపరిక రంబును గల దను 
కొలంది గాదు కార్యవివేకశార్యో _దేకధుర్యుండు ధర్మటబేవతకొడుకు 
ధార్మిక త్వ19సళ్యాది మవోగుణగరిమ్టుండు యుధిష్టిరుం డతని "గెలువ దేవ 
తలకు నళక్యంబు మజియు నొక్కవిశేషంబు సెెప్పిద నాకర్ణింపుము. 


97, మ. యదువంశంబున లోకరతణపరుం తై పుట్టి 1 వేపళ్లె ను 


98. 
99. 


97. 


వ, 


క్‌, 


ఏ మెలమీన్‌ - ఒ. 


న్మద జాల్యంబు నటించి కంసముఖనానాదై_త్యులం (దుంచి బ 
ల్లిదు. డాయిం[దునీపారిజాత *మిలకుకా లీలాగతిం దెచ్చి శి 
ష్రదయాళుత్వము వూని యున్నవారి నిస్టం జెంది రప్పాండవుల్‌ i 


కావున వారల గెలుచు టరిది యట్లుం గాక. 


వారి'యాత్శ యర్జునున కా 

వారి కర్టును( డాత్మ్మ హారియు నర్జునుండును నా 
నిరువు జరగుట కీడార్థం 

బరయంగ నది యొక్కవెలుంగ యతులం  బెందున్‌. 


6. ఘనుండు - ఈ. వ 7. డప్టమూ రి నమానుండు _ గ. 8. కృష్ణా హూతం 


లేన అతు ఏ.పి. మయ శ: కొన్ని (పతులు. లోకసామాన్యం బన _ జ. ట. వీ. 


9. మగల పేర్చిన _యు. వ. 10. నత్వాది - ఈ. క. గ. ర.వ. 


1. రేవల్లై _ ఈ. ఉ. రు. అ. ర. ల. వీ. ౨. ఇచ్చట మూలము 
“వెనశకేయం సమారువ్యా |శాసయి శ్వామరావతీం 


_మహేందభవనా ద్వీరః పారిజాత ముపొనయలత్‌” 


[దోణ త న్ను ౨ శ్లోకము. చి,తశాలా[పతి. 


న యాత్మ నర్దునుం డావారి కర్టును డాత్శ - జ. ట. ప. 2. రనుట - వ. కి.బన 
ఘా - పెక్కు (పతులు. 


100. క. 


101. వ. 


102. చ, 


108. శే. 


ద్రోణపర్వము _ ప్రథమాశ్వాసము 259 


ఆవెలు(గు గనువెలుంగు గ 

la వెలసినపుణ్యమూర్తి ధర్మసుతుం = 
లా వెఅఖిచు రణమునకు నా 

చే వచ్చిం గౌరవులకు జే ేమందున్‌. 


అని వెచ్చనూర్చి *1యూర కుండి వెండియు. 


గురుండును భీషమ్ము(డుం గలనం గూలుదు "రను కిరీటి *కింక నె 
వ్వ "రెదురు కౌరవకయ మవళ్యము నయ్యెడు వార్త లేమిగా 
బురపురం బొక్కుచుకా వినంగ బుద్ది. దలంచెద నైన [దోణుసం 
గరపరిపాటి యొల్ర వినంగా వలతుకా వివరించి చెప్పుమా. 


అనిన సంజయు. డి ట్లను నాంబికేయు 
తోడ నేను దెల్లంబుగ [దోణుసమర 
మెలి(గి వచ్చితిం 'జెప్పెద ెల్లం చెలియ 
వినుము *దిర మయి మాటలు వేయు 'నేల. 


ఎవ (దోణుండు దురోంధోయునఖ ధోర్భురాజూం బట్టో యిచ్భ్చునల్లు వరం భిచ్చువీ 2= 


104. వ, 


100. 
101. 
102, 


108. 


104. 


సం, "111 


అట్టు సేనాధిపత్యంబు పూని కుంభనంభవురేడు ముదితిమనస్కుం డై. 
గారవంబునం "గౌర వేందునకు నశందులు విన ని ట్లనియె. 


1. జానల మె కం. 
రి త్వనడి కెండియు జత పాగల్‌ వయా లుకు: 


1. రటి కరీటి కింక - ఈ. ఉ ఊ. వీ. కొన్ని (పతులు. 2, కిన. శవ్వ శెదురు-ల, 
(<A) లు 
౨. రింపు నంజయా = ఇ. 


1. దీనపుమాటలు - వీ. న; దీజ వో మాటలు - స. ళ; ధీరత మాటలు - జ. రు, 
ట.ద. ప. వ; తిరముగ - కొన్ని పతులు. 


1. డకుంరింతమననుు. లే జూ 2, చేతన్కుం డె = ఊ. ఏ; మానసుం డె, 
హృదయుం డె = అని పాఠములు. 





2860 శ్రీమదాంధ మహాభారతము 

oy 

ఆల నను ఖీష్మునిేపిదప బలం 
బున "కల్లను ముఖ్యు. చేసి పూజించితి 2పీ 
కినినుతా చరణీఫలంబును 
గను వాడవు వరము గోరు కౌరవనాథా. 

106. వ. అనిన విని యతండు కర్ణ “దుశ్ళాసనాదిమవాజ్ఞనంబులతో నాలోచనంబు 
చేసి సవినయంబుగా గురున కి ట్రనియె. 

107. క, వర మిచ్చెదేనిం గోరెదం 
బరమహితము ధర్మపు త్తు | వాణముతోడ౯ 
దురమున¢ బట్టి భుజాధీ 
కర కొనీ రావలయు 1మత్సకాళంబునకున్‌. 

108. వ. అని కోరుటయు భార చ్వాజుండు నీకొడుకువదనం బవలోకించి. 

109. చ. అకట యజాతళ తుం *డనునప్పలు కిప్పుడు నిక్క మయ్యె వా 
నికి గురునాథ యిట్లు లతనిం చెగం జూచుట గోర కాజిం బ 

కేట్టికానుట గోరి *తివ్విధము 'డెప్పర మెంతయు ని త్తెఅంగుగో 
రికి గత మేమి పాండవుల గెల్చి ధరకా సగ *మీ( దలంచితే. 

110. వ. నీదునిశ్చయం బెట్టిది యతనిం బట్టి తెచ్చిన నేమి సేయం గలవాండ వని 
యడిగిన నమ్మునుజవరుం డుప్పొంగి తనమనంబున నున్న కార్యం బాచార్యు 
నకుం 'దక్క-టిిదొరలకుం 'కేటపడ ని ట్లనియె. 

105, 1. వనుక - ఆ. 2. ధీవినుతాచరణంయిు - స. శ; నీవినుళా _అ. ఈ. ఊ, 
కొన్ని పతులు. శీ. మనమున గల కోరిక వేడ్క నొనర్న్చెద - ఓ. జొ. 4. ముఫల 
మిడె, ములఫల మిల _ అని పాఠములు. 5. వేడు - ఎ. యు. 

106. tu దుశ్శాననులతో సొలో విందు ఆః; 

107. 1. నిడు కెకల మొప్పన్‌ ఇబ; 

109. Es SOS rs 12 తెల్లమయ్యె - ఊ. ఏ. డ. ర; లి. ట్లికొనగా - 
త ఖచ  కేలుతవ్షరముజుపక. 5 మియ్యజూచితో _ ఖ; మీదలంచితో = 
కొన్ని (పతులు. 

0: 1. దక్కిన = ఖ. ఘ.ట. ౨. దొరలకుం - చెక్కు. [పతులు; వారికిం = వా. 


రోణవర్వము _ [పథమాశ్వాఫము 261 


111. సీ, ఆధర్మనూను గయ్యంబునం జంపిన. గోఫించి గాండీవి క్షురు!బలంబు 
సమయి౧చు మన మోపి సర్వుపాండవులను ఇంపితి మేని. [బచండచ[క 
ధార గ "రవషోటిత్సల్ల లేల నా గోవిం! స్సు డీకున్నె గొంతి కయినం 





| 


రోడ మక వో; నంతతో; bie a జ 





112. వ. అనిన విసి కుటిలం RU SANS రోసి య్యన్ర్రగురుం డవ్వ 
రంబునకు సేమేనియు నెడవెట్టి యిచ్చువొండుగా - నూహించి “యొక్క. 
'ఆఆఅంగుం. *గాంచి యన్న భభాథున కిట్లనిణు.  - 


118. చ. నరు జెడ సొచ్చెనేని విను చా కది 'దువ్యర మే నొకండనే 
సురగణ మైన (వేలం గొని *చూప(గయ కజాలరు వాండు కేనిచో. 
దిర మయి పోర నిల్చిన యుధిష్టిరు (డౌపదిపుట్టినింటి వే 
వురు వెజుంగంది చూడ నలవుం. జలముం 'జెడం బట్టి అచ్చెదన్‌. 


114. శే, అనుడు చాలిశు లై ననీతనయు లెల్ల 
ధర్మజుడు పట్టు!వడునకా. దలంవి రపుడ 
పాండునుతులకు మొగమోడకుండ గురుని 
|వతిన *యెల్లెడ( జాటించె రాజరాజు. ద 





111, 1. కులంబు - అ. జౌ. డ. ల. ఏ. ననిచిన _- అ. ఊ. డ. ర.న. ళు కొన్ని (పతులు; 
నె గృిగచిన = ఇ. ఉ. ఒ. కు గ. ల. ళ; నడిచిన = వా. శీ. తోన దమ్ములు _ 
చెక్కు (పతులు. 4. దిరు _ ఆ. ద. ప. వ; మాలి య (పతివాత =క ఏ ఖు వశ, 
ష. కొన్ని (పతులు; మాలి నప్రతిహత - కొన్ని సతులు. 5. నేలెద _ అ. ఉ. ఐ, 


చ. శ. ష 

112 = మనరటరనకు అట గం. ౨ అలవాతు పః; 

115 1. దున్తర మనొకండ - ఇ. 2 చూపను జాలరు - ఆ. ఒ. శి. జాలదు-ఉ.౬. 
ఓ. గ. మ. ర. 


114. 1. వడియెకా దలచి ఎ ఇ; వడుటకా దలచి _ కొన్ని (పతులు. వ. జాటించె నిళ్ళంక 
రాజరాజు - జొ. ణ; జాటించె శంకించి చె రాజరాజు.ఆ. ఇ. ఈ. ఉ. ఊ. ఎ. ఏం 
ఐ. ఖగ. చ. ర. బ. _ 


262 శ్రీమదాంధ్ర మహాభారతము : 
wy 


115. వ, ఇట్లు కిబిరంబునను సేనాస్థానంబునను కలయ నాఘహోషణంబు సేయిం 
చీనం జేలంగి సకలనై నికులును సింపానాదంబులు సేయ శంఖ భేరీరవంబు 
లుకల్ల సిల్లం "గౌరవనై న్యంబు కివెం7? నది యంతయుం గౌంకేయా|గ 
జుండు దన చారులోచేత విని యనుజులం గూర్చి వినిపించి వివ్వచ్చు నాలోకించి. 


116. ఆ. గురుని పతిన 1నింలు వెరవున లావున. 
"జైన దీని బొంకు సేయవలయు 
నెయింగు *నతఃడు నిన్ను నెడ వెట్టి పలికిన 
వాండు గానం 'జెప్పవలసె నీకు. 


117. క. నాయున్నేచోట నెప్పుడు 
బాయక కనుగలిగి నిలిచి భండనము దగం 
"జేయంగవలయు నక్కురు 
నాయకు శకోరికి ఫలంబునకు విముఖముగన్‌. 


=న అరునుండు ధొర్యురాజాతో ([దోణుని [వళిజు ఏ బాణ వపండునటు సెవ్బుట $= 
దొ డో గ 
సం. 7__12_17 


118. వ. అనుటయు నర్జునుం డతని కి ట్టనియె. 


119. క. గురుని 'వధించుటయు భూ 
వర నీ వని నొవ్వ నొండువలను సనుటయుం 
బరికింప నొక్క్ల*రూ పవి 
దురితంబులు వీని. కేయుదునె *యే నెందున్‌. 








115. 1. గలయ గోసనంబు = ఆ. ఈ. ఎ. డ. ర. వ. కొన్ని (పతులు. 2. సెలంగ జొ, 
8. పొంగారె _ కొన్ని (పతులు. 4. వలన _ కొన్ని (పతులు. 

LIC: 1. వింటి _ ఇ. చ. 2&2. మతడు నిన్ను _ పెక్కు (పతులు. 

Lr: 1. చోనయప్పుడు _ ఆ. ఈ. జౌ. ఖ. ప. 2. కోరిన ఫలంబునకు విఫలతగాన్‌ - వీ. శ. 


వష; కోరిన వరంబునకు విఫలముగాన్‌ - కొన్ని పతులు; కోరిన ఫలంబునకు 
విఫలతగాన్‌ = న. 


119, 1. వధియించుటయుిును - కొన్ని (పతులు, ది రూ పిసి = కొన్ని [పతులు, ఏ. వినియు 
జేయుదునె _ ఉ. ఐ. జౌ. గ. జ. ట. ఠ. ద. 4. యే నెట్లున్‌ చెక్కు. (పతులు. 


120. 


121. 


122, 


1283, 


124, 


120. 
121. 


122, 


129. 


124, 


న్‌ దోణజపర్వము __ (ప్రథమాశ్వాసము 263 


| మోణీవల్టభ ఏను” కా 


(వాణముతో నుండ నిన్ను. బట్టికొనంగ నా 
[దోణునక కాదు నగణ 
స్థాణున కైనను వళంబె తల( "శేమిటికిన్‌. 


. అలవి యెజుంగ కిమ్మైయి దురాళ( దలంచిరి గాక ఛార్తరా 


స్ట్రులు [దిజగంబులుం గొని పటుస్సు రణం జనుదెంచి కేనియుకా 
బలవదరా తిపుంజమదభంజన నీ వని జంగ పడ్డ కస 
యిల శకలంబు ల 3చడదె యింకదె వారిధి నింగి గూలరే. 


. వారితలంపు వొనంగ నేరదు పోర. ఐబ 


రాభవంబు మనకు రా దెయింగు 
2కలన నద్దురా త్మకులచేత నాతలం 
పిట్టు లున్నయది నరేం| దముఖ్య. 


. అని పలికిన విని యుధిష్టిరుండు సంతుష్టాంతరంగుం డై, శంఖభేరీమృదంగాది 


సంగరమంగళతూర్యన్వనంబులు సెలంగ సకలనై న్యసమేతంబుగా వెడలి 
నడచి మొగంబున నెలమి నెలకొనం |7గెంచవ్యూవాం !బమచ్చె నం దగ 
భాగ ౦బున. 


. ధవళాశ్వంబులు( "బూని శకేతనకపీం| దన్ఫూ ర్తి మారాండమూ 


ర్తి విడంవింపంగ( జ|కగాండివధరుల్‌ 'దేజోమయాకార వై 


en మిమ్ము = ఇ. త. ౨. కొన దరమా = ఏ. 


13 చిక్కు. పడ్డ వ జ పట్టు బడ్డ = ఖ. గ. ఘ. జ. ర్వు.ట. ణ. న. బ. 
2. నియ్యిల - కొన్ని పతులు. $.పడదె- ఊ. ఎ. క. ద. 


1. నేరమి బోర - ఒ. వి. కలన నద్దురాత్మకుల _శ. పష; కలుగ దద్దురాత్మకుల అ 
వా. కొన్ని (పతులు; కలుగ దద్దురాత్మకులచేత నాపద వెరవ వలదు మనకు 
నృపవ రేణ్య అను (యతి చింత్యము. ) 


1 బు సంఘటించునెడ నంద గ-ఇ. జె; బొనర్శి యంద [గ - ఈ. బొొనర్చె నంద [గ = 


ఉ. ఒ ర. ణ. శ, వ, 


1. బూన కేతన - కొన్ని (పతులు. 


264 


125. 


126, 


127. 


128. 


శ్రీమదాంధ మహాభారతము - 
వ్‌ 


భవ మారం దనవై వెలుంగ నతిదీ పం చై నే రొచ్పె శా 
[తవిసంఘంబు మనంబునకా భయము కగూరం గాలచ (కాక తన్‌ 3 


. ఆరథము కెలన నుజ్జ్వల 


ధీరోద్భట శేఖ మెబసి ధృష్టద్యుమ్నో 
దారసగందన ముద్దత 
సారథికము( జారు!రంగచటులాళ్వము నై. 


. మజియు వృకోదరాదిసోద రులను నభిమన్యు | పభ్ళతికుమారులను బాం'చాల 


పతి పముఖవాంధవులను ధృష్ట్ర కేతుముఖ్య దండనాయకులను దక్కునుం గల 
పరివారంబును దగ నమయై్యొయెడల బలుపును బొలుపును గలుగ నిలిపి 
యుధిస్టిరుం డమ్మోవారంబునడుమ నుదాత్తసన్నాహంబునను గంఖీరో 
తాహాంబునను బొలిచి నిలిచె నంతకు మున్న యక్కడ. 


. మనవారును రణకౌతుక 


జనిీతోద్యమతీీవు లగుచు శకటవ్యూవాం 
బొనరించిీరి *యొస్పును బెం 
వును దర్చము నుల్ల సిల్లి భూవరముఖ్యా. 


. అందు వలపట సింధు రాజకళింగపతిసంగతుం డయిన ివికర్ణుండును నతనికి 


బాసట మొ చటులవాయబహుళం బగుబలంబులతో నక్కెలన సొబలుండును 
కి డాపట. గృతవర్శవివింశతిచి త నేనస మేతుం డై. దుళ్శాసనుండును నతనికిం 





128. 
127. 


125: 


EE 


బి. చైన్యంబు మనంబు - జ.ద.ప.వ. లి. నం [గాలంగ చ కాక్ళతిన్‌ సు నః 


దూరన్‌ గాల ౬ చ. వ. 


1. తురగసంళోభియు నై _ వ. ళ; తురగసంళోభిత మె - జౌ; తురగ చటులత్యము 
నన్‌ _ ల. 


1. రులు నభిమన్యు - “పెక్కు. (పతులు. 


1. తోద్దతి తీవ్ర లగుచు _ అ. గ. వ; తోద్యమదీ పు లగుచు-హా; తోద్దతి దీవు లగు 
చతు. ను [కొవ్వునుం బెంపును _ ర. లి. యేపును - జ. ట. బ. 


1. నహితుం డయి, సమేతుం డై -అని పాఠములు. చి, కృపాచార్యుండును న. 
లీ, చావట - చెక్కు. (పతులు. 


(84 $ దోణపర్యము - పథమాక్యాసము 265 


(వావై తత్సార్శ్వింబునం గాంభోజళకయవననుహీళ్వరులును నడుమం 
lf గ_ర్తమ। దళిబిళూర సేన దేశాధిశ సరివృతుండును గుంభ సంభ వపుర స్పఠుం 
డును నై కరు భుండును నాముందట నంగజనపగ చతురంగ |పథానసేనా 
సము:గిర్డుం డై. కర్టుండును నిలిచిరి వెండియుం గలోవార లెడ నెడం బన్ని 
ర ట్టయె క 


129. "తే. దరద స్పహా కేజు జు రాభాతనూజుం 
దిలక మై నై న న్యముఖమున( బొలుచువాని 
నె నీకులు నూచి కడనంక సమున నేచి 
యణు(గు లడరంగం దమలోన నిట్టు లికి, 


1£0. మ. అని రాభేయుండు పాంచ. నందనులజావోళ కి వాయించు నీ 
తని చేవావఐలి రన మూారొ,.నునె దుర్గాంతుండు ఖీష్ముండు ప్రో 
న. ు బక పాకముసే వారెం బటి *పాలాన్చెం గా 
క నిజం బక్షి నితండు ఢీరు oe కో రకం శెల్లుచే వాంకిన్‌, 


181. వ, జని Bons రిపవ్విధంబున సన్నా వాంబు 2గుపిహితం బె బె నయనం 
తరంబి. 


1582. చ, తగ మన నై న్య" మకా గురుం డుద|గగలీకా నడపింపం జొచ్చుడ: కా 
గగనజలంబు నెత్న రులు గండలు నెవు. శా నొక్కయుమ్మడి౯ 
3మ్చైగిళులు లేకయుం గురిసె మొ : _శృము లై. పెను[గద్డ లాడె శె 
ట్టుగ “*వినిచెన్‌ శివారుతము డుళల్లె. గడుకా వడి నుల్క లెల్లెడన్‌. 


188. తే. అమ్మహో త్పాతములకు భయంబు గొన 
కౌరవులు శంఖమ.లు (మోయ భరు లులియ 


4 వారలు గలయ నెడ నెడ - కొన్ని ప్రతులు, 


180. : పల్లార్చె -ఊ. 2. లగు డింకన్‌ = అ, ఆ. ఎ. ఏ. ఒ జొ. భఖ. ర. 
181. 1. యగ్గించుచుండిరి - ఈ. 2. సన్నిహితం బైన - అ. ఆ. గ. చ ట. బి, 
1892. కే, మగ్గురుడు -ఐ. జొ. 2. ను_ పెక్కు (పతులు. ఏ. మొగుళులు _ఎ శ. పష, 


సూ. కొన్ని (పతులు; మొగులులు - ళ. 4. గడువీచె వాయుతతి _- ఆ; గవినెన్‌ = 
ఐ. ఓ. జొ. జ, ర; నినిబెన్‌ = వ; విసశెన్‌ సమీరములు - రయ. ద. బ, 


266 


184. 
185, 


187. 


188. 


155, 


196. 


187. 
189. 


ఢ్రీమదాంధ మహాభారతము 
వూ 


నగ్గ౭క కన నడపించి రంత నమద 
ప మన వారి! సేనయు. గదియ నడచె. 


జప వుడు. 


. నరుఃడును గాగెయు(డు నొం 


డొరువులతోం బెనంగు వేడ్క లుల్లంబులలో 
గురువులు వాజంగ నిలిచిన 
యరుదచెజంగుల 2సె నై నీకులకు చ్చే _ర్రెజ కీమిగులక్‌, 


: కట్టు లొండొంటి6 గడియంగ నెలమి నడచి 


బలము లొక్కింత సేపు నిళ్చలత 1ేబొలిచె 

2మువష మెస(గువనంబుల మావు లెంత 

కరునం జెలీవార కీసొగసి యున్నట్ల పోలె. 
తదనంతరంబ |దోణుం 

డుదితార్కునిం | గణి సేయు నజ్జ పిలరథ మె 
ల్ల*ేదిశలు వెలిగింపంగ చె 

ట్రివముగ మును గవినె మొన గడిమితో. గదియన్‌. 


. మనబలము శగడియుబబలుప్‌డి( 


గనుంగొని యర్హ్లును(డు దాలు తం గవియంగం వేరు 


1. మునయును _ ఆ, ఇ. ఈ. ఉ. ఊ. ఎ. వ. ఐ. ఒ జౌ.క, రు. డ.త. ద. ప 


ర. లం సు వా, 


1. బొలిచిరి _ అ. ఆ. ఇ. ఈ. ఉ. ఊ. ఏ. ఓ. జొ. క. ఖ. గ. ఘ. చ. త. బ. చు. 
య. ర. శ. వ. ల. వారు జూడ నేడెర = వా, లి. rn శ, మ. 


1. భొందె _ అ. బ. 2. మవ్వమగునుపవనముల - ఎ. కి. మాపులింత - ఒ. జౌ; 

మావులింత = పెక్కు (పతులు, 4. నలవుదళు కొత సొగసి యున్నట్లు = ఐ. 
న్‌ న్‌ 

ర. వేది సొగనీ = అ. చ. శ. కి, నాగి యున్నట్లు = ఊ. ఎ. 


1, చెనలు = పెక్కు |పతులు. 


1. గవియ - పెక్కు ప్రతులు. ౨. దొలుక గదలగ చేరు కున _ ఇ, ఈ. ఎ. ఒ. వ. వా 


దోణపర్వము _ ప్రథమాశ్వాసము 267 


శ 


_ బృ్బునం చాంశె వారినై న్యము 


189. సీ. 


140. వ, 


141. క. 


వినువీథి నమ_ర్హ్య్మ గణము వేడుక 6 కీ జూడన్‌. 


రథకరితురగోత్డ వృథివీపారా గంబు చెసల నాకనమున దీటుకొనంగ 
ste Ss లగుమంట లర్కా౦కుల 2నురల( [దోవ 
తా సి చ కపాలరథావయవములు భగ్నము లగురవము లు[గముగ6 "జెలణో 
వివిధ సేనాంగాంగవిదళనంబున. (గమ ర_క్రపూరములు ఘోరంబు గాంగం 


గలయ బరి నపాాండవళె వప 
చండనై న్న ద్వ యంబు నుద్దండ సమర 
గతులు వెక్కస మొనరించే ఖచర సాధ్య 
సిద్దులకు ననేబోంట్లకుం జెప్న నేల, | 


ఇప్వ్నీధంబ.నం దొడంగి చెల్లు సరకు లనమరంబునం చనకనవరథం జరుూతురం 
గంబుః౨ు చటులచి, ఇవే నం ;వారంబుఐం గొజుబె దప్పిన తెటింగున 2న సక్కు_ 
సూచినం దానయె "పెక్కు_రథంబు లనుబుద్ది పొండవ పొం చాల యోధులకు. 
బట్టునట్లుగా విహరించి ఒవిధ పిశిఖేనిచయంబులు నిగిడించుచు. గుంభనంభ 
స. 


కూల్చుచు గజముల నెత్తుట 
'దేల్య్భుచు6 దురగముల వీ(కం *దేరులు మరలకళా 
'వెల్చుచు. గాల్భలములం బొరి 
మాల్చుచు *రౌ దిముగ మారిమనంినభంగిన్‌. 





199. 


140. 


141. 


లట గడం అత 


1. జాలము లగు . కొన్ని పతులు. వ. మగుడ దోవ -9.ఐ. లి. నన్ని కపాల షా 
కొన్ని (పతులు. 4. బోటికి _ ఆ. ఇ. ఈ. ఉ. ఊ. ఎ. ఏ. ఐ. ఒ. జౌ. క, ఘ. చ.- 
రు. ఠ. డ. త 


1. [పచారంబుల = లం ఓం టి. నెక్కడ - పెక్కు (పతులు. ఏ. నికాయంబులు = 
కొన్ని (పతులు. . 


1. 'దెరలుచు _ ఇ. ఊ. ఎ. ఏ. ఒ. వ.ళ.ష. స. ళా దేర్చుచు శ. ర. £. కుంభ 
జుడు మారి మనగిన _ ద. ప. లి. మున ౬ కొన్ని (పతులు. 


268. 


142. వ. 
148. క. 


144, క, 


జక (దోణు/డు వొండ పై న్యంటభు పై రేలంగి దివ్యాం (న్ర్ర౨యులళ్‌ 


145. వ. 


146. సీ, 


148. 
145. 
146. 


శ్రీ) మదాంధ మహాభారతము 
స్వీ 
సంగర |కీడ సలుపు నయ్యవనరంబున 


సాయవడు రథచయంబులు 
సాయకవాతిం జి వరుం [బళయ జలధర పటుగ 
నగైయతతర్జన లీల బి 


లాయిత మగు పాండుే*నముశకబలంబు నరేంచా, 


పొదువుచు విచ్చుచు బలువిడి 

'నెదురుచుం బాలుచును మటి మహీభాగము (గ 
క్కదలం గారుక విద్యా 

విదు' డగుగురుతళోడ. బో ౭ వివిధబలంబుల్‌. 


రి గూవుత్‌ = 
నే ర్ట 


సం. 7_18_1 


అట్టి యెడ నాచార్యుండసమాన శార్యంబును శేమాననీయదోస్సారంబును 
దివ్యా(స్త్ర|పభావంబును జూపినం గాంకేయనై న్యంబునందు. 


తటుచుగా( దెగిపడ్డధవళచానురములు డిండదరములయొప్పు. బుండరీక 
మలు మరాళంబులపొలుపును గరవాలములు మీనభ౦గియు. దలలు శిలల 
చాడ్చును చేశముల్‌ శై వాలరేఖయు మాంసంబు పంకనమానతయును 
చాల్స భటాళ్వ మాతంగాంగభగ్నరథముల తిట్టలు *పులినములు గాగ 


. *దిరవరకోటి | చెళ్ళిన పీరత్రచికి 


సం|భమము పుట్ల సంభళృతో శ్సావాలీల 
నుబ్బి భూతబే తాళంబు లోలలాడ 
నిట్టలం బగు నెత్తురుశురు వటినె. 





1. నుతుల బలము = కొన్ని (ప్రతులు. 
1. మవానీయ = అ. శ. 


1. పులినములు - పెక్కు (పతులు సైకతములు - వా. ౨. (దెళ్ళె నపుడు ధర 


. మీద దేవతతికి సంభ్రమము - అ. ణ. చ; వీరకోటీరరత్నముల్‌ వెలయ నినుము 


చందము వహింవ సంభృ = ఓ; వీరభటకోటి త(శ్రావావితతి గాగ ఎగ. ట, 


? 


దోణపర్వము - (పథ మాశళ్వానము 269 





147. వ. అప్పుడు. 
148. తే, గగనమధ్యంబునకు వచ్చి ఖరకరుండు 
'దేటి 'చూడంగ *రాక యుద్దీ పుం డగుచు 
"నిటు వెబుంగొంచు (దోణుండు నట వెలుంగు 
ap) ag) 
చున్న కనుగొని ధర్భజుం డురవడించి. 
149. వ. ధనంజయ ధృష్టద్యుమ్నుల నాలోకించి యమ్మవోవీరు వారించుటకు నియో 
గించిన, 
150. ఛా. చం ర స్పా రిభవతే_తనో 
ంచద్దీ ప సులు త పజ్వరిల్ల నతిసాం, దం బె శర | శేణికా 
ర స నితాంత ఘోరముగ నాచార్వుకా వడిం దాక న 
ప్పాంచాలకితీ పాలనందనుండు శుంభద్వీర్యసంరంభుః డై. 
151. వ. తదనంతరంబ. 
152. క. నరు. డగ్గలికం దయిముచు. 
బురికొఠిపిన గండు మిగిలి భూరిబలంబుల్‌ 
గురుని. బొదివె 'నప్పార్ష తు 
యె 
నరదమునకు మించి రభస మత్యు గముగన్‌ 
158. క. పొదువటయుం గను:గవం "గం 
పొదవంగ మెయి వొంగి [(దోణు. *డున్మదలీలం 
148. 


150. 


152, 
159. 


1.చూడను _ ఇ ఈ. వ. |పతులు. క. రాకయు దీపు డగుచు ర; రాకయు 
దీర్జు డగుచు - ఊ. ఎ. ఏ. యు; రాక పదీప్రు డగుచు ఠ. లిగని ధర్మజుడు వడి 
నురవణిం(డిం)చి - అః 


1. నంగర - వ. 2౭. స్ఫాయల్లిసక్కేత వ. లి. నుల్లిసిల్లి = ఉ. ఠ. శ. నర, 
రథ-అని పాఠములు. ల్‌. నాథ - కొన్ని | పతులు. 


కే నప్పార్షదు నరదము - ఐ. ఒ. ఓ. గ. శ. వ 


1. మె వొంగ = ఇ. ఉ. ఊ. ఎ. ఓ. ఖ. గ. ఘ.ట. ఠఈ ణ దంప. బం 2. డున్మద 
లీలన్‌ _ ర; డున త్తగతిన్‌ _ చెక్కు. (పతులు; డున్నత్తుగతిన్‌ _ వా. వీ. 


270 


154. 


156. 


157. 


క 


(క్రీమదాంధ మహాభారతము 
ల 


దదనీకముల6: శీగలంచుచు 

ముడకం డయ్యును గుమారీమూ 8౦ బొలిచెన్‌. 
విను మప్పుడుోనిజళ కుల 

కనురూపము గాగ నిలిచి య దైెసీవీరుల్‌ 
rr రథ్యంబులు నా 

తనినూతుని మేను ళోణితంీబునం దోంగన్‌. 


దుం డలఠిగి వలుచ నడరనం 
గంఘోటకథభటని కాయకాయముల నమి 
ద్దరణి వొలిచె నకుణపయో 


ధర వీసంవృత మైనగగనతలము 8 చ్చ వునన్‌, 


అపుడు ధ్యషద్యుమ్ను (డు 

నిప్పు లురుల.!చూపు లడర నిశిత్యా స్త్రములం 
గు గురుని, ద తై్సైన్యం 

బొొప్పరి తన బెట్టివంపోటురవడి. *దెరలన్‌. 


(దోణుని శరములు నిలుపుచు 
బాణపితతి సేనమీంద6 బరగించుచు గి 





156. 


155. 


156. 


ల, గలంచెన్‌ . ..మూ_రియ(య్సుపోలెన్‌ = కొన్ని (పతులు; నలంచుచు = వ, 
4, మూర్తి వెలింగెన్‌ = అ. 


1" నిజళ కుల = మః గురుశ కుల అంటు అఆ ల కలశ కుల = భఖ. గ. రు. ట. ణ.. 
బ. వ. హూ; కులళక్తల = చా. 2. బిరుదుల్‌ క.ర. శి. నినిచిరి నారాచము 
లాతని - ఈ. 4. బులు దొరగన్‌ _ కొన్ని (పతులు. 


La డగ్గ లొక న్నడరిన _ గ, చ; గురు డగ్గలిక న్నెదిరిన _ ట. 2, సంభ్భత యైన = 
అ. ఈ. ఉ గ.యుణుతప 


బె. ర. ళ. మ. కి. విధమునన్‌ _ పెక్కు (పతులు; 
నుబోలన్‌ _ ఊ. ఏ. ఓ. త. 


k; చూడు. లడర = ఈ. ఊ. ఎ. వ. లి, టురువడి _ "పెక్కు (పతులు. వ, దర. 
లన్‌ ఆ, 


168. క, 


159. వ, 


160. మ, 


161. క, 


162. క. 


157. 
155. 
159. 
160. 


161. 


ద్రోణ సర్వము _ ప్రథమాశ్వాసము 271 


ర్యాణనుతు ₹సంగ నతం డ 
తీణోద్దతి కట్లు సమర కేళి సలుపంగన్‌. 


ఏచిన5 థికవకులు ధను 

రాచార్యునియిరు గెలంకులందు( దణ్‌మినం 
జూచి వడి సవ్యసాచి శ 

రాచితదేవులుగ6 జేసె నందట( గడిమిన్‌. 


(దోణు3 డు పదిబాాములు |దుపద] సూను మేనం గీకించినం దూలక యతం 
డతని_వె నిశిత వి శిఖవ ర రంబు గురిసె నయ్యిగ.వురళర నికరంబు లంబరంబు 
చ్చె నట్టి నటియెడం జాండచా, గజపురో గములగుదొరలు గడంగి కుంభసంభవు 
చెసకుం ne మనవలనసిమఘన యోధవకులు ఇారం దలపడి రందు శకుని 
సహాదేవుం దాడి. 


తురగ వాతము నొంచి కేతువు వెం 1దుంపంగ నాతండు [గో 
ధశ1రయం బు, (ము గాక యుండియును గాంధా రేకు వీతధ్వజు౯ా 
విరధు౯ వి విన్ఫురి శా(న్త్రుమట్టితుని గాపింపకా గచావీలమూ 

గ్‌ 2 జ 
రి రథం బుద్ధతి *డిగ్గ పాణి యకం డుర్విం గూల్చః ద శ్సారథిన్‌. 
సవాదేవుండును గద గొని 
మహి *కెరంగినయప్పు డొ ప్పె మను జేశ్వర య 
మృహితసుభటయుగ ము భిఖ్సర 
సహితమవో శై లోయుగ్మనవ్భ శాక్ళతి యె, 
వింశ తిశరముల నేసె వ 
వింశతి ననిఐజుం డశండు లీక నగుచుం ద 


1 నిల్లు ష్‌ ఎక్కు (పతులు. 
1. బెలుచన్‌ = ఈ. 
ముత లు rn eT స. ఎ; నంబర్వ-ట, గ, 


1. రయంబు = సెక్కు. [ పతులు; రనంబు ౬ జ. వా. వీ. వ. 2. డిగ్గి చేర(వచ్ని 
a 
సాగి) = అని పాఠములు... 


1 .కినురికి = ఖ. గ. రు. 2. యుగళ సద్భృళ - పెక్కు (పతులు. 


272 


168. సీ, 


164. వ. 
165. సీ, 


166. క. 


([క్చాంశుధన ఎర్షండ్‌ డము రెం 
డంశములుగ నేసి వడంయయయను. నం Zచెబుచన్‌. 


మనబల మాగిన గినిసి వు. (డు గద నతసియళ్వంబుల నవని. గూర్చె 
భూరి[శవుండు పొలుపొారి ధృష్టద్యుమ్ను (6 గమ్మెన న స్త్రముల శిఖండి యేచి 
యాతని నిలునిలు మనీ -త(కి శరవృష్టిం బొదివె పిశా చముల్‌ వూనుతేరు 
'లెక్కి_. కప్పాశెడు ! నెల వుచర్మపుం గ తళములతో ఖరనిన్వనములు 'నెలంగ 
నపురవల్లభు లగుీన అంబుసఘటోళ్మ. 

“చులు సమ.ద్దతిం దొడరి మాయిలు వెనర్చి 

"చేర్చి యొ డొరు నొంచుచు బెనంగి పెనంగి 

తెల్లముగ కిబూండం జూడ నచ్భళ్ళు క్‌ 


అయక్షవసం3ంబున, 


తత్త చెవుండు లక్మణుజ్‌ 'డ సవ.గంబు సేసె ను గంబుగ6 దకిఆాను( 
కేడనుపందు6 దలపడి యద్భూశగళిం బో ర కల్యుండు నవ్వుచు శరచయమున 
నకులు నొంళినం "గే+*నము: నాకప్మతంబు వెస (దుంచి 2యాతని 


విరథుం 'జేసి 
శంఖంబు పూరించె శారద్వశన్‌మీంద ధృష్ట'కేతుండు స_ప్పతీ[పదీ ప 


. విళఠిఖములు నింప నత. డన్ర్రవృష్టి కేెల్లు 


గురిసి సాత్యకిక్ళత వగ్మ యురము నార 
సముల నొప్పించి డెబ్బదిసాయకంబు 
'కేయ 'డెబ్బదో యేడమ్ము లేనె నతండు. 


చేనాపతి యగు! దుపద 
త్యూనాథన నూభవు(డు సుళర్మునిమర్మ 





1683. 


165. 


1. నెలుగు చర్మపు - వీ శ్ల, 


“పెక్కు [పతులు . 2. నలంబన = చెక్కు. (పతులు. 
లి, నెల్లజూడ నలు ర | 


న గం చ. జట. 2. యత డుబ్బి _- ఆ. ఇ. ఉ. ఊ, ఎ. 


వ. ఏ. క. రు, ఠఈ.డ.న. ప. ర. వ. శి. వెలుచ గురిసెయు. స, 4. యేనమ్ము - 
ae (పతులు. 





(8% ద్రోజణసర్వము _ ప్రథమాశ్వాసము 273 
స్థానంబు నొంచె వాతం డ 
దీనుం డై యతని జ్మతు దేశం 'జే సెన్‌. 

167. చ. బలమును చాను మత్స్యనరపాలుండు గర్జునిం దాడి రెండు సే 
నలు సినుతింప నుద్భటరణం బొనరించిన. గంటి కేవం గం 
పొలయంగ నీశనూభవుల కుబ్బుగం ద|దథీదంతిఘోటకం 
బుల నుఖుమాడె నారథికపుంగవు6ం డంబరణారు లార్వంగన్‌ . 

169. క. వేడుకమై దలపడి పో 
రాడిరి (దుపదభ గదత్తు ల స్త్రబలము ఛా 
రాగడంబర మును "నెబుంగులు 6 
జాడను విన జి తములుగ శుంభద్భంగిన్‌. 

169. సీ. పౌరవుం డభిమన్యు పీబుదికిం చాంకి బాణాసానమున ఓముంవ నతండు గినిసి 
యతని ధను 8 శేశనాతపతంబులు (దుంచి *యేనింట. దత్తురగములను 
సారథి నొప్పించి శకము లేడిట నుక్కంజేసి దర్పంబున శిరము |దుంచు 
టకు *భల మరిం బోయుటయు( గృతవర్శ్మ రెండమ్ముల విల్లు. 

లం ae) 
నయ్యమ్ము దునిమె. 
శే. బలుకయును వాలు గొని నరుపట్టి గవిని 
పౌరవునిరథగముల నేలపాలు సేసి 
రయ తిక నూతునిం బడం దన్ని యురగవిభునిం 
7 > ఇ సే 
బట్ట గరుడువి[కియం దల వట్ట కొనియె, 

167. న నద్భుత = అ. ఆ. ఇ. ఐ. ఓ. ఖ. గ. చ. జ. ణ. త. వ.వీ. శ.వ. 2. చూచి 

7 కంటికెం - ఓ. లి. నూత ఘోటక _ అ. ఆ. జొ. చ. డ. వీ. శ ష.నంళ; పంక్షి 

వరోటక ఆత, 

168. 1. విన విచిత్రమైన శుంభద్భంగిన్‌ - హా. 

169. 1. పెకి లంఘించి బాణా -న. లి. గప్ప- ఇ. న. లీ. యేడింట-అ. ఇ. రు. 


ద. వ. 4. భల్లి = "పెక్కు (పతులు; శర ౬ వా. నీ. శ. మ. 5. యురక సూతుని = 
ఇ. ఈ. ఖ. ద. న. వ. 6. సారథి - చ, వ. శ.మ. 7. గరుడని = కొన్ని [వతులు. 





271 గ్రీమదాంధ మహాభారతము 

ww) 

170. వ. ఆలోనసై. ంధవుండు! సంభమంబున శాతకృపాణిచర్మంబులు గొని రథంబు 
డిగ్గ ను జికి రయంబున శనెయిది యదల్చినం గని జనకజ్వేషి యగునతని 
కీవలనిరోషం బగ్గలింప నా పురందర పౌ తుండు పౌరవుని విడిచి యధైసకు 
లంఘించి కవిసె నప్పుడు. 

171. తే. వికటకేవిస్పురదని చర్మవివిధచి శ 
గతులు చూ పటియెడ(ద కద్భుశ 2మొనర్చ 
నార్జునియు సింధురాజుం బజాభిగామ 
సీంవా శారూలగతి విలసిలి రదివ. 

లు చం 

L172, అట్టియెడ. 

178. క. అణీముణీ | వేసీనం బలకం 
గట దినవై ంధవునియలు (గు గని నకసుతు( డే 
డైఅ మలిసిన నది రూపి 
12 లుగుటయును వెస నతడు వెనుకకు విలిగెన్‌. 

174. క. విజిగినచో నిలువక వె 
నుజీకెం దనరథము మీది కోడితి పోపో 
పిలికి యని పలికి నుబుముగ 
నలి కెం దల్సేన శార్భనందను(డు వడిన్‌, 

175. క. తెసలిన నై ంధవు6 గని నృప 
వరు"లుపలువు రొక్కపెట్ట వాసవినుతు వె 

170. 1.డుస య కొన్ని పతులు; డుసన్నద్ధనిశాత = వా, 2, వర్శంబులు = జ 

: అ. ఊ. ఏ. వ. హూ. రి, నెగిరి వా; గదిసి _ఊ. వ ; నెదిరి _ ఆ. జ. ట. ణ; నంటి = 
న hr వలన నా "పెక్కు (పతులు, 

171. 1. నిష్టురతర చర్మ క 2 యొనర్చ _ "పెక్కు పతులు; ముస నయ = వా. 

178, 1. విరిగ నతడు నిలువలేక వెనుకకు నరిగెన్‌ (బరభెన్‌, జరిగన్‌ న = అని పాఠములు, 

174. FD వెన నురికెన్‌ = = కొన్ని ప్రతులు, ఇ 

175. 1, లందరు నొక్క (మొగిని) చెట్ట. ఎ అని పాఠములు. 


176. క. 


ద్రోణపర్వము _ ప్రథమాశ్వాసము 276 


నురవడి( దణిమరి మదే 
శ్వరుండు గదిసి ఏదీ పళ క్రి వై చెం బెలుచన్‌, 


ఉరగాంగన నలి బ్టుడు 
న 2 | 
గరుడుని కీయ శక్తి వట్టి (కమ్మణి వె చె౯ 
నరనుతు(డు శల్యనూతుని 
బొరివోవ(గ నాన్చి బాండుపు| తబలంబుల్‌ . 


17115; అయ్య వసరంబున విరాటుండును [(దుపదుండును ధష్ట్ర కేతుండును యుధిస్టి 


రుండ ను సాత్యకియును గకయపతులును భీమ సేనుండును ధృష్టద్యుమ్నుం 
డును కిఖండియుం గవలును (డౌవదేయులును సౌభ|దుం బొెగడునెలుం 
గులు సింవానాదంబులు నింగిమ.ట్ల నతన్‌కి నుల్లానంబును నీకొడుకులకు 
రోనంబును జనియింప నతనిం బ5వేస్టించిన తడ్విజయంబు నై రింపక కూడు 
కొని నీకొడుకు లతనినె ౧ బటుశరంబులఖు గురియ నక్కు మారసంతతికి 
సం సంబుగా శల్యుండ. గద గొని యభిమన్యున క భిముఖుం డై 1కవిప్ప ననిన 
విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లవియె. 





17/5. తె. ఎక్క బక్కటి పెన (గిన నింతవట్టు 

పెన(క వలు నిట్లు లేచునే పృథివి నింక 

జనము లీకుకు పాండవసంగరంబు 

నెప్పికొం|డు ఓమనంబు లశ్చెరువు నొంద. 
179. క. "అని సొంపు వినియు నాకుం 

దనివి సనదు శల్య పార్థత నయులసమరం 

బునతెజంగు సెప్పు మేర్చడ 

ననవుడు నూతనుతు( డిట్టు లనుం బతితోడన్‌ . = 

తీవ శక్తి - వ; స్పప్తళక్షి వ. 
176. దుం పతర్‌ 
re. “పడ న Ds క 
178. 1. వీనులకు నింపు “ెనిచె నింక; వీనులిట్లించు ననఘ యింక ౬ అని పాఠములు, 

వ. మనంబులు చెవులు నిండ = వ. 
179. 


. అని చెప్ప వినియు .ణ. త, ప వ; అనిశంబు వినియు = దట, 


276 


శ్రీమదాంధ మహాఖారశము 
స్నో 


న భీమ నేనళల్యూల గదాయద్ధమ 2. 
సం, 1_14_4 


160. ఉ. అమ్మెయి నూతుం డీల్లుటయు నగ్గలికకా గద వుచ్చికొంచు కౌ 


(దమ్మున వచ్చుశల్యు. గని తానును జండ!గ చావిలాసనో 
(గమ్ముగ లీల మార్కొనియె ర మ్మిట రమ్మముచుకా సమస్తన్వై 
న్యమ్మలు( బిచ్చలింప6గ నురాధిపపౌ తుండు దీవ్లగాతుం డై. 


181. ఉ. అంతకు ఖీమసేశుుండు రయం బనలం కేగద నెయిపట్టి య 


త్యంతబలంబు మె బిజింది కాతని( (దోచి కనద్గ దాపరి 
కీ భాంతి వెలుంగ నిల్చివం దిరం బయి శల్ఫుC డుదా_త్త రేఖ గా 
లాంతకదీ _పమూ bs యగుసాతని. డా౮౯కె శేీపలంబు లార్వంగన్‌ : 


186292, వ. అట్ట యెడ. 


188. క. ఇతనికి నితండ యిశనికి 


నితగీడ యొదురు(. గాక యొకుల కీయిరువురయు! 
ద్రతి కెదుర వశమే యను చా 
_క్షతియును దూర్యన్వనములు గడుం కి బెల్లెసంగెన్‌ 


184. వ. ఇట్లు దలపడి శల్యసమీరనందనులు మండల|పచాకంబులను విచితగచా 


180. 


181. 


188. 


i 84, 


1 పసార రాంబులను మెఅయుచు. 





ta గచానుశాసనోగమ్ముగ = వొ, 


1. దగ చేయిపట్టి - అ. ఆ. చ. ల; సుతు 'నెయివట్టి - ఈ. వ్యా దగ (వెన) చేగు చెంచి. 
ఉ ఈర, క, వ. బలంబు = కొన్ని (పతులు; రయంబు = వా, కొన్ని (పతులు, 


ల్‌, [శాంతి ౬ ఎ. జౌ. చ. త. ద. ల. వ; [కాంతి = వా, 4. నురల్‌ నుతింవగన్‌ _ వ. 


1. డేసరి కాని యన్యు లీయిరువుర = ఖ. వ. 2&2 నుద్ధతి నెదుర _ శ. మ. 'వెక్కు 


[పతులు. 8, బెల్లెగనెన్‌ - ఊ. ఏ. ఐ. వ. వా. 


1 [పవారణంబులను దు గ, వ. చీ. శ వమ, న. 


185. మ. 


186. క. 


187. 
168. 


189. 


190. 


185. 


188. 
190. 


దోణపర్యము _ ప్రథమాశ్వాసము 277 


గద లన్యోన్యసమాగలి౯ా 1మిడు(గులుల్‌ *(గక్కోంగ శిసారించుచుం 
గదియం *బాయంగ (వేటు దప్ప నుసులంగా నేర్పు లంగంబులం 
దొదవక౯ా ఘోరీవరస్సర|పవాతు లత్యు[గంబుగా 7నెత్తురుల్‌ 
సిదరింపం బదళబ్దహుంకృతులు దిక్సీమంబులకా కిదా(టంగన్‌. 
బిశేరెడునప్పుడు లావును 

వీరో|దేకంబు( జలము వెరవును సరి యె 

మారుతియు మ|దపతియు ను 

దారగతుల మెజసి రమరతతి వినుతింపన్‌. 


ఇటు "ఏపెదయుం (బొద్దు చెనంగి. 
గా “ది ది 


. ఆణీముణీ నొండొరు | వేసిన 


నెజ(కులు 'దాకుటయు నొచ్చి నేల కొల వి 
శీలి యామభటీిద్వితయము 
వెజచబిచి బలద్వయంబు వెగిడందంగన్‌. 


అయ్యవసర ంబున,. 


కృత వరుడు మదమహీ 

సతి (గక్కున (గుచ్చియె త్తి పాయంగొని యు 
ద్ధతీ వాయః జనియె మారుత 

సుతు కీడాలో. దెలిసి లేచి శోభిల్లెం గడున్‌, 


1. మిణుగురుల్‌ _ కొన్ని (పతులు. ౨. [గమ్మంగ _ ఊ. ఏ. క. 8. వారించుచున్‌ , 
చా మెచ్చుచున్‌ _ అని పాఠములు. 4. జాయుచు-ఆ. వ.క. ద. న. ళ; బారుచు= 
ఇ. ఎ. రు. డ. ర; బోయిన -స.ళ. ర్‌. నుబ్బుగాత్రయిలన్‌ _వా. 6. పరం 
పరాపవాతు -త. 7. రక్తముల్‌ _వీ. శ. ష. కొన్ని (పతులు. రి. వర్వగన్‌, 
గప్పగన్‌ _ అని పాఠములు 


1. నాటుటయు - వ. ఏ. ద్వయమును న. శి. డొందంగన్‌ = కొన్ని (వతులుం 


1. వర్మయు = కొన్ని |[పతులు.. ౨. మాయ జనియె ౬ కొన్ని (పతులు; తోడ 
జనియె = ఆ. జ. ట త. వ; తొలగ జనియె = ఓ. ఖ. $.డంత చేరి = ఊ. ఎ, 


శ 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 
౪) 


191 క. గద సారించుచు 'జయమున( 
బొొదః నతని. జూచి నీదుపుత్తులు గోపం 
బొదవ *నడరి రుద్భటీగతి 
మదవత్కరిచటులర థస మాజంబులతోన్‌ . 


192. వ. ఇ ట్లడరి వివిధా(న్త్రుళ్యన్త్రుంబు 2లేయుచుం బొదిపేన. 


198. మ. కవలుం చానును నేచి *ేయుద్దు5 గతిం గాంకెయమ. ఖుండు ప్రీ 
రవరానీకము వీంక6 గూడికొని సంరంభంబు శోభిల్లం కం 
రవసంఘంబు( గలంళిన౯ కిఎణిగె దర్పం 'జేద సీసీన *య 
బ్రవితానంబు మహానమీరణనిర స్పం బై_న చందంబునన్‌ 


194, వ. అంత నపరా వం బయ్యె నప్పుడు శం, భేరీమృదంగాదితూర్యన్వవంబులు 
చసెలంగ సింవానాదంబులం బేక్చన పాండవసేనంజూచి వృష సేనుండు రోషూ 
వేశఫీవణుం రై మార్కొని మార్షణనికర6 బుబు నిగిడించిన,. 


195. మ, కరిగాతంబుల ఘోటేకాంగకములం గప్పెళా సమిద్మూమి య 
చ్చెరు వై యుండగ రథ్య సూ౭రథిక | శేణీవప్పుఃఖండ ముల్‌ 
దొరం దుత్తుము రయ గాల్భలము లస్తోక| పవావాంబు ల్‌ 
పర7ెలా ర_కనదుల్‌ 2పిశాచకుల మంఖ ౩ కేకిలోలంబుగన్‌ , 


196. కే. కగనందను. డి ట్లత్యుదీర్ష భంగి6 
లం ౧M £9 
బాండురా జుత నూజులబలము నెల్ల 


191. 1. రయమున - కొన్ని పతులు. 2. నడచి - ఊ. ఎ. ఏ.భ. లి. వారిమద = 
| "పెక్కు |వతులు; వాయ ౬వ. 


192. 1. ఇట్లు దరిమి-య. 2. లు గురియుచు - పెక్కు (పతులు. 
C౧. 


198. 1. యుద్ధతగలిన్‌ - కొన్ని (పతులు. 2. నొక్క పెట్టరణ(కడుసంరంభ - అ. చ. ట. 
ణ; తోడ గూడికొని - ఓ. ఖ. గ.వ. శి. విరిసి -ద.న, వ,శ.మ. ఉ యథ 
వితానంబు - ళ. వ. పెక్కు లు (యతి తప్పినది). 


195. 1. కాంగములనున్‌ - శ. మ. కొన్ని ప్రతులు. 2. పిశాచిచయ = య, పిశాచచయ =, 
కొన్ని (పతులు. 


ద్రోణవర్వము _ (ప్రథమాశ్వాసము 270 


గనుపుగొట్టంగం *జొచ్చినం గినిసి నకులు 
నాత్మజుండు కతానీకుం డతనిం దాశి. 


197. క. వాలము బు ద మేనం 


గీలించిన నాత6 డతనిశేతనము ధరం 
గూలిచి చావము (6 (దుంచిన 
నాలోనన [దౌపదేయు లందు బెలుచన్‌, 


198. వ. తోడంబుట్టువునకుం దలకడచి విఏధశిఖంబుల వృష.సేనుం గప్పిన నశ్వశ్రామ 


199. 


196, 
197. 


0, 


195. 


(వముఖం బె కదిసి కార-వానీకంబు శశతానీకునిం దత్భోదరుల ననేక కూ 
ర్యాస్త్రనిచియావృతులం జేసినం గని కౌంచేయా[గజుండు. గడంగి 
"కేకయమాత్స్య పాంచాల పభృతిబలంబులతో నురవడించిన సుఠాసురసం 
(గామ సర్మశనమరం బయ్యొ నందు భీమకర్ణళ్ళవ [దోణ దెణిధ్భృవ్టద్ముమ్ను 
విరాటులు 1పతాపదీపితు లై మార్తాండుండు స_ప్పమూరులు చాల్చి ధరణి 
విహరించినట్లు వెలింగిరి కొండొక సేపునకు( ఖాండవసేనాసాగరనంరం 
భంబు *నహింప(జాలక మన మొన చెరలి మరలినం జూచి యా చార్యుండు 
గోపాటోపంబును బటువి[క్రమంబును నావేశింప నీనై నికుల నిలునిలు మని 


యదల్సి తూణీకంబు విగియించి గుణంబు సారించి సారథితో ని ట్టనియె. 


చలమేది కౌరవనై వ్యముల్‌ వా బడు ధర్మనందనునియుద్దండవృ త్తిం 
గంట యీశతనిం చాంకి గర్వంబు మాన్సక నిలిచిన నిమ్మూ(క నిలుచునెట్టు 
ధర్మజభీమసాత్యకిమాత్స్య పాంచాల తత్తనూజులు నాకుం దరమె [కీడి 
చాపంబు వెవు సాచూపిన యదిగాదె విను మట్లు గాకయు( దనువు దాచు 


పను మాయన్‌ సంభృతో తాహాలీ ౨ 


జయము గీ_ర్హియు, గోరి యస్థ లిత భంగి( 





1. దొడగిన = ఇ: ట. ద. 


1. వడి = కొన్ని పతులు. 


1. కవిసి - వెక్కు (పతులు. లి. యని పీడితులం జేసిన = కొన్ని పతులు. శీ. వెలు. 
గొందిరి మ. 4. స్రైరింప జాలక = వెక్కు (పతులు. 





280 శ్రీమదాంధ మహాభారతము 
(ఇ 
దేరు "నడుపుము చేకులతీంట వోవ 
నడం రథికజనంబు *వేయటాడవలయు., 
ఎ (దబోడాచాదడ్యులు ధర్వ్భురాజుతో యుద్ధంతు సేయుట ఏ= 
సం, 1.!8.19 
200. చ. అన విని మేను వెంచి రయ మార సూతుండు దేరు వోవని 
చ్చిన గని వారి నై న్యములు చెచ్చెర ధర్మజు మించి |తోవ( జే 
ర్చినభుజసంపదం కడంగి సింధురలీలం చెలి ఆా6కె న 
మృనుజవీభు౯ గురుండు పటుమార్గణిసంపిహి తాంబరంబుగన్‌. 
శీ01. క. తాంకిన6 బొగడం దగి్హయెడు 
పీ(కం బతి (దోణు వాణవృతు. జేయ నతం 
ఆక గాొనక యతనిధనువు 
'వేంకనిభల్లమున [దుంచి వెస డగ్గణి యెన్‌ 
202, వ. "ఇ ట్లుద్దతుం డై యగ్గురుండు పొంగినజలనిధియుం బోలెం గప్‌సిన ధర్శనం 
దను చ్మక్రరతకుం డగునుకమారుండు చెలియలికట్ట 2 శబింగున నిలువ 
రించి నికశితశరం బతని యురంబున నాంటించిన నప్పాంచాలవరుం |బ్రశం' 
సించు నెలుంగులు సెలంగ' బాండవబలంబులు పేర్చి యార్చిన, 
209. క. “వినుగాలిం జెబుగు కార్చి 
చ్చునుబోలెం *బొదలి గురుడు నుకుమారుని(గాం 
చనపుంఖశరజ్యాాలా 
పినికీపాతితు.( కేసీ తణిమి విభీనిం గదినెన్‌. 
199. 1. గడుపుము ఎ జె. య. 2. చెండాడ వలయు ౬ జ. 
200. 1. సమదసింధుర = ఖ. య. ల; ప్రమద సింధుర వీ. శ. వ. పెక్కు (పతులు. 
2. సంభరితాంబరంయుగన్‌ = అ. ఆ. గ. జ. వ. 
202, 1. ఇ ట్లుదురుం బై - ఈ. త. హా; ఇ ట్లుద్దండుం టె = ఊ. ఏ. 2. చందంబున = 
చెక్కు_ (పతులు; బోలి నిలువరించిన = ర. 
208. 


1. చెరిగి = ఉ. ఖ; బొదివి = ఇ. ఐ. ఒ. శ. 2X. వాతుని . ఎ. హా. లి. నొప్పిం 
వన్‌ = ఆ. ఈ; డగ్గరియెన్‌ అహ 








G9 ద్రోజసర్వము _ ప్రథమాశ్వాసము 281 

04. వ. అప్పుడు పొండవయోధు లొండొరుల 1మీజి యుధిష్టిరుముందలికి వచ్చి 
యాచార్యుం బొదివిన నతండు నలిశేంగి. 

205. సే, నకుల-ని నై దుసాయకములే సుక్కించి సవాదేవు నేడింట సాధుం చేసి 
నవవిశిఖముల మాత్స్యవ రేణ్యు నడ(గించి యేనింట సాత్యకి యేపు మాపి 
| చౌవకేయుల *శర| తయముల( గలంచి వింశతి నుత్తమౌజుని చలము*మాన్ని 
పం డెండుపం| డెండు పటుీమార్షణంబులం బాండవాగజుని శిఖండి నొంచి 

శే, మజీయు మార్కొన్న 6థికుల మదము సెబిచి 
మెజు/గుందూపు లా ధర్మజు "మంద నిగుడ 
నడర కినణిమి యుగం రుం డడ్డవడిన 
నవ్వి యవ్విభుం బెగటాన్చ నారసమున. 

206. వ. అట్టియెడం గేకయపతులును బాంచాలనాథుండును దదీయజ్ఞాతు లగుసింవా 
సేన వ్యాాఘద త్తులు లోనె నయోధు లనేకు లాచార్యుం బొదివి శెర్యబా 
హుపీర్యంబుల: నటబపి రందు సింవాసేనుండును “వ్యా, ఘదత్తుండును నెట్టన 
నానా (స్త్రంబుల నొప్పించిన నాధనుర్దరిగురుండు. 

207. తే. కన్ను (గవ 7ెంపు గదురంగం. గెరవులకు 
1జి శ్ర మలరంగ కీనావ్యా[ఘదదత్త సింవా 
నిన మ సకములు కెండు శితశరముల 
గుండలంబులతో నేల గూల నేసి, 

204. 1.మిగిలి- ద. 

25. 1. నొప్పించి - ఇ. ఈ. ఎ. జా. క. - కొన్ని ప్రతులు. 2. నిషు త్రయమున - వ. 

8, న - కొన్ని (పతులు; గీలించి వింశతి _- ఉ. జ. ట. ఠ, వా. 4, మాన్పి-ఎ. ఏ, 
ఓ. ర. వా. ర్‌. నారనంబుల _ణ. ర. లణచి _-వా. 7౧. మీద వీ. ళ మన ఎ 
“"వెక్కు (పతులు; మున అః 8. తరిమి . అ. ఆ. ఇ. ఈ. కొన్ని (పతులు; 
నడుమ - ఊ. ఎ. ఏ. ర. శ. 
206. 1. వ్యాఘదంతుండును - ఒ. ఓ, జొ. ఖ. రు. 2. వరుండు - కొన్ని (పతులు. 
207, 


1. నంతసంబుగ = అ. ఆ. ఇ. ఉ. ర. పెక్కు (పతులు. 2. ఇచ్చట కొన్ని (పతులు 
“'వ్యా[ఘదంత' అను పాఠమును [గహించుటచే యతి సమన్వయ మైనది. మతి కొన్ని 
[ప్రతులలో పూగ్వుపు లేఖనసం[పదాయమునుఐట్టి పూర్వానుస్వారము తరువాత 
వచ్చు నక్షరమును ద్విత్వముగా గై కొని “నంత్త్సమునో అన్నట్లు పాఠము [గగహించి 
"దత్త శబ్దముతో (పాస యతిని పాటించినట్లు తోచును. 


282 
208. క. 
209. వ, 
210. క, 
211. వ, 
212, మ, 
219. వ, 
208, 
210. 
211. 
21. 
218, 


శ్రీమదాంధ్ర మహాభారతము. 
' | 


Ags 
తక పాటి రథికుల నెల్లను 
జిక్కువడం జేసి పురుషసింహుండు మదం 
'బెక్కి యుధిప్మిరు: బొదివెడు 
నెక్కు_డు తముకమున గదినె చే కై మెజయన్‌. 


అయ్య వసరంబున నానై న్యంబుల జనంబులు, 


అదె పట్లు వడియ ధర్ముజు( 

డదయుం డగు. దోణుచేత నక్శట నేం డు 
న్మదుం డై సుయోధనుండు దం 

[డి దలిర్బంగ చేంగు గంపురికి. 2గొని యెలమిన్‌. 


నుచు సం భమాకులచిత్తు అగుచు నున్న ౦త, 


ధరణీభాగము [గక్కునం గదల రథ్య: వాశచంచకద్లతి 
స్పురణం బొపష్మ(గ బాణజాలము నఖథంబుం గప్ప నత్యంతని 


ముగ సంతర్జన ఘోవషభీవణమవోటోపంబు 22 గంతు లా 


తుకతం బొంద(గం * జేవచ్చి వడిం బార్జుం డగ్గురుం దాంకినన్‌. 


కారవయోాధవగు లొక్క_వెట్ల భార్వ దాషాజునకు బాసట యె సనై న్యంబుగా 
సవ్యసాచిం వొడి నవ్వీకుండు ఘోరా కారుం డయి గాండీవచండనిస్వ 
నంబు లొండొండ నిగుడ _ నితిశసాయకపరంపరలు ేగురిసి కపాజీలోపలం 
బును మేదోమాంనప-కంబుకు “స్టిచూ గ్రోసికళంబును నగు శోణితనదో! పక 


1. నేకుల= గ. చ.ణ. బ. £. మవమునను _క. రు. డ. ర 


1. కోర్కి దలిర్పగ = హు. ల, మోదముతోన్‌ _ణ. 


1. మాకులిత _- అ. ఇ. ఈ. ర్వు; మాయ త్ర -ద. వ. 


1. [దధన్ఫురణంబు - క. జ. లి. దిగ్భిత్తు లా - పెక్కు. |వతులు. శీ. .జేరవచ్చి = 
చ. జ. రి. ణ; జేయవచ్చి = వా. కొన్ని (పతులు, 


1. గురియించి _ ఈ; నిగుడించి. ఇ. ౨. ల కమఠంబును _ఆ. రి. నై కతంబును a 
ర. వ. వీ. శ. ష. వా. కొన్ని |వతులు. 4. |[వవావాంబు - కొన్ని (పతులు, 


214, క. 


ద్రోజపర్వము _ ప్రథమాశ్వాసము 283 


రంబును బఠిపె నంత గభ స్తిమంతుం కడ స్తై లాంకరితుం డయిన. 
బార్జు బాణాంధ క రంబునకు( దోడు సంధ్యాీసంక మసంబు గవిసినం గురునై_ 
నికలకుం దవువారలు నెదిరివార లని నీరూపింప నశక్యం బగుటయు 
[దోణదుర్యోధనులు "సమరంబు సాలించి వాహిను€౬ దిపియించినం దిరం బై 
ధనంజయుండును జయతూర్యన్వనంబులును బాంచాల కేకయాది బంధుమిత్ర 
(పళ ఉసావచనంబులును వీనులం బొలయం? దనబలంబుల మర ల్సి ధర d నందనుం 
గొలిచి చనియె ీనితె ఆంగున రెండుసేనలు దమతమ విడిదలల కరిగి యథో 
శిత వ్యాపారంబుల నుండి నాంటిరా తి సనిన మలునాండు, 


-రేపకడ యు భయజలములు 
"సపును నెలమియును నెసకమెయగ వెకలి యా 
టోపంబున రణసచ్నూూ 


హోషక్రమలీల "మెజువరు నుజ్జ్వలభంగిన్‌ , 


ఉన్న సమయంబున అజ్ఞా?పూదంబులు మొగంబునం దోంప |; దోణుండు దుర్యో 





౨15, వ, 

ధనున కి ట్ర్లస్‌యె, 
216. చ. నరవర మున్న చెప్పితి రణంబున నర్గు!ను( డొద్దనున్న నె 

న్‌ా జు లు 

వ్వరికిసి ధర్మసనూను6 బొదువంగ నళక | మొకండు పార్గును 

ద్దురుః డయి "నేల వాపికొని దోర్భల మొప్పంగం బోవ జాలినకా 

'వెరవునం బశ్రైనం బరులు వేవురు మార్కొనినం గలంచెవన్‌ . 

ర్‌, గిగి మ న్షకాంతరితుం డైన = ఆ. ఖ. ప, వ. 6. సంతమనయబు = అ. ఆ, క 

"పెక్కు (పతులు; సమయంబు = వా, 7. దురంబు సాలించి _ ఆ. ఇ. ఈ. ఎ. ల. 

కొన్ని (పతులు; దివిపించిన క. ఘ. రు. డ. ర; దివియం బంచిన .ఉ. ఠఈ. ల;వా; 

దివియ నియమించిన ఎ ఇ. ఈ. ఐ. 8. నిట్లు సేనలు రెండును = "పెక్కు (పతులు, 
వేత. 1. నుభయ = నీ. శ. మ. 


2౨16, 


1. నుతోడనున్న - ఊ; ను డుండె నేని - గ. 


284 


217. ఆ. 


218. వ, 


219. క. 


220. వ, 


శ్రీమదాంధ మహాభారతము 
a 


=? (డోదాచాద్యంల రెండవనాటో యుద్ధము 2- 
సం, 7.168 


నరుండు లేనిచోట నను గని వెన్నిచ్చి 
పాఆఅకున్న. బట్టుేవడి యె. గాంగ 
దల(పు ధర్మపు త్తు ధరణీ పాఖుట 
గలిగె నేని %ినంతకంబు మేలు. 


అనిన విని సుశర్శ దుర్యోధనున కి ట్రనియె, 


ఆనరు( డెప్పుడు మము నవ 

మా]నించుచు *నునికి "జేసి మను జేశ్వర కో 
పానలము సంతతము మా 

మానసములం శీబొదువ నతని మార్కొను కడ(కన్‌, 


1కమకించుచుందుము నీకు జాన యిచ్చి వెద్దకాలం బయ్యె చేడు రణభూమి 
యందు నర్జునుం డొంజె. [దిగరు లొండెం గావలయు నే మకనిం పెద్ద 
he ahs చాపీకొని పోవుట నీచి త్తంబునకు వచ్చుక కాదె యనవుడు 
నశనితమ్ములు క న. సత్యకర్ముండూను సత్యవర్ముండును నిబ్భం 
గిన పలికిరి వారలీపకం బె బై నరథిక వంబు ని _తెఅింగున నియ్యకొని 
యుల్ల సిల్లి నీమ్మెయిం (దెగ రు రులు పదివేవురు దొరలు . గడంగిను గని తుండి 
శేంళ మాళవి ళిలీంధమగధ మచ్చిల్లి కాది దేశాధిశులును బంధుమి. త్త, త వహి 
తంబుగా నివ్విధంబునవారితోడివా నై పంశంబులు వరికి యుబ్బునంట్‌ బొంగి 
రట్లప్పరుసున నగణ్యరథికో త్రము లుత్సహించి కృతస్నాను లై యగ్నులం 
బూజించి ఉత్సన్నీ ధి సర్ష యోధులు నాకర్ణింప నందబు ని ట్లనీరి. 





217. 


219. 





1. వడియు, వడుట, వడును గాక ౬ అని పాఠములు. 2. యంతకంకు _ పెక్కు 
తాళపత్ర (పతులు, 


1. నింపు చునికి _ అ. ఎ. ఐ. శ. వ. కొన్ని (వతులు. వ. మనికి జేసి _ల. కి. బొ 
దువు - ఆ. ఇ. ఈ. ఉ. శ. కొన్ని (పతులు. 


1. తమకింపుచుండుదుము _అ. ఆ. ఇ. ఈ. కొన్ని (పతులు; తలకించు ర. 2. సత్య 
రథుండును _ శ. వ. చెక్కు (పతులు. లను నత కసేనుండును - కొన్ని | పతులు, 
4. వర్షం బైన = "పెక్కు (వతులు. 5. మయము య "పెక్కు (పతులు. రి. తుండ కః 
మకర. వి. ౩ శ. మ. కొన్ని (పతులు. "7. పుళింద, కళింగ = అనీ పాఠములు, 


221. సీ, 


222, వ, 


221, 


222, 


దోజణపర్వము _ (పథమాశ్వాసము 285 


అర్జును. 1జంపుదు మతని కోడితిమేని గోవధంబును కివనితావధంబు 
[దివ్మావధంబును శబర 'చారగమనంబు |బహ్మస్వవారణంబు( బరధనాప 
వారణంబు గురుజన త్యాగంబు శరణాగతారతణము *నన్ఫ తాభిరతియు 
మద్యపానము రన మానవ వై ముఖ్యమును గృహా దావాంబు జనుల నెట్టి 


గతుల బుచ్చు నట్లిగతులు వాటిలు నక్కి. 
రీటికోలుతలకు నోట లేక 

*దురము సేసి తగినతుది గన్నపుణ్యాత్మ 
కలితగతుల మేలు గలుగుమాకు. 


అనీ !సంశావంబులు వలికి సంశ_ప్పకు ల నేక ర థిక ముఖ్యులు బహుళచతురంగ 
బల పరివృతు ల్‌ కురురాజు సంత సిల్ల నుల్లాసంబునం జనీరి గురుండును 
గరుడవ్యూవాంబు సమకట్టి దానికి. జంచు వై తాను నిలిచె దుర్యోధనుం 
డును దమ్ములుం దలయును గృపక్ళత వర్మలు గన్నులును 2సి ంహాళాఫీర 
శూర సేన కేకయ [| పముఖులు మెడయును బాహ్లిక భూరి శవస్సోమద _త్తశల 
శల్యులు వలవలి అక్కుయు నళ్వశ్రామ సుదథతీణ పించానుపిందులు డాపలి 
'అవ్కుయు శకునిపౌం|డః ళింగాంబన్ట మా గధులు వెన్నును నానొజనవద 
సేనాసమన్వితుం డై. సూతపు తుండు పుచ్చంబును నై ౧ధవాదివివిధ కేశా 
ధీశులు నెడనెడం గలయకా బెరసి యొడలిపొలుపును బలువును నై నిలువ 
నియోగించిన న మ్మోహరంబు మహాపవనవముద్దూత సాగ ఠా కారం లై 
యుశ్సాహన్ఫత్యంబుసే యు చంచంబునం జూడ నొచ్చె నందు మధ్యమ 
(పబేశంబున భగనత్తుండు గజారూఢుం డై యుదయాచలంబువై ( బొలుచు 
ఛానుండునుంబో లెం దేజరిల్లుచు నుండె నంత నక్కడం |దిగర్రాదులు పాండవ 
1. జంపెద మతని _ అ. ఒ. క. కొన్ని (పతులు, 2. శిళుస్త్రి వధంబు - వా. 
లీ. బతిధనాప = ఐ. ఓ. ఖ. ఘ. కొన్ని (పతులు. 4. న కృ తాభిరతియు = అ. డద, 
5. నారి మానవ = ఈ; దీన మానవ = ఉ. ఊ. ఎ. ఏ. 6. దవానంబు = ఆ. ఉ. 
కుతే. కొన్ని పతులు. 7. నింద = ఉ. ఎ. 8. దురము నేసి తగిన తుది = 
ట. ద.ప. వ. వీ. శ, షప; దుష్కరంబు సేసి తుది - వా. కొన్ని |[వతులు, 


1. శపథయులు = ఇ. ఐ. ఓ. జ. ట్ర. ల. వ. 2. సింవాళ కాళ్ళీర, సింవా సౌవీర = 
అని పాఠములు, 


286 


228, చ, 


226, వ, 
227. చ, 


228. వ, 
బి29, క, 


శ్రీమదాంధ మహాభారతము 
wy 


సేనదకిణదిక్కునకుం జని సమరంబునకు సవ్యసాచిం దొలంగం బిలుచుటయు. 
నన్సరశార్జూలుం డన్నతో ని ట్లనియె. 


తణిమి సుశర్మ దిమ్ములును చానును నాజికి నన్ను6 బిల్వ చే 
నెలు(గనియట్టు "లండు టిడి యే పురుషార్థము వారి నెల్ల నే 
_జెజ నులుమాడం బంపుము కడిందిగం జూడకు నీకు నేమియుం 
గబిగొట గాదు పోమి గడ. (గష్టము నాకు నుదాత్తమానసా, 


, అనుటయు నయ్యుధిస్టిరు?డు 


గురునిబబశౌర్యములు నెజుంగు!దుము మనకు 
నశనీపూనికి బొంకు సేయంగ వలయు 
దిన్‌ కెయ్యడ్‌ కార్యంబు అ నివు 

ks) 


బుద్ది నుచితంబుగా: గలిపోయు ముడు. 
ధనంజయుం డతని కి ట్ల యె. 


పిలిచిన బోవకుండు జోది వీ" తనం బగుం గాన నేర్పుగా 
దల:పదు లోక మె నకివధం బొనరింపంగ నెట్లు బోయెవం 
జలము బలంబు ధై ౮ గ్రమునుశార్యమునుం గలవాడు వీడు నేం 
డలఘము:డు గుంభవంభవుని నాగు భవత్సరిర తిణార్భి యె, 

అని పాంచాలవరుం డగు సత్యజిత్తుం జూపి. 


ఇత డున్న యంత వేప్పును 

మతి సమియు వెఅవ వలదు మా రురచేతకా 
హాతు. డయ్యెనేని నిలుచుట 

చతురత గా దనికి దొలంగి చనవలయు న్భపా, 


క EEN 


223 
295. 
227 





1. లుండు డిది _ఖ. జ. ఠ,. డ;లుండ నిది. ర. వీ. శ. వ. 
1. దువు-ప.క, జ. డ.ణ. 2. పోయవలయు -ఒ. ద. 


1. చెంటితనం, వెట్టతనం, బెండుతనం, వేదతనం _ అని పాఠములు; బెంటితనం = 
న.ళ. ౨. సావానముంగల _న. ప; సత్యమునుం అ డడ 


ee ల 0; అార్థ మై= 
శ ష, కొన్ని (పతులు, 


(దోణపర్వము _ ప్రథమాశ్వాసము £87 


అద్దనుంశు ధర్భజుచే ననుజ్జాతుం డౌ నంలో నవలపెం లోతు ఎ- 
బా డో cn వావ నూ 


సం 716844 


280. తే. అనిన నొడంబడి యట్ల కా కనుడు నన్న 


281, వ, 


282, 


2౨9, 


_ 230. 


281. 


విలవిల, 
298: . 


రేం దునకు భక్తి (మొక్కి సురేం| దపుతుం 

డతనిచేత దివన గొని యవ్విరోధు 

లున్న *ేదెస కేలా సంతోష ముత్కటముగ, 

ఇట్లు ధర్మజుని! యొద్ద వాసి విజయుండు చనుటకు నుబ్బినమన నై న్యంబులం 
గనుంగాని యమ్మహీపతి ధృష్టద్యుమ్నుతో గౌరవులు గరుడవ్యూవహాంబుగా 
మోహరించినవారు దీనికి నీవుం దగ మండ లార్ట వ్యూవాంబు వేసమకట్టు మని 
పనిచిన నతం డట్స చేసె నివ్విధంబున నుభయవ్యూవాంబులును గాఢసన్నా 
హంబు లై శంఖ భేరీ పముఖతూర్యస్వనంబుల: చెలంగ నడు వాన కాలంబునం 
బంగిన గంగాయమునలుు బోలె నొండొంటిం క దార్కొనుసమయంబున 
నయ్యజాత శ, తుడు (దుపదపు తు నాలోకించీ గురుం జూపి, 

నే డీ జావ్మాణుచేతం 

బోడిమి సెక యేకు జికి పోవక యుండకా 

వేడిమి కసే మజణజయుళర. బుల 


వాడీ మీసాం "పెల్లం జూపవలయుం జుమ్మీ. 


అనుడు నతడు నవ్వుచు ని 
టను నే నాగంగ 'దోణు. డని నినుం గదియం 
జను పాడె యింత యేటి 


నను నీణండు “లువ లేడు నమ్ము కర్రి శా, 





1. యడ ఈ” కోన్ని (పతులు, 


lL: నొద్ద వాసి - కొన్ని (పతులు. ఏ. సంఘటనం బొనర్పు మన్కి నంఘటింపు మని = 


అని పాఠములు. లె. చాకు సమయంబున ౬ ఇ. ఎ. జ. 


1. గల్లు = ఊఈ. ఎ. ఏ. ఐ. 2X. చెంపెల్లి = కొన్ని (పతులు, 


గను వాడె- అ. ఈ. ఉ. ఊ. కొన్ని సతులు 9. మహీశా - కొన్ని (పతులు. 


x88 


లికె, వ, 


లికిక్‌. సీ, 


286. వ, 


287. క. 


285. వ, 


వికీ, 


27. 


నెసకంపు వ. వీ శ, వ. 


శ్రీమదాంధ మహాభారతము 
( 


అని పలికి పారా!వతవర్థాశ్వవర్థ్భ నీయరథుం డగునయ్యతిరథుండు గుంభసంభ 
వునకు సమ్ముఖంబుగా నడచుటయు నాధ్భష్టద్యుమ్ను దర్శనంబు దనకు. 
నరిష్టం బగుటయు నగ్గురుం డొక్కింత విన్న నై యతనిదిక్కు దేజిచూడం 
జాలక కీడించి వబాంచాలబలంబు పై నిశితవిశిఖంబులు కీపరగించుచుం బాయ 
వడ నడరె నంత నక్కడ. 


[కీడి "యా(కొని యున్న కేసరి వారిణచయముమీ(ద( జనునట్టు ల్యాతిగ్నర్త 

వరుల_వై నరుగంగ వా రటము న్న ద్ధచం[ దాకృతిగ నొడ్డు సంఘటించి 

కొని యుండి యాతని. 2గని ప్రీతి నార్పులు బొబ్బలు6 జెలంగంగ6 
బొంకుటయును: 

జూచుచు నావవ్యసాచి మందస్మ్నితుం డై కృష్ణుతోడ ని ట్లనియ జూడు 

కిమెక్కు డై నరవము నెసకంపుటుబ్బునం 

బొొడలుచున్న వారు *మదము కతన 

నెడిరిం దమ్ము నించుకేనియు నెజు6ంగరు 

పీరు (క్రొప్వి చావ వే(డి రకట, 


అని మణీయును, 


తగు నంతసింపం గుజనుల 
కగపడనివిరిషగతికి నస్మద్దివ్యా 
లు (టు 
శుగవు లచే బో గనుటను 
విగత భయత్వంబు సమరపవిధి కొప్పు గదా. 


అనుచుం జేర నడచి 'జేవద తంబు పూరించిన. 


వత సవర్థాశ్వంబులు “ఎ. ఒక. వ. నిగుడించుచు _ జొ. య. 


- యాకలి గొన్న యు. డ.ద.న. 2 కో లల =-బ. లి. మిప్పు జేమి కతము 
స.ళ; యేపు బరవసము నెనకంవు - ఓ. జౌ. ణ. 


ఓ. మదముకతన _ పెక్కు (పతులు; ముదము _ వా. వీ. శ, వ. 


ఓ. బొరి గొనుటన్నుకు) ఇ. వ; జచ్చుటకును - ఊ. ఎ. ఏ. ణ; బొగ రణచుట _ య. 


(8) 


(దోణపర్వము _ ప్రథమాశ్వాసము £89 


289. ఉ. ఆనినదంబు సాం[దముగ నాకస మంతయు నిండ *బర్వుడున్‌ 


240. 


241. 


242. 


248. 


244, 


240. 


242, 


244. 


మానసముల్‌ గలంగి యభిమానము ధైర్యము దూలి విద్విష 
'క్సెన నితాంతనిళ్చలత.( బితీ సమర్పితమూ ర్తి రియో యనం 
గా నులి వేది యుండియును (గమ్మణ కిదేఇ రవంబు *మీలఅ(గన్‌. 


ఇట్లు డెలివొంది యుొండెొరులం బురికొలిపికొని సంశ_పకు లొక్క వెట్టి 
ఫల్లునుపయిం బటుళరపరంపరలు గురిసి రతండు "దవ్వుదవ్వులం బదియేను 
చవేలరథంబుల వారిం గూల్చినం బెలుచ నబ్బలంబు అడరి. 


. శరము లొకం డొక(డు పదిపది 


పరగింపంగ మూ(ట మూట: ఇార్జుండు నొంచెన్‌ 
సరినైదై చేయగ న 
న్నరు డందజ శెంటరెంట నలి నొప్పించెన్‌. 


. అట్టయెడ నుజాహుండు 1, (గీడికిరీటంబు దళవిళిఖంబుల చేయ నతం డతని 


చె ననేకశరంబులు స్‌ ఆ సుక ర్ముండును సురథుండును సుధన్వుం 
డును బాసట యె యప్పార్జుం 2దాంకిన. 


. వారికేతనములు వడిం |దుంచి యవ్వీరుం 


డాసుధన్వ్వుపహయళ'రాననముల 


. తునియ లవనిమీ6ద. దొరగించి తన్న స్త 


కంబు. దునిమె జేరుగముల కుజికి, 


. ఇరువే యుద్భృటర థముల! 


బొరిగొనుటయు. 1బెజబలంబు పురికొనక *వెజుం 





ls బర్వినన్‌ = ల; బర దుర్మ్యాన] ముల్‌  ఊ. ఏ.క.దంరం. ద సమన్విత , trees 
జ గల అని పొఠములు, శకి, re దేరియుండగార్‌ - న. 4. మీఅంగాన్‌ -_ 


వీ, శ, మ. న; మానయాన్‌ - వా. కొన్ని |పతులు.. 


1. చొదవ్వుల కొన్ని !పతులు, 


1. కిరీటి ఓరీటంబు _ అ. ఓ. బ. వీ. శ. న.* 2. బొదివిన _- ఈ. 


1. వర _ కొన్ని |పతులు. వ. వెసన _ ఇ. ఈ. ఉ, ఊ. కొన్ని (పతులు. 


aa శ్రీమదాంధ మహాభారతము 
వా. 
'డరబుచు గుంపులు కట్టుచుం 
గుకుపథినె న్య ంబుపొంతకుం జన్యూచుండన్‌. 
ర 
చ | ఇట్లు భయ'భాంతు లైననై నికులం గనుంగొని సుళర్శ యెలుంగె తి. 
515. క, పఅవకు( కిట మరలుండు ము 


స్నేటుగరె యర్జునునిం గురుమహీపతికడ నే 
జజ: జలికినవంతంబులు 
వజక:3 *నో రెడ్ది రిత్త *మరలిన మనకున్‌. 


వపా, వు అని బరవసంబు సేసిన నానై నికులు గోల్తల సేసి రప్పుడు నారాయణ 
గోపాల లెక్క జెక్కడ యని చారిం గూడి కడంగిన నిస్సాణాదితూర్య 


రాముబులు నెలంగుటయు వాసవి చానుదేవు నాలోకించి. 


[క్క 
H న్ను 
క్ష్‌ క 
లేని 


* ఒదేలను [వాజముల్‌ గలుగ నూరక యుండుదుశే |తీగర్తు లి 
ప్పుడ నుఖుమాడి పోద మటు వోవంగ నిమ్ము రథము నావుడుం 
గడువెన నాధనంజయుని కాంకిత మెక్కడ నక గా జెల్ల నె 
క్కుడు ముద 'మొస్పం చేరు 2రథికోటుల పె బజెన్‌ ముకుందుడున్‌. 


కూ, 
యా 


పసల. శ, పమలాంబుదములు పూనిన 
పిమానమో నాగ మెఅనె వెలిమావులవే 
గవ. సొంవున నయ్యరదం 
బమ గేం నునీలీలం బొలివె నతనినుకుండున్‌. 
ఓల). వ. ఇట్లు మండల పచారగళ| పక్యాగతాది వివిధగతులం 'బేరు సంచరింపం 


అటో 


జ_మచు నిలింపకోటికిం గన్నులపండువు సేయం బుండరికాతుం గనుం 


ప, గూడుచు ఓ. బ. కీ, చెంచెన్‌ 4. స 


షీ 
జ్‌ 


నలు దిక్‌ ల; డు వెరవకుడు ము న్నెరుగరె.ఎ. ఒ. వా. లి, సతు అట ఏ; 


మలొద్ద రెడ్డ = వా; యవయశము మగుడ మరలిన నునకున్‌-ఐ. 4. మగు (A) 
డివమనకున్‌ = ఆ. ఇ. ఊఉ. క.ఘ. ఠ. 
వె, రౌ 


0 ——_ 
cess సె ట్రన కాచుకొని జటిల; 


“శు = ఇ. మౌ, ఖ.డ. ఇ 
ఖ.డ.ర.ల,వ. వి, రథకోటులవై -ళ. షమ, “పెక్కు. [ పతులు, 


ge ' 4 i a ఇ 
ర ry _ లాం రత త్‌ ఆ, చ, ఊ, వ కొన్ని [పతులు 


251. 


2ిక్‌లి, 


ఏల్‌లీ. 


254. 


255. 


251. 


విది, 


వ5తి, 
దిర్‌డీ, 


దోజపర్వము _ [ప్రథమాశ్వాసము esl 


గొని నారాయణగోపాలురు గుపితాత్ము లై యర్జునదుర్యోధనులు 
చ్వారకానగరంబునకుం బోయిన(నాడు క ఎషుతోడి సరిగా దుర్యోధనుడు 
దమ్ము. గోరికొనన వాం డగుటం జేసి యీసునం జేర్చి యన్న రనారాయణుల 
మేనుల నానా(్త్రంబులు నినిచిన నరుండు చేవద _త్తంబు పూరించి యవష్షం 
భంబునం ద్వష్ట్ర యిచ్చినమహా(స్త్రంబు | పయోగించినం ద| త్స భావంబున, 


. గాండీవిచంద మయి జా 


రొండొరులకుం దోచి యొకళు లొకళుల నానా 
చండా(స్త్రళ(స్ర్రసముదయ 
ఖండితులుగ6 చేసి పడిరి కలనం గలయన్‌. 


; 'ఇ మెయి గ్భతార్థ 0౦ బయినది వ్యా(స్త్రంబు పదంపడి శాంతం బగుటయు 


హత శేషులు వోక పొదివి రథిరథ్య కేతుసహితంబుగా సవ్యసాచి నాధీల 
శరజాలసంవృతుం చేసిన, 


. ఆపార్టు(డు కోపానల 


దిపితుం డై. వీశిఖశిఖలతీ వనివాతి న 
త్తూపులగమి నేర్చి జముని 
"పోపు గుడువం బుచ్చె వారి. బురువంశనిధీ. 


=. ఇవ్విధంబున విజృంభించి యట్టవహాసంబు సేయుటయుం దుండి!మగధ కేరళ 


మచ్చిల్లి కాదు బడరి సాయకని కాయంబులం గప్పిన. 


. నానా స్త్రంబుల నాతడు 


పీనుగు వింటలుగం చేయం విలుననక మహో 


LL మున పోరొండెరులకు ఎ ఈం అ. మదక. భం. 


Poe [పతిలో యూవచనము లేదు. 2. రథ్యశేతు సహితంబుగా = ఒ. ఓ. జొ. 
వుం రథ్య'కేతన సహితంబుగా - అ. ఆ, ఇ. ఐ. ఖ, గ; రథ్యకపికేతు 
గరుడ శేతు సహితంబుగా - వా, కొన్ని (పతులు. 


= క "మాా+కుకువంశనిథి = తి, వొ; .[పొపు. =-.బంబె.. .పా ర్థివముఖ్యా ముర సు; 


అమితం య తలలో ఆరు 


292 శ్రీమదాంధ మహాభారతము 
లో 


సేనలు దోతో డగ్గణి 
యానరు వె పే బెల్లు గురిసె నమ్ములవానల్‌ 3 


బిర. క. కరితురగరధపచాతులు 
జెరసి "కదిసి చుట్టుముట్టి ఫీషణ పాతి 
స్ఫురణ మెజయం. చేరిన న 
చ్చెరువుగ విజయుండు సించి చెండాడె వడిన్‌. 


2లో”, వ, నంశ ప్తకులు మజియును. 


2568. క, విరయీ(గలగతిం గవియుచు. 
బొరింబొరిం. గడుందురులసగిది. బొదువుచు *నెరక. 
వరవున6 గాకులు. కి గోంతులు. 
బరువడి( జీకాకుసయిచుభంగి *నలంచుచున్‌. 


౨590, వ. "పెనంగి రందు. గొందటు వీరావేళశంబున. 


= సంక నతు అందు నొక పెట్ల యధథ్రుయరథంబు సె దిడుటు ఏ 
ae) డు యో యె 
సం, 718.20 


260. క, అరదంబులు మొదలగు ను 

ద్దురవాహానకోటి డిగ్గి దుర్జాంత గతిం 
దురగంబుల వై హరివై | 
నరువై 1నూడుకొనం ఐడిరి నలి నార్సులతోన్‌, 





2విలి, 1. ఇట్లు వ, హా, 
ల 


2558. 1. కవిని _ కొన్ని (పతులు. 


0. 
నెజ వై - సూ నరువై - వీ; పెక్కై, కడిమిన్‌ - అని పాఠములు. లి. పికములు. 
ద.ప.ళ.నూ; [గద్దలు =ల. 4 నలంవెన్‌ _ ఈ. వా; దలంపన్‌ _ శ. వ. నూ, 
కలంచెన్‌ _ చ. ట. ద. ప. మ. 


255... 1. తెరయీగల - అ. ద.న.బ.ళంవ. సూ, ల్ల నెర వె -శ.వ. న క; 


౨80. 1. నూంది వీ. న;నూయదయ _-ద.ప.వ. శ. వ. వా. 


261. 


262, 


268, 


264, 


265, 


=266, 


దోణపర్వము _ ప్రథమాశ్వాసము 293 


= ఇ _కెటంగునం చేయిగా లార్పనుం జూడ్క్మి. వజేపను రాకుండునట్లుగా 


“గుంపులు గొనం బై పయి దొరంగినం గృష్షు లగసడిరి తెగిరి మడిసిరి క మగ్గి 
రనుమాటలతో. దశ్సైన్యంబుల సింహనాదంబులుం. దూర్యనినదంబులు( 
జెలం7 నప్పుడు *నెమర్చి చేడ్పడి వనుదేవనందనుండు. 


. ఎచట నున్నవాండ వే మైతి పాణానం 


గలవె యేను నిన్ను గాన కునికి. 
దలంకుచున్న వాండ ఛెర్య థారేయ నీ 
యెలు(గు సూవవే నుశేం దతనయ,. 


. అనిన విని యతండు ముకుందునిమానుషభావం బూహించుచు నుత్భాహంబు 


వాటించి. 


. అనీ లా(స్త్రంబు (పయోగిం 


చిన సంశ_ప్తకులు దెసలం 'జెదరి చెరువు చా 
డ్పున( దూల(గ బహువిధశర 
వీనివాతి బడలువడ( జేసె “వెన్ను (డు మెచ్చన్‌, 


. శిరము లురంబులు గరములు 


చరణంబులు రూపు మాయ శకలము లె సం 
గరధరం దొరంగిరి యోధులు 
గరితురగ రథా(న్ర్రుళ(్రుఖండంబులతోన్‌ ; 


. అట్టు గసిమసంగి కిరీటి కల్పాంతపురాంతకుండునుం బోలె జారిసమరు 


చుండ వెండియు వెఅచబవక తణిమి ెనంగునబ్బలంబు లతని బాణపరం 
పరల బలితంపు6 *బరపునం జేసి. 





261. 


264. 


266. 


1. పను వెరవు గాకుండు - వ. వా; వను నెళవు గాకుండు-త. 2. కుప్పలు -కొన్ని 
(ప్రతులు. లి. మందిర - వ్యా [తుంగి ర-ఐ. 4. చేయార్చ చేడ్చడి - ఖ. 


1. చెరుగు = అ. 


1. రయంబునం జేసి _- ఓ. త. వ. వా. 


268. 


269. 


270. 


271. 


267. 
288. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
స్స 


. కూలురూపు6 దన్నికొనియడురూపును 


నొజలురూపు *నేల కొజగురూపు, 
బొరలురూపు నయ్యె నరవాబిగజములు 
(పథనభూమి ఘోరభంగి గాంగ. 


+ ఇ్వ్యదంబున నసనుసనకురశత్సరు లై_ తనవలన నేనుణి యామజందియు 


వావయు. నట్లుండం *నిక్కడ ధర్మజుండు పురకొల్ప నుద|గనై న్యంబులు 
పమునమొనలు దలంకం దెజిమె నాచార్యుండుసు ధర శ్రసౌనునై న్యంబులు 
దలంీకం చణీమె నప్పుడు నీకొడుకు దుర్శుఖుం డతనికిం 
(బియంబుగా ధృష్టద్యుమ్నుం దలపడినం గురుపాంచాలకుమార వర్ష ంబు లగ్గ 
లికం గవిసి పోరె నట్టయెడ. 


. గురుం డనుతీవమారుతము కోల్పల కోర్వక ధర్మపు[తబం 


ధురబల వారిదోత్కరము దూలుడు నాత( డదల్స్చి వీరసుం 
దరముగ( "జేయి వీచిన నుదగగతిం బురికొన్న ( గౌరవ 
స్ఫురణను నుద్భటం బగుడు సూర్యుని షేమింగ ధరాపరాగముల్‌, 


. ఇబ్బంగి నుభయనై నికులును గలయకా జెరసిన మణిభూషరాకిరణజాలంబుల 


కతంబున ధూళికృతంబు లగుతిమిరంబుల గెలిచి 1ధోరుచుండ *ధారాళ 
రక్తసిక్తం బె యారజఃపటలం బడంగుటయు, 


. క్రిరువా(గును దార్కొని వి 


స్ఫురణ మరయ నాయుధముల పొగ లేనికిఖల్‌ 
దరతరమ యొగయం బోరల 
ధరం జతురంగములు నద్భుతంబుగ. 277డ్రస్పన్‌, 


1. నల్ల నొఅగు _ కొన్ని [పతులు 


1. నిక్కడ ధర్మజుండు....... దటిమె - ఈ భాగము చెక్కు. తాళపషత(పతులలో 
లేదు. ఈ సత్వ జర మశ, షు 


1. గచ్పె _ ఊ. వ. ఐ. జొ. 


1. పొదలుచుండ ర. 22 ధరాత్రలంబు రక్తసిక్తం బగుడు ఎ ఊ, ఎ. ఏ. ఒ, 


1. మరయు నాయుధముల - ఆ. 2, నణగన్‌ _ కొన్ని (పతులు. 


- వగ, 


వలి, 


274, 


2/5, 


276. 


278. 


276. 


(దోణపర్వము _ ప్రథమాశ్వాసము £95 


/ క రిఘటలు దురగములదళ 


మరదంబులమొ త్త మనక యడరి వడిం గా 
ల్వురు మగ్గం "జయుచును (మ 
గిం విస్మయ మొలయం జూచు ఖేచర తతికిన్‌. 


: తరులయొప్పు | మోడుపడ. 'దేంకువ 1 లేనివచాతికోటి ను 


2-౧ రుధిరంబులో మునులిగ నానినయేనికపిండు *పకముల్‌ 
ఘోరము గాంగ గ చెవ్వి *వెసం గూలుకులా దులం బోలు నాళ్వికుల్‌ 
వీరవినోదముల్‌ సలుపువేడుక సొంపునం "గూడి యొక్కినన్‌ . 


. నీలిచినరూపు డ్‌ ల్లీ ధరణిం బడి యున్న శరీర మింత లిం 


తలు శకలంబు ల నెజయ దందడిమూ.[క గలంగ నొంటి గుం 
పులు £పటివోవ ర క్షజలపూరము రొంపులు ధూళిగా రథం 
బులు రభసంబునం బణిపి పోరిరి యోధులు (గోధదీ పు లె. 


కొను లం స గుమ్మియు. బాదత 

లమ్ములం 2ైన్సుగియును గరములం బణసటణి యి 
యి మ్మైెడలంగ( గగిచియు నర 

దమ్ముల నేను(గులు వీటతాటము సేసెన్‌. 


. తురగమున నరుని ఓ వేయుచు. 


*గరిదంతము వెటికి యన్యకరి వై చుచును 


ewes © రుధిరంబు [గమ్మిన యేనుగు పిండు నకముల్‌ - ఆనం, 


నే 
బహ: 


య; అఖండయతిగా సమర్శి ంచెను. లె. గు నచ్చిన యనుగు ఒ ఊక లో, క.(యతి 
భంగము); గ [గచ్చర, గ గప్పిన - కొన్ని |వతులు. అఖండయతిగా చూడవలెను. 
4. వక్షముల్‌ _-ఐ. ద.య. వీ. వా. క్‌. వస్పి-య; [చెళ్ళి - జౌ. ణ. 6. ధర 


గూలు - వీ. శ. ష. 7.రూఢి శెక్కినన్‌ _ ద.వ, 


1. గలంక నొంది - ట. వ. లి. వడిపోవ _- ద. ప. బ. వీ; పొలివోవ ల. హా. 


1. గుచ్చియు - ద. య. వ, 2. జదిపియు - ఇ. ఈ. ఉ. ఊ. మ. య. వ. శ. వ. 


కొన్ని పతులు. 


1. వైచుచు- కొన్ని (పతులు. 2. నరునిం దురగంబుమీద నలి వైచుచు-అ. జ. ట 


296 


277. 
278, 


280. 


శ్రీమదాంధ మహాభారతము 
IO) 


ద్దురరథము శచదల( |దిప్పుచు( 
గరులు వినోదంబు సేసె. గనుంగొను (పజకున్‌. 


. ఒక్కొక్కాచోట. 


. మెటుంగులు గర్జితంబులును మిక్కిలిసోనయు. గల్లుమేఘము 


ల్లిలిగొన నొప్పు నాకసములీల రణకితి సూడ బొల్పగుం 
దణ చగుభూషణద్యుతిపితానము పర్వ గజ|వజంబు వె 
ల్లొఅలుచు నెత్తురుల్‌ దొర(గుచుండ 1నొగిం బడి యున్కి న_త్తణిన్‌, 


, అశ్షనుభటతతుల యంగఖండంబులు 


రుధిరక ర్ల మము..న ద్రుంగి యున్న 
1 
చెల్లు చూడ రౌ ద వీభత్సకరు!ణభ 


యానకైైక హేతు వయ్య నధిప. 


, అట్టిసమయంబున నారోవాకులు వడినం చెరలం జాజటువారణహాయంబు 


లును వాహనంబుము! నిహాకంబు లయిన వెడవెడ మెలంగు వివిధయోధు 
లును రుఫరమాంసమ స్తీష్యమయమవోపంక ంబునం గలయ మునింగియుం 
గాళులు వెటుక రాకుండియు గొరిజ దిగంబడియును రథకరిఘోటక ంబులు 
సంచరింప నేర కునికి వెడంగు వడుచుం జెనంగు కడిందిమగలును రక్తాం 
బుతుర గావ ర్రకరిగిరికలితం జై నసమ'ారాంగణసాగరంబు నానావిధివావాన 
యౌానపా|తగతులం దణియం జొచ్చి తమయట్టవారు గొందటు మునింగి 
నను వెండియు విజయధన వాంఛం చేసి *వెజవక వ ర్రించు వీరవ్యవవోరులు 
నయి *యెయ్యది సూచిన నెత్తుటం ౫౦ చెక్కు. వై నికు లుక్కునం బొంపిరి 


వోవుచున్న సంకులసం|గామంబునం 'జెక్కు సెమర్పక దర్చంబునం 'జెలం 
గుచు దోణుం జెలుంగు సూపి కడంగి.. 





275, 
279, 


230 


uu 


వీ, సడల [దిప్పుచు త, బె, 
1. మొగింబడి ౬ ఆ. ఇ. ర, కొన్ని (పతులు. 
1. ణాథయోాన ద, ప. బ. వీ. శర. వా. 


1. లు వినిహితంబు లయిన 
లీ. వెరవక. ట. వీ శ.వ 
జూచిన _ణ.య.ర. హూ. 


- ఈ. ఊ. ఓ. కొన్ని ప్రతులు. ౨. రథ _ అ. జ. వ. బ. 


- శ; వెజివేది -.వా. కొన్ని |పతులు. 4. యెయ్యుడ 


(38) 


281. క. 


252, క, 


వరల. చ, 


284. ©, 


2685. వ. 


286. క, 


281. 
282. 
284. 


దోజపర్వము - (ప్రథమాశ్వాసము 297 


కరియూథనాథు. బొదువం 

ద్వరితోద్దతి యానదుర్ని!వారం భై శే 
సరి ననియెడుపగిది యుధి 

స్టిరుదెనోకుం జనియె నతనిసేన దలంకన్‌. 


అరికోలాపహాలవికల 

స్థితి యగుతనబలము మిగిలి ధీరత్వమహో 
న్నతు( డగునతండు విశిఖ 

(పతతి *వజపె గురునివై నరాతులు వొగడన్‌. 


_న (దోతాచాద్యునిబేత నత్యజిత్తు నచ్చుటి == 
సం, 7201 
కని [దుపదాన్వ యో_త్తము6 డకంపిత శౌర్యుండు సత్యవిికముం 
డనుపమధై_ర్యధుర్యుండు మవోబలదీ పుడు సత్యజిత్తు [దో 
ణుని వెసం దాంకి త _త్తనువు నొవ్వ దళో[గళరంబు లేసి నూ 
తునిమెయి. (గుచ్చెం జేర్చి పదితూపులు ధర్మజు( డుల్లసిల్రంగన్‌ . 


గురుడు సత్యజిత్తు కోదండదండంబు 
దునుముటయును 'వేజణుధనువు వుచ్చి 
కొని యుచా త్తరేఖ( (గగూరభల్లంబులు 
ముప్పదింట 'నతనిం గచ్పె నతండు. 


తదవసరంబున సత్యజిత్తుం గూడికొని. 


వృకు( డనుపాంచాలకుమూ 

రకు డటువదితూపులం గరం బరుదుగ న 
(స్రుక శాచార్యుం బొదివిన 

వికాసముం బొంబె. బాండవేయబలంబుల్‌ . 


క sss 


la వారణమె - ఆ. 2. కునడచె ఆ. ఇ. ఈ. కొన్ని [వతులు, 


చి 


1. గురుని అ, జ, *, 


298 


287. 


250, 


289. 


290, 


291, 


292, 


శ్రీమదాంథ మహాభారతము 
ww) 


. ఘనతరకోపవేగమున, గన్నుల నిప్పులు రాల సత్యజి 


తనువు వృ కాంగముకా విశిఖధారల ముంచె గురుండు వార లా 
తనివడి కోర్చి మె గలయ( ధా(క(గ సారథియు బృడంగ వా 
హానములు వీణువోవ సిడ మలల నాడంగ నేసి రుద్దతిన్‌. 


॥ సత్యజిత్తు మేన సాయకదళకంబు 


నాటి కుంభజుండు నగుచు విల్లు 
దునుమ నొండువింట |దోణుని నొప్పించె 
నతడు నృకుండు. 'బెలుచ నడరి యేసె. 


, కినిసీ వెసకా సత్యజితుని 


ధనువు నటికి గురుడు వృకునితల దునియ6గ నా 
తనువాయములు సారథియును 
మును డొల్సి(గ నాబుచాణముల్‌ బి న్లైనెన్‌. 


i అన్యచాపహ స్తు తై సత్యజిత్తుసం 


రంభజృంభణమున గుంభజను శ్ర 
1జలర నేయుటయు నతండు గెంపాశెడు 
నాననంబుతోడ నవుడు గబఅచి. 


. ఖండము లై పడం ధనువు (గక్కున నేయుడు సత్యజిత్తు వి 


కొండు గెనం గొనం దునియ నుద్దతి నేయుచుం బెక్కు.!విండు యు 
ద్దండత నుగ్గుసేసి భుజదర్పధురంధరు( 2డిక్రం డింత ద 
క్యం డని యర్ధచం|దవిశిఖ| పవాతిం దల డొల్ల నేసినన్‌, 


= సొహాంకారుం డగుగురు 


జాహుబలంబునకు నులికి పొటు. *ేదొలం ౯ 
వావాముల( దోలుకొని యు 


తాహాంబు( జలంబు నెడల ధర్మజు డధిపా, : 


న 


290. 
291. 
292. 


1. దరల నయుటయు _ ఇ. ఉ. ద. శ. కొన్ని (పతులు. 


1. విండ్ల్గునుడ్దండ = కొన్ని వతులు. 2. డిత తోడ - స. ళ; డీత డింక - వీ. 


1. దొణంగన్‌ ద. వా. 


298. సీ, 


(దోణపర్వము _ [ప్రథమాశ్వాసము 299 


_వి దోణాచాట్యునిచోత్‌ నూర్యుదో త్తయ నచ్బుటి == 


సం, 71_౭0_20 


ఆతని వెనుకొన నాచార్యునకు నడ్డపడి వారిమొన లెల్లం గడక నొక్కు 
"ెట్ట (తోచిన దూదితిట్టలవ] 6 (బాంకు నగ్ని చందంబున మగ్గం "జేయు 
నగ్గురు( దాం *మవూ శ్భ్యానుజు( ఉజాయుదూపుల నొంచియార్నెన నలిగి యతని 
తనకుండలములతో నిలబడ నతం జేసి ధరణినాయక కరూర్యదత్తు. డిట్లు 





298. 


1. మళ్ళా గ్రనుజుండు - ద. బ. వీ. వా. ౨. ఇచ్చట మూలమునందు [దోణు 'నెదిర్చి 


యతనిచే నంవారింవ బడీినవాండు ళతానీకు డని యున్న చి. 


“నిషవాంత మనీకాని తాని తాని పునః వునః | 
[దోణం మళ్ళా న్ర్రద వరజః శ తానీకో౭ భర్థవ రత”. 


భం. 7-20-20 చి[త్రశాలా। పతి 721-25. కుంభక "ణపతి అద్‌ జ్‌, భండార్కూరు పతి 
పాదనూచికయందు "మతా వ్రదవరజః అనుటకు "మాశ్ళా న్రదవరజః" అను పాఠము 
(ప్రదర్శింప బడినది న ల్‌. (ప్రతులు. 


శ తానీకు. డనువాండు (విరటుని తమ్ముడు) భీష్మునిచే నివాతు డైనట్లు భీష్మ 
పర్వము తృతీయాశ్వాసమున గలదు. భీష్మ-9-891 తిక్కన భారతము. 6-119-24 
ఖభండార్మరు (పతి. 


ఫీష్మపర్వములో నే సంవారింపబడిన శశానీకుడు [దోణపర్వము నందు తిరిగి 
కన్చించుట అసంగతముగా తోచును. దీనిని గుర్తించియే కాబోలు కొన్ని సంస్కృత 
[పతులలో (గ, G,-5) “మాళ్ళా గ్రదవర జః” అను పాఠము (గహింపబడినది. 
మాత్స్యు డనగా మత్స్య రాజుకుమారు డగు ఉత్తరు డని [గహించినచో శతానీకుడు 
వాని తమ్ము డగును. ఇట్లు విరటుని తమ్ము 'డొకడును, కుమారు డొకడును ళ తానీక 
నామము గలవారు ఇద్ద అుండి రని [గ్రహించినచో వై రుధ్యము తొలగును. 


తిక నసోమయాజి దీనిని గుర్తించియే కాబోలు ఈసందర్భమున శశానీకుని 
-సేరువిడి చి “నూర్యదత్తుడు” అను పేరు [గహించెను. ఈతడు విరటుని తమ్ము డనియే 
తీక్కనభావము. “ మాత్స్యానుజు! డాటుతూపుల'” [దోణ.1-2998. సూర్యదత్తుని 
చేరు ఈఘట్టమున మూలసంస్కృత[పతులందు కాన్చించుట లేదు. 


సూర్యదత్తు డనువాడు విరటుని యనుచరు డనియు |దోణునిచే వధింపబడె 
ననియు సోరన్సన్‌ 'మవోభారత నామ్మాను,;కమణిక” యందు కలదు పుట. 664. 
మత్స్య అనగా విరాటు డనియు మాత్స్ట అనగా ఉత్తరు డనియు సోరన్నన్‌ వివరించెను. 


800 


294, 


295. 


శ్రీమదాంధ మహాభారతము 
ww 


. వడినం జూచి మత్స్యబలకోటి విచ్చిన 


-దేదిమగధ కేకయాది సేన 

"లల జెదరం దలరం దలడపడం గల 
య ని రా 

గుండుకొన(గం జీసెం గుంభజుండు. 


. *మలటుమ ధనుర్షండము గుణ 


ముఖుమంగ విశిఖతతి *దొరు(గ నొక్కటం దట చై. 
8 ఫజవ రుధిరంపుంగాలువ 
లణీముణి ఘనభుజుండు (దోణు. డడ నరేం[చా. 


; వీరాస్థిశర్య రాఘన 


భేరీిమండూకక వచపృథులోర్భిరథ 
స్పారావ _రగజమకర 
ఘోరమహిమ ర_క్షనదులకుం దగియె నృపా. 


= కఇవ్విధంబునం వాండ వ్యాగజుం బట్టికొన నప్పళించి తయుము నమ్మవోవీరు 


మార్కొని యుధామన్యుండును 1నుత్తమౌజుండును !వసుదానుండును 
శిఖండియును నై దైదుళరంబు లేసిరి సాత్యకిథ[తీధర్ములు వరుసన నూట 
యిరువదింట.6 బదింటం గప్పి రయ్యుధిస్టిరుండును మరఠథి పాణళత (త్రయ 
(పయోగతీ|వు లగుధృష్టద్యుమ్న చేకితానుల మున్నిడికొని *పొంగి తానును 
బం|డెంట నొప్పించే నప్పు డాభార'ద్వాజుని మణీయునుం బలువురు పాండ 
వపక యోధవీరులు వొదివినం గని గనీమన్నించురాజులు రాజకుమారులు 
నతనికి బాసట మొ కవిసి రతండు *వసుదాను వసుధం గూల్చి కము జము 
కడ కనిచి యుధామన్యుని నుత్తమౌజుని శిఖండిని సాత్యకిని 'బెక్కమ్ము 
లెమ్ములం *గీలించి తన్నుం గదిసినం గని యయ్యజాతశళ తుండు వెండి యు. 
ై.తవంబున రణంబు దక్కి తొలంగం చాటిన. 





బెర్రి, 
296, 





1. మెరుపుంద.నవ. బ. వీ. 2. గురియ పీ. ళ. శర. 8 వరొవి-ద. బ. వీ. 


1. నుత్తమౌజుండు - కొన్ని ప్రతులలో లేదు, 9. వసుచానువనుధులును - కొన్ని 
(పతులు. లీ. ధర్మత[తవర్ములు - ఖ. ప. బ.య. వ. 4. కడంగి - ద. జొ. ఖ. 
ఘ. మయ, వ. కొన్ని ప్రతులు, లర. నీకొడుకు మన్నించు - ఐ. ఒ. ణ. ల. 
6. వసుదానువసుదుల వనుధంగూల్చి - ణ. శ. మ. కొన్ని పతులు. . గీరనేని - 


ఆ. ఈ. ఐ. గ. ల. కొన్ని (పతులు; నాటనేసి_కొన్ని పతులు. 8. దక్కి తొలగం - 
"పెక్కు (పతులు; నకుం దొలగం _వా.. 


297. క. 


296. వ, 


299. తే, 


శీ00. వ, 


01. క. 


297. 
295. 


299. 
800. 
901. 


దోణపర్యము _ ప్రథమాశ్వాసము $01 


గురుద్భఢ సేనుడు దాంకిన 

పారిసారథి శోతురథశరాసనశకలో 
త్కృరములతోడ నతండును 

దొర౭గించెం దదీయతనువు *దునియలు ధరణిన్‌. 


ఇ _కెఅంగునం దునిమి తలుమునతనిదోర్వి లానంబు దుస్సవాం బగుటయుం 
బాండవబలంబులు 'బెరలినం గురునై నికులు నలుగడలకు నెగచి రట్లు విజృం 
భించినకుంభసంభవు నెదుర్కొని -శివార్టకేమియుం బత సేనుండును నేనా 


బిందుండును 2 సువర్భసుండును ధృష్టద్యుమ్నుండును జెకిశానుండును శిఖం 
డీయు సాత్యకియును సుమి తుండును సాయకజాలంబులు నిగిడించీన. 


అందకు నన్నిరూపు లై యతండు వోరి 
యాసుమితత్తుని. గూర్చిన 1నతనిం గేక 
యులును మాత్ళ వ్రపొంచాలురు నొక గా బెట్ట 
కవిసి *విరిసిరి తచ్చరాఘాతఖీతి. 


ధృష్టద్యుమ్న సాత్యకి సేనాబిందు! పముఖరథికవతులును వనమటణి యుండి 
రనిక విని ee ఫ్థ్రం డచ్చెరువడి యిట్లు చేర్చినయాచార్యు శాగ్యభుజ 
పీర్యంబులు సై ఇ రింప నక్కుడ నెవ్వరు శ్ర లైరి గదే అపకు సంజయుం 
డది 'నెప్పెద నాకర్ణింపు మని యి ట్లను నట్లు గలంగినకౌంతేయనేన 
గనుంగొని కలకల నవ్వుచు గురువిభుండు గర్లునితో ని ట్లనియె. 


చనుగాలిని వెసం గూలిన 

వనము కియం బడినపాండవబలము: గంశు 
విను మింక నెన్నండును *మొగ 

కొన రీయోడిచనువారు గురుకో_ల్తలకున్‌. 





1. కదలికా శరానన _ ఈ. ఉ. క. ఠఈ. ల. 2. దునుకలు ధరణిన్‌ - త. వ. వీ.శ.ష 


1. పార్థశేమియు - ఇ. ఈ. ఉ. ల. వ. కొన్ని (పతులు; ఛార్హకేమియు - గ. ణ. 
ర. శ... 2, నుధర్ముండును, సువర్ముండును - అని పాఠములు. 


1. యలిగి = కొన్ని (పతులు. ఐ. విరిగిరి - కొన్ని (ప్రతులు. 
1. నిశ్చేష్టితు లై - చ. వీ. శ. మ. స. 2. వంది - కొన్ని (పతులు. 


1. మొనకొన ఎ చ. రు. ఇ. త. య. ర.వ. 


802 


ల్రీ02, 


808. 
804. 


806. 
807. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


. పసవనతనూజుం గంశు నిజపార్భ్ళ పములం దననారు లేక కె 


రవులు మహో గభంగి నడరం గడు దైన్యము. బొంది యున్న వా 
డవిరళదివ్య మార్గణదురా సదు (దోణునిం బాచి వీడు రా 
జ్యవిభవకాంత యెల్ల( చెగటాఅంగ6ం బాజెడు నట్టు సూడుమీ. 


. అనిన విని కర్షుం డతని కి టనియె. 
లు య 


. భీముడు నట్టివాండె యరిఖీషణవి కము. డస్మృదీయనం 


(గా మజయంబు (పాణములు గంగ సై చునేె పొండవేయు లు 
ఛర్ఞామబలాఢ్యు లావావము దక్కుదుకే యది గాక చారు నీ 
శ మును పడ్డపొాట్లు దమచి త్తములణా మణనంగ నేర్తుఢే. 


. వినుము తదీయయోధులును వీరేగుణాఢ్యులు భీము మున్ను గా 


గొని గురు. చాక కుండుదుశి కూడుద మీత(డు నొవ్వకుండ6గా 
మనమును *నీతని౯ బలసమ[గుల మై యటు గాక యోడి రం 
చునికి |పమాద మేను మొగమోడక చెప్పితిం గౌర వేళ్వరా. 


. అని పలుకునంతకుం గూడు£జొని. 


. వాంసేగెరము లగువాయములు నమృ తాంశు కేతువు "మజఖయ 


నజాతరిపు(డు 
2రురునిభాశ్వ్యంబులు హారిశేత నంబును (బస్ఫురిత ములుగ బవననుతు(డు 
శుకవర్గ వారులు (పస్తుతళరభధ్వజంబును నొప్ప సవా బేవపూగ్వుజుండు 
నంబుద చ్భాయర థ్యములు శుండాలప తాకయు శో భిల్ల దదనుజుండు 


. గడంగి తమతమసిడములు [గాల |దుపద 


మాత్స ప్రసాత్యకోముఖ యోధమండలములు 
'దారుణాటోపవి [క మోత్సావాలీల( 
*దోడు నడవంగ నడరిరి |దోణుమీ(ద. 


1, గళాఢ్య్యులు - ప ల ని తరిన్‌ - కొన్ని (పతులు. టా న 


1. వర్ణము లగు -ఉ. ఊ. ఎ. ఏ. ఐ. య. ల. వ. వీ. 2 వారిణనిభాళ్వముల్‌ 


వారికేతనంబును - ఒ. ఇ. య ల. కి. కేకయమాగధులును-ఆ. గ. జ. ఉ. తోడ 
నడవంగ - కొన్ని (పతులు. స్ట 


805. వ, 


809. క. 


8058. - 


ద్రోజణపర్వము పతే (పథమాక్వాసము 8083 


ఇట్లు పాండవబలంబులు జలధరంబులు శ లంబు గప్పుకరణిం గుంభసంభవుం 
బొదివిన దృష్టివథం బవరుద్దం బగుటయు నతండు *దెగియె ననుదిగులు 
మనవారికిం బున్లై నట్టియెడ నీకొడుకు గడంగి సేనలకుం జేయి వీచి 
యందు ముంగలి మై నడచువడముడిం దా(కినం దమకించి సాత్యకిని గృత 
వర్మయు తత్త త్రిిధర్ముని నై సె ౦ధవుండును యుయుత్సుని సువాహుండును 
నకులుని దుశ్ళాసనుండును సనవాదేవుని( జ్మితవర్ముండును ధర్మనందను 
శల్యుండును (6 దుపదుని బాహీకుండును విరాటుని వించానువిందులును (శుత 
క్రీ రిని వీవింశతియు (శుతసే నీనుని సాల్ఫుండును (శుతసోముని( జి[త నేనుం 
డును శ తానీకుని *ళుతవర్శు శ్‌ యు. (బతివింధ్యుని నశ్వశ్రామయు సౌభ దుని 
లత్ముణుండును శిఖండిని వికర్టుండును గుంతిభోజునీ దుర్ముఖుండును చెకయ 
పంచకంబును గర్జుండును గాశీశ్వరుని జయుండును జాండ్యుని 5జయళ్సే 
నుండును ధృష్టద్యుమ్నపు[తుల బృవాద్దనుర్ణయమి, త్తులును re 
గృపాచార్వుండును మణిమంతుని భూరి శవుండును ఘటోత్కచుని నలంబు 
సుండును దలపడి శెన్నం గొలంది గాదు గాని మణియు ననేకుల 
మార్కొని రిబ్బంగి భారదాషాజునిం బరిమార్చను గావను బూని యక్కడి 
యిః డగు లుక్కు మిగిలి యొండొరుల కేతనంబులు గూల్ళియ టక 
కంబుల|పాణంబుల వీల్సియు సారథుల రూపుమాపియు నరదం౦బులు పటి 
యలు చాసియు నాతపత బామరంబుల బడలు వటిచియు. జూపంబులు 
విలిచియు( గ_త్తళంబులతునియలు ధరకా దొరగించియు నెత్తురు 'లురలిం 
చియు నిత్రెణంగున ఘోరసం[గామంబు సేయుచుండ మధ్యావ్నాం బయ్యె 
నప్పుడు దన్నుం గవిసినధృష్టద్యుమ్ను నమ్ముల నవలీలం గుదియించి యగ్గు 
రుండు వెండియుం గొందణజం హ్‌ ననీన విని ధృత రాష్ట్రుండు సంజ 
యున కి ట్రనియె, 


పీ రిచట నివ్వధంబున. 
బోరలగ నర్జునునితోడం బోక పెనంగున 


1. చెగయెనో యను దిగులు - ఇ. ఈ. ఎ. ఏ. ల. కొన్ని (ప్రతులు, 2. తాను 


ముంగలి యె _ ఇ. ఉ.ఏ. కొన్ని [(వతులు. లి, వర్శ్ముని -శ,ష కొన్ని (పతులు. 
4, భూతవర్శయు = శ.కొన్ని (పతులు. 5. విజయుండును = శ. కొన్ని (పతులు. 
6. గురియించియు _ ఆ. ద. ప. శ. 


804 


810. చ, 


811. క, 


లీ12, వ. 
818. ఛా, 


14, వ, 


గ్రీమదాంధ మహాభారతము 
క 


వ్వీరులు సంళ _ప్పకు "ల 
మ్రైరొకొ యాతనిపరా| కమా తిశయమునన్‌ | 


అనవుడు నాత( ]ేడిట్టు లను నవ్విభుతో నది వెండి చెచ్పెదళా 
వినుము నరేం|ద యట్టియెఢ పీరరసస్ఫు రణంబునకా భవ 
త్రనయు(డు గంధసింధురవిశానము చె నడరించి భీమసే 

నుని *గినియించె నాతడు గనుంగవ నిప్పులు రాలుచుండ(గన్‌. 


శరజాలమవేో వాత 

స్పురణంబున నుుగద ౦తిభూరిఘటాబం 

ధుం వొరివాపాపటలము 

విరియించుచు బెట్టు గవిసి విభు నొప్పించెన్‌. 

అట్టు కురురాజు నొచ్చిన నడ్డంబు సొచ్చి. 

వంగాధీశ్వరు: డేనుంగుం గొలిపి గర్వస్ఫూ ర్తి *ేదీవా్య్ర్రువి 
వ్రాంగుం జేసె మరు_త్రనూజు నత డుద్య త్కోధుం జె వానీమా 
తంగంబుం బడ నేసి వా డొటిగుచో( దన్శ_స్తకం బుర్వి డొ 

నిం గెలీవిధ మొప్ప నేయ బల మెల్లి 0౦ బెల్లగిల్రైక్‌ వడిన్‌ క్‌ 


అసమయంబున. 


జన భొగిదో త్తుండు ను/వతీఠమం బిజిని పొంఢోబొసై స్యంంయులం గిలంచుటు ౫౬ 


లీ15. క, 


సం, 20.159 


దానవజయ మిం|దున కె 

బ్రానివలనం గలిగె మున్ను *చానో[గము న 
య్యేనుంగు భగదత్తుడు పవ 

మానతనయు చెసకు( గొలిచి మద మెలరారన్‌, 





910. 1. & ట్లనియె = అ. ఈ. ఎ. ఏ.ర.వ.వా. 2. గదియించె - ఊ. వ. న. ళ గది 
యంగ వా. 


8198. 1 


/ దివ్యా స్త్ర రీ. జొ. ప, బఐ. న. కొన్ని (పతులు. 


815, 1. దామో[గము జో 


(89) 


816. వ, 


817. 


సీ, 


818. వ, 


819. 


శ8ీ20. 


821. 


లీ22. 


817, 


శీ20. 


క, 


దోణపర్వము _ ప్రథమాశ్వాసము 805 
కట్లు మననై న్యంబు దై_న్యంబు వాయం గొలుపుటయు నగ్గజంబు, 
కినుక మై “నిగిడిన కనుగవమెలు(గులీగముల శముండటం “గెంపు 

గడలు *ఫొన(గ6 
'జెవులు (మొగ్గించి రీపూంచిన రౌ | దతర శేఖ వినువీథి. జూపట వేడ్క క బెనుప 
గండున( జాంగినతొండంబు లయసమవ ర్తి దండములీల( బట్టువణిప( 
గడు బెట్టిదపుటుర వడి( బదన్యాన మిలాస్టభి [(గక్యాదలంగం "జేయ 


: ననిలపు[తుదెసకు నడరిన గని ధర్మ 


తనయు సేన జనులు దల్లడిల్లి 
చంపె6 జంపి భీముసామజం బనియెడు 
నులివు గలయ జెలంగ6 గలంగి రధివ. 


తదవసరంబున యుధిప్టి రుడు. 


అలుకొందుమనముతో( దన 

బలముం బురికొలిపి పొదివి భగదత్తుని న 
ముల గప్ప నత(డు వానికా 
విలసిల్లుమవోంకుశమున విరియ జడియుచున్‌. 


. గజము గొలిపి యాదిక్కున 


గజఘోటకభటనికాయకాయములు రథ 
(వజములు6 బొడిపొడిగా న 
క్కజముగ వివారించె *బావుగర్వన్ఫూ ర్తిన్‌. 


అప్పు డాలోకించి. 


, అలిగి దశార్జ్య భూరమణు( డాతని( దొా.కినం జూడ నొచప్పె క్‌ు 


క్కలుగలపగ్వతద్వయముశకై వడి వారల దంతియుగ్శ మి 


1. నిగుడిన - చెక్కు (ప్రతులు. 2. గజము ముందట =స. 8. మంటలు-ర 
4. కొనగం = వీ. శ. మ. స. వా. కొన్ని [వతులు; కొలుపం = వా. ర. యూవిన 
=వీ.మ. 6. బెంప-= వీ. శ. మ. కొన్ని [పతులు. 


lL బహుళగర్వ = ఉ. ఎ. ఏ. ఐ.. 


808 గ్రీమదాంధ మసహాభారతము 
ఆ ర 


కీల నుగువీంక6 దత్కరిం బడం బొడిచె౯ా వడి సుపతీక ము 


అతో 


త్రలపడువాని జంపె భగదత్తుడు తోమరస ప్పకంబునన్‌ 


825. ఆ. చంపి ఏ కమంబు సొంపార( జాండవ 
బలము 1బడలు వడంగ భ; దదంతి. 
జటులగతుల( బజణప సాత్యకి యడ్డంబు 
నడచి మేసే దొడ్డనారసమున. 


© 


824. చ, కరిపతి బిజ్రినం దిరిగి [కమ్మఅ "నూలొ-ని వృష్టి వీరు ను 
- ద్దురరథ ముద్దతిం బెనంచి తొండమునక౯ా వెన నెత్తి వీచి వై. 
చె రయముమై నకం డిలకు( జి, తముగా 2నెడ దాంటి పోయె. శె 
చ్చెర గజ మొండు మై గవిసి వింయటంపిట సేసె మూం6కలన్‌. 


825. క. సారథి శురంగముల మెలు 
పాగంగా6 కేదజమి తెచ్చి యవికల మగునా 
తే రల్ల( చేర సాత్యకి 
వీరము వొలి వోవకుండం |వియమున నెక్కెన్‌. 


826. ఉ. భీము డువ|గతం గవియం జెల్ల గునాకరిచేతిశీకర 
సో మమునం దురంగములు దోంగి కడున్‌ వెగ డొంది యీడ్చెసం 
|గామవినోడలీలకు విఘాతము గాంగ రథంబు నప్పుడు 
కామవరా[కమస్సురణం చాకి మపర్వుండు నచ్చె వా స్తిచేన్‌, 


లి27. వ. ఆతసీపడుట గకుంగొని సౌక[దుండును | దొవదేయపంచకంబును ీకితా 
నుండును ధృష్ట కేతుండును యుయుత్సుండును గడంగి సామజంబువై శర 
వర్ష ౦బుబు గురిసిన నది కోపించి యురవడించి. . 


ల98. క. పదముల రథవావహాంబుల. 
జదుఫుచు( బై కొని యుయుత్చుసారథిం జంపకా 





కలత... 1. టిచ్చవడగ - వ. 


“మం 


824, స మార్కొని _-వా. ది. వెసచాటి. = ఉ. ఊ. ఘ.-జ. య. = 


9£5. 1. దరమిశెచ్చి, దడమిశెచ్చి - అనిపాఠములు; బూన్ఫి తెచ్చి = వా... 


వీ29. క. 


8890. క. 


891. ఆ, 


లీలల. క. 


లీలల. క. 


884. వ, 


దోజణపర్వము _ పథ మాళ్వాసము 807 


' చెదరక. యభిమన్యుని తే 


రొదవిన నది యెక్కి యాశం డుద్దతి నే నెన్‌. 
నరతనయ పము ఖర థికవరులు 

నిభఖమ. మీద నేయు వాలమ్ములు ని 

స్టుకకిగతి శరద భమువై . 

బరగుత రణికరణచయము పగిదిం బొలిచెన్‌. 
రభసంబున( (జాగ్జ్యోతిష 

విభుడు గగం గొలుపుటయును వెస నది యరిపీ 
రభయంకరముగ వారల 

(పభ "నడ నరదములు వై చెం బలుదెనలం బడన్‌. 
ఇట్లు భీమ 'సేనునేపు నర్జునసుత 

(పముఖు లై నయలఘుక థికవరుల 

జృంభణంబు( "జెడిన( 'జేడ్చడి చెడి పాల 
జొచ్చె. బాండురా జసుతుల సేన, 


ఏలి భగదత్తుడు గదుపుల 

'వెలుచుపనులవానియట్ల విలసద్గతి న 

బృలము నెగువ *ధూళియు నా. 

కులసంరావంబు గగనకువారము నిండెన్‌, 

అని చెప్పి సంజయు(డు గురు 

జననాయక యపుడు సక్యసాచిరణము ది 

క్కునం జి త్తం బిడి యడిగితి 

విను మయ్యోధవరుతెఅంగు విస్పష్టముగాన్‌. 

అనవుడు నాంబి కేయుం డాకర్షనవాంఛ మిగుల నది నెప్పు మనుటయు 
నాశతనికి నానూతినందనుం' డి ట్లనియె. a 





829, 
శీ82. 


1. గురియు = ఖ. ద.న..వ. 2. 'జలగళద భము వై = వా, 


. .$."లలి, అలరి, యిల = అనిపొఠములు. 2, దోలెడు = జ..ట. ద. ఐ. శ. 


8[8 శ్రీమదాంధ మహాభారతము 
Wy 


ఎని అరును(డు భగదో తునిదౌన రొథొందు బోలు మని క్కొద్తునితోం జౌెవుటు ఎఎ 
టో అలో ల్‌ 


సం, 1..:8_1 


8ీకిర. క. అంతకు మును భగదత్తుని 
దంతి యసమనమర*శేళి. కదా గని వారితో. 
గుంతీనుతు( డి ట్టను మన 
మెంతయు వెస బలములోని కే(గంగవలయున్‌ . 


886. వ, అది యె ట్లంుని, 


లీల. చ. "బిరుదు జిత[శమంబు బల'భేదన శాలి మవో,న్త్రళ(న్ర్ర)పా 
తరయము నై 6వ *నోపు భగదత్తునియేను(గు దానికో లలం 
కిదిరుగక పోర నెవ్వరికి. దీఅదు నీవును నేను లేనిచో 
భర మగు 'నేండు రాజునకు. చావనికిం దల కొందెడుళా మదిన్‌. 


888. ఆ. అనిన నట్టకాక యని శారి యరదంబు 
(దిప్పి యాత్మ సేనదిక్కు వోవ 
నిచ్చుటయును వెనుక నెయిది సంశ_ప్పకు 
లార్భి "పేర్చి కురిసి ర్భన్ర్రనమితి, 
889. వ, ఇట్లు చతుర్దశనవా[సర థికముఖ్యులు బిట్టు ముట్టిన. 
840. క. బలముల( గావంగం జనుటయు 
నలవు మెజయ *మగిడి వీరి నడంగించుటయుకా 
వలయుపనులయం దిస్పుడు 
దలంవొని 2 యెర్దానిం కిశేయం దగవో నాకున్‌, 





885. 1. లీల టట. ద. వీ. శవ. 2&2. దాకగ వ. 


8ీ87. 1. కరువలివట్టి శ|తుజనభాదనశాలి _ వ. 2, "నేర్చు = జ. బ. శి. దిర మయి పోర 
జె. ఖ దిరముగం బోర = ళ, 


888. 1. విలుచ కురిసి _- అ. ఆ. ఇ. ఈ. "పెక్కు. [వతులు, 
లీక. 1. వేగ-హ. లి, మును జేయ చేది శగవో నాకున్‌ వా. శీ. నీత లి. 


లి41. వ, 


842. అ. 


లీ4లీ. క. 


44. చ. 


841. 


శీ&42. 
848. 


దోజపర్వము _ ప్రథమాశ్వాసము . 89 


అని వితర్కించి వివ్వచ్చుండు నంశ _స్తక వధంబ యుచితంబుగా నిశ్చయించి 
మరలి గాండీవీగుణక్వణన మేదురరోదనీకువారుండును చేవద త్తధ్వానవి 
దళితిదశదిశాసందోవుండును నై దివ్వజాణంబులు పరగించినం గేతనాత 
పతచామరీవ్యజనంబులును భేకళంఖ కావాళమృదంగంబులును యుగా: 
తరథాంగకూబరంబులును దంతశుండాలోకుంఛాకుళశదండంబులును ఖుర 
స్కంధ వాలంబులును ధమీళ్ళరముసలమ.గ్గర కురికాకుంతంబులును దను 
(తాణకంకట 'మ_న్తకన్ళేదంబులును మకుటకేయూరవోర కంకణాంగు 
భీంరుకంబులును  శిర9*రనతుఃకుతికటిచరణంబులును దునియలుం బలీ 
యలుం దుముళ్లుం బొళ్లు నై రాలినన న్నేల ఘోరంబును నభిరామంబు నె. 
యుండె సర్వభూత ంబులును వీభత్సుం [బశంసించె గంసారి విన్మయ।|పమ 
దమగ్న మానను డయి కిరీటిం గరతలంబున నప్పళించి యగ్గించె నివ్విధం 
బున నవ్వీరరథీకులం బిలుకుమాగ్సి పేర్చి రథాంగపాణిం జూచి రథం బింక 
రయంబున నక్క-డకు నడపు మనుటయు. 


ఆతం డట్ల చేయ నరవాయి గొనక సు 

శర శ్రి దాను ననుజచయము. బెలుచ 
కేనెయిది పారపార్థ యిట్లు వోందగునె యే 
మనికి. బిలువ6 విలువ ననిన నతడు. 


పిలిచిన మరలమీ దగ ద 
బృలముల. గాచుటయు వలయుపని మునది స్‌ 
1వలసినవిధంబు సేసెద( 


దల(కొను *మొక తెల(గు దై త్యదర్పధ్వంసీ. 


అనుచు మురారి జూచుటయు నాత(డు చేరు మరల్చ మోమునం 
గినుక మునుంగ న వ్వొలయం [గీడి |తిగ ర్తుని చాపదండ శే 


1. గుణచండక్వణన ౬ వా. 2. దశ - చెక్కు [వతులలోలేదు. లి. ధ్వజంబు = 
ఈ. త. 4. కుంభవంళ - వా; కుంభాంకుళ - కొన్ని [పతులు. క్‌. శృరాసిముసల = 
కొన్ని (పతులు. 


1. నెగి = ఈ; నడరి వ. 


ul 


1. వలచిన _ ఇ. ఉ. ఊ. ఎ. ర. కొన్ని (పతులు. 2. మేపనికినై న - ఊ. ఎ. వ, 


8i0 


845. వ. 
846. 


84T. క. 


848. ఉ. 


శ్రీమదాంధ మహాభారతము 
| 


తనములు (దుంచి వె పడినతమ శ్రి నంతకు| పోలి కన్నీ యా 
తని నవలీల నొంచిన నతండు *వెనం బడి మూరగ్భ వోవడున్‌, 


మగిడి యట నిరూపించి నాకాయణు నుద్దేశించి, 


సీ. పాజడుమనసేన “రెడు ¥జెందూళి నభము గోలాపహాలకుభిత మయ్యె 


భగదత్తుళశుండాల మెగచుచు నున్నది వజణఫుము వెాదానిచె రథంబు 

నావుఃడు నతడు వ వోచేగమున రథ్యము. ల దోల68గ6 గరిటి యలవు( జలము. 

మెజయంగ నీమొన మెటుంగువాలమ శ్ర కే అలుము సేయుచు సింహా 
నాదమునకు6 


(వాపు లే 'చేవద చ్రంబుగీరవము గుణము 
'రావమును డి_క్షటఃబుల (వయ్య. "జేయ 
వచ్చి వివ్వచ్చు. డడ్డంబు సొళ్చి వీక6 
జండీ చేస్టితోద్దం న 


అనిన విని ధృతరాష్ట్రం డి 

ట్రను సంజయుతోడ భీషణాటోపత న 
ర్హునుం 1డి కైయిదిన భగద 

త్తుని కతనికి నేమిభంగి దుర మయ్యెనొకో. 


నావుడు నాతం కేడాధరణినాథున కి ట్లను నట్లు చా. కినం షట 
'జేవ దలిర్ప మికమీవిళ్ళంఖలు. డై భగదత్తుం డుగబా 

ఆణావలీ( బార్లు వె( బటి పె కొనన్ని యు నవ్వుచు. (దుంచి వెచి య 
'ద్దేవవముండు నొంచె దృఢదీ _వశరంబుల దంతి నాశనిన్‌, 





844. 
846. 


1. వసంబరి = అ. ఆ. ఈ. ఉ. 


1. పాండి _ అ. ద.న.ళ, శి. గెంధూళి = పెక్కు (పతులు. లి. నలిగిట్టి = 


ఆ.ఉ. ఊ.ఏ. ర, పతులు. . నఅకుచుం దగ నంవా= శ, మ. 5, పాంచ 


| జగం ఏ. 6. దోర్డండ వేధ ండతండ = జ. ట, బం 


1. డ మెదిరిన = ర. వీ శ. వ వ. కొన్ని (పతులు; డట్ల యడర = వా, 


కే డమ్మనుజ = ఊ. ఎ. ఏ. 2, విజృంభితు డ్రై'- ఊ..ఎ. ఏ, కి. నవ్విశిఖంబులు. =: 
వీ, శ. వష 


లి49. తే. 


శీ50. క. 


'శీ51. క. 


లీర్‌లి, కొ, 


శీర్‌లి. సీ, 


దోణపర్యము - పథమాళశ్వాసము §11 


అలుంగుటమ్ము ఎ చా€కిన నలిగి భద 

కేకుంభి రౌ దంబు సొంపారం గొలిచె నతండు 
వారిసేనల గోపిశావరుండు నరుడు 

దెగిరి తె రనుపలుక.ల దిగులు వుట్ల, 


బలునిడిం గరి గవియు(డు వెస 

దొలంగించె రథంబు వెరవుతో వారి యది యి 
టల మగురయమున6 జనిత 

దృలము బడల్ప్సడ(గ చేసె బాగ వముఖ్యా. 


వారి నేమియు నన నేరక 

కరిదెనం గనుంగొనుచు నవుడు గజచుచుం బోని 
నిమ్మరద మని పలిక6 గక 

హారులను సమ్ముఖము సేసి నతంేడు గరటికిన్‌ . 


"శెౌెరమెమిని భగదత్తుడు 

నారసములు కేనినిచి యేసే నరుం డర్లి మహో 

'దారోద్దతిః దచ్చ్చావపి 

దారణ మొనరించి (గుచ్చె. దనువున. దూవుల్‌. 

కోవంబు గది (పాద్ద్యోతిషవతి చతుగశతోమురము లిం|దతన యుమీ(ద 


నడరించుటయు *న? పొడి సేసి |క్రీడయేకుంగు పక్కెర చిలునుగ్గు సేయ 
నది గప్పియున్న 2 సైమా లి విచ్చిన కికాండ చందంబున నుండె శకి 
అవీ 


గొని భగదత్తుండు దినేజభంజను వై వ నడుమ శీముత్తునియగా 


నణీ కె జారు 
@ 


849. 1. దంతి...దజిమె నతండు - వీ. శ. మ. న, ళ. 


శ్రీల... 1. డుం గరికిన్‌ - వ. కొన్ని (పతులు. 


శర. 


1. నించి - ఆ. ఊ. ఎ. ఏ.; [గుచ్చి - ద. వ. 


ఈలి _ 10 చెడ పొడి చేసి - ఈ. ఉ. ఊ. ఎ. ర. న. వా. ళ. కొన్ని (పతులు. £. మేఘాలి 
సనా విచ్చిన. పోల్బుకొండ - క. డ. వ ,వా. లి. నొప్పారు గిరిభంగి = ఈ, ఉ. జాంత 
కుని వై వ, - చెక్కు పతులు. ల్‌. తు త్తునియగా - ఆ. ర, 


812 


శ్రీమదాంధ మహాభారతము 


శ, డాతపత్రంబు కీదునిమిన "నతనిమకుట 


శీర. మ. 


ఏ5ర్‌. ఉ, 


మత(డు కఘనతోమరంబున న*లం జేయ 
మెచ్చు గినుకయు. బొడమ వివ్వచ్చు. డు గ 
వికిఖస _ప్పతిం జొనిచె నవ్వీరీ మేన. 


రభసోకద| గత *బూన్ని దీప్తు లడరం | జాగ్గ్య|్యోతిషాధీశళ్వరుం 
డథిమం| తించి నిజాంకుళంబు రవి ఉం దాపత్యవతుంబు సూ 
చి భుజోల్లానవిభాసి మై వెబచ వై చెం దదృలం బెల్ల భూ 
రి యో 'దేకత రంగితం బగుచు ఘారిల్లంగ "రౌ (చాకృతిన్‌ . 
అప్పుడు శౌరి పార్థునకు నడ్డమ.గా. దన!మే నమర్శి ను 
ల 2-5 3 న 4 
న ప్పెసలారు పేరురమీనళలా ధరియించిన నమ్మహో(సన్త్రమం 
దొప్పె నవారుణాంబుజీక్కతోజప్రలమాలిక యె శీచిరస్టితిం 
శు జ రాలా @ 
జొప్పడి నూతన్నాభతలళోభిత మైన మెలుంగుచాడ్సునన్‌, 


లి5ఠి. చ. కనుగొని ఫల్గునుండు మురఘశ్మర యి ట్లగునయ్య 1సాంపు నొం 


దినకరుణావిశేషమున చేరికి సారథి వై తి గాక యే 
పనుిలును బూని కిచేయు టిది పాడియె కేజము నీవు దస్స( జూ 
చిన *జెడదే ననుం జులుక6 చేసితి మాటలు వేయు వేటికిన్‌, 





లిర్‌శీ, 


శిక్‌ర్‌, 


56. 


6. ద్రుంచిన _-ట. ద. నరికిన = జా. న. 1. నలిగి వ. 68. శిఖర తోమరమునఎ 
వా, కలి. నొడల = ఆ. ఇ. ఈ. ల. కొన్ని (పతులు. 


1. (దేకముతోడ =ప, బి; (చేకత బూన్ఫి = ఒ. 2. జూచి = ఖ. జ. రు, టు, క, వ; 
బూని = హా. 


1. మేను నేర్చినన్‌ , మేన 'జేర్చుడున్‌ -అని పాఠములు. 2, వకమున [గక్కున నిల్చిన 
నమ్మవో - అ. లీ. గాల ధరించిన యమ్మవోన్హ్ర _ వీ. ఉ. మట్లొప్పి = ఊ. ఎ. వ; 


బె ర. నముజ్ఞ్వల ఎగ. జ టబ. 6. రణసలిన్‌ గ. జ. బ; రణసితిన్‌ = 
థి © 
అ. ప. వ. 


1. చింపు నొందిన.వ. 2. లకు బూని=ఇ. ఊ. ఏ; లకు బూని నీకిదరియు పాడియెం 


ఊ. ఏ. లి. చేయు డిదిపాడియె _ అ. ఆ. ఉ. ఒ, ఖ. కొన్ని (పతులు; చేయనని 
పాడియు చేజము _ ర. శీ. నగశే ద. వ. 


(40) 
లీర7. వ. 


858. ఉ, 


లీ69. వ. 


లిరి'. 


850, 
859. 


ద్రోణపర్వము _ ప్రథమాశ్వాసము 818 


అని దూణినం గృమ్షుండు దొల్లి భూమిదేవి గామించి యోగని| దాసమ 
యావసానను పబుద్ధుం జై యున్న విష్ణుకడకుం జనుటయు నతండు తత్సం 
గతిం |వీతుం డై యున్నాతికి వరం బిచ్చుటయు నవ్వరంబున 1న'వ్వైలంది 
యం దుదయించిన నరకునకు వై_ప్లవ్యాస్త్రంబు విధేయం బగుటయు నది 
భగదతశ్రాయత్తం బై యునికియుం *దద్దోరసాధనంబు దనకు( దక్క నొరు 
లకు నోర్వ రామియు 'నెజింగించి యది యట్ల కాక దీన నెగైమి యని 
మణియుం దగుమాటలం గిరీటి *ననునయించి విరోధిం జూపి వీ. డిప్పరమ 
సాధనంబు వృథ రయుగుటం చేసి వెజంగు పడియున్న వాడు ఏీనితం డిని 
చేను చెగం జూచిన ట్లీ కూరకర్ముని. విలుకుమార్సు మనిన గొండొక 
6దేజి యాతండు గాండీవగుణంబు సారించి దృఢముప్టి నేయుటయు,. 


_వి భోగదో తుండు ను[వలీకంబుకోడ నథనుచోం జచ్చులి == 
వాంటి డి 
సం. 7.28.40 


వాలిక దొడ్డనారసము వ(జము వాలము దా(కునాక్ళతికా 
ఫాలముమీ (ద దాంకిన నిభంబు కవనం బడి కొమ్ము లూ(తగా 
(వాలుడు నర్భచం[దరుచిర| పదరంబునC (దుంచె బాణపి 
విద్యాలసితుండు |గీడి భగదత్తునికంఠ మకుంఠితోద్ధతిన్‌. 


ఇట్లు దంతిని భగదత్తునిం పరిమార్చి మాటు లేక మలయు మధ్యమ పొండ 
వునిం గనుంగొని శకునితమ్ములు వృ షకుండును నచలుండును చాంకిన 
నతండు వృషకుని రథరథ్యసూతధ్వజచ్భ త్ర, చామరంబులు రూపటి నటికు 
టయు నాతండు సోదరునిరథం బిక్క నప్పుడు వారి కడ్డుపడిన గాంధార 


1. నన్నాతియందు - ఊ. ఎ. ఏ. 2. దర్ద్హారాపాతంయబుదనకు - అ. ఆ, ఇ. ఈ. 
"పెక్కు (పతులు. శి. నెగ్లేమి - పెక్కు (పతులు; నేమి = వా. 4. ననూనయించి- 
శ, ప. చెక్కు (పతులు. 5. యగుటకు - కొన్ని |పతులు. 6. దెలిసి = 
కొన్ని (పతులు. 


1. ధరంబడి; వసంబరి = అని పాఠములు. 


1. బిలుకుమార్చి - స; దునిమి = టి. ద. 2. వృముండును - సెక్కు (పతులు. 


ఫ్‌! 4 


$80, తే, 


861. వ. 


868. ఈ, 


864. ఉ. 


శ్రీమదాంధ్ర మహాభారతము ' 
స్స 


వీరరథికపంచశతంబు( బంచశ్వంబు నొండించిన సం|కందననందను నురవడికిం 
'దెరలక్‌ యేక రథము లగునయ్యిరువురుం బరా |క మించిన. 


చేరి యుండుట ననువై నవారి నొక్క 
నారసంబున బడ 'నేసె నరుండు దానిం 
జాచి కన్నీరు నించి నీనుతులు సాలః 
గుంది రర్జును నపుడు మార్కొనియె శకుని. 


అతండు మాయావి యగుట ననేకమాయలు గల్పించిన మొగిళ్లు !వరవి 
పాషాణవృత వివిధాయుధంబులు వివ్వచ్చువై6 గురిసెం బదంపడి తమం 
బడ్రెం బివప నీళ్లు వెల్టిగొనియె మణ్‌యు మహోరగశార్లూలాది [కూర 
సత్వంబులు గవినె వారి నెల్లను దోడ్లోన దివ్యా(స్త్రవేది యగునాసవ్యసాచి 
యడంగించి యల్లని నగవుతో ని ట్లనియె. 


మాయలు జూదముతోడన 

పోయెం గా కింక నిచట బొనగునె యవి ము 
"శక్సాయకము అడ్డ సాళ్ల 

నీయాచవి లేదు పొమ్ము నిలువక మామా. 


అని పలికి 2వాలుటమ్ములు 

తనువున నినుచుటయు( గల(గి ఛై_ర్యము మానం 
బును వీటి.బోవ( బాను 

జననాయక నీమఅంద సరివారు నగన్‌. 


ఆత(డు వాణినం ేచెరలు నచ్చటి సేనల గాల్మొనంగ సి 
కాతత బాహువీర్యులు బకాకియు సాత్యకియుం గడంగి తో 





ber 


1. దొరుగ నీజన, 
1. బరగించి = ఈ, 


1. యాసది = అ. ఊ. ఎ. ఏ: యాసలు విడిచి _ జ. శ. 


. పలుకుచు వాలమ్ములు =ఊ. ఎ. జ. బ.వాా బి, వాలురమ్ములు = 9. ఈ, 


క. ఘ. చ. శ. కొన్ని (పతులు. 


1. చెరలె ,.. సేనలు _ కొన్ని పతులు. 2. నూల్కొనంగ -ట,. ఠ, త. వ. శ. మ 


ఏ65. ఆ. 


కరర. క. 


శీ67. క. 


శీ66. క. 


69. చ. 


866. 
867. 
868. 


869. 


ద్రోణపర్వము _ ప్రథమాశ్వాసము £16 


డై. తనపార్శ్వభాగముల నార్చుచు. దోలంగం దోలె ఖేచర 
(వాతము మెచ్చ. [గడి కురురాజును ;దోణు(డు నున్న చేలకు, 


బలము విలిగి రెండుపాొయ లై లుటుల 
మృనుజవిభుని గురుని మజువు సొచ్చె 
(దోణు( బొదువు6 డనుచు దుర్చమలీల నా 
దిక్కు వారు గవిసి రుక్కు మిగిలి. 


చను. డడ్డ 0 బాచార్యున 
కనునెలుంగులతోడ నీీసుతావలి వెస మా 
ర్కానుటయు మనసేనలు పురి 

కొని పాండవబలము బాం కె. గురువంళనిధీ. 


గురు డొడ్డుగం దమకంబున' 
గురువీరులు( బాండుపు తకులయోధులు నీ 
ర్భృరసమర ద్యూతక భా 

నిరతిం గీడించి రు గనిపుణత మజఅయన్‌. 


శరగురు. డజెచటికి. దణిమిన 
'వెరవున నచ్చటికి “నెల్ల వి|కాంతిధురం 
డరు: డగుధృష్టద్యుమ్ను (డు 
బరవసము దలిర్ప నడ్తపడి *పోరాడెన్‌, 


కురుపతి ధర్మనందను లకుంఠితవి [కమ కౌతుకంబునం 
బురికొలుపంగ నై న్వములు వోక పెనం7డు రౌ|దభంగి క 

స క స ఇల్లి 3 1 
చ్చెరువడి 'యున్న్మి. 2నిట్టు లని చెప్పంగ నిప్పుడు నేర నయ్యెదం 
గరిపురనాథ చూడ ఏన గల్లునె య మ్మెయికయ్య మెయ్యడన . 


1. నుశానీకముమా = ట. ద. ప. 
1. ర్మస్త్రనిపుణత వెలయన్‌ - ఊ. ఎ. ఏ. 


lk: వీరవి [కాంతి - వా; దరమి = ఊ. ఎ. ఏ. ౨. పోరె నృపా వా! పోరాడున్‌ - 
ర. వ, జ 2 


1.-యున్న నిట్లు లని - వా; లెల్ల రి టనియు = ణ. 2. నీసుతుని సేనకు పొండు 
EA) me ౧ 


కుమారు సేనకుం - గ. జ. బ. లి. నేనును నేర ణ. వీ. శ. వ. 


3186 


870. 


871. క. 


$72, 


878. 
874, 


875, 


876. 


శ్రీమదాంధ మహాభారతము 
ళో 


, జటీయుడ, 
ట్‌ 


నీలం డనురాజు గ రుసుతు 

చె లీలం దేలు విస బటువిశిఖమునం 
గీ లెడపినజం [తము[కియ 

నలం బడ నేసె నతండు న్భపు( డగ్గింపన్‌, 


. చచ్చిననీలునిం గనుగొని 


విచ్చిన నై న్యంబు గురుడు వెనుకొనుటయు వే 
వచ్చినధ్భృష్టద్యుమ్నుని 
నచ్చినయబ్బలము మగిడినం బో రొచ్పెన్‌, 


. అప్పుడు సంశ కులు నారాయణగోపాలబలంబులం గూడికొని వఆఅతెంచి, 


. ఓడిళతిమ మేము రణమున. 


గీడికిం (గడించి రాక 7గలుపే యత. 1a 
డీ డాగి పోయెనొకొ మా 
తోడిబవ? మిట్లు చాను శదొలంగినం చెగునే, 


* అనునెలుంగులు నింగి ముట్ట దజిణభాగంబునం గవిసినం గవ్వడి యట 


నడచి వారికిం గయ్యం బిచ్చిన న శ్రెజపి గని తలుము కౌరవ యోధులకోలు 
తలకు౦ం గాక దమసేనలు చెరలిన థీ మ'సేనుం డదల్చి మార్కొని, 


* లలు మిగిలి వచ్చు బాహీకు 
౧ 


నిలు మని విశిఖముల *ేనొంచె నృపతియు గురుక 
రుణ నళ్వశ్రామయు స 
అ శలవానలు గురిసి దొక గా మొగి నతనిపయిన్‌, 


. చేరు (సాధు రేఫముతో) = వీ శ. వ, 


- దెచ్చొ డాగి = ఖ. శ. శర, మ న్యూ డున్‌, "వేడి ఇడి దాగనొకొ మా, తోడి _ 
గచ; డేచేడీ డా నొకోమూ _ 


గు తి. ద.న.ళ. ౨. దొలగుం జనునే_గు. తి. 


- నొంవ _ వెక్కు (పతులు. 


వ/గ. వ, 


878. క. 


తీ79. చ. 


60. మ, 


877. 
878. 
879. 


990, 


దోణపర్యము _ ప్రథమాశ్వాసము $17 


అతం డందణ కన్నిరూపు లై యార్చుచు నేట్లాడె నిట్లొక్క-నిం బెక్కండు 
వొదివినం గనుంగొని కౌంతయా[గజుండు పురికొలుప నకులనవాదేవ 
సాత్యకిసౌభదు లాసమీరపుతత్తునకు చాసట మొ దుర్యోధనాదులం దల 
పడుటయు "రెండు సేనలు గలయక౯ బరగసెని ట్టపరావ్లంబునం [గందుకయ్యం 
బయ్యె నం దరదంబులు దా(కుపెల్లున డెల్లుకరుచును గరవాలధారలC 
గాననగు కుంభికుంభమౌ క్రి కంబులును దురగఖురపుటంబులం గరటికరదం 
బులను బనంగొనుచు (వేలు పేవులును దెగిపడియు నంకుళంబులు విడువక 
మిట్టిమిట్టిపడుబాహువులును దొండంబులం జెనచి యొత్తినం *దారును 
వాయంబులు | వేలురావుతులును ముందలికాళ్లు 'దెగ, వేసిన (మొగ్గి కూలు 
శుండాలంబులును సామజంబు లడరి రథ్యసార థిరథికనహితంబుగా మల్లిడి 
గొనం |దొక్కిన 'నేలం గలసినరథంబులును నాక్వికు లొక్కొ_ మొగి జెక్కినం 
దునిసి పడి యేమిటియంగంబులో యనునంబేహూంబునకుం బ ట్టయి యున్న 
పచాతిగా తఖండంబులును జూచుఖీచరులకు వెక్కసం బొొనశ్చె నట్టినంకుల 
సమరంబున ధృష్టద్యుమ్నుడు. 

మన కిది సమయము సుండీ 

యని [దోణుని. జూపి తలుమ నమన రథికుల్‌ 

గని శపొదువుండు నంపుండు పొరి 

గొనుండు దునుమ.6 డనుచు. గూడుకొని యతనివయిన్‌. 

కవిసిన నమ్మవోభుజుండు గన్నుల దట్టపు.గెం “వెలర్బ ఇ 

రవముగ దివ్య బాణనికరం బడరంచినం దేలి చూడ రా 


క వెజంగు నొంది చితములకె వడి *నాఘనయోధు లుండ నీ 
రవుతులు జోదులుకా రథికరాజియు వారమొనల్‌ గలంపగాన్‌ః*. 


తను నత్ఫుద్దతిం వలి, దురమభుజా వర్చుంబు శోఖిల( దాం 
ఇ అ ౬ 60 లు 
కినసంళశ సక కోటి 2నొంచి సమర కీడాకళా కౌతుకం 


1. వదంబులను, రవణంబులను = వ. 2. దొరగు, తూగాడు = అని పాఠములు. 
1. వొడువుడు క. డ. త. ళ. 


1. నాహవయోధు లుండ = ర. ఈపద్యము తరువాత "బి (వతిలో నీకింది వచన 
మధికముగాగలదు. వ. అంత నక్కడృ నర్జునుండు. 


1. త్యుగత - ద.ప.వ. 2. నోర్చి- ఈ. ఖ. వ. 


818 శ్రీమదాంధ మహాభారతము 
నూ 


కిం. నపరిస ఫ్‌ ముల్‌ 
బున నాఖీలకపీం దశకేతనపరిస్ఫూర్ణ శ్‌ ఎభాజాలముల్‌ 
పీనువీథిం బరగంగ వచ్చె మగుడక౯ా వివ్వచ్చు. డచ్చోటికిన్‌. 


8ీ681. క. చిచ్చునకు( దోడు గరుకలి 
వచ్చిన[కియ ఖీముకడకు వాసవి యిమై 
వచ్చిన మనయోభావళి 
టీచ్చవడియె వారిమొన దజిమికొని వచ్చెన్‌. 


852, ఉ. శాసట యె వృకోదరుండు పార్శ్వ్వమునం దటుమంగ వై రిసం 
(తాసనమూ ర్తి వాసవి శర! పత తిం దొరంగించి దోణును 
ల్లాసము మాన్ని కౌరవబలంబులు నెత్తురు వెల్లి దేలంగాం 
జేసిన గర్భ కర్ణ మము జేకొనవే యనుచు౯ భయంబునన్‌. 


= లొరారునులయుదమయు = 
కట ద 
సం, 7?_81_48, 54 


888. క. తనవెనుక !చెసకు పాలిన 
ఘనయోధుల( జూచి వాహుగర్వస్ఫూ రిం 
దనరుచు నోడకు6 డోడకు( 
డని పలుకుచు. దాంకెం గర్హుం డమ గేం దసుతున్‌ : 


శీ64. వ. కట్లు చాశి యతనివై నాగ్నోేయ్య్మాస్త్రంబు బయోగించిన నతండు వారుణ 
బాణంబున వారించి వాలమ్ములు గురియం గూడ కొని భీమసాత్యకిధృష్ట 
ద్యుమ్నులు శర|తయంబులు సూతఘాను మేన నా(టించిన నతండు గాండీవ 
నిర్ణత చండమార్గణంబుల మగిడించుచు నమ్మువ్వుర చాపంబులు నవ్వు చుం 
(దుంచి వారలు శక్తులు వై వ వానిం దునిమి పేర్చి యాగ్చిన నర్జునుండు 
నారాచీస_ప్పకంబున నవ్వీగు నొప్పించి యతనిం దలకడచి తన్వు6 దల 
పడినయత నితములతలలు మూడును భూమిచేవికి బలి సేసి నంత ఖీముండు 








లీరిలి, 1. మాపీ = సెక్కు (పతులు; మాయ ౬ వా. 
888. 1. చెనకు _ పెక్కు |పతులు; కోడి - వా, 


884. 1. మరలించి -ఊ. ఎ. ఏ. 1. నిచయంబున _ ఊ, ఎ. వ. 


శీ85. క, 


866. సీ, 


లిరిర్‌, 


866. 


ద్రోణపర్యము _ [ప్రథమాశ్వాసము 319 


రథంబు డిగ్గి వచ్చి గచాదండంబునం గర్గ బంధువులం బది'వేవురం కీబడలు 
వణీచి మరలి రథష్టు( డె వేజొక్కవిల్లు గొని వికిఖంబులు వణపి యంగ 
వతియంగంబులం దురంగశరిరంబులను నొప్పించె నాలోనన యప్పాంచాల 
వరసుతుండును శై నేయుండును నొండీోవిండ్లు గొని యతనిసారథి యొణి 
గను జాపంబు విజుగను నేసి రానమయంబున దుర్యోధనుండును (దోణ 
జయ దథులును *నెయిది శాతవసము[దంబున మునుంగకుండ నారాధేయు 
నుద్దరించి రట్టియెడ. 


ఉభయబలంబులు. బుఎకొని 
కేయిభరథతురగభటతతి మహిం గూలంగ కీన 
తుభితము లై పోరాడెం 

(బభువులు వెను దన్ని చూడ. జార్థివముఖ్యా. 


కాలువ లై పాటుకీలాలజలముల( దేలి 1పోయెడుమృత దేహూములును 
| బేవుల్మపోవుల “పెల్లునం బి తితచ్భాయంబు లగుమాంససంచయములు 
గరివాయంబులక శేబరముల కింద గొండొకతోంచు భటగా [తనికరములును 


 దలలవపెందఅచులో మిలమిల మెద లెడు కఠరపదంజీబుల నవఖండములును 


రౌ దభీభత్సన ర్తనవరంగభంగి 

నపుడు సమరాంగణము ఘోర మయ్యె జాడ 
(దోణఫల్లుననిష్టురోద్దురని వాత 

జాత మగు నమ్మహోడ్భటీసంకులమున. 


లి. బడనేసి _- కొన్ని (పతులు. త్స, విళ్ళు - కొన్ని (పతులు. 5, చెదిరి _ అ. ఊ. 
ఏ. ట. 


1. యిభాది చతురంగబలములు మహిం - అ. ఆ. ఈ. ఉ. శ. వా. పెక్కు. [వతులు. 
వ. సంతుభితము ల - ఆ. ఉ. ఊ. ర. వ. వా. కొన్ని (పతులు. లి, ఈపద్యము 
తరువాత “ని (ప్రతిలో నీకింది వచనమధికముగా గలదు. వ. అట్టి యవనరంబున. 


1. పాండు, యాజెడు = అని పాఠములు. 2. బులు నూరు ఖండములును _ ఖ. 
గ.శ.వ. ల. సంగరమున = ఇ. జొ. చ. జ. బ. 


820 


లీ67. వ, 


8850. మ, 


889. వ, 


$90. అ, 


887. 


. 898. 
890. 


శ్రీ మదాంభ మహాభారతము 
( 


అంతం బతంగుండు పళ్చిమాేచలంబునవులకుం జనిన సంధ్యారాగంబు. 
సొంపునం 7౦ పినుమడించునెత్తురుమడువుల నోలలాడుభూత బేతాళంబులము 
శవకబళనలోలంబు లగుస్ఫ గాలంబులను ఏమాంసచర్వణకోలాపాలబహుళంబు. 
లగుకంక గృ! ధఛాదిపకీకులంబునుం జూచియు( జాండవబలంబు సమయనము 
చితం బగుసమరివిరామంబునకు నున్ముఖం బగుట యెణింగియు మున్ను 
సవ్యసాచియురవడికిం గాక తమమొన చెరలుచునికిం “జేసియు “నదియు. 
మెయిగా నాచార్యుండు దొరలకుం “జెప్పి సేనలం డివియ నియోగించె( 
బాండవనై న్యంబులును మరల నివ్విధంబున నుభయ నె న్యంబులు నిజ. 
స్కంధావారంబులకుం జనునవసరంబున మనజనంబులు [దోణి, పతిజ్ఞాభం 
గంబును ఫల్వునుపరా[కమస్సురణంబును నతని యెడ నచ్యుతునకుం గల 
ర్‌హ్రైవోర్టవిశేషంబును నుగ్గడించుచు విన్న 'నై_ పోయిరి వేగుటయు.6 గయ్యం 
బునకు వెడలునప్పుడు విషాదవివర్ష వదనుం డగుచు నీతనయు.6 జెల్లయో' 
ధులు వినం గుంభసంభవున కి ట్లనియి. 


ెనుపారళా వర మిచ్చి కేశట్టు 2డ్రిమి£౯ భీమా|గజుం డాటి6 గి 
ట్టినం బట్టం గడునగ్గ మైనయెడ. (డిం "తెప్ప ని వ్రైనం జా 
లనివా( డందురు నిన్ను నన్ను. గుటిలాలాపంబులకా 'వెట్టిం "జ్‌ 
సిన నీ క్రైనది యేమి యా శితగుణ శేష్టుండు వంచించునే. 


అనిన విని గుఠకుం డ|పీతుం డయ్యును గటకటం బడక యతనితో ని. 
టనియె. 


నరునివి క మంబు నారాయణునిమవా 
తృవ్రంబు నెజీంగి యెజింగి తగునె యిట్లు 
వలుక ధర్మపుత్రు.వె6 జేయి "వదలక 
వారు రార సెక్కువరుస లధిప, 


ls చలళ్ళంగంబునవుల ౬ కొన్ని (పతులు. ల మాంసాక్రమణ - శ, షమ. పెక్కు 
(పతులు. ల. వివోరంబునకు విముఖంబు గాకునికి యెణింగి-వీ. ఈ, వ. కొన్ని (పతులు, 
4. నదియ మేలుగా - ఖ. డ. త; నదియ మెల్పుగా - ఊ. 5. స్నేవోర్ట్ర _ వా. 


1a యట్లు, తెట్టు = అని పాఠములు. ౨. కరుణన్‌ _ ఎ. 


1. పుచ్చగ = కొన్ని (పతులు. : 


(4) 
991. ఉ, 


లిలి2. వ, 


లీలల. మ, 


౪94. వ, 


895. ఉ. 


891. 
899. 


894. 


895. 


ద్రోణపర్వము _ (ప్రథమాశ్వాసము 821 


ఎవ్వరి నెట్టు సేసెదనొ యేర్పడం జూడుము నేడు పోరికిన్‌ 
గవ్వడి రాకయుండ. దొలంగం గొనిపోవ(గ జాలువారి నీ 
వెవ్వరి నైన బంపు మిది యేటికి నొండొకబుద్ది సేసెదే 

లం 
నవ్వుచు. బల్కినకా ధరణినాథ య' సత్యము గల్ల నేర్చునే, 


అనవుడు. 


విని సంశ పకు లేము దక్క నొరు లావివ్వచ్చు భంగించి జె 
ట్రనికిం వాపి 'యలంప నేర్పు గలరే యంచుకా వెసం బోయి పి 
ల్చిన నప్పార్టుండు నుద్దతిం జనుడు నఠకీణో[గళస్రా(న్ర్రవ 
_ర్తనఘోరం బగుసంగరం బచట రౌ దోస్సీత మై 'జెల్లిగన్‌ . 


ఇక్కడ భారచద్వాజుండు పద్మవ్య్యూపహాంబు ]గావించినం గాం కేయా[గజు 
ననీమతి నభిమన్యుం డయ్యొఢడ్డు భేదించి సొచ్చి బృవాదృలలవ్మణ[ పభృతు 
లగు భూపతులను భూపకుమారులను బెక్కం డం ఇారిసమరి యనేక యోధ 
పీరవి కమసంకులంబునం జిక్కువడి యుక్కు *మురిసినట్లు సమసిన మనమొ 
నలు సెలంగుచుం ఖాండవబలంబులు పొగులుంచుం దమతమోయునికి 
పట్లకుం జనియ నని సంజయుండు ధృతరాష్ట్రునకు సౌభ|దుండు వడుట 
'నెప్పె ననిన విని నాటికయ్యంబుకలరూసంతయు 'నేర్పడ నెజింగింపు మను 
టయు, 


సాత్త ్రవతేయవాజ్బ్బయవిశాలగ్భ వాస్సురిత ప*దీపితా 
(పత్త్యయగోచరా వివ్భాతిభగ్న నిశాచరశాంతబో ధసం 
ప_త్త్యవినాభ వన్మహిమభాసురసంభృతభూిసురాళిసాం 
గ త్త్యవివి క్త యు క్షజన కౌశలభావిత 'దేవనేవితా. 


1. నేటిపోరికిం - ఓ. ర. 2. సత్యత - ల. శ, వ. కొన్ని (పతులు, 


1. యలర్బ - న. బ. వా. 2. నుగస్ఫీత మై - ల. నా. లి. సీత = పెక్కు పతులు; 


స్ఫూర్తి - వా. 


1. సంఘటించిన - ఊ. క. డ. ర. వ; పన్నిన - ఒ. 2. మతంబున - ఈ. ఊ. జె. 
గు ల మడి అపు "ఉం పిడిచలలకుర = ఈ. లు 


+ 


1. దీపికా - అ. ఊ. ఎ. ఘ. రు.ర.స.ళ.హ. 2&2. సురాది = కొన్ని [పతులు 


822 గ్రీమదాంధ మహాభారతము 
శ్‌ శ్‌ 


896. క, 'వేదళిరోమణి చరణా 
నాదాంతీస్సారకరణ నై పికీతరణా 
'భేదరహిత|ప కారా 
వాదవిదూరా విరించీవర్యవివారా, 


897. మాలిని, ఆనుపమహితవిద్యా వ్య క్త్రయోగానురక్తా 
దనుజమథనలీ లా _్తవ్యశాంతానుఖా వ్యా 
జననమరణదుఃఖో!త్చారి *2సర్వోపకారీ 
సనకముఖయతీం(దాసన్న నిత్య పనన్నా. 
గద్యము. ఇది (శ్రీమదుభయకవిమి శ్ర కొమ్మనామాత్యపుత్ర, 
బుధారాధానవిరాజి తికనసోమయాజి (పణీతం బయిన 


(శ్రీమహాభారతంబున [దోణపర్వంబునందు. 
(బిథ మాశ్వాసము 


896. 1. సార, స్ఫురణ = అని పాఠములు, బి శరణా, కరుణా _ ఆని పాఠములు. 
8. వర్ణ - శ. సెక్కు (పతులు; వర్గ్య - క. ప. న. ళ వర్ల (పవరా - వా. 
£9 | . £9 _ 


ల్లి. 1. త్చాది- ఊ.ఏ.ఘ.ర్వు. 2. సంవోరకారీ - జ. బి. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


దోణపర్వము క ద్వితీయాశ్వాసము 


క్‌, (శ్రీకర భకాంభోధిసు 
ధాకర చక్ర|తిశూల'ధారణ రతీ 
భీకర నిర్భరతరకరు 
ణాకరదృ్భగ్లీపి నికర వారివారనాథా. 


ఎని (దోణుని మూండవనాంో యుద్ధము 3 
సం. 7_82_28 


వ. దేవా వెళ ంపాయనుండు జనమేజయున కి ట్టనియె నట్లు దనమనుమండు 
మృతిం భీొందుట విని ధృతరాష్ట్రుండు. 


ఉ. చిత్సము వెక్కెడుం బురుషసింహుని( బౌ” చ్రకులా|గగణ్యు న 
త్యుత్సమశేజు భూరిగుణు నొచ్పెడు మెత్త నిమేనివాని నె 
ట్టుత్తలపెట్టిరో పలువు రు|గ్రమనన్కులు గూడి యక్కటా 
యశె అం గెల్లం చేటపడునట్టులుగా వివరించి చెప్పుమా, 


వ. కేఅనుటయు నమ్మానవపతికి సూత సూనుం డిట్లను నట్లు భార చ్వాజుండు 
పద్మవ్యూవాంబు 2నంఘటించునెడ వివిధదేశంబులరాజులు దళంబులును 





1. దారుణ ర. 


1. నట్టుగ నాశెరిగించి = వ; నట్లుగ నా శెరిగింవు నంజయా = ఆ. ఓ. చ. జ. బి; 
నట్టు దగ”న్‌ వివరించి, నట్లు కడున్‌ వివరించి = అని పొఠములు. 


ఖీ 


1. అని యడ్‌గ్‌న _ సెక్కు (పతులు. ౨. సమకటునెడ త. 
ట్‌ 


ల్‌ బెక 


రొ 


శ్రీమదాంధ మహాభారతము 
వూ. 


రాజకుమారులు గేనరంబులును గర్లదుశ్భాసనబహుళ సేనాపరివృతుం డయి 
కురువిభుండు గర్జికయునుం గా నభేద్యభంగి నొనర్చిన నది వలయాకారం 
బగుటం జేసీ చ[కవ్య్యూహాంబు ననం జను నమొ శ్రగరంబీ మొగంబునం చాను 
దర్పంబు మెజయ నెజయం బొలిచి నిలిచె మజియు వలయునెడలకు లావై 
జయ [దథగురుపు తకృ పళకునికృ తవర్శ భూరి శవశ్ళలశల్ఫు లును నీకొడుకు 
లును మనుమలును రక్ష మాల్యాను లేపనాంబరాభరణంబులు శోభిల్ర నిలిచి 
రంత భీమసేన పముఖం భై నపాండవబలం౦బులు గదియ నడచె నందు సాత్య 
కిధృష్టద్యుమ్నకుంతిభోజులును జేకితానేక త్త ధర్మత [త వర్ములును ధృష్ట 
శితునకులనవాదేవులును ను _త్త్‌ మౌ జళ్ళిఖండియు ధామన్యులును ఘటోత్కచ 
విరాట[దుపదులును | చెపదేయ కేకయసృ ంజయసముదయంబును శ్‌నుక్కునం 
దణిమి యక్కుంభసంజభంవుం దలపడిన నవ్వీ యవ్వీరుండు వా(డి మిగులు 
బలుతూపులం దన వేడిమి నూపిన నమ్మేటివిలుకాని మొగంబున నిలువ నోర్వక 
యాన నిక (పక రంబు దిరుగుడు వడిన వక్క_సంబును వజంగుపాటును వెల్ల ( 
దనంబునుం గదుంర 'గౌంతీయా[గజుం డూరకుండి కర్ణి కార కేతుస్సీతుండును 
నుక్సావాశార్యసంపద్దుర్ని రీత్యుండును నగు సౌభదుం గనుంగొని వీండు 
దక్క నొరు తీధ్భఢవ్యూహాంబు 'భేదింపం జాల రని మనంబున నిశ్చయించి 
యక్కుమారు నుద్దెశించి. 


. ఈయొడ్డు భేదింప నే మెవ్వరము "నేర మర్దునుండును నీవు నచ్యుతుండు( 


(బిద్యుమ్ను (డును *దక్క జార్జుడు మనల నుల్లస మాడకుండ 

సీలావు మటిపి 
ఛేదించి మాకెల్ల |బియ మొనర్చు కుమార యనవుడు నతం డాననాబ్ద మలర 
రీనిముఖంబు 'భేదించుతెజుంగు నా కెణి(గించె మాతండడి యేను చెజిపి 


. సేయ నేర్తు ( జొచ్చి చించి చెండాడెద 


మూంక $లెల( జుటుముటినవుడు 
౧ లు ల 








లే. ముఖంబున = కొన్ని పతులు. 4. తతధర్మ - ఈపేరు కొన్ని [పతులలో లేదు, 
ర్‌. నుక్కు మిగిలి _ కొన్ని (పతులు. 


1. జాల .ఊ, ఎ. వ.ఘ. లి, గాని = కొన్ని (పతులు, లి, బోర జుట్టుముట్టి జ 
అ. అ. ఉ. ఊ. ర. కొన్ని (పతులు. 


10. 


Ll: 


10. 
lls 


ద్ర్రోణపర్వము - ద్వితీయాశ్వాసము $25 


వెడలు నట్టి *పెరవు విన దాని కేమి నా 
చొచ్చునేర్పు ర్చ్స్‌లువు( జూడు మధిప. 


. అనీన విని ధర్మనందనుండు ధనంజయనందనున కి ట్లని యె. 


. ఆజపి గొని నీవు సొచ్చినం 


బిలుందన చొచ్చెదము రిపులు వెల్లగిలంగ నం 
దజమును మా కిది యంతయు 
నుజునట్టి!వరంబు దిని నొసంగుము పుతా. 


. అనవుడు భీము. డిట్టు లను నర్జుననందన నీవు ముంద ణీ 


మున 1చుకయింత సించిన నమోఘరయంబున. వార్ష తుండు fF 
నును |దుపదుండు సత్యకతనూభవుండు౯ా విరటుండు నంతనం 
త నడరి *చింతు మెళ్లెడలు 'దారుణవి[కమ ీజృంభణంబునన్‌ . 


. అనీన విని యఖిమన్యుం డాతనియాననం జాలోకించి. 


. నను విను కీచకాంతక మనంబున [దోణుండు మెచ్చ జొచ్చి య 


మనం గలంగింప కిట్లు కురుముఖ్యు(డు ధర్మసుతుండు గారవిం 
చినజతనంబు నిష్పలము సేయుదునే నరుండు౯ సుభ|దయుం 
దనయుని6 గాంచి సంతసము చాల్చుట యంతయు రి త్త బుత్తునే. 


. ఇదె యొకపిన్న వాం డడరి యెక్కుడు మూ(కల [కందు దోలెడుం 


గదుపు 'లవెల్చు గోపకుని ౩ై వడి నంచు జనుల్‌ నుతింప శే 
నిద విని మామ పీతి విలసిల్లంగం దం[డియు సంతసిల్లం బె 
ట్టిదుం డగు కౌర వెం దునకు 'జెప్పర మయ్యెడుభంగిం 'బీర్చెదన్‌. 





4. ఆరగు (వు = ఊ. ఎ. వ. య. ల. వా. 5. బలువు, చెలువు - అని పాఠములు, 
1. పదంబు, హితంబు = అని పాఠములు. 


1. యిక యింత సొచ్చిన - చ.ద.ల. వి. సొత్తు ఏ. లి, జృంభణంబునన్‌ జ 
ఊ. వ. గ. వా ణ|కమంబునన్‌ = వా. కొన్ని (పతులు. 


1. రణంబున - ద. ప.వ. 2. కులముఖ్యుడు జురు తం ము తంత: లః 


1. మరల్చు ద; దెరల్చు - ప; లమీల్చు జప 


826 గశ్రీమడాంధ మహాభాగతము 
Wy 


12, క. అనిన విని ధర్మనూనుండు 
దను |బీతిం జూచి నీదుధై ర్యము శౌర్యం 
బును బలమును గీ రియు వ 
రన మొందెడు మనుడు. జార్గతనయుం డెలమిన్‌, 


18, వ. తనసారథి గనుంగొని మనయరదంబు (దోణానీక ంబుచె ( బఅపు మనుటయు 
నాసుమి తుం డర్జునపు త్తున కి లని యె. 
14. శే. బవాలుండవు నీవు కుంభజీ పముఖనై న్య 
పతులు (పొఢులు జెచ్చెక్కులు బవరములకు( 
జొచ్చి యలు(గనినీచేతం జచ్చువారు 
గారు బహువిధసమరకర్క_ళులు వారు. 


15. చ, అనవుడు నల్లి నవ్వి యత డాతని కి ట్లను 'దేవయుక్తుం డై 
యనికి బలారి వచ్చినం బురారిగణంబులు6 చాను. కేబన్నినం 
గినిసి కడంగి |కీడియును గృష్టుండు దాంకిన నే జయింతు మా 
ర్కొని యనుచుండుదుక సరకు గొందునె దోణునిం దోడి యోధులన్‌. 


16. వ. అని పలికి వానియాలాపంబు నాలంబు నేసి యభిమన్యుండు “సెలుచం 
దణిమిన వాం డనుమానించుచు మననై న్యంబునకు సమ్ముఖంబుగాం చేరు 
నడపుటయు వారీనేనయుం దోడన కడంగుటయుం గనుంగొని థారద్వాజ 
(పమఖయోధు లొండొరులకుం దలమిగిలి యేచి *యెదుర్కొని పెలుచ 
నిలిచిన సంకులసమరం బయ్యె నట్టియెడ. 


_? అభిమచ్యుయ వద్భాఖ్యూవాంబు ఖోదించుకొని బొచ్చుతి ౩- 
సం. 7?_3h__1£ 


1. ఆ. మెలుగు 'మెజచినట్లు మెఅజయంగ నగదంబు 
కర్ణి కార కేతు కాంతి వెలు 





న. 


14, 1. (పభ్ళతి క STD Wt, Oe పాండు బరవనమున . ద. వ. 
15... ' 1. వచ్చినన్‌ _ద. వ. | 
16, 1. మొనయును _ ప. 2. యునుె .* ఇంకులన 


18. 


19. 


20. 


18. 
19. 


(దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 827 


నంపగముల గురుని నలయించి కడచి యిం 
(దజునికొడుకు మొగరంబు సొచ్చి. 
గ 


ఈ ట్లనన్య భద్యం బగునాపద్మవ్యూహాంబు ఛేదించి సొచ్చి సౌభ।|దుండు 


'రౌదరసోల్లసితమూ ర్తి మై యందు మహోర్ణవంబునం దిరుగు మందర 
నగంబు చందంబునం గాననంబునం జరియించు తీవానలంబు తెఅంగునం 
గాలపక్వజనసమాజసంవారణ | కీడనంబు సలుపు శూలి పోలికం గేలీగతుల 
మెలంగి యమ్మెయి నమ్మోహరంబు "|ద్రిప్పు కొలిపియుం బొడి సేసియు 
రూపుమాపియు రణవివోరం బొనరింస నప్వీరనరు చారాచాదినానావిధ 
విశిఖ| వాతంబులు హేతిసంఘట్టనంబున మండుచు( గరుల నుచ్చి పోవుచు. 
'దేరుల విటుచుచు వాయంబుల ధట్లంబుల నుజుము సేయుచు గాల్భలం 
బుల( జదుపుచు6 "గేతువులం [(దుంచుచు నాతపతంబుల నులుమాడుచు 
రథ్యంబులం గూల్చుచు నూతుల గీ టడంగించుచు ధనువులం దునుముచు 
మైమటువుల [వచ్చుచు భూషణంబుల డుల్చుచు( గరవాలంబుల. (దోయుచు 
"మేనులు సించుచు( దూఫ్తులు దూలించుచు6 చేతుల నజుకుచు సబళంబులు 
జడియుచు6 దలలు చిదుః చు నంకుళంబులు రాల్చుచు నెత్తురు లుగలిం 
చుచు గండలు సెక్కు_చు నెమ్ములు నలంచుచుం బరగిన నమ్మొున చిక్కు 
వడియును సుడివడియును గలంగియు. దొలంగియు వెజచజఅచియు విచ్చి 
పఅచియు దీనదళకు వచ్చినం గనుంగాని, 


. వీళమెయి. (గీడికొడుకుం 


చాంకంగ నీకొడుకు తలంచి తమి కవిసె6 బే 
*రాకలితో నున్న వారిం 
'దేంకువ సెడి చేరుకరిగతిం గురుముఖ్యా. 


వ. ఇటు సౌభ;దు. తెనయం జూచునుయోధనుం జూచి శరాసనగురుండు 
గు (౬ 


వై నికవరులకుం జేయి వీచి యెలుం గెత్తి. 


Es [తుప్పు డులిపీయు = వ. 


1. రాకటితో _ ఓ. త. శర, 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 
పీ 


21. క, నరసుతున కగ్గమయ్యెం 
గురుధరణీవల్ల భుం డకుంఠితగతి మీ 
రరుగుం జేయుం డడ్డము 
చొరుండు వెరవు లావు !నెఅయ శూరత మెజయన్‌. 


22, వ, అనుచు. దనయరదం బధైస మొగంబు సేసి పురికొల్పిన. 


28, ఆ, కృపుడు గురుసుతుండు గృత వర్మ గర్జుండు 
సౌమద త్తి శలుండు సౌబలుండు 
పౌరవుండు మదపతి వృషనేనుండు 
గెరవేశ్వరుండుం గడంగి రపుడు. 


24, వ, అటు గడంగి. 
య 


25, చ. (పకటబలాఢ్యు లొక్కటం దిరం బయి పల్వురు వీంక భూమిపా 
లకునకు నడ్డ మైన( దవులం బడి హు మ్మని నోరికండ నాం 
చికొనిన | మో(గు బెబ్బులివిశేషము దోంపంగం జార్జుపట్టి సా 
యకముల నొంచినం దెరలి రందణు *లేళులప్‌ండు కీనాకృ్ళతిన్‌. 


26. వ. ఇవ్విధంబున నయ్యోధవరులు విచ్చిన వివ్వచ్చుకొడుకు “పేర్చి యార్చుటయు 
నాచార్యుండు వీడు వీరిచేత నిలువం డని తా నరిగి యన్నరనందను నెదు 
రొనిన వారును గూడుకొని పొదివిన. 


లీ. క, అత. డందఅమార్షణములు 
నతిరయమున( |దుంచుచుం దదంగముల శర 
(పతతులు నించుచు( బోరంగం 
బతి నేనకుం చేయి వీచె బరవస మలర్‌. 





బే, 1. మరయ _ కొన్ని (ప్రతులు. 


నీర్‌, 1. లేడులపిండు - వ శ. షు. వా. ,కొన్ని (పతులు. ల. చాడ్చునన్‌ , కై వడిన్‌ - 


అని పాఠములు. 


(2) 
28. 


29. 
80. 


క్ల, 


వ 


సీ, 


ద్రోజణసర్వము _ ద్వితీయాశ్వాసము 829 


మనసేన “వసిలుచం శేగడంగిన 

వననిధి వొం7డు విధంబు వానవినుతు జే 
చున జెలియలికట్ల అజం 

గును గానంగ నయ్యె నపుడు కుళువంశనిధి. 


ఆసమయంబున. 


రారాజు: గృపుండును భూరి శవుండు మూడేసి యమ్ములు 
పదియేడు గురుండు 
వినుము పివింళతి పింళతివిశిఖంబు లాచార్వుసుతు(డు బృవాద్భలుండు 
నైదు నెన్మిదియును నాలు శల్ఫు(డు స _పశరములు గృతవర్మ సౌబలుండు 
రెండు జాణములు పం|డెండు( దొమిదియును దుశ్శాసనుండును 
దుస్సహుండు 


నేసి రర్జునుసుతుమీ(ద 'నెల్ల'వారి 
తనువులందును సాయక [త్రయము అత(డు 
(గుచ్చె నళ్ళకు( డడరినం గూల నేసె( 
దురగసూత కేతనముల తోడ గూడ, 


= దుర్కోధన(వభ్ళతిమవోలథివ లందోలు నొవ్య్కమ్యశీ నభిమన్యూని వైం గబియట 2 


సం, లకీ 22. 


Sl: “ప, ఇవ్వీధంబున నళ గ్రికుండు వడిన బెరలుబలంబుల మరలనీక పురికొల్పుకొని 


లివి, 


28. 
82. 


యప్పటియా చార్య: వభృతియోధుల. ను నీకొడుకులలోనం గొందటును 
(గందుగం దజీమీ యనే కా(స్ర్రుళ(న్రుపరంపరలం బొదివిన నొదవినకినుకం 
గిరీటినండనుం డందజ మేనులు నానానిళితవీశిఖవేగంబున నెత్తుట జొ త్తిల్ల ౦ 


జేసి కర్టుషయిం గవిసీ, 


. కంకటము దూటి యంగంబు గాడి పోవ 


(గూరనారాచ మెసిన (మక్కె నతడు 


1. నడరిన = కొన్ని (పతులు. 


1. పార - కొన్ని (పతులు. 


లీల, 


లీ. 
శీర్‌. 


86. 


87. 


88. 


89. 


లలి. 
లిరి. 
లీ”, 
లర, 


శ్రీమదాంధ మహాభారతము 
(| 


లీల నట్టివ పఅపి భూపాల నీదు 
సుతుల వెనుకకు? బణబిెవి నుద్దతి దలిర్చ. 


, అడరి నశేందకోటి కనులు మాడంగ న_త్తణీ శల్యు( 'జంతయున్‌ 


వడిం దను చాకిన౯ా మెలు(గు వాలికతూపుల మూర్చ వుచ్చిక 
న్పడికొడు కేచి యుద్భటరవంబున నార్చినం బెల్లగిల్లి న 


లడలకు బాె నిల్వ బలంబులు [దోణు. 'డలుంగు నూప.(గాన్‌. 


వ. అప్పుడు, 


క్ల, 


సురలును సిద్దులు విద్యా 

ధరుు బొగడునులివుం జూచుధరణీశళులబం 
ధుకనుతినాదంబులు నం 

బరధరణీ మధ్య భా గభరితము లయ్యెన్‌ . 


అన విని యాంబికేయు(డు మవోద్భుతవి[కమశాలిం *జార్జునం 
దను మటీ యెవ్వ రట్టియెడం చాశిరొ నావుడు సూతపు[తుం డి 
ట్లను నటు లైన శల్యుం గని యాతనితమ్ముండు మేను వెంచి మా 
ర్కొని పదితీ వవాణములు (గుచ్చెం దదంగములం తెలంగుచున్‌. 


. అట్టు బె న్రైసిన 1వాసవికొడుకు కోపించి. 


. వాయముల( జంపి నూతు చెగటార్చి పతాక ధరితి. గూల్చి చా 


పయుతము గాంగ వానిఘనపావుులు రెండును (దుంచి 'యెంతయుకా 
రయమున( చేరు చక్కడిచి రాజులు రాజతనూజులుం గడుకా 
భయమున( దూలిపోనం బటు!ీభల్లవాతిం దల డొల్ల నేసినన్‌. 


: (దోణక్ళృప।చౌణికృత వర్మబృవాద్భలకర్ల [పముఖయోధవరు లొండొరులం 


బేరువేరం బిలిచి బలంబులం బురికొలిపిన రథ నేమిగజఘంటాతురంగకింకిణీ 


1. దునుమాడగ _ వ. 
1, పార్థనందను - పెక్కు (పతులు. 


4 వానవపౌ తుండు Ws BILE హు 


1. భల్ల మునన్‌ (లన్‌) - పెక్కు (పతులు. 


40. క 


41, క, 


42, వ, 


[గ్రోణపర్యము సీ ద్వితీయాశ్వాసము | 


స్వవసింహనాద మేదురరోదోంత!ర రౌ దంబుగా _ సౌభదుం జుట్టుముట్టిన 
నతం డట్టవోసంబు సేసి లాఘవ లక్యళుద్ది చి తత్వదృఢత్వంబులు క మెఆయం 
గృష్టా ర్హునులు గావించు నేర్చు మెఅయం బోరునవసరంబున మండలీకృత 
కోదండుండును కీబటుసంధానమ్పురితళరనికరుుడును నై పరివేష 
వలయంబులోనం గిరణస్సురణదుర్నిరీక్యుం డగుతపను ననుకరించుచు 
గుణఘోపభీషణంబుగా జెడిదంపునారసంబులు వరగించి యార్చి యూర్జిత 
గ రతం బగుచుకా బలుపిడుగులు దొర౯గించు ఏిలయశకాలవలావాకంబు విడం 
బించుచు విజృంభించి భల్లాంజలిక ముర పకూర్మనఖర | పభృతిజాణ వేణి కావి శా 
నంబుల వెగడుపటిచిన విచ్చినవాహినుల నిలువరింప "నేరక నివ్వెణిపడీ 
యాచార్యుండు నూచుచుండ ననవుడు ధృత రాష్ట్రుండు సంజయున కి 
ట్రనియె. 


మనమున ఖేదము మోదము. 

'బనంగొనియుడు మద్భలంబు( వీడించెడు నా 
మనుమఈ డనీ వినికి నాతనీ 

యని పని యటమీ(ద నెట్టు లయ్యెం 'జెపుమూ. 


అనుటయు సంజయుః డి ట్లను 

వినుము జనాధీళ యిట్లు విణిగినసేనం 
గనుగాని పోవంగ నీక 

ర్థునతనయుండు దనరథంబు "చుట్లం బటిపున్‌ 


కొఆవి [దిప్పినతెఅంగు దోప బొదివి పోనీక పీనుంగుపెంటలు నేసిన 
నప్పు డక్కుమారు నాలోకించి వికాసభాసీతవదనుం డగుచు గురుండు కురు 





89. 


40. 


4&1. 


1. రాళంబు నిండ రౌదంబు - ప. వా. 2. నెజయ = ఎ. జా. వ. శ.మ లీ. బటు 
శరనసంధానస్స్ఫురిత కరుండును, పటుశరసం ధానస్ఫురితదళళతకరుండును = బ. న, ళ, 


1. పనియటమీద న దెట్టువాటిలె చెప్టమా ప్త 


1. చుట్టుం బరవెన్‌ = కొన్ని ప్రతులు, 





882 శ్రీమదాంధ్ర మహాభారతము 
పతి!నెజను చాంశం బలుకవలయు ననుతలంపున నతండు వినుచుండం 
గృపాచార్యుతో ని ట్లనియె, 

48. ఉ. తమ్ముణు నన్నలుం జెలులు దం|డులు మామలు భృత్యులుం |ఐమో 
దమ్మున. బేల నిట్లు వడి దా౭కెడునే విజయాత్మజుండు ఫరో 
టమ్ములు. గుంజరమ్ములు బడల్పడ- 'దేకులు నుగ్గు గాంగ నా 

నమ్మిన యోధవీరులు వినాశము భంగము నొంద *నొక్క-ండున్‌. 

44. ఆ, అనీన వెలుక6 జాజి యతిదీన మగు నాన 

. నమున నవ్వుగా నినవ్వు నెణజయ 

సౌమదత్తికర్ష శల్యాదు లగు యోధ 

| జనులతోడ నిట్టు అనియె విభుండు. 

ల్‌, చ. పలుకులు వింటిరే ధనువు వన్లైడివారికి నెల్ల నొజ్జ దో 
రృలవిదితుండు గుంభజు(డు వాలుని నొక గారు: జంచ లాత్ము వెం 
గలిం గడుం బెద్దం "జేయుచు. బొగ_డ్లకు. జొచ్చి నితండు నొంపంగా. 
దలంపడు వీని జార్జునకుం చాల గడు. గూర్చుట 1నెంత |త్రుళ్ళినన్‌. 

46. చ, గురుని యుపేతం జేసి తనకు సమరోద్దతి సెల్ల ేచాని నీ 
వెరవి(డి గాన లేండు దనవీరమ కా గొని విజ్లవీ డుం 
బొరిగొను డందలుం గడ(గి పోవంగనీక దృఢా స్ర్రశ(న్రని 
ష్టురపరిపాతనో గముగ. జుట్టును ముట్టి చలం బెలర్ప6గన్‌ , 

&7. వ. అనిన విని వార లందటు నవ్వాసవపౌ తుం బొదువం బోవ నవ్వీరుల వారించి 
దుశ్శాసనుం డి ట్రనీయె. 

42, 1. నెనరుదాశ = ర. ల. వీ. శ. వ. వా. కొన్ని (పతులు. 

49, 1. నొక్కెడన్‌ - కొన్ని (పతులు. 

44, 1. నవ్వి _ వ; వొలయ _- ఒ, త. వ. వా. 

ఉల్‌, 1. నెందు వింత యే, నేడు వింతయే _ అని పాఠములు. 

46. 1 


- గాని యీవెరనవిడి - ఇ. వీ. 


శరీ, 


తీరి. 


శ్‌0, 


51. 


శి, 


చ, 


[దోణపర్వము = ద్వితీయాశ్వాసము $88 


ఇను గబళించు రాహు కియ చే నొకరుండన పోయి పార్థపు 
[తునీ( బరిమా ర్రు వీతండు మృతుం డగు శుర్చడ విన్న. "సేవా 
ర్టునులును బిట్టు సత్తు రతిశోకభరంబునం జేసి యంతతో 


. మనపగ దీటు( దీ|వ మగుమద్భుజదర్చముసొంపు సూడు.డీ, 


ఎవి దు్ళాననుం ఉభిమన్యుతోడం టోరి సాటజిపోవుు = 


సం 7౧84826 


వ. అని పలికి యార్సి యమ్ములు నిగిడించుచు ధనంజయుతనయుం చొంకిన 


నతండు పషడ్వింశ తిసాయకంబులు దనువునం జొనివినం గనలి దుశ్శాసనుండు 
శరాసారఘోరంబుగా. గవిసినం గిరీటికొడుకునుం జేర్చి “పెినంగ నయ్యిరు 
వురకర లాఘవశరలాఘవ । పకారంబులు రథచి[త[పచారంబులు( జూప 
జగ్గించి రప్పు _ డగ్గలిఃసొంపున సుభ(చానూనుండు నీసుతువిల్లు (ద్రుంచి 
భల్లంబుల మేను నెక్కి (సుక్కించి యతనితో ని ట్లనియె. 


అనఘుని ధర్మనందనుని చాసభ నమ్మెయి నీవు నొవ్వ( బ 


ల్కినఫల మందం జేనెదం జలింపక యించుక సేపు నిల్వుమీ 
. నిను లఘుచిత్తు. (గూరు నవినీతు మచదాంధుని( (దుంచి నన్ను( బెం 


చినగరువంపుందం[డులకు జిత్త మెలర్ప బుణంబు దీర్చెదన్‌. 


అని యతనిజ తు దేశం 

బున నొక వాలము వక్షమున( బెక్కును (గు 
చ్చినం |చెళ్ళి యెన్నడో చ 

చ్చినయట్లు రథంబుమీ(ద+ జేడ్సడియుండెన్‌. 


వ. ఇట్లు మూర్చిల్లిన దుళ్ళావనుశేరు సారథి దొలంగ( దోలుకొని పోయె 


నంతకు మున్న కౌంతేయులు సౌభ దుండు సొచ్చినపథంబున నాపద్మవ్యూ 
వాంబు సేనాసందోవానహితు లై. చొచ్చి యెడనెడ నడ్డపడునై న్యంబులతో 
సంగరంబు సేయుచు నక్కుమారుం దల లెత్తి చూచుచు నతం డరిబలం 
బులం గలంచుటకు సం|పీతు లగుచుం దోంతెంచువారు ముందట. దుశ్శాసన 


హా భారతము 
834 ర్రివరాం స 


నుండు భింగపడుట గకంగొని పొంగి యార్చులు నీంగి ముట్ల నయ్యశి 
మన్యు ననేకభంగులం శ బళంసించుచుం దజిమి రట్టియెడ, 

ర్‌లి. సీ, రాభేయు. జూచి ాళాజు దుశ్శావనుం డభిమన్యుచే నొచ్చె నకట కంళె. 
యనవుడు నత(డు నేనాస్వితంబుగ నక్కుమారువై నడర నవ్వీరు: ేచి 
మ౦0దటిమూ:కల (మందించి కదిసి డెబ్బదిమూ-డుదూపుల6 బటురయమున. 
నొంచిన రకాననుం డయి దివ్యా(న్రుజాలంబు వణపునాజామదగ్న్య్య 


శే, శిష్యు భుజవీర్య శార్యవి శేషథంగి 
సరకుగొనక యబజ్బాల._ండు *సమదలీల, 
జనల నయ్యంగ రాజు డన్ఫిన నెణీంగి 
యతనితమ. శ్ర డయ్యర్జునమతుని చాంకీం 


54. చ, వాయములమీ(ద నూతుపయి నాతని యంగములందు న్యన్ర్రసం 
చయ మడరించినం గమలచారుముఖంబున నెబ్బనవ్వు చె 
న్నయి విలసిల్ల భల్లమున నన్నర నూను(తు (దుంచె విదిర్రష 
దృయదవిలాసేవాహు సముద్యగత వానికిరంబు (గక్కునన్‌ స్థ 

ర్‌ర్‌, ఉ, ఇ మ్ముయి. దమ్మునిం దునుమునేపు గనుంగొని యోవాటించి శీ 
(ఘమ్మునం బంవణఅం దొలం గర్జుండు “'పెక్కుబలంబు లప్పు డో 
క్కుమ్మడి. (దోచి యుద్దత మహోదధి బోలంగ మందరమ్ముచం 

అ 1 ఆ 

చదమ్మున నొవ్చె నుద్భటవిధస్ఫురణుం డగు పార్ణపుతుడున్‌, 

56. వ, ఇట్లు మూ(కలం గలంచి. 


5/౧ క, వెన రాధెయునితొల.గిక 
చిసకుం జనుటయు నతండు ధృతి నిెడీ విజిగం 


;త్‌ంపుచు ౬ కొన్ని పతులు. 


| నెల 


రష. 1. నమకవీల వ, 
. న! 
54, 1 SEU అట. wm 


+ 


ల్‌, 1. పాండు పౌ త్రుడున్‌ = చ, జ, 


5రి, వ, 
59. చం 
60. వ. 


దోణపర్వము _ ద్వితీయాశ్వాసము $ిఫర్‌ 


కేన పొడ వడంగంగ బచెజయో 
ధసమూవపాము వాణె ధరణి3ల మ ధువంగన్‌ స్ట 


జృవ్విధ ంబున నైన్యంబులు 'చారును బజిచుదొరలం జూచి యాచార్యుండు. 


నిలు నిలు కర్ల యోళ్ఫావుండ నీ విటు లేల *కళడంక దక్క సౌ 

బల ధృతి దూల నేమిటికి జాహ్లిశ యిత్తటిం గౌరవేంద నీ 
బామ 6 జంబు జూపి శకునం దగు సేనల నంచు. బెక్కుభం 

గుల బుగకొల్ప నెవ్వరును గో_ల్తల సేయర యేమి 'సెప్పుదున్‌. 


ఇట్లు (వళయసమ యధా రాధర సీత నిర్థాతచృటాభీలం బగునజ్బాలుని బెడీ 
దంపుటంపజఅ సె ౧౦పంజాలక నిబజఎంబులు వాణీన నక్కుమారకంఠీరవుండు 
సింవానాదంబు సేసి శంఖ! బు పూరించి గుణంబు సారించి యనికిం దనివి 
సనక వెనుకం దలిలి వట్టి మడవి ముట్టి యేర్చుకార్చిచ్చు చందంబునం జతు 
రంగబలంబులం పేరం తనం లు కేన లి యం ( దెళ్ళినకుండాలంబులును 
గాలు బలంబుల పీవుంగు పెంటలమీ6ద ¥నూందుకొనం గూలినఘోటకంబు 
లును గుజ్జపోటట్టలరాసులు మూసికొని యణవజ లై యొరగినయరదం 
బులును గరటిః శబగంబులు వొదవినం గాలుగాలం బనంచుకొని పడియున్న 
మభటసమూవాంబుబును గంకణాంగదకాంతంబు లైన కరళకాండంబుల 
గములును మసుగువడ డొల్లినసకుండలమ_స్తకంబులును వీరకటకంబులు 
మెటట జిక్కువడి యున్న చరణంబులును గిందుపడం దొరంగినగాత్ర 
ఖండంబులును దునియ లై నధనురాదిహేతివాతంబులవె *బొడవు నెడక 
బాహువులతోడం గ్‌బొలుచు క సౌణ[పముఖ [పవారణంబులును గొడుగుల 
కుప్పలును జామరంబుల; (పోవులును సిడంబులతిట్టలును నయి సంగ రాంగణంబు 
ఘోరభంగి యయ నస్పుడు గగనమధ్యభాగంబున భాసమానుం డయిన 
మారాండురెండవమూ రియుంబో లె నయ్యేకపీరుండు వెలింగె ననవుడు 
నాంబి కేయుండు సంజయున కి ట్రనియె. 





ల్‌, 


59, 


60. 


1. వసుధపొడ వడగగ ౬ వ; వనమరి వడకగ నెణయోధ.సన; వననురి వడకగ = ళ్‌; 
వసమరి చెడంగ పరయోధ ౬ ఊ. 


1. తలంశె దిందు = ఇ. యు. డ. న; తలంకి పార-ఎ. 2. మాల _ ఠ. న. భాకూ. 
లుషు మాన = బ. వ. 


1. నులియు _న. ప. ద. శ. . 2. నూడుకొనం గూలిన వ. స. ళ. కి, తిట్టల అ 
ఏ, ఒ. pi వ. వా. 4. బొలుపు సిడక = బ. నవ. వీ. ళ. గ. వా బలువు నెడక _ 
ఊ. ఏ. 5. బొంపిరి వోవు - ళ. న. 


886 శ్రీమదాంధ మహాభారతము 
స్కో 


61. ఆ. వాలు డొంటి యిట్టుపలువురతోడం బో! 
రంగం జూచి పాండురాజతనయు 
లందు. దోడుపడ టకై యొ: రుండును 
గడగ కునికి కేమి కారణంబు. 


ఆశి వద్బభ్ర్యూంవొంబు నొచ్చువొంశవులవ 'సైంధోఖ్రుం డడవడుట ౨౨ 


సం, 141కి 
62, వ. అనవుడు సంజయుం డి ట్లనియె, 


68. చ. వినుము నరేంద పాండవులు విక్రమదుక్డము డై నపార్థనం 
దనునకు( దోడ్పడం గడంగి దంతితురంగ ర థోత్కరంబులం 
దునుముచు సత్వరన్ఫురణం *దోచిన నీపెనుమూ(క పాయకీవి 
చ్చి నిలిచి చూచుచుండె నవిచేష్టితు లై రి బలాధినాథులున్‌, 


64, వ, పాంచాలయాదవపాండ్య కేకయమాత్స న్‌ (పముఖమవానీయ నై న్యంబులతో 
న ట్లురవడించిన నయ్యుధిప్టిరు౨ డనుమవావాయువునకు జయ।[దథుం డదియ 
వోలె నడ్డపడియె నని చెప్పుటయు విస్మితుం డగుచు వై చిత్రవీర్యుం డతని 
క్రి ట్లనియె. 

65. చ. తనయునిమీ(డికూరిమి నుద(గత సేనలతోడ( చాండునం 
దనులు రయంబు మె నడర6 చా నొకఠుడ భుజాబలంబు చే 


పునః గుదియించెసే యతండపో కురుచేనకు మేటి సింధురా 
జున కది యేమవోతపముసొంపున న _త్రణీ సంభవించెనో, 


66. వ. అనిన విని నూతనూను. డమ్మానవపతి కి టను. జాండవు లరణ్యంబున 
నున్న నా( డతండు |దౌపరికతంబున థీమసేనుచేత భంగపడి సంత _పచిత్తుం 
డై చి _తకారాతి నారాధించిన నతనిగరిష్టని ప్రూతికయంబునకు భ _క్షవత్నలుం 
డగునప్పర మేశ్వరుండు |పీతుం డై పొడనూపిన జయ దథుండును గాంకే 
యుల నివారించునట్లుగా వరం బొసంగవలయు నని విన్నవించిన నద్దేవుండు 





క 
68. 1. భటోత్కరంబులం వ. లి, దోచిన -డ. న.ల. నూ. కి, యిచ్చి = ఊ, 


ఎ. ఏ. ఐ. ల. కొన్ని (పతులు. 4.” చ్చిన నవి జొచ్చిరప్పు డవిచేస్టితు = స. ళ, 


(43) ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 887 


rere 


(కేనర్జునుండు దక్క దక్కి ననలువురు) పాండవులు నీచేత నివారితు లగుట 
'యొక్కదివసంబునం గలుగు గాక యని పలికి యంత షర్వితుం డయ్యె నది 
కారణంబుగా నట్ట గారవం బాగ థిక వరునకు దొరకొనియెం మ 
మంబుతజం గెలింగించెద నాకర ర ౦పుము. 


67. సీ. సింధుడేళోద్భవస్థిరవావానంబుల బూని నయరదంబు పొలుపు మిగుల 
రత్న మయో[గవరావహాధ్వజంబు నభస్థ్సలిం జంచల[పభేల "మెజయ 
సాం| దచం[దాతపసద్భృళ మై యుజ్ఞ్వులచ్చ త్రచామరములచాయ నిగుడ 
వజమ. 'కాఫల వజకీర ws 5 లితభూషణములు వెలుగు చుండ. 


కే, జి త్రమున వరగర్వంబు చిగురు లొత్తం 
చాండుపు[తులదున్దాంత బాహుబలము 
'మొనలపెల్లును సరకుగా6 గొనక యేచి 
యార్చి వారికి నీయల్లుC డడ్డపడియె, 

68. _వ. ఇవ్విధంబున నడ్డవడి సాత్యకిని సాయక|తయంబునను భీమసేనుని ఇాణాష్ట్ర 
కంబునను ధృష్టద్యుమ్నుని నిరువదియమ్ములను విరాటుని శిఖండిని బదిపది 
తూపులను వాంచాలపతి నేడింటను |డౌపడేయులం బదియేనింటను గేక 
యుల నిరువదేనింటను ధర శ్రిసూను సప్తతిశరంబులను నేసి యాసేన నానా 
(స్త్రంబులం గప్ప నప్సృ డప్పాండవా| గజుం డతనికోదండంబు దుండంబులు 
సేసిన నానె ంధవుం డొండువింట మంటలుం బోనిమార్షణమ్ము లమ్మనుజ 
పకిమీందను దదనుచరులయంగంబులందును బరగించినం బవనతనయుండు 
దలకడచి రభసంబున. 


69. క, భల్లముల మూ(ట గొడుగును 
విల్లును బడగయును (దుంప 'కేజొకపిలు నీ 





66. 1. నర్జునుండు దక్క దక్కిన నలువురు - ఈ భాగము శ. ష. మొదలైన పెక్కు 
ప్రతులలో లేదు. కాని మూలమునందు అర్జునుడు దక్కతక్కిన నం. యున్నది. 
*దచామి శే వరమ్‌ సౌమ్య వినా పార్థం ధనంజయమ్‌ వారయిష్యుసి సంగా మేచతురః 
పాండునందనాన్‌ . చిత్రశాలా పతి. దోణ. 42 అభా యము 


67. 1. లునిగుడ = ఎ, ఒ. చ. జ. ట. * 


ప రతము 


యల్లుండు గొని భీముగొడుగు 
విల్లును బడగయును [దుంచి విరథుం ేనెన్‌. 


70, వ. ఇట్లు వికలసాధనుం డై. 


71. నీ. అనిలనుతుండు సాత్యకి తే[మీందికి నరిగిన నీసేన యార్చుటయును 
వై ంధవువై వార్‌నై నికోత్తము లనేకానన్త్రృముల్‌ వజపిన నతడు వాని 
మరలింప ము న్నభిమన్యుచే. గూలినరథదంతివాయభట రాజి" కతన 
నతివిషమం బై నయా నేల నవివాతగతి నరదంబులు *గందు వజపి 


ఆ. వారు సేసి రావావము చాని కోరె యం 
దును దమక తమక తనిసీ వెనుక 
కొదుగు నటుగా(గ నుజ్వలళరనికా 

eg జు 
యములు గు5సె నాజయ, దథుండు. 


72. వ 


ళ్‌ 


ఇ_తెటింగున సింధుగాజు పాండవులవేండిమి యుడిపిన నుభయపార్శ్వంబు 
లకు మున్ను దొలంగి యున్ననీబలంబులు గోలల సేసి యక్కౌంతేయ 
వైన్యనంతానంబుతో దలపడినం బోరు ఘోరం బయ్యె నక్కడ( గుంభ 
సంభవ పయకశ్నవిశేషంబునం చేసి కురువాహిని మగుడ నడరి యభిమన్యుం 
బొదిపిన నక్కు_మారుడు నుక్కునం గడంగి. 


శ. క. అభిముఖపంవృత్తము లగు 
నిభతురగన్యందనంబు లిల( గూల్ప (గ న 
తుభితుం డగువ్భషసేను(డు 
రభసంబున నతని. బటుశరంబుల నొంచెన్‌. 


అవి వృవనేశుం డభిమన్యూం దాక మూరి తుం ఢగుటు ఐ= 
సం, 7__.4క_5 


శ. ఊ. నొంచినం గెంపుసొంపునం గనుంగవ యొవ్పంగ నూతుం |దుంచి విల్‌ 
(దుంచి తుక౦గవక్తముల( దూపులు నించి యలంచి మేను నూ 





11... వలన - కొన్ని ప్రతులు, 9, (గందవజపి _ వీ. కొన్ని (పతులు. 





ద్రోజపర్వము _ ద్వితీయాశ్వానము 889 


ప్పించినం 'దేరతోడ శేనఆపీనుంగు నీడిచికొంచు కాజ సే 
నాంచలభూమికిం క బెలుచ నత్తురగంబులు విప్వూలంబు లె 


. ఇట్లు వృష సేనునరదంబు పటిపిన కెటిపిన యభిమన్యుండు నిజన్యందనంబు 


పఅపించినం బటుసంరంభంబున నెదుర్కొని. 


శర్యధుర్యుం డగువసాలిభూపతి షష్టి 
శితశరంబు లేయ నతండు దొడ్డ 

నారసమున వాని *నలి( దూల నేసిన 
గూలి పెలుచ6 దన్ని కొనుచు జచ్చె. 


చచ్చినవసాతిం గనుంగొని 
యచ్చటిభూపతులు దులుచ నడరుటయును వి 
వ్వచ్చుకొడుకు కోపించిన 
జిచ్చు మిడుతపిండు *నేర్చుచెలువము దో(చెన్‌. 


ఆసమయంబునం జేడ్చడి నీసేనలు దీనదశకు వచ్చిన నానాదేళశాధీశులు పర 
స్పేరావ్వోాననాదంబులు సింవానాదంబులు శింజినీన్వనంబులుం 'జెలంగ 
ధనంజయుతనయు వె నొక్కుమ్మడి నురవడించిన నయ్య తిర థవర్యుండు 
కిలేళ్ళగమిం గనిన బెబ్బులియుబ్బు దోంస నలిశేంగి యందణు నుణు మాడిన 
నంగకంబులవివిధఖండ-బులకెంపునను గరితురగనరశ వంబులవికృ తా కారం 
బుల నాయుధంబులమెలటుంగుల నాభరణంబులతజచునం ద|త్స దేశంబు 
దారుణ పియదర్శనం బయ్యె నప్పుడు దెరలినమూ.6కలు దన్ను 6 'దేణి 
చూడనుం జాలక యంతంత ణిచ్చవడిన నాగుంపులకుం గవిసి నిలింపపతి 


నానా 


1. నడపీనుగు = ఇ. ఈ. హా. 2&2. దొలగ = ఈ. ఎ. వ. శళ.మ వా 


1. నవ్వుచు నేసిన, నాటగ నేసిన _ అని పాఠములు; నందరంటనేసిన = గ. చ. వ. 
స. ళ. (అఖండయతిగా భావించవలెను); నడు ముచ్చి పో నేయ - వ; నట్టరు (జు) 
(వేసిన _ ఈ. ఓ. ఘ. డ.త. స. శ (నడికంఠమున అని అర్థము). 


75. వ 

76. అఆ, 

77. క, 

78. వ, 

74. 

76, 

77, 1. పొచ్చు ౬ ఉ. ఈ 
78. 


1. రావ్యానంబులు = పెక్కు (పతులు, ౨. గమి లేళ ౦ గనిన = ఇ. దొ.క. భఖ. ఘః. 
ఇ య 
ర. ల, వ, 


79. 


81. 


రిమ్‌ 


శ్రీమదాంధ్ర మహాభారతము 
నా 


మనుమండు నత్వ|శవః పళ్ళతిభూపాలలోకంబు జములోకంబున కనిచినం 
జుట్టనుండి చూచుమాకధను లగుమానవవతులు కినేన శేన యని కోడంగి 
యక్కు.మారుిమీ:ద కరుణ? వెను: జో మొగంబువం బడిన చిబుచే(వ 
తండంబుల చందంబున చావాశలంబు దజీయు జాూలిన మృుగకులంబు 
చాక్చున సము దంబు సొచ్చిన యేజుల చందంబున నతరీగ్‌యంద డిందిన. 


 'అచ్నట నై క్యమంకయు భయా పలతళా నలుదిక్కులజా వెనకా 


విచ్చిన శల్వనందకు(డు వీకికి నోడంగ నేల మీకు నే 
వచ్చితి: బట్టి తెచ్చెద నవారణ #జెట్లు చెకంగెనేనియుం 
జచ్చు మదీయభూ:వభుజక కి గనుంగొనుం డంచు నున్దతిన్‌ జ 


. రుక్టకథుం డనువాండు పాండుపౌ శత్రుం దలవడి తొమ్మిదియమ్ము 1లుర 


మ న భుజముల "రండును నాటించి వెండియు నేయం గడంగునెడ నా 


సుభ చానూనుండు. 


+ శరమ తోడ నొక్కకరము చాపముతోడ 


రేఖతోడ(ం దల ధరి తిచె . బడ నేసి 
రయము మెజుయం దిటుళగ | తయమున, 


* ఫ్ర ట్లర్జునపు తుండు చిత కౌళలంబు సూపిన. 


- రుక్మరథుండు "వడిన రోషాత్తచిత్తు లై. 


యతనిచెలులు పలువు రవనిపతులు 
గవిని రపుడు తేరుగములతో వడి భవ 
త్చా(తుమీంద నీదీపు, తు అలర. 


స నన నన. 


79, 


& 


$, లేమేమ _ కొన్ని (ప్రతులు. 4. గవిసిన ఎ, చ. జ.వీ.శ.వ. 5. యందణ 
(డ'ంగిన -అ. ఆ. ఈ. కొన్ని (పతులు, 


1. అచ్చటి - చెక్కు. (ప్రతులు. 2, బిట్టు _వ, వీ. శ, మ, 


. లుర మ్మున గీలించి భుజ _ వ. 


ళా 


- వడుడు - కొన్ని పతులు. ల, వుత్రు డలర = శ. మ. కొన్ని [వతులు. 


[దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 841 


ర్క, క, అమ్మనుజవిభులబహులళ 
రమ్ములచే సూత కేతురథరథ్యసమే 
తమ్ముగం బొదువంబడు తన 
తమ్మునిసుతు( జూచి పతి ముదమ్మునం 'దేలెన్‌. 


65, వం ఇ ట్లఖిమన్యుండు మడినెన కాం దలంచి దుర్వోధనుండు సంతోషింప నాసొ 
భదుండు భ,దగజంబు *బరిగోలలపోట్లం గనలువై వడిం గినిసి గాంధర్వి 
యినమాయ గావించె నది దొల్లి ధనంజయుతవంబునకుం 'బియం బంది 
తుంబురు పభృతు లొసంగినట్టినె చాను "జేసి యమ్మానవనాథులయాలోక 
నంబులకుం బెక్కురథమ్ముల వారు దమ్ము. బొదివికొని యనే కా న్రశ(న్ర్రం 
బులు * పయో గించినచందంబు దోంచిన వారు వెగడుపడి చూచుచుండ 
నతండు మండల|పచారంబులం దేరు మెజయ మెటుంగు వాలమ్సులం గూల 
నేసీయు వెడందతూపులం |[దుంచిపడ వై చియు బడలు వటిచిన నన్న రపతులు 
నటుకుడు వడిన యెలమావిజొంపంబులచందం బగుటయు నుబ్బు దక్కి 
'వెక్కుసంబును వెల్లంబాటునుం గదిరి యక్కురువిభుండు దనకొడుకుకడిమి 
నై రింపంజాలక యతశి.వె నడరి కొండొకనేపు గన్నులపండువుగా భండ 
నంబు సేసి సంర ౦భ విజృంభితుం డగునప్వీరవకు విశిఖ వేగంబునకుం గాక 
విముఖుం డయ్యె ననిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె, 


86. ఊఉ, ఇమ్మెయి బాలు. డొక్కరుండ యిందఅం దోలి వధించె నన్న శే 
నమ్మ(గ నేర నయ్యెద వినం గడునక్కజ కీమట్టు లేల చి 
_త్రమ్మున సంశయింప విను ధర్మ మధర్మము నోర్వ కున్నె క 
య్యమ్ము తెఅంగు సెప్పు మటు లయ్యె బదంపడి నూతనందనా. 


7. వ, అనిన నమ్మనుజవల్లభునకు సంజయు డి ట్లకు నట్టు "వెక్కం డురాజులు 
సచ్చుటయును సుయోధనుండు చెరలుటయును గని భవత్కుమారవర్షంబును 
దోడియోధవరులును మేనులు 'నెమర్చ మొగంబులు వెలు'వెలంచాణి 
నోశ్లెండం గాళ్లు వడంక నలుదిక్కులుం జూచుచు ధృతి దటిగి పోయిన 





85. 1. పరికోలల = ద. న. శ. ష. 2&2. పరగించిన - అ. ఆ, ఇ. ఈ. కొన్ని (వతులు. 
86, 1. తేరి రు డద దవ ౨2 భుంతవట్టు = స, 


87. 1. వెల్లంబార, వెలుకంచార ౬ అని పాఠములు. 


§42 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెటిచజచి విలిగి రప్పడు మగుడం గో_ల్తల సేసి కురువిభుండు గురుపుత 
క్‌ ఎపకర్ష కృతవర ్ర్రబృవాదృ౯సౌబలస మేతంబుగా సౌధ దు నెదుర్కొనిన 
నతండు “గెలుపునుబ్బునం గొండొక “పెద్ద యనక పిడుగుచందంబునకా గ రతి 
యుజికిన నయ్యరదంబులతండంబులు లేటమొగంబు వడియె నట్టియెడ. 


న దుర్కోం ధనశ్రు(తుం డగులక్రణజవమాడరుం ఉభిమున్యు నిం వచ్చుట విల 


సం. 71.468 


88. చ. అదలిచి లక్షుణుండు విజయాత్శ జు చా(కినం జూచి యుమ్మలం 
బొదవ(గం బుతు( బెట్టి చన నోపక |కమృణురాజు గాంచి యం 
బుదములు గొండచె నడరుపోలిక నన్న రుపట్టి నందలుం 
బొదువ నతండు ఘోరశరభూరినమీరమునం *దెరల్చ్బుచున్‌. 


69. క. కదిసి లమ్మణునిం బులి 
కొదమను సింగంపు(గొదమ గొదగొని లీలం 
బొదువుగతిం గిట్టి మోదము 
మదము నెలర్వంగ నిం దుమనుమ(డు గడిమి్‌, 


90. చ. ఉఅక యురంబు బాహువులు నొకొకయమ్మున నొవ్వ నేసి నీ 
వెటింగి యెజింగన౯ దొడరె ఆక్కడ. 1బోవ(గవచ్చు నంచు నే 
_డైజం దల గుండ౭స్ఫురిణదీ ప్లులతో న్‌ల డెల్ల నేనె నం 
దలు బతియుం గనుంగొనంగ దై_న్యరవంబు "సెలంగ సేనలన్‌. 


91. కే, మిడుక మిడుక ని శ్రెజంగునం గొడుకు దునిమి 
యక్కుమారుండు మెజయుట నడలు.( గనలు! 
గడలుకొనుమదితోడ నీకొడుకు వీని 
నొంపుం డందలు' బై పడి చంపు. డనుడు. 





88. 1. చెరల్ళినన్‌ - చెక్కు. పతులు. 
89. 1. మనుమం డెమిలన్‌ - రు. డ, 


లి. 1. బోయెద వింక నంచు = ఊ. వ.” 


92, 


98, 


‘94, 


95. 


983. 
94, 


దోజవర్వము _ ద్వితీయాశ్వాసము §48 


క, కృతవర్మయు. గృపుండు గురుడు 


నతనిసుతుండు. గర్జుండును బృహద్చలుండును భా 

సితశరములు గురియుచు న 

చ్యుతునల్లుని ( బొదివి రొక గ్రాయుమ్మడి( 'బెలుచన్‌. 
య 


అత డందణి విశిఖంబులు 

వితథములు సేసి వారి వెగడుపణిచి యు 
ద్దతి సై (ధవుపోశెడు కేనెడ 

కతిరయమున. చేరు కినడపు నాసమయమునన్‌, 


నిపోూదులు గళింగులు గజబ్బందంబులతో నడ్రపడిన నయ్యతిరథసింహుండు 
1దరువాయి గొని తునుమాడ నెప్పటియోధవీరు *లెయిది పెక్కాంబోతు 
లొక్కుపులిం జుట్టుముట్టిన చందంబునం బొదివి పెనంగ నాజయ |దథుండును 
చాండవబలంబులం [దోచి రానీక రభసాతిశయమఘోరంబుగా( బోరు చుండె 
నక్కుమారుండు గురుం బంచాశచ్భాణంబులను గృతవర్మ నశీతిసాయకంబు 
లను గురుతనయు దశవిళిఖంబులను గర్గ నొక్కబలనారసంబునను 
[సుక్కించి కృపుని విరథుం జేసి బృహదృలు మేన ముస్సదినారసంబులు 
నాటించి వారలకు బాసట యయి కదిసిననై నికులం బెక్కు_తెణంగుల 
తూపులం జిక్లు వలిచి యుక్కునం 3 గోధపు తోబ్బం చారకు లనురాజులను 
రూపడంచె నప్పుడు శారద్వకుండు చే రాయితంబు సేసికొని కడంగి తోడి 
యేవురం గూడుకొని యా కీడికొడుకుమీ(ద మార్గణపరంపరలు వరగింపం 
'బెరింగినవర్పుంబునం గసిమసంగి యతండు నొప్పించిన బెజవారు వీలువోవ 
బృవాదృలుండు బిట్టు గవిసి నిశితశరంబులు గ్‌నిగిడించిన నన్న రనందనుండు. 


చాపము గేతువుం దునిమి సారథి నశ్వములకా వధించుడుం 
గోప మెలర్ప ఖేటకము6 [గూరకృపాణముం గొంచుం చేరు సా 


. దెస వ. జి. వరవు - కొన్ని (ప్రతులు. 


1. దరవాయి ౬ ష. కొన్ని (పతులు; నరవాయి _* శ. 2. లెదిరి కొన్ని (పతులు. 


. (గోధపుత - భాకూ. మ. ర. ల. శ. పెక్కు (పతులు; గోధలివ్ల = వా. వీ. షు. 


ళ. 4. వృందారకుం డనువాండు , ధృతరాష్ట్రుని కుమారు డని సోలెన్సన్‌ మవో 
భారత 'నామానుక్రమణిక యందు చెప్పబడినది. ల. నిగుడించిన _ పెక్కు (ప్రతులు. 


844 


96. 


97, 


98. 


95. 
96. 


07. 
98, 


శ్రీమదాంధ మహాభారతము 
హా 


టోవత డిగ్గి వే కవియుడుం బటుభల్రహ తం గృతాంత సే 
mee న్‌ | 
వాపరుం జేసె “వృాత్సుటము (వచ్చి బృవాద్భలు భూరిదోర లున్‌ ॥ 


= 9 ట్లిందపతుండు గోనలేందునిం సేద జూచిన జూచి యేచి తదియ 


బంధుభూపతు లొక్కమొగి నురవడించిన నతండు వారలయేపు మాపి 
క్ర ర్లుండు డాసినం గ ర్లోపాంతంబు 2% రి క*నారొచంబుల నొప్పించె నయ్యిరు. 
వురు నొండొరులమేన.లు ెత్తురుల జొ్తిల్లం "జేసిన నంధ్యాసమయ. 
సూర్యబింబ| పతిబింబంబులుం బోలె బొలిచి రాసమయంబున నూతనందోను 
నాయకు లార్వురు గర్వంబుల6 దన్నుం గదినినం గవ్వడికొడుకు చి తవధ 
విహారంబు సలుపునప్పుడు కుంభసంభవ! పభ్ళ తిర థికవరులశరంబులు మగి 
డించుచు వారివి దూపులు నిగిడించు చునికి యద్భుతం బయ్యె 
నట్టి యెడ, 


. మగధపకినూను' డై నీయశ్మంతకుండు 


లాలు ( డయ్యును | బెఢదోర్చలము ముఅయ 
చాకటయు సూతుతలయు రథ్యములతలలు 
నతనితలతోన యభిమన్యుం డవనిం గూల్చె. 


= ఇట్లు పూర్వవై రంబు దలంచి తలపడినమాగధకుమారు నవలీల 'నేలం. 


గలిపి సింవానాదంబు సేసినం దత్సంరంభంబు నై ర0పం జాలక దుశ్శాసన 
నూనుండు 'నరభసంబుగాం గవిని ఘోటకంబుల నంబకచతుష్టయంబునను 
సారథి నొక్కనారసంబుననుం దదీయతనువు పదిబాణంబులను బెలుచ 
నొప్పించినం జంచదరుణకమలచారువిలోచనుం డగుచు సౌభదుం డతని( 
|బిదీ వస వనారాచనిపాత పీడితుం జేసి డగ్గటి. 





1. వాత్సటము, వా త్తటము = అని పాఠములు, 


1. దెగటార్చిన = ఖ. గ. వ. వీ.శ.మ లి, కూరనారాచంబుల = ఇ. ఓ, ల 
గా విల్రిగిచి నిశితనారా = ఊ. ఏ. శి. నుండుమొదలగు - జొ. లీ. వ. 


అక 3 కేతువు జ వ ద్రోణ. 47.7. భం, 


1. సంరంభంబుగా = కొన్ని (ప్రతులు. 


(4) 
99. 


100. 


101. 


102. 


108. 


104. 


100. 
101. 
108. 
104. 


ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 845 


. ఇంతకు మున్న నీజనకు. జెంతయు నోటణి సాణ నీవె నా 


పొంతకు వచ్చి తింక నెట వో నగు నం చొకదొడ్డనారసం 
బెంతయు బెట్టదంపువడి "సేయుడు |దోణనుతుండు దాని నిం 
తింతలు సెక్కు లై యిలపయిం దొర(గకా వెస నేసె నేసినన్‌. 


( అతనీదిక్కును జూడక 'యత(డు రయము 


"మెఅయ నీపౌతుచాపంబు నటణీకి సుతు 
గూల్చి యాజమ్ము లురమున (గుచ్చు. మును 
వొండుదేరివ కళ్ళాలు డుజికె నధిప. 


+, అంత నపరాహ్హాం బయ్యె నాసమయంబున శ|తుంజయుండును జం|ద 


కేతుండును 1సువర్పసుండును నూర్యభా నుండును మేఘవేగుండును మొత్తం 

బె తాశిన ధనంజయతనయుండు మేటిమగ లగునమ్మహీశుల మేనులు 
నానా( స్త్రంబుల ననేకఖండంబులు గావించి గాంధారపతి సేరినం [(గూర 
నారాచజాలంబుల జర్జరితళరీరుం జేసి దుర్యోధను దెసకు నడరుటయు నంగ 
పతి యాచార్యున కి ట్టనియె. 


. చండగతివీరరథికుల. 


జెండుచు నేశంచి రాజు జేండు సౌొభ 
[ధ్రుం డిట్టులు నీ కూరక 
యుండ స్‌గునె (పతివిధాన మొనరింపు క 


. అనీ పలికి పతికి నడ్డము 


సనుటయు గురు డచటి మోధిచయముం గలయం 
గను(గొని యభిమన్యుండు 
నర్జునుండును నని నొక్కరూప చుండీ తలంపన్‌. 


*. చూడం చిన్న వాండు గాని యలంతులం బోయెడి వాడు గాడు మన 


మంద అముం గూడికొని యొక్క పెట్ల యక్కుమారు.వై నురవడింప వలయు 


, యారయమున _ద,వ. 


1. నువగ్యుడు - కొన్ని (పతులు. 


+, జనముల = కొన్ని (పతులు. 


ళ్ళి 


1. పొడవు. - ఉ. ఒ. క. భఘ. యు. ఠ. డ. వ, 


946 శ్రీమదాంధ మహాభారతము 
క 


నని పురికొలిపి బరవసంబు నేనె నప్పు డప్పాండుపౌ తు బాణంబులం 
వీడితుం డై సూతపుతుండు గుంభసంభవు నాలోకించి నాదెన నూడుము 
వీడు నొప్పించె నిలువం దగునెల వగుట నసము డింవక *యీల గజచు 
కొని యున్న వాడ గాండిీవి. గలనం కగలసి యెటుంగుదుమ కాదె యతని 
చే యింత బెట్టిదంబు గా దని చెప్పిన విని యల్లన నగి యతం డతని కి 
ట్లనియె, 


105. సీ, కవచధారణ మనుఘునవిద్య గవ్వడి కే నెజింగించితి నితండు దాని 
చేర్చుట నీతని “నెట్టన నొప్పింప శక్యంబు గాదు వంచనగుణంబు 
నఅకంగం జాపంబు విలుగ నేయంగ ఘోటకముల( జంపంగ నూతు 
సమయం జేయ 
నగు( జాలు దేని నీ వట్లు సేయుము 'జేత ధనువుండ నవ్వీరు. జెనయ వశ మె 


ఆ. దేవతలకు నైనం గావున నొక్కమె 
విల్లు (దుంచి తటిమి విరథుం “జేసి 
చూచికొంద *మలవుీీచొప్పున దెగునె యీ 
రథికవరుని పటుపరా[కమంబు. 


వై ర్‌డ్ణుండు మెదలగు యోధులు వంచనచే నభిమన్యూని ఎర డు౧ వోయుఖ్‌ ౨ 
సం. 7.4731 


106. చ. అన విని సూతనూను(డు భయం బెద.6 గూరినవాండపోల నె 
వెనుక కొదింగి యారథికవీరుపిజిందికి. జుట్టి వచ్చి వం 
చనకు సవోయు లై యచటినై నికు లన్నరపు తు బెట్టు మా 
ర్కొని "వెనంగంగ. రి యలము పదరంబున విల్లు |దుంచినన్‌ ఖ్‌ 





* యాడుగజఅచుకొని - ఊ. ఏ. క. వీ. ష. ళ; యీలుగబఅచుకొని - వ. న. ల 
. గదిని = కొన్ని (పతులు. 


co గ 


105. 1. వేయింత - జ; నేరికి- ట; చేయింత - లు. £. మలవుచొప్పున - త. బ. 
లి, సౌంవున = ఐ. ఒ. జొ. గ. రు. డ. వ. 


106. 1. ఇెడగూరిన - కొన్ని పతులు. లీ. జేసి _వ. వీ. వ. 


దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 8&7 


107. వ. ఆలోన. 


108. క. గురుం డళ్వంబులం గూల్చను 
సరభసముగC గృపుండు సంపి సారథి నిమ్మై 
నరమతు(. డనాయుధుండును 
విరథుండును నగుట నూచి వెజపేదిమనిన్‌. 


109. శకుని కృతవర్శ్మశలబా 
హ్లీకగురుపుతు లాదిగా ననేకులు లడరి య 
(న్ర్రక లాపంబుల శ (స్త్ర 
(పకరంబుల నొంచి చిక్కువజచి యలఃచినన్‌. 


110. క. వాలును బలకయు. గొని య 
భాలు(డు రయమార గగనభాగంబున కు 
న్మీలితధృతిసాఠుం డై 
లీల నెగసి పోయె మండలీభూతగళతిన్‌ . 


111. క; తనవిద్యక లిమి వినతా 
తనయునిభంగిం జరింపం దమతమవై(6 చెం 
పున నుజుకు ననుతలంపున 
మన యోధులు భయము గొనిరి మనుజాధిశా. 


112. చ. ఎడగని వాలుభల్లమున నేనె వెసం దునియంగం [(దోణుం జ 
ప్పుడు శకలంబు లై పలక భూమిపయిం దొర(గంగC జెసి నె 
క్కుడువడి. గర్జుం డాశిశు వకుంఠగతిం దన శేరిమీ(ద నొ 
చ్చెడుఘనచ క్రముం గొని యుేం|దుని లీల నటించు చాడ్సునన్‌ . 


118. వ. సంరంభవిజృంభితుం 2. 


ra 


114. సీ. నెత్తుట జొ త్తిల్సి నెజసినయలుక ను[గం బై నవదనంబు కాంతి "పరగ 


గారవసేె నికోత్కరమున కతిభయదం బగుసింవానాదంబు నెలంగ 





h) 


114. 1. జక వెలుగ, దరుగ అని పాఠములు, 


845 


115, 


116. 


117. 


118. 


119. 


116. 
116. 
119. 


శ్రీమదాంధ మహాభారతము 
YU 


నింగికి నిగుడురథాంగరోచులు మణికంకణద్యుతులతో గలసి వెలుగ 
సిళ్లు నూపినగంధసింధురం బనురేఖ దల(పించీపటుగతి చెలువు మెజయః 


. గుంభసంభథవు6 డున్నదిక్కునకు. గవిని 


యడ్డపడు సేనం బించి చెండాడు నక్కు 
మారవరుమేని యొప్పును మగతనంబు( 
జఠను బలము తెగి ర్రించె నిర్జర గణంబు, 


. అటియెడ, 
ట్‌ 


. శకునికృతవర్శక్ళపకర్భ శలంముఖ్యు 


లై నయోధులు వెక్కుం|డు రఖిలదిశల ( 
భొదివి యతనికరంబున( బొలుచుచ క 
మలతితునియలుగా నేసి రా|గవామున. 


. ఏసిన నతండు రయంబున, 


+ గద గొని యెళ్వ త్తామం 


గగయుడు. న భోేళికొదమకై వడి మెటు(గుల్‌ 
వొౌంటంచుదాన( గని కడు 
'బెదరి యతండు రథము డిగ్గి పిణిందికి 1ఒనియిన్‌. 


1 సుభ చాతనయుం డతని రథ్యంబులను సారథినిం జదియమో:ది మన 


జోదులయమ్ముల నేదు వెటింగినచందంబున సౌబలునిచసకు నడచి యాత 
నికి నడ్డపడినగాంధారుల. సవింళతిరథికులం బొరిగొనుటయుం బురకొని 
తన్ను మార్కొనిన వసాతీయులం బదుం[డ నేనుంగులతోడన పీనుంగుల. 
గావించి 'యందంద తజిమిన కేకయస_ప్రకంబు రథనహితంబుగా నగ్గలిక 
నుగ్గ నేసి డస్సి తూ(గాడుచు బోరు దొలంగిన యోధుల నుల్లసం బాడుచు 
నణీమినవారి నుఖుమాడుచు వీర (వతంబు ధీరత్వనిష్ట ౦ జలుపుచుండె. 


2. గతికన - ట. వ. క. నగ్గించె, నుకీంచె - అని పాఠములు. 
ke శల్యు లాది యెన వ 
1. నరిగిన్‌, బారెన్‌, జరిగన్‌ _ అని పాఠములు. 


1. నంగందం దరిమిన - కొన్ని (పతులు. 


దోణపర్వము _ ద్వీతీయాశ్వాసము 549 


120. ఉ. ఆసమయంబునం గడంగి యాయిత మైనరథంబుతోడ దౌ 


121. 


128. 
124. 


125, 


121. 


122, 


124, 


ఇ్యానని రా నీతం డడరి సారథిం జంపి పాయంబులం బడళా, 
(వేసిన సొంత డరి గద వేకొని యుదతిం దేరు డిగను 

గ ధి గ 

చద్భాసీత మూర్త్పులం బొలిచె (థాతృకుమారయుగం బుదాత్త మై 


అటి అభిమన్యుడుక్కా నననుతు లిడువురుం శచ్చుటి = 
సం, 7488 


. ఇవ్విధంబునం గదిసి న రేం దముఖ్య 


నీదు'మనుమలు సూపర నెమ్మునముల 
క ద్భుతంబును శోకంబు నావహిల్లి 
లావు వెరవును మణయ. జలంబు నెఅజయ. 


. ఒండొరు 1మీలుకోపమున నుగత( బోరి రుద|గు లై గదల్‌ 


మండ(గ నెత్తురుల్‌ “నిదర మాంసము పిండిగ *నెంస నుగ్గు లొం 
డొండ ధరను fee సో ్ముడు మేనులు (వాల వానిలో 
నుండక | పాణముల్‌ వెడలె నుబ్బునం (గ్రాలంగ చేవళామినుల్‌. 


. ఇతె అింగున. 


. వనగజ మంబుజాకర మచవారణ( జ్‌ెచ్చి కలంచి యాడ(గా 
మనమున గొంకు లేక కృప మాలినబోయలు "ముట్టి చంపూీచా 


డ్పున భవదీయసేన పొరివుచ్చంగ6 జుట్టును ముట్టి పార్థనం 
దను నలయించి నిర్ణయవిధంబునC జంపి ర'నేకనై నికుల్‌. 


+ అట్ట యెడ, 





1. మనమలు = కొన్ని తాళప|త (పతులు. 
1. మీఖు (రు) - ఎ. ఖ. భాకూ. వ. శ. ష. స. ళీ; పరా; కొన్ని (పతులు, 
2, నిమ్మునుగ్గ = కొ, క. జ. ప. బర. ల, శ. 


? 


షు 


1. చుటుముట్లు చాడ్పున - ఊ. 2. చొప్పున - మ. 
రు EA) 


850 


126. 


సీ 


127. ఉ, 


120, 


శ్రీమదాంధ మహాభారతము 
| | 


జగము లన్ని యును 'దేజంబున వెలింగించి యపరాది సేరినతపను మాడి. 
దఅ చై నకానలు దరికొని నీటుగా జేసి యాజినదవళిఖి విధమున 
గగనంబుతో రాయు *కరడులు గల జలం కివివురC బాటినమవహోర్లవము కరణి 
నున్న తగతి సెడి యుర్వి నెం గడువిన్న నై పడియున్న నుధాంళుభంగి 


. వీరమున( దమవారికి. బెం పొనర్చి 


యరుల సమయించి వన మజి యనువు దప్పి 
తెగియుం జూడ్కికిం జాలవే గగుచు6 బొలిచె 
మహితమూ ర్తిళోభితు. డభిమన్యు. డధిప. 


'నెత్తుటం దోంగి నేల యొజనింగితెజంగున నుండె నక్కునూ 

రో త్తము. డందుఈ జం|దు|కియ నొప్పు సి తాయుధఖండభూపషణో 
చాత్తమణి పతానములు తారల చందము నొంది యంద మె 

య తృటి నుల్లసిళ్లై వసుోధాధిప చూపఅపిండు చూడ్కింకిన్‌. 


. కరికళీబరములు ధరణీధఠములు దురంగగా [తమ్ములు (గావాసమితి 


నరశరీరములు మీనములు గాకేయకతురికాదిశ( స్త్రంబు లురగకులము 
రుధిరా రశరములు రుచిర పవాళముల్‌ (పేవుల పోవులు ేనేతతులు 
నెత్తురువెల్లువ నీళులు భూషణస్తోమాస్టిచయము తుమురు లిసుక 

గాంగ నంబురాళికరణి సం|గామభూ 

భాగ మొప్పు మిగుల భవ్య యోగ 

నిద నున్న విష్ణునికిం చాటి యగుచు శో 

థిల్లి నమ్మురారియల్లు. *డందు. 


120. వ, అజ్బాలుండు, 





126, 


127, 
128. 


1. నీలు = వీ. శ. మ, చెక్కు. |నతులు; నివుటు - వా. 2. కడళులు, కరళులు = 
అని పాఠములు. లి. బివిరిపాడరిన యర్జవము కరణి - ఒ. ఓ. జౌ. భాకూ. వ. శ, 
శేర, వ. న. వా ళ్ళ. 


1. ధావర - కొన్ని |పతులు. 


PF 


1. సమితి = ఎ. ఖ, చ. నవ. శ. లి, డధిప - కొన్ని (ప్రతులు. 


180. 


181. 


182, 


188. 
184. 


185. 


186, 


em 


(దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 8b] 


* మహిత లావణ్యమును సుకుమార మైన 


యంగమును బూర్ల చం దనిఖాననంబు. 
(గొ త్తపెంపుగ నెంతయు. గొమరు మిగిలి 
చెన్ను దలకట్టు వై పడియున్న6 జూచి. 


= నీవై నికు అంతయు. నం 


తోసిల్లుచు నార్చి రపుడు దుఃఖతు లై కుం 
కేరీసుతులవారు దీనద 

శాసంగతు లై రి బాప్పజలములు 2దార(గన్‌ . 
చెలీ దప్పంబడి "ెల్లుగ 

నొజలడి నరవాజికరులయులి వభిమన్యుం 


డణీముణీం బడుటకు వగ మది. 
బణీగొన నిల "వెలుచ నఅచుభంగిం జలంగన్‌, 


. ఆసమయంబున. 


"క గైం|డు గూడి యిమ్మెయి 

నొక్కాని6 జంపుట యధర్శ్మ మోహో యని న 
*ల్దిక్కులను జెద్దయెలు(గున 

నక్కజముగ భూతసంచయంబులు వలికన్‌. 


ఇట్లు ార్యసారనంపాదితరా[దుం జైన సౌభ|దుండు వడుటయు 
వారిబలంబులు లీచ్చవడి భండనంబు దక్కి 1కలరిన ధర శ్రిసు[తుండు (ప్రబల 
'యోధవీరలోకంబు నాలోకించి యి ట్లనియి. 


- మార్చలంబులు సొచ్చి మాతంగముల. గూల్చి రథరాజిం గలంచి 


తురంగమముల( 
(దుంచి పచాతులం దునుమాడి “పెక గ్రాం [(డునై నిక్ర (పవరుల సమయ. జూచి 





130. 
181, 
184. 
185, 


1. వెనుపుగ, వెంపవున - న. ళ,. కొన్ని [వతులు. 
1. తీనూనువారు - ఇ. ఐ. 2. దొరుగన్‌ - చెక్కు [పతులు. 


ls ల్రిక్కు.ల 'పెద్దయెలుంగున = కొన్ని (పతులు. 


స్‌! 


1» తల్లడిల్లిన = ఈ. 


ye 


187. వ, 


188. మ. 


186. 
187. 


శ్రీమధాంధ మహాభారతము 


మూూ(కల విరియించి పీ(క నాభార్యాది యోధుల నెల్లను నొక్క_దెనకు 
వెలిచి వియచ్చరుల్‌ వినుతింప నాకంబు చూటి గొ "న్నటి యర్జునత నూజుం 


. జూచి మనకు నేల ళోకింప వె మ. 


గం డడంచి గెలుపు గంక ముచి 
భంగి (బొద్దుకొలంది పరికించి 
ముల మరల్త మ్రెలిపు దంత "నంగ, 


అని పలికి బరవసంబు సన సనలం బురికొల్పికొని యవష్టంభ విజృంభితుం 
డయి నిలిచె. బదంపడి యకుణకీరణుం డపరమహీధరంబుమౌళికి సరసీరుహ 
శేఖరం బె చెలువారం దదనంతరంబ రిత్తచోట్లును 'నెత్తుట౯ జొ తిల్లుచున్న 
ట్టుండెం బిండుగట్టి పిశాచనిళశాచరులు నలినేంగి ర_క్షపానంబును మాంసేఖా 
దనంబునుం జేయుచు మోదంబునం బొందుచు నాడుచుం వాడుచుండు 
కలకలంబునను గుణపభతుణవ్య| గవివాంగసముదయతుములంబునను బలలఖో 
దనసంరంభళి వానివపాకోలాహలంబునను బరమాభీలం బై నసంధ్యా కాలంబు 
నిరూపించి నిజశిబిరంబులకు నుభయబలంబులుం బోయె నప్పుడు నీకొడుకు 
లుబ్బునం గొమర మిగిలి యరిగిరి కౌంతేయులు చిన్న (బోయినయాననం 
బులతో ళోకసంత _ప్పచిత్తు లయి చని రివ్విధంబున ధర్మతనయుండు దనని శే 
తనంబున కరిగి యచట నిఖలపరిజనంబులుం 'దానును నన్నా హాంబు లెడలించి 
శూన్యాశకారు లై యున్న సమయంబునం దమ్ముని* దెస కూరిమి నారం గూరిన 
వగ'పెంపున భి థై ర్యంబు ఫ్రొంపణి వివర్లవదనుం డగుచు ని ట్లనియె. 


జని అభిమన్యు ణిముర్‌ అయునగవ ద రరాజ దు౭ఖించుటు ౩= 


సం__7_.49_1 


గురుశారద్వత ముఖ్య యోధవర సంగు ప్పంబు నిక్ళేద్య ము 

ద్ధుర మానై న్యము దానిం జొచ్చి నను |బీతుం జేయంగాం బూని యొ 
క్కరు(డు౯ గోవులలోనం జొచ్చుబలుసింగం బొక్కొ నా నట్లు సొ 

చ్చి రయం జార ననేకవీరశిరముల్‌ చెండాడె నుద్దండు. డై. 


1. లం గూల్చి కలంచి గెలువు గొంద - ఖ. చ. భాకూ. వ. వీ. శ. ష 


1. కబళన - -కొన్ని ప్రతులు. 9. వలని _ ఊ. ఏ 


(45) 
189. క. 


140. తే, 


141. క. 


142. క, 


148. లే. 


189. 


140. 


141. 
148. 


ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము ల్‌ 3 


ఈసును రోసము గలదు 

శ్శాసను నొప్పించి పఅఖిపి చతురంగములణ 
గాసిలం జేయుచు న ట్టు 

ల్లాసముతో !మెలంగ గాం ీదలంచె యొరులకున్‌. 


కొడుకు బొడగాన కర్టును డడిగానేని 
వానితో నింక నే మనువాండ వారికి 
నతని!గారాబు చెలియలి కధికదుఃఖ 
మేన చేసితి *వగవంగ నేమి గలదు. 


బాలు(డు సుకుమారుడు సె 

క్కాలములం జొచ్చి యెలు(గం డనక మొన సొరం 
జాలుదు చొరు మని పనిచితి 

నేలా న స్నాస దోస మెటు(గ(గ నిచ్చున్‌. 


కుడువను గట్ట బూయను 

దొడువను బో( బనిచి కాక తొలుత మొన స్రొరం 
గొడుకుం బనుచుట కవ్వ(డుC 

గడంగునె నాయట్టిపాపకర్ముండు దక్కన్‌. 


వానితోడిద లోక మె యేను బోవ 
నై తిం బోం గన్న. బు[తళో కాతురత్వ 
మున నితాంతవివర్ణ త( బీొందుచుండC( 
జూడ 'కుండెడివాడ నర్జును మొగంబు. 


1. బనగగా = కొన్ని (పతులు. ఏ. దరంబె = ఎ. ఐ. జొ. ఖ. ల. కొన్ని [వపతులు, 
ఇచ్చట “లి “రి వర్ణ ములకు మైత్రి కన్పించుచున్నది. 


1. గారావు ర. వ. శ. వ, వా. కొన్ని (పతులు, 2. నొనర్చితి వగవంగ వ, 
లి. వనరంగ - ఆ. ఈ. ఉ. జౌ. ఠ. డ. న ళ్ళ 


1. నాయాస దోన _ వీ. శ. వ. 


? 


1. కుండెడు వాడ - కొన్ని (పతులు. 


లిర4 


శ్రీమదాంధ మహాభారతము 
Ww 


144. ఉ. వానవునంతవానికిని వచ్చినయాపద దిర్చుం గాలశే 


145. చ. 


146. వ, 


145, 
146, 


యామరు లట్టిబల్పగఅ నై నను (వేల్మిడిం [దుంచు నాజి న 
వ్వాసవియాత్మజుండు పగవారలచే వాతు( డై నదుర్ణశం 
"జేసి యలంత( "జేడ్పుడంగ. "జేసె విధాతృని నేమి సెప్పుదున్‌. 


కొడుకు వధించి రన్నం గురుకోటికి నెట్టన యల్లి రూపు మా 
"పెడును కడంగి పార్టు. *జెదం 'బేర్చినశోకము *నార్చ( జాలునే 
పుడమి ధనంబు నాకమువిభూతియు. జేరెనయేని నల్ల న 
వ్వెడునభిమన్యు నెమ్ముగము వే యగుపాలును జోల 'నేర్చునే. 


జని మటియు ననేక (పశార ౦ంబులం బలవించుచున్న సమయమునం 
గృహ్ప దై ఏపాయనమునీం|దుం డయ్యెడకు విజయంచేయుటయు నవ్విభుండు 





1. డది - పెక్కు (పతులు. 2. దీర్పజాలునే - జ, ప. బ. వ. 


bs వేద"వ్యాసాగ మనము, నారదుం డకంపనునకు మృత్యు దేవ తాపభావం 'బెజిం 
గించుట, సువర్ణ ష్థీవిచరి త్రము, పోడశరాజ చరిత్రము, అనువృ త్రాంతములతో కూడిన 
కథాభాగము ((దోణ - 2.146.224)  భండార్కరుపతి [పథాన పాఠమునందు 
విడువంబడినది. అనుబంధమునందు 920 పంక్తులు గల ఈ [గ్రంథ భా” ము చేర్చుంబడినది. 
(అను 1.5 పుట 264) ఈభాగము చి[తశాలా[పతి, పి. పి. యన్‌ . శాస్త్రి (పతి, 
కుంభకోణ ప్రతి - వీనియందు [పథాన పాఠముగా చేర్చ(బడియున్న ది. 


ee [పతిసంపాదకవర్గమువా రీలోపము న్మీకింది విధముగా సమర్థించి 
యున్నారు ' "ఈ కథలన్నియు శాంతిపర్వమున కన్పించుచున్నవి. శారదా “పతి 
యందు (దోణపర్వమున నీభాగము విడువబడినది శాంతిపర్వమునం దీకథలు సంద 
ర్ఫోచితముగా కాన్చించుచున్నవి. |దోణపర్వమునం దివి యంతగా తగియుండ లేదు. 
|దోణ పర్వమునందళి పోడశ రాజ వృత్తాంతమున ఒక అసందర్భమును కలదు. పరశు 
రాముని పదునార్గురు మవోరాజులలో చేర్చుట యుక్తము కాదు. సంస్కృత శాంతి 
పర్వమునందు పరశురాముని స్థానమున సగరుడు పేర్కొనంబడి యున్నాడు. ఇది 
యుచితముగా కాన్చించును, మృత్యు దేవతా[పభావము తరువాత దోణపర్వమున 
ఫలకుతికూడ చేర్చబడి యున్నది. ఈ అంళములనుబట్టి చూడగా. బైవృ త్తాంతము 
లన్నియు, శాంతిపర్వమున మొదట [వాయబడె ననియు, తరువాత |దోణపర్వము 
నందు [వతి వ్రములుగా చేర్చంబడినట్లును విశద మగుచున్నది.” 


"ఆలు(గు ఖభారతమునందు, [దోణపర్వమున వేదవ్యాసాగమనము, నారదు డడ 
కంపనునకు మృత్యు రేవ తాపభావం "దజింగించుట, సువర్ణ స్టవిచరి[తము, హోడళరాబ 


147. 


148. 


149. 


147. 


149. 


ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 855 


(పత్యు శానంబు కన దండ| పణామం భాచరించి యాసనవిశ్యాసన (ప్రముఖ 
పూజావీ శేషంబుల కనా రాధింఛచి యమ్మహోత్మునితో ని ట్లని యె. 


. పరసేన ఖేదింప( బనిచితి నేను సౌభ।దుని వాండు నబ్బలము సొచ్చె 


“వనుక నేమును జొచ్చి చనంగ వై ంధవుండు మమ్మాా6గిన( ీదేడ్సడ 
ననువు దె 

నప్పుడు పెక్కం[డు రప్పాడి నవ్వీరు( బొదివిన నాజండి బోయె నట్టు 

సుకుమారమూా ర్తి( బుతుకు నొంటిమె( బిన్న పాపని నలుంగుల పాలుపడ6గ6 


=, బనిచి తాను (బతుకుపావాత్ము. ఉందును 


గల విపులళోకజలధి మునిగి 

చేర్చుతల్లడమ. న *బిమ్మిట కొనియెడు. 
౧m 

జిత్త మింక నేమి సేయువాండ. 


. అనిన విని మునీశ్వరుం డమ్మను జేశ్వరున కి ట్లనియె. 


=. పలునరురాజులం దునిమె బలిదు( డాత(డు పిన్న పావండే 


యలు(గులపాలు సేయ కభియాతులు పువ్వులకోల సాంతుశే 
కలంగుదురే విపద్దశల కాజీయ నార్యులు సావు లింతవిం 
తలె గరుడోరగద్యుచర దానవకోటులచావు( జూడమే. 


చరిత్రము అను ఘట్టములు కలవు. శాంతిపర్వమున నీకథాంళములు కొన్ని మార్చు 
లతో తిరిగి కాన్చించును. ఇచట అకంపనుని వృత్తాంతము లేదు. పర్వత నారదవృ తాంత 
మధికముగా నున్నది. (శాంతి ౨29-290) ఆలుంు భారతమున [దోణపర్వమున గాని, 
శాంతిపర్వమున గాని పోడళరాజ చరి|త్రమునందు సగరుని [పళంస చేర్చబడలేదు. 
పరశురాముని వృత్తాంతమే యున్నది. పోడళ రాజ వృత్తాంతమునకు నంబంధించిన 
పద్యములు తెను(గున రెండు పర్వములందును ఒశేరీతిగా నున్నవి. 

బీ. నాదరించి = ద. వ. ఐ. 


1. నాతనిపిరుదన యరుగ సై ౦ధవుడు - జ. ఐ. ౨. దోడ్చడుననువు - కొన్ని 
(పతులు. 8. బలువురు యోధులు చె బడి యచ్చాలు బొదివిన - ఆ. ఖ. చ. వ. పః 
శ. వ క. బిమ్మిటి - భాకూ. వ్యా బిమ్మట _- కొన్ని (పతులు. 


1. బల్విడి నాతడు = అ. ఆ. ఇ. ల. కొన్ని (పతులు. 


150. 


151. 
152, 


158, 


154. 


152, 


153, 


154. 


రకా 


శ్రీమదా౦థ మహాభారతము 
wy 


ఎప్పాట 'నెవ్వరికి విధి 

దప్పింప వశంజె ధై ర్యధనఘనుండవు నీ 
విప్పరుసున నడలుట గడు 

నొప్పదు శమియింపవలయు నుర్వినాథా. 


అనిన సాత్యవ తేయునకుం గౌంజేయా[గజుం డీ ట్లనియె. 


. 'వెరవును లావునుం గలిగి విక్రమసంపద నొప్పి *ధీరు లై 


పరగిర కాని తమ్ము కీమృతభావవికారము వొందకుండ సు 
స్థీరముగం | కాణరతణము సేయగ రాజులు సాల *రై 3 యె 
వ్వరుం దలపోయ మృత్యు వనివార్య మె తాపసీముఖ్య యిమ్మెయిన్‌. 


అనుటయు. బారాళర్యుండు పాండవాగజున కి ట్లనుం దొళ్టీ యిట్లు 
పుత్రమరణళోకాతురుం డ్రైనయకంపనుం డనురాజు నారదమునిచేత 
మృత్యు" పకారంబు చెల్లంబుగా విని యుపశమితశోకుం డయ్యె నని విందు 
మయ్యితివోసంబు తెజం "గెటింగించెద నది నీయంతఃకరణంబు సంతాపంబు 


మాన్ని శాంతి యొనర్చు నవీహితుండ వై. యాకర్ణింపుము. 


* పగతు కకంపనువై నెత్తి వచ్చి కయ్యము సేసి యాతని నడంగం బట్టే 


కొనుటయు జూచి త_త్తనయుండు వారి యనువా(డు 2దోర్టర్స 
దుర్వారమూ ర్తి 

యవ్విరోధులమీంద నడరి బల్విడి( దండి విడిపించి విక్రమవిహారణమున. 

దనివోక మణియు ినుద్దతిం గరిరథఘోటభటనికాయంబుల బడలుబజుప 


న్నుగు లగుననేక యోధులు చలమున. 
గూడుకొని మవోన్త్ర్మఘోరళ,నస్త్ర 





1. నొంది_ఊ. ఏ. ఐ. ద. న. బ.వ. వి, వీరులై _ ల. కొన్ని [వతులు. 


ల. మృతిభావ - ఇ. ఈ. ల. 4. రైర యెవ్వరు _- కొన్ని (పతులు. 5. వర్య - వ. 
వీ. శ, వ. కొన్ని (పతులు. 


1. (పభావంబు అ ఊం. ప క్‌, ర, 2, హాత మతి టె. అ ఈ, ఉ. న్నే ఘ. రు. టు. 


1. ధృతి - శ. మ. చెక్కు (ఫతులు. మూలమునందు “వారి అని యే యున్నది. “తస్య 
వుత్రో వారి ర్నామ నారాయణసమో బలే” (ద్రోణ - కలి-7. చిత్రశాలా|వతి. 
2. భుజబలదుర్వారమూ ర్తి _ భాకూ. కి, నుద్దతకరిరథ - ఇ. ఊ. ఏ. వ. 


155. 


156. 
157. 


158. 


159. 


దోణపర్వ్యము క ద్వితీయాశ్వాసము శిర? 


తతుల నక్కుమారు మృతుం జేసి రప్పుడు 
గనలి రభసమున నకంపనుండు. 


వ 


విపినంబు నడ(చుద వశిఖి 

కుపేమాస్థాన మయి పగటియొప్పు నెఅచి యా 
త శ్రపురమ్ము సొ _తించెం దూ 

ర్యపటుధ్వను 'లెసంగ ననిమిషాూధిపుభంగిన్‌. 


వ. ఇట్లు గెలిచి వచ్చియు. 


EG 


. ప్యుతుం దలంచి తలంచి "పొగులుచు నున్నయ 
న్నరవ'ేణ్యుక డకు నారదుండు 
నెమ్మి వచ్చుటయును నిభృతు. 2 యాసనా 
ర్ల్యాదిపూజనంబు లాచరించి. 


వ. అతనికడనుండి యమ్మహీపతి యశ్ర్తాపసముఖ్యునకు నిజవృత్ర్తాంతం బెటిం 
గించి కొడుకుగుణంబు లగ్గించి వానిం గోలుపోవుటం జేసి విజయంబు 
[పియంబు సేయ "కున్న దనితనవగపును చెలిపి మజియును. 


క, మునినాయక మృత్యువు | పభు 
వని విందుము లోకమునకు నది యెట్లొకొ త 
జననంబు( ద|త్సభఖావము 
వినం దల(చెద నుచితమేని వినిపింపు తగన్‌. 


= నొర్‌రుం డరంనయునవ మృత్యందోనతొ ([వఖ్లావం బౌఖింగించుత్‌ ౩ 


సం. ఆను_1_8._.67 పంక్రి 


160. వ. అనిన విని యమ్మవోత్ముండు గరుణాయ త్తచిత్తుం డై యతని కి ట్లను బంధు 


మరణళోక్షం బుడుపం జా లెడుమృత్యు[పకారకథ వినుట మేలు నీవవధాన 





155. 
157. 
158. 


1. మానం బగుచు వపగజ = స. భః కొన్ని (పతులు. 
| పొక్కుచు నున్న = వ. 


1. కున్నయది యని ౬ కొన్ని [వతులు. 


లై5ర 


161. 


162, 


168, 


164, 


160. 
169, 


164. 


శ్రీమదాంధ మహాభారతము 
YU 


పరుండ వై వినుము సిప్పెదం (బజాపతి (పజల సృజియించి పదంపడి 
1ేసంవోరంబు లేమిం జేసి భూమికి. దదీయభఖారంబు దుర్భరం బగుటయు 
ననుసంధించి చింతా[కాంతుం డై *తత్సంవోరంబునకు నుపకరణంబు గానక 
కటకటంబడిన నతనియిం దియంబులవలన మవోజ్వలనంబు జనియించి యెళ్ల 
దిక్కులం బరగి చరా చరాత్మకం బైన భూత | వాతంబు దహింపం గడం 
గుటయు భువనహి తార్థంజు గా భవుండు నని కమలభవుళరణు సొచ్చినం 
[బజ్వరిల్లు చున్న యమ్మహానుఖావుం డద్రేవు నాలోకించి యాదరభరితాం 
తఃకరణుం డై. 


. నీకోరికి య|పతివాత 


మేకార్యము గోరి వచ్చి తెజింగింపు మమె 
యాకార కామవహార యది 
చేకొని యీతణమ యేను జేసెద ననుడున్‌. 


, అభవు( డిట్టు లనిమె నఖిలసృష్టీ కియా 


కర్త వగుట నీవ కలుగ జేయ 
గలిగి భూతకోటి యెలమి( బొందంగం గోప 
మె త్తి రూపుమాప నేల యిపుడు, 


. నాకుం గా లోకంబులం గరుణాలోకంబున నావరింపు మనిన విని యంబు 


జాసనుండు నాయందు. గోపంబును గామంజును లేవు వినుము (పజాఖార 
పీడిత మైన భూమిదేవి దనడప్పి యెజింగించినం దదీయహితంబు సేయం 
బూని సంహారంబు గావించువాండ నై చానికి నుపాయంబు విచారించి 


_యొద్దియుం గాన నై తి నది గారణంబుగా నన్ను. [(గోధంబి వొంచె నన 


వుడు భూతనాథుండు. 


- అనఘవిచార నీ వరయు మన్నం దగం గడునిష్ట లోకపా 


లన మొనరింతు( గాన యనలం బయి నీదగునల్మ లోకేము 


1. తత్చంవోరయు - వీ. శ.ష £ తత్సంవారణంబునకు ౬ ట. ఠఈ. ణ.త, 


1. దప్పి _ కొన్ని పతులు, 


జ్‌ 


1. మున్‌ ల్‌ మునుకొని = ఖ *, చ. జ. భాకూ. వ. శ. వ 


165. వ. 


168. సీ, 


167. వ, 


165. 
166. 


oa 


(దోణవర్వము _ ద్వితీయాశ్వాసము ఫ్రెర్ట్‌9 


నును మిడి కాల్చ( జొచ్చిన6 గనుంగొని యే. గృప వుట్టి చెప్పెదం 
జనునె మహో గకోపవివశత్వము నీకు [దిలోకనాయకా. 


చరాచరంబు లన్నియు నొక్క-వెట్ట భస్చీభూతంబులు నేయ నేల ధరణీ 
భారంబు *వాయుట కై యుచితసంహారంబు గలుగునట్టుగ నొండుచెఖింగు 
దలంపుము కోపం బుపసంవారింపు మివ్వరంబు నాకొసంగు మనవుడు నివాత 
పాపకళంకుం డై నయాళంకరుపలుకులకు నతం డయ్యలుక నడంచిన నయ్య 
నలం జాబుటయును భువనంబులు [ప మోదంబు నొంది యాశంకరశతా 
నందుల నభినందించె నట్లు కోధోపళశమనం వాచరించునమయంబున,. 


కమలాసనునియిం దియముల రక్తాన్యయు నసితాంగియును 

| నరుణాంబరయును 
నగునింతి జనియించి యల్లన నగుచు( గెంజాయ రంజిల్లులో చనము లలర 
నాజగన్నాథుల నలవోకవోల( గన్గొని ద&ిణమునకు. జననజుండు 
మొలుపుతో మృత్యువ మృత్యువ యెట వోయె దని 

పలుమాటు సాంత్వనము దోంప? 

బిలిచి సంవోరబుద్ది నాకొలయం బొడము 
కనలునం దుద్భవించితి గాన నీవు 
దొడగి శీవాసి లే కెల్ల జంతువుల సంహ 
రింపు నాపంపుమె నీకు. బెంపు *గలదు. 


అనిన విని మృత్యుదేవత దుఃఖత యయినం గన్నీరు దొరంగ నయ్య[కుబిం 
దువులు పద్మజుండు ేేపాణీపుటంబునం బట్టి లోకహితార్థంబుగా ననేకభం 
గుల *ననునయించిన నక్కాంత గాడ్పున నల్లాడుతీ(గ తెజంగునం జరించి 
యంజరి ఘటించి యవ్విరించి క్రి ట్రనియె. 


1. నాయుటకు నై_ - కొన్ని (పతులు. 


1. నసితాంగయు _ వ. శ. కొన్ని పతులు. 2.ని-ఊ. ఏ. లి. గాసిలకెల్లి - 
ఎట. ప. శ. కలుగు _ వెక్కు (పతులు. 
1. పాణితలంబు - ఉ. ఠః పాణిపుటంబు ల. శ. మ. ౨. ననూనయించిన _ 


9 


"పెక్కు తాళపత్ర పతులు. 


860 శ్రీమదాంథ్ర మహాభారతము 


168. శే. నీవు సృజియించి సలు నన్ను దేవదేవ 
యేను [గూరకర్మమునకు నెట్టు లోర్తు 
బంధుమరణళోకార్తు లై పనవుజనుల 
వివిధీభంగులయెలు+గులు వినగ జాల. 


169. వ. ఈయధగ్మంబునకు !వెజతు నీవు నామీద గృవ సేయు మిట్లు నన్నుం బను 
పక తపశ్చరణంబునకుం బనుప వలయు నివ్వరం బిమ్ము భవదనుజ్జ్య వడసి 


ధెనుకా శమంబునకుం జనియెద నని పలికినం బర మెప్టి. యన్నీ రజా&ి 
ినిరి కించి. 


170. సీ. నిను. (బజాసంవోరమునకు Ws కల్పించినాండం గావున నీమనంబునందు( 
బొడమువిచారంబు నుడిగింపు మిట్లు గా గలయది యైనయిక్కార్యమునకు 
నన్యథాత్వం బేల యగు బ్రజాసంీవారణము ననిందితనమయమూగం జేయు 
షీ వవళ్యంబును నావుడు6 గడుభయంబున నప్పటికి నియ్యకొని మృగాడ. 


శ. నలువవదనంబు సూచుచు నిలిచె నతండు 
|వీతు( డై లోకములం గృప 'వెంపుతోడి 
దృష్టి గను6ంగొని నవి పరితుష్టి6 బొందె( 
జం[దమౌళియు. దనయిచ్చ జనియె. (బీతి, 


17. వ, మృత్యుదేవియుం బర మేమి కిం (బిణమిల్లి, 


172. శే. అచటు వాసి రయంబున నరిగి రేను 
కా|(శమంబున నీయమంబు లాచరించి 
నంద కౌశికి యనియెడునదులం బెక్కు 
[వతము లోనరించి మణియు¢ దీర్భ ముల నెల్ల న 





189. 1. తిట కొన్ని (పతులు. ది, వాక్యభంగులు మది = గ. ణ. వ, 
169. 1. వెరతుం గాన .ల. ౨. నాలోకించి = ఇ. 


170. 1. సంకల్పించి - అ. ఆ. ఈ. కొన్ని (పతులు. 9. వోరమును సమయోచితముగను 
"దేయు. ఆ. జ. ట. 8. ల. న = అని పాఠములు. 


న్‌ 


172, 1. కౌశిక = కొన్ని (పతులు. 


(48) 
178. వ, 


174. అఆ. 


175. వ, 


ద్రోణపర్వము = ద్వితీయాశ్వాసము 961 


అద్దేవు నుద్దేశించి పెద్దకాలం బనేకవిధంబుల దుష్క రంబు లగుతపంబులు 
నసేయుచుం బోయి హిమశై లశిఖరంబున శసంయతాత్మ యె యున్న. 
జతురాననుం డమ్మానినికిం బొడసూపి మృత్యువ నీ వత్యంతనిమ్టురనిష్టానియ 
మంబు లేల యను ప్టించెద వనిన నయ్యంగన సమాభానంబున నున్న (పజల 
మెడలు *నులిచి చంపంజాల నన్ను నీపనికిం బంపకు మధర్మభయంబున ని 
న్నా శయించెద నార నైననాకు శరణంబ వగు మని (వణమిళల్లిన నతం 
డి ట్లనియె, 


ఇంతి నీ కధర్భు మేల యయ్యుడు నాదు 
*పనుపు నేయ నిన్ను బరమధర్శ 
ముందు విమలకీ ర్రియును శెందు నట్లుగా 
వరము లిత్తు మేను *వారు:డు నీకు. 


ఏ మనుసంధించినపనికి నీకు భయం బేల చతుర్విధభూతకోట్ల నుపసంవారింపు 
మనిన న త్తన్వి దేవా చేవరయాజ్ఞ్స దలమోచి చేయు చానం గాక యొక్క 
విన్నపం బః ధరింపుము లోభంబును [గోధంబును నీర్ష్య్య్యయు ననూయయు 
కలిగించి జంతువుల శరీరంబుల ఏక్ళతిం బొందింప వలయు ననవుడు నతం 
డట్ల యయ్యెడు నదియునుం గాక నీయళులిందువు లెన్ని యన్నియు 
రోగంబు లె ీజనంబులం *జావం చేయం గలయవి దానం జేని యధర శ్రింి 
నిన్నుం బొరయ చేరదు |పాణిమారణంబు నీకుం బరమధర్మం బగు బవదీ 
యశుభం బేను గోశెద నీవు ధర్మన్వరూపంబ వీవిశ్వంబునకు నీశ్వరి వట్లు 
గావున. కి బాణసంయమనంబు భవదరధీనంబు సర్వజీవులోయెడం గామరో 
షంబు లుడిగి జీవంబుల నాకర్షి ౦ంపుము తత్స కారంబు ధర్మగతత్వంబు నీకు 
భయం బేమి మిథ్యావ_ర్తనుల నధర్మంబ సమయించు( బొ మ్మనిన నమ్మా 





178. 


174, 
175. 


1. నియతాత్మ యె = ల. వీ. శ. వ. కొన్ని పతులు. 2. నులిమి, దునిమి, విరిచి = 
అని పాఠములు. 


1. వంపు = న, వీ. శ. వ. 2X. నురలు నీకు = ఛాకూ. 


1. జంతువులం, జీవులం = అని పాఠములు. 2. కాధచేయ గలయవి = ఐ. ఓ. 
8, [బాణిన ంయమనంబు = ఊఉ. భాకూ. ల; [వాణినముదయంబు =ఏ. ఠఈ. 4. యెడల 


శొన్ని (పతులు, ర్‌. తంత్రంబు = జ. ద. బ.వ. రి. భరం బేమి, భారం బేమి = 


శ 


అనీ పాఠములు. 


862 


176. 


177. 


178. 


179. 


ర్రీమదాంధ మహాభారతము 
టో 


నిని శాపభీతిని దన్ను నధర్మంబు వొంద దను "మాటను దన్ని యోగం బంగీ 
కరించె నవ్విరించివచనంబుల తెజింగున నాధి వ్యాధులు గా|తవోనిం జేయ 
నామృశ్యు దేవత (పాణాపవోరిణి యగుటం క వాణంబులు 'దేపాంబులం 
బాసి దేవాదిభావంబుల బోందుచు మగుడ *మనుష్యుత్వంబు నొందుచుండు. 


థభీమేనాదుండు భీము? డుద్దాము( డ[ప 

తర్మ్య కెజోమయు(డు జగ తకాణు( డొడలు 
మనువ: జెలుపంగ నొడయండు సనుట మగుడ 
నరుగుదెంచుట వింత గా దతని కెందు. 


నరు లమరు లగుదు రమరులు 

నరు లగుదురు గాన నీదునందనునకు భూ 
వర వగవ నేల యతనికి. 

జిరవీర స్వర్గమఖము !సేకుణి యుండున్‌, 


(1 అగణిత దుఃఖాత్మక మి 


జ్ఞగ మాతండు దీని దొజంగి సౌఖ్యాత్మక మె 
వగ చెంతల6 జేరనియ 


జ్ఞగమునం బుణ్యాత్మపురుషసంగతి 1వడనెన్‌. 


నీకు వగవ( బని లేదు [బవ్ముకల్పితం బైన యీనిళ్ళ్చయంబు నిరూపించి 


దీరులు చెగినవారలకు వగవ రని చెప్పిన నారదునకు నయ్యకంపనుం డి 
ట్రనియె. 


చ మయ 


1/6. 


177. 
178. 
179. 


7. పలుకులను _ ఖ. చ.వ. వీ. శ.వ. రి. (బాణిజాలంబులు-ఈ. ఐ. జౌ. ఘమ. అ 
కొన్ని (ప్రతులు. 9, మనుష్యుభావంబు జము 


1. నాథుండు = శ. మ. పెక్కు. [వతులు. మూలమునందు భఖీమనాదుడని యే యున్నది. 


“వాయుర్ర్బీ మోధథీమనాదోమవశౌజా | భేత్తాదేవిన్‌ |ప్రాణినామ్‌ సరన ఆసా: (1 


చిత్రశాలా పతి. "544 


1. సేకొనియుండున్‌ - కొన్ని ప్రతులు. 


1. చెలసెన్‌ _ కొన్ని (పతులు. 


1. విశ్వంబు - ల. శ, కొన్ని |పతులు: 


150. క. 


151. వ, 


162. క. 


189. వ, 


184. ఆ. 


185. వ, 


181. 
189. 


184. 


రగోణపర్వము _ ద్వితీయాశ్వాసము 968 


మునినాథ నీవు నెప్పంగ 

ననఘం బగునీసమంచితాఖ్యానం బే 

వీని గతళోకుండ నై తిని 

మనము [పియం బందె నతిసమాధానమునన్‌. 


అనుచు వినతుం డగుటయు నమ్ముని దనరై న శేయళోకననంబునకుం జనియె 
నని పలికి పారాళర్యుండు. 


ఈయితివేోసం జాయువు 
(శ్రీయును నారోగ్యమును విశిష్టగుణంబుం 
"జేయు జనములకు జగతీ 
నాయక (వాసినం బఠించినం దగ వినినన్‌. 


అభిమన్యుండును భండనంబునం బిలుసనక 1ేళరశరాననాదివివిధాయు 
ధంబుల6( బరబలంబుల6 బడలు వజచి వీరన్వళ్ల సౌఖ్యంబును (బఖ్యాతియుం 
బడసి నీకు నడలం బని లే దని చెప్పిన విని ధర్మతనయుండు దనమనంబున 
ను_త్తమత త్త ధర్మంబు అం గిట్టిద యగుట దలపోసియు శూరులు పుణ్య 
లోకంబున సుఖం *బుండుటయుం బెలిసియు 'నెవ్వగ విడిచి వెండియు వేద 
వ్యాసమనీశ్వరుతో ని ట్లనియె. 


మును | వసిద్ధిం జొంది చనీనభూ పాలక 

[శేషు లెవ్విధమునం జేవరొక్కొ 

[కతువు "లవ్విశిష్టకర్శ"జాతము చెలి 

యంగ జెప్పి నన్ను నాదరింపు, 

అనిన విని యమ్మనుజపతితలంపు గనుంగొని కృస్ల్సద్వెపాయనుండు నీ వి 


ట్లడుగుట నీకొడుకు దొంటిమహారాజులయట్టివాండు గావున నక్కుమా 
రునకు వారలకుం బుణ్యగతిదారతమ్యం బెట్టిదియో యని యర 


1. తపోవనంబునకుం = ల. 


1. శర = చెక్కు |పతులలో లేదు. 2. బుల బొందుటయు = కొన్ని (పతులు; బుండుట 
వినియు, చెలిసియు = ల. 


+ 


1, లప్వి శవ = జొ.వ. ౫2, జాతంబుల నానతిచ్చి = ఐ. 


864 


166. చ, 


187. వ. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఫో 


కేయుట గా నోపు నని యూహించె దననవుడు నతండు మిదివ్యచి త్తంబున 
నవధరించినదానిం గా దన నెట్టు వచ్చు నవ్వానిని విన వలతు నానతి 
యిండు. 


1అనుటయు నమ్మున్నిపవరు. డాతని కి ట్లను నభ్వర[పవ 
_ర్రనులు దపఃశి పది స్తులును చానసమగు లుిదా త్తశీలురుం 
జసయెడు నట్టోచోటు లొః రృ వదయే రణశూరకోటి క 
ర్హుననుతు6 డత్యు చా త్త మగుచేట సుఖస్టితి నుండు భూవరా. 


అది యట్లుండె మహితాత్ము లయినమహీపతుల 2వరిష్థక రా శ్రనుఘ్రైానంబుల 
"జం 7ెబుంగుట మేల కాదె యంత లంతలు మానుసులు మడిసిరి గాని 
పుడమి నిత్యు లై నిలువంబడ రది వినుటయు సీమనశ్ళోకోపళశమనంబు 
సేయుం జెప్పెద నాక ర్లింపుము. 


_: వోదవ్యానమునీం/దుండు ధర్యవూనవ నువర్డ్‌ న్టీవిచరి/(తందు. సెన్నువీ విం 


సెం, అను 1_8_800 పంక్తి 





188. క. జనపాలక సృంజయు. డను 
మను జేందుండు పుణ్యమూర్తి మహిమాస్పదు. డీ 
వ్వననిధివలయములోని య 
వని నొక్క(డ యేలు దుర్ని వారస్పురణన్‌.] 

105. 


186. 


187. 


188. 


1. యుటకుం గానోపు _ల. స.ళ్మ. కొన్ని |ప్రతులు. 2. మీరు దివ్య = పెక్కు 
(పతులు. 


1. అనవుడు = ఖ. చ. వ. శ. వష. లి. ప్రసిద్ధులు = ల. శ, కొన్ని (పతులు. 
లీ. శాంతిశీలురుం, చాంతిశీలురుం-అని పాఠములు. 4. చోట్ల కొట = ఖ. చ. జ. బం 
వ. ళ. ర్‌. నంపతి = చ. భాకూ. ల వ. శ. సళ్ళ; సమ్మతి = ఈ, వ. 


మహాత్ములయిన = బక్కు_ (పతులు, వ, విశిష, గరిష, పటిష = అని పాఠములు. 
బట © © 


8. మనళ్ళోకోపళమనంబు = వీ. శ. ష. కొన్ని |పతులు; మనోరోగశమనంబు = వాం 
కొన్ని (పతులు. 


igs అధ్యాయములో సృంజయ వృశ్తాంతమందు పర్వతనారదులు అన్యోన్యము 


న్వర్గమునకు వెళ్లకుండా శపించుకొన్న కథ తెనిగించలేదు.” వ ప్రతిలో | బౌన్‌ (వాసిన 
నోటు. కం 


159, వ, 


190. క. 


191, వ, 


192. క. 


193. ఆ. 


(దోణపర్వము _ ద్వితీయాశ్వాసము లిరిక్‌ 


సంతానార్జి యయి నంతతంబుకు భూనురపూజనంబులు సీయుచుండు 
నానరపతికి నారదుండు సఖుం డగుట నతనిపాలికిం బలుమాబు నరుగు 
'దెంచుచుండు నొక్కునాండు వి పవరు అతీ పయత్నంబునం గూడికొని 
యమ్మునివరునితో నిమ్మహీపతికోర్కి దీర్చ వలదే యని చెప్పిన, 


అతః డతనితోడ భవదీ 

ప్పిత మెయ్యది నాకు నేల చెప్ప వనుడు నం 
చితగుణు(డు రూపసియు నగు 

సుతు గోరువు నెపుడు నేను సురగణవంద్యా. 


అక్కుమాకఠుండును మూ (తపురీషలాలా కు స్వేదంబులు సువర్ణంబు లగునట్టి 
వాండు గావలయు ననిన నమ్మహీవతికి నమ్ముహోత్ముం డవ్వరం బిచ్చె 
నాన్ఫంజయుండు న శ్తెటింగు తనయుం బడసి సువర్ణష్టీవి యనువే రిడి 
(పియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు ను_త్తరో తరాఖి 
వృద్ధి యగుచుండ నమృద్ది నొంది శయనాసన1నదన పా కార | పభ్భతినమ_న్త 
వసువులును గాంచనమయంబులు గావించికొని యసమానమహికీమా 
నందంబునం శీ బకాశుం డై. 


విలసిల్లుచు నుండగ (ము 

చ్చిలి పట్టి కుమారునోర6 జీరదుజిమి వెం 
గలు లగు [కూరులు గౌందతు 

వెలువడ. గొనిపోయి యొక్క_విపినములోనన్‌. 


కడుపు వచ్చి యొడలు గలయంగ జల్లించి 
పాపి పాపి చూచి పసి(డి గాన 

కచట శవము వై చి యరుగుచునుండి త 
త్కర ఫలము( దమ్ము. గలచుటయును. 





189. 
191, 


192, 
198. 


. దెంచుటంచేసి - కొన్ని (పతులు. ల్లి. [పిీయంబున ౬ కొన్ని (పతులు. 


. గృహోవకరణ = ఇ. ఎ. 2. మోన్నతి = ఇ. ఉ. ఖ. యు, వ. కొన్ని (పతులు, 
క [బికాళితుం డె = ఆ. ఇ. దొ, త, 


. వెడలం గొనిపోయె = ఆ. ఈ. అ య, ర, కొన్ని (పతులు. 


1. పరికించి = ఇ; జీరించి - ఉ. ఠ. 





866 శ్రీమదాంధ్ర మహాభారతము 
194. వ. అపాపాత్ములు దవమలోనం గలహించి యొండొరుల వధించి యందు 
నధోగతిం 1జెందిరి సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు 
గనీ పరలోక (క్రియలు నిర్వర్తించి శోక్రంబునం బలపించుచున్న నన్న శేం|దు 
కడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్చితుం డై. 
195. క. జననాథ యిట్లు శోకం 
బున గుందిన6 దనువు విడిచి పోడె యుసుజు న 
చ్చినవారలు వతురె యే 
డ్చినం 'జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్‌. 
ఎవి వోడళరావచంరి/(తము ఎ 
సం. అను 18.880 పం శీ 
196. వ. అవధానాయ త్రం బగుచి త్తంబుతో విను మని యి ట్లనియె. 
1097. సీ, సంవర్తుం డనుమహాసంయమి చదేవతాగ రుతోడి యీనున నరుగుదెంచి 
పూని యుషదష్ట యె నడపంగ హిమాచలీపాదంబునందు శ [క 
వరుణ పథృతు లై నసురలు మహామునీం[ దులును సవోయు 
లె మెల(గుచుండ 
శాలా|సమ. ఖ భవ్యనాధనంబులు గనక మయంబులుగ వ్యస్త్రకాంచ నాజ్య 
౪, దధిపయః ఫలాదితర్ప్చణ దవ్యస 
మృద్ది సకలజనులు మెచ ఎం బిక్కు 
లధ్వరములు సేసె నట్టిమరుత్తుండు 
నిశ్యపదవి *నుండ నేక్చెనయ్య. 
198. సీ, సన్యాగ్గ్షమున రాజ్యసంసద నొంది భూనురపూజ లొనరించి ను వతముల 
బృందా రకుల( [da బొందించె. దన క రి బర్జన్యుం డేంలేటం బసి(డివానే 
194. 1. బొందిరి = చెక్కు. (పతులు. 
195. 1. మే నలంత బొందదె = ఆ. జ. ట. బ, 
197. | 


bk (పాంతంబునందు కుల రో; కృంగంబునందు = ఓ. ౨, నొంద CE =కొన్ని (పతులు 


199. సీ. 


200. సీ, 


198. 
199. 
200. 


దోణవర్వము _ ద్వితీయాశ్వాసము 867 


కనకమయము లై నకర్కటరుషన క్రకూర్ణ చయముతోడం గురియు చుండ 
నయ్యర్థ మెల్ల ధనార్జుల కిచ్చుచు6 గురుజాంగలంబున( బరమనిష్ట 


నశ్వ మేధముఖము లై నరాజాగయ 
బ్లములు పెక్కు సేసె సకలజనులు. 
బొగడునట్టిపాడి నెగడె సుహో,తు( డ 
వ్విభుండు దెగియె శేననంగ వినమె యధిప. 


కాంచనాలంకారకాంతంబు లై రూఢి కెక్కీనగజములు పెక్కువేలు 
జవసత్వరూపాదిసకలగుణముల( బెం 'వెసంగినవాయము లనేకలత స 
1లమలసువర్ణ మయము లగుకొమ్ములం గొమరారుపశువులు గోటు లూర్జి 
తాంగకవిలసీదజావికంబులు గణనాతీతములు కన్య ల|పమేయ 


లఖిలరత్న విరచి తాభరణంబు అ 

నల్పములు మహీసురావళులకు 

నిచ్చి చేసె (గతువు అన్ని యేనియు నంగు. 
డత(డు నన్యలోకగతుండు గాండె. 


వడుదీవులయందు. | గీడాగతుల( దనరథము చరింప నరాతు లనంగ 
వినియు నెబుంగక విభవ మార్జించుచో [దిజల నొప్పింపనిపరమపుణ్య 
కర్భంబునకు మెచ్చి గారవంబునం దన "కతయధనము ఫాలాకుం డొసంగ 
నశ్వ మేధములు జావ్నావిపొంత శిష్టజనాకీర్ణ ములుగ జె క్కాచరించెం 


దారకములు వృష్టి ధారలు లెక్కింప 
వచ్చు. గాని యశనియిచ్చుగోవు 

లన్న గొలంది గాదు సన్నుతిపా[త మా 
శివికి నుర్వి నునికి *సెళ్ళి నయ్య. 


+ ననుట = పెక్కు (పతులు. 
= అమరిన స్వర్ణమయ - కొన్ని (ప్రతులు. 2. దజానీకములు _ కొన్ని [పతులు 


స్ట కభిలాషధనము ముం 3 నం = వొ, కొన్ని (పతులు; నెల్లెనయ్య = డర 


ఎ. ఏ. ఐ., ర,వ. 


868 


201. సీ, 


ఆ, 


202. సీ, 


208, సీ, 


ree 


ఆ 


శ్రీమదాంర మహాభారతము 
లో 


౦మౌవనంబున( దప మాచరింపంగ. దం|డి పంపున నరిగిన పింపుకలిమి. 
"సేతువు జలధి. |బఖ్యాతంబుగా నొనర్చినమ ర్త వ్రలోకపావనవిభూతి 
క్రైలోక వ్రకంటకు దశముఖు బంధుయు క్తంబుగా. జంపిన క లిత నమ్ము 
వాలురమరణంబు వాటిల్ల కుండంగ( "జేసినయత్యంతచి తమహిమ 


గలిగి యశ్వమేధములు మున్నుగా ననే 
కాధ్వరము లొనర్చి యఖిలజనుల( 
దల్లి వోలె నరసి దశరథ రాముండు 
గాలవళత నొందె. గాదె యధివ. 


పూర్వవంళ్యులం గావం బూని వియద్గంగ నవని భాగీరథి యనంగ( బజిపీ 
శ[క్రుండు మెచ్చ బరా[క్రమంబునం జేర్చి య(పతివాతముగ నశ్వ మేధ 
యాగంబు లొనరించు నప్పుడు వేయువే లరదంబులందు. గన్యల నలంకృ 
తలం జేసి యునిచి రథంబు రథంబున కిభములు నూలు *నూ జేసి యేమ 


గేనుగు నకు గుజణ్బములు వేయేసిపాటి 
హయమువాయమున కట్ల గోచయ మమర్చి 
భూరిభూరియుతంబుగ భూనురులకు 
నొసంగినట్ట భగిరథు( డున్న వాడె. 


అర్థి విశ్వావనుం డాదిగాం గలుగుగంధర్వులు వాద్యీవాదన మొనర్చ 
నప్పరోనికురుంబ మాటలు 'కాటలు నై వినోదింపంగ నమరగణము 
బహువిధాలంకారభంగులు విన్నాణములు నూవ దివ్యమునులు నుతింప 
మన.జలోకం బెల్ల గనకాన్నవ(న్తభూపషణదానముల దృష్తి సనంగ నశ్వ 
మేధసమితిం శేసి మెప్పించె నిందుని 

ళతతమాధ్వరమ. న నతడు వాయము 

నాస పడిన నిచ్చె నాడిలీపునిం జూపు 

మా ధరిత్రి నిపుడు మనుజనాథ, 


Tr TTT NMS RS eC ప wl Te 


201. 
202, 
208. 


1. దం|డివోలె ఠా ఊ, ప వ, 


1. నూజేర్చి- ర. వ. స. ళ్ళ. వెక్కు (పతులు. 


క్షే 'వాద్యము లొనర్పు = ఐ. లీ. " 


(£7) తోణపర్వము _ ద్వితీయాశ్వాసము 969 


em 


204. సీ. జనన మాదిగ వాకళాఫనుకరమున. (బభవించు చేయును జాలు( (చావి 
చ్వాదశదినము లాత(డు గారవింపంగ వర్జిల్లి పం|డెండువత్సరముల 
[పాయ మై రాజ్యసం| పా _ప్తికి నేతెంచి యర్కునియుదయంబు న_స్తమయము 


నగుపట్లు పొలిమేర లై నమవోకే[త మంతయు నొక్కండ యనుభవించి 


ఆ, యన్న పర్వతముల నాజ్యనదుల విప 
భోజనము లొనర్చి రాజసూయ 
ములును నళ్వ మేధములుం సె మాంధాతృం 
డింద నిలిచెనే నరేం| దోముఖ్య. 


౭ 


205, సీ, అనిమిపోసురయుద్దమున. నసురావళి సమయించి వర్ణా|కమముల నేర్ప 
రించి భూమి యల్వంకరించి యగ్నిష్టోమ. వాయమేధ. వాజవేయాతిరా త 
పౌండరీకము లన(బరంగిన యధ్వరంబు లనేకములు సేసి భూసురులకు 


నఖిలభూములం గలయర్థంబు లెల్లను దన కని యేమియు నునుప కిశ్చె 


ఆ. శ్నుకునల్లుం డనంగ శో ఖిల్లుతనయందు 
ధర్మత_త్త్వ మూర్దితముగ నియమ 
నిష్టు( డై. యయాతి నెగడ శాళ్వతుం డయ్యె 
శే నృపాల యమ్మ హాక్టరుండుః 


208. సీ, ఓర్వక "పెక గ్రాండ్రు రుర్వీళు లొక్కటం లై బె వె. శ్తి వచ్చిన భండనమున 
వారి హేతిచ్చ[త వావానధ్వజములు నటిీకిన న నడూోనడు నడి(కి వార 
లభయంబు వేడిన నంథజం. గృహం గాచి *యేలె నీపెన్నేల..'యెల్ల 6 'దొన 
కొని యధ్వరములు *వెక్కు లొనర్చి వేడుక జాయసమ్ములు 

నవూపములు మోద 
ఆ. కములు లోనుగా(గ౮ గలవంటకముల ను 
ర్వీసురావళులకు( (బీతి జేసి. 
దక&ిణలుగ మణిపవితానంబు లిచ్చిన 
యంబరీషు6 జేమి యయ్యుం 'జెపుమ. 





204. ఫి. చం[ద అ టం. ప్‌ ము, 


206. 1. పెక్కండ్రయు (ను) ర్వీళు - కొన్ని పతులు. 2. నడనడికి - కొన్ని (ప్రతులు, 
లి. యెలమి నీపెన్నేల - ఎ.ఖ.చ.జ శ. 4. వె క్కొనరించి-ఒ. ఓ. బొ.క.ఖ.ష 


870 


207. 


208. 


209. 


207. 


209, 


om 


౭ 


౭m 


శ్రీమదాంధ మహాభారతము 
Ww 


లతభార్యల నుపలాలించి యొక్కొక్క- 'వెలందికి 'వేవురు వేవు రాత్మ 

జులు గాగ బది!కోటు లలఘుమూ ర్తులం గాంచె వారును 
దోర్భలోటజ్జ్వలులు నార్య 

చరితులు వై చేర్చి తురగమేధంబు లందటు బహుదతిణోచా_త్తభంగి( 

జేయుచు దనపంపు సేసి వ _ర్తింపంగ6 చానును వి శుతాధ్వరము లొప్ప( 

బెంపుీీసొంపును సు వత సంపదయును 

నిర శ్రైల(శ్రద్ధయును కర శ్రనిపుణతయును 

నెణయ శశివిందు' డొనరించి నెగడ నతడు 

నడయం జూలెనె యెన్న (డు (జడనియొడలు,. 


= అధికతపంబున నగ్ని నారాధించి (పత్యతు మగుటయు (బవ్మాచర్య 


వృత్తంబు దమమును +వేదవి_త్త్వము నహింసయు జా[తదానంబు 

శమము వరము 
గాం గోరికొని వేదికాస్థలి మణికనకాత్మిక మొ ముప్పదాజు యోజ 
నముల దైర్యము నంత కమరువిస్తారంబు. గలుగంగ నొనరించి [క్రతువు సేసి 
వి|పతతులకు దాని నతి పియముగ 
నిచ్చి తనెపేర గయ నుతి కక్క వటము 
పొగడు వడయంగం బుణ్యు6 త నెగడె గయుడు 
భూవరో త్తమ యత జెందుం బోయె 'జెపుము. 


ఇరువది వేవురు పరిణతేపాచకు లభ్యాగతులకును 2న తిథులకును 

అాటించి [కొత్తగా బవలునురేలును వలయునన్నము లిడ వెలనె. బశువు 
ల్ఫ ను_త్తమగతికై తామ చనుదేర విశసించు నమరులు వేడృతోడం 
బొడసూపి కడుపార గుడువ వావిర్భాగములు చెట్టు నివ్విధమున మవోద్భు 


గ్‌ కోట్ల యలఘుమూ ర్తుల = క. ఈ. ఎ. 2. మెయిందేసి _- శ. వ. 
క వేదవ్భ_త్తము -వహా 


1. యాజకుల - ఖ. చ. జ. ఛాకూ. వ. శ. లి. నర్జులకును -వ, లి. తార చను 
చేర _ "పెక్కు (పతులు, ం 


210 


౨11. నీ. 


210. 


ది 


{ 


గె 


దోణపర్వము __ ద్వితీయాశ్వాసము 871 


. తముగ నొనరించె సత్రయాగము దదుత్స 


వంబు గొనియాడవచ్చిన వార లెల్ల 
* బచురపుణ్యాత్ము. డన నొప్పె రంతిదేవు 
డవ్విభునకును వలనె లో-కాంతరంబు. 


శళరభేసింహా వ్యా ఘన త్త్వ్వచయంబుల నేడిక *లె ట్టట్ట యెక్కి యాడి 
కట్టుచు విడుచుచు. గణ్వా[ళమంబున దమియింపంగా సర్వదమననామ 
మిడి యె నమ్ముని పదంపడి మవారాజ్యపదస్థుం డై_ కాళిందితటమునందు 
ఛాగీరధీ తీరభాగంబునను సరన్వతినమీపంబున వాజి మేధ 


రాజనూయాదివివిధాధ్వరము 

లొనర్చి కనక నిర్మితక రితురంగమరథంబు 
లసద్భృశ (పీతి విపుల కొసంగె భరతు, 
డన్న రేం [ద చం[దుండును జన్న వాడ. 


మిజు బల్లంబు టై. మెలంగంగం దనరథ।| పముఖవాహనముల. 
బఠిప ననువు 
గా కున్న మేదిని. గడుసమస్థలి గాంగ వెరవున నొనరించి విశుతముగ( 
దన'పేరం బృథివి నాం జనం జేసి గోరూప యెనయన్వసుమతి 
నమరేగణము( 
బనిచి యోషధులును బహురత్న ములు. విదికించి కీజగంబు( బోషి౦చె. 
బృథుండు 


* నేనె నానాధ్వరము లవి చెప్ప నేల 


సక లధాతియు (వావ్మాణసమితి కిచ్చె. 
నమ్మహానుభావునకును నతులయశమ 
కాక సుస్థిర మయ్యె చే కాయ మనను. 


4, [బచురపుణ్యు డన - సెక్కు. (పతులు; [బకటపు ణ్యాత్ము. డన = వా. 


1. సింవోత్యు[గ = కొన్ని పతులు. ౨. లట్లట్ల - వీ. కొన్ని (ప్రతులు. లి. వాజ 
చేయ _-అ. ఇ. ఊ. ఎ. ఏ. ఇ 


1. నగము - ఒ. ఠ. ల. వా. 2. జనంబు = కొన్ని (పతులు. 


218. చ. 


214, వ 
215. ౩, 


216. చ, 


శ్రీమదాం ధ మహాభారతము 
| 


సీ. (బవ్మావిద్వేషంబు పరికించి కోపించి యవిధేయుం డైన సవాసబాహుం 


బరిమార్చి నృపతుల దర మిడి తునుమాడె నిరువదియొక్కమా ల్లచోట 


రాజ యోగ్యములు ధరాసురార్హ్శ ంబులు 'నగునధ్వరమలు చెక్కా_చరించె( 


గళ్యపునకు నిచ్చి కాశ్యపి యనువేరం 
జన(గ జేసె నుర్వి జామదగ్న్యు 
నిను యమ్మవహోత్ము(డును బరితోషవి 
(థాంతి గలిగె నేని [బదుక లే(డు, 


నలుమడి నీకు నమ్మనుజనాయకు లేమిట జూడ వచ్చినం 
దలంప భవీీత్సుతుండు ననుచాత్తుండు వారలకంశు నెందునుం 
గలయది దిని కేలయధికం బగునెవ్వగ నింత నొవ్వని = 

శైలిని మనంబునం *జొనుపు ధీరతసారత గూర్చు 'నేర్చునన్‌. 


+, అని నారదుండు. 


ఆయువును బుణ్యమును బిర (శ్రయు. "దేయం 
జాలుషోడశ రాజన్య చరిత మిట్టు 

'నెస్ప 'నేర్పుడంగా సని సృంజయుండు 
ey యేమియు బలుకకుండె. 


పలుకక యున్న యద్దరణిపాలుం గనుంగొని యమ్మునీం[ దుం డే 
చెలియంగం జప్పినంతయు నతిస్థిర మె భ వదీయబుద్దియం 

దొలనెనొ బూదిలోనం [గమ మొందంగ చేల్చిన'శేయి వోలె ని 

పృల మయి పోయెనో యనుడు. oo మెక తగ నాత( డిట్లనున్‌ : 


Fa 
నలి 





216. 


1. యవిజేయు డైన = భఛాకూ. ర.ల. వీ శ, వ 


. కొన్ని స. ఏ. డనగ య 
మ్మ వోత్ము డతులనంతోవ వి|భాంతి _ ల. 


1. లెమ్మెయి = బెం ణం ల త్పుతుండునను దాత్తుడు = భారూ. ఇచ్చటమూలము 


“అయజ్యాన మచదాకిణ్యం మాపు|త్ర మనుతప్యథాః/ పతే చతుర్భద తరాన్త్వ్రయా 
భదశ తాధికాజ”. -చితశాల్మాపతి. 7-0-15; త్సుతుండు నునుచాత్తుండు = వా. 
చెక్కు. పతులు. లి. నినువు - ల; నినువు - వ. 


1. నెయ్యివోలె _ ఆ. ఇ. ఈ శ. కొన్ని |వతులు. 


217. 


218. 


219. 


220. 
22]. 


బి22, 


వం 


ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 878 


: పుతళో కాపవాంబును బుణ్య!తమము 


నై నయాఖ్యానమున నాదుమానసంబు 

కలకయంతయు( బాసె నిష్క్లల్భుషుండ 

నైతి నీదయం జేసి సు 

a Hs 

అనిన విని య శ్రపోధనుండు (పీతుం డై నీ శెద్ది "వలయు నడుగు మిచ్చెద 
ననుటయు సృంజయుండును దేవా | నీవు పనన్నుండ వగునంతకంబు 
మిక్కిలి వలయు నది 'యెయ్యది భన తృ సాదభాజనంబు లయినవారికి దుర్గ 
భంబు. ల్‌ నలా గలవే: 'యనుటయు నమ్మునివరుండు. 


|ముచ్చులమూఢత్వమునం 

జచ్చి నరక వాసమునకు( జనినతనయు నే 
చెచ్చెద 'మగుడ(గ వే నీ. 

కిచ్చెద వగ పుడుగు మింక నేనియు నధిపా, 


అని చెప్పిన. 


దేవముని యిమ్మెయిం దగు 

దీవన యిచ్చుటయు నరుగుదెంచె సువర్ణ 

ష్టీవి గడు నమత దుగ” 

ణు (ప మోదసంభృ తాత్ముం డయ్యెన్‌. 


ఇవ్విధంబున న _త్తవస్వి యిచ్చిన యక్కుమారునకు సృృంజయుం డ(న్ర్రశిత 
గావించి వివాహాం బొనోేరించి యతండు యాగంబుల( "ద్యాగంబుల భోగం 
బిలం దనమనంబునకు( (బియంబు సేయుచు" 'నంతానవంతుం డె నెగడిన 
నతం డత్యంతస సంతోషంబునం బొదలె నిట్లానువర్ధ పీవి యళశిశి తా వన స్తుండును 
wh నయాగక ర్రయు నత్యాగవిదితుండును నేనభోగ 
భాగియు' నీనంతానవంతుండును నగుసనమయంబున ' నమయుట శోరణం 





217. 
218, 
219. 
222, 


1. తరము - స (వతులు. 
1. వ్రీయంబు - ఖ. చ.'బ. భాకూ. వ. వీ 
1. సంతోషముతో నిచ్చెద - వా. 


1. రించె నతండు - కొన్ని (పతులు. 2. సంతానమహితుండును - ఇ. ఈ. ఉ. ల. 
కొన్ని (పతులు. . ~ ఖ్‌ ఇ - | 


874 


228, శే, 


ల224. క, 


శ్రీమదాంధ మహాభారతము 


బుగా నన్నా రదుండు గారుణ్యంబునం (గమ్మణ వానిం ిగలిగించె నదియ 
ట్రుండె నవ్వీ వేషంబు లన్నియు సంపన్నంబు లయి ఇశెర్యంబున శ [తు 
*ధై ర్యంబు దూలించి మేలిమి వడసి నాకీలోకసాఖ్యంబునం బొందిన 
వాసవపౌతునకు వగచుట వివేకంబుతెరువు గాదు విను మీలోకంబు 
కీదుఃఖబహుళం బగుటయు( దపోచానాద్యను స్టానంబుల మానవులు సురలో 
కంబు సాధింపం "జూచుట సు పసిద్దంబు గాది నీ వయ్యర్జుననందనుం జెట్టి 
పుణ్యపరులకుం బడయ నరిడి యగుపదంబున నునికి చలియుటకును జావ 
నంబు లన పలువురు భూపతుల వృత్తాంతంబులు వినుటకును ఫలం బయిన 
సరిజ్ఞానంబున సమా ఛానమస్టిరుండ వె యుండును పోయివచ్చెద నని పలికి 
పారాశర్యుం డంతన్రానంబు సేయుటయు ధర్మసూనుం డుపళమీతళోకుం 
డయ్యును వివ్వచ్చుండు వచ్చిన వానితో నే మనువాండ ననుతలంపు వుట్ట 
నూరకుండ నని సంజయుండు సెప్పుకియు. 


అతనితో ధృతరాష్ట్రం డిట్లనియె గీడి 
సంగరమున సంశ_ప్పక్షసమితి నేమి 

సేసె సుతువార్త యెవ్వరు చెప్పి రాత 

1డట్లు చెగుట యెణిం7 యె ట్లయ్యి( 'జెపుమ. 


అనిన విని సూతసుతు. డి 

ట్టను6 'బేరడవులు దహించుననలము చందం 
బున సంళ _ప్పక సేనల 

ననిమిషపతిసుతుండు ది వుం డై *పొరి వుచ్చెన్‌. 


= అరునము(యు కిబిరందమునవ్‌ నచ్భునాడ దుర్చిమి తొంబులం గలి క్చొవ్తునితోం వాన్నుణ్‌ నప 
గో ణో ణ్‌ 


225, వ, 


229, 
224. 


సం, 7?_50_1 


అట్లు మర్దించి మగుడు నప్పుడు మాధవు నాలోకించి. 


ర గరులుచె - ఐజఒ 4 వై న్యంబు -ఏ.ణ. లీ. లో కానందంబు = పెక్కు 
[వతులు. " నంఖరూప మగుటయు _ భాకూ. 7. బూనుటయు _ కొన్ని (పతులు. 


1. డట్టు ఇల యెరింగి _ ల. కొన్నా (పతులు. 


1. దీపు = _ ఈ. ఊ ఏ. ఒ. £. పొలియించెన్‌ = ల. 


ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 875 


226. చ, కలయంగ దుర్నిమి త్తములు గానంగ నయ్య మదీయచి_త్తముం 
గలంగెడు మేను [మానుపడంగా. దొడంగెన్‌ గురుం డారయంగం గే 
వలుడ నృపాలుం *జీచెసకు వచ్చినొ యన్న 'నతండు రాజం ద 
మ్ములు సుఖు లొండుమై నకుభముం గల దిప్పు డెటుంగ నయ్యుడున్‌. 


౨2౨7, వ. అని పలికె దదనంతరంబ యర్ధామోదరధనంజయులు సంధ్యాసముచిత 
కరణీయంబు 1లొచరించి యరుగుదెంచి నిజశిబిరంబు *సొ తెంచి రది చిట్లిన 
చి|తరూవంబులు గలకుడ్యంబునుం బోలె వివర్ణాకారు లి నజనులవలనం 

ఫై బాడణి యున్నం ద [(త్పకార ౦ బునుసంధించి యన్న రుండు నారాయణున 
క్రి ట్లనియె. 


228, క, నె నికులు నన్ను. గనుగొని 
యాననములు వాంచి తొలగి యరిగద రది యే 
మో నే(డు వేణువీణా 
గానిన్వనములును వీటం గలుగవు కృష్ణా, 


229 క. ఈమేలు (పజ కొనర్చిన 
యామహిమకు నెలవు గొంతి యగతనయుం డో 
భీము డొెకొ 1తమ్ముంగుజ్ఞలొ 
కో మణి యొవ్వరొకొ తలంపు గొలందికి మీన్‌. 


280. ఆ. అలరుమొగముతోడ నభిమన్యు. 'డేలకో 
యెదురు రాండు నాకు 'నెట్టేవా ర్త 
చెవులు సోంకు నొక్కొ చే వెట్టికలంచిన 
భంగి (దిప్పుకొన( దొడంగా మనము. 


226. 1. డద్దెసకు వచ్చెనొ - ఇ. ఈ. ఉ. ర. ల. వా, 


227, 1. లు దీర్చి - ఏ. చ. భాకూ. వ. శ. వ. 2. [పవేశించి రది - చెక్కు. పతులు. 
228. 1. వంచి _ కొన్ని పతులు. 2. స్వరములును వీట - ట. ల; క్యణనములు వీట=ఎ. 
229, 1. తమ్ముకుల్హిలొ - శ, శర. వ. 

లు . 


980... 1. మాట - పెక్కు (పతులు. 


376 


281. 


వలివి, 


288. 


284, 


ఏల్‌, 


281. 
232, 


283, 


వ్య 


ఖర్‌, 


ర్‌ం 


1. చొరనంచును _ డ. ణ. న. ప. శ్ల, వ. 


శ్రీమదాం ధ మహాభారతము 
జో 


పలు*మాటల కిటు మజుమా | 

టలు వలుకని కృష్ణుతో నడలు మది మొలవం 
బలుకుచు ధర్మసుతుని విడి . 
దల కరిగను మోము వెల్లందనముీనం గదురన్‌, 


ఇవ్విధంబున నరిగి యన్న ర సతిబంధుమీత్రు, లును మాన్య రాజన్యులుం దానును 
నొక్కయెడ నున్నం ద్మత్చ చేళంబునకుం గేళవుండును దోడన చనం జని వా 
రుమ్మలించి యునికియు వారలలోన మఖ (దాసూనుండు లేమియుం జూచి 
సవ్యసాచి యడుగులు దొ[టుకవ పడ నక్కొాలువులోనికిం బోయి కలయం 
గనుంగోనీ యెొలుంగు రాల్పడ నీ ట్లనియె, 


ఆననములు వెలు వెళ్ల 0౦ 

గా నడ లొదవినది మీకు గానం 'దడవ మీ 
లో నభిమన్యుండు లేం జే 

మో నాకుం జెప్పు 'జేల యూరక యుండన్‌. 


ధనురాచార్యుండు దగ6 బి 

నిన్న పద్మవ్యూవా మొరులు నేరరు వారు మం 
చనుమానింప కతని జొరు . 
మనరు గాదా మీయుపాయ మాటుడిం బోవన్‌. 


అమన సొచ్చుచొప్పు చెలియకా వినె నంతియ కాని యిమ్ములం 
(గమ్మఅుభంగి వా(డు విన గానండు దీని నెటుంగకున్కి. ణా 
పమ్మున. బోయి మీరు సొర(బంచిన నుక్కునం జొచ్చి యోధబ్బం 
దమ్ములచేత (మగ్గండు గదా కురువీరులు సుట్టు శేముట్టినన్‌. 





1. మారునిట్టు _ అ. ఉ. ఊ. శ. కొన్ని [పతులు. ౨9. ననూనన్‌ - అ. ఆ. ఏ. ట. 


1. కొన - కొన్ని పతులు. 


1. దడవి - కొన్ని |వతులు. 2. నినిదియేమో నాకుం - అ. ఆ. ఈ. కొన్ని [పతులు 


2, వివేక, విచార _ అని పాఠములు, 


1. నుంబడన్‌ _ కొన్ని (పతులు. 


(48) (బోణవర్యము _ డ్వితీయాళ్వాసము 877 


286. మ. వారిమేనల్లుండు గొంతికూర్చుమనుమం డస్మ త్తనూజుండు సం 
గర కేళీనిపుణుండు దివ్యశరశిజాశాలి యవ్వీరు నె 
వ్వ రొకో నేలకు దెచ్చి రొక బ్రారునిచే వాం జేల చిక్కుం బొరిం 
బొరిం బెక్కరీ(డురు విచ్చుచుం బొదువుచుం బోరాట ీగల్లం జుమీ. 


వల. క. గురువులకు భక్తు. డుదారు(డు 
గరుణ గలండు శార్య థై ర్యగాంభీర్యధురం 
౧ ధరుండు మొగ మోడు *నానుర 
వరపౌొత్రుడు లేమి కోర్వవచ్చునె చెపుండా, 


286. క. అన్నగు మోమును నత్తెలి 
గన్నులు నవ్వెడందయురము.! గన్నారంగా. 
గన్నను (బదుకుదు. గానక 
యున్నను [వాణంబు కెట్టు లుండ(గ 'నేర్చున్‌. 


వ589, సీ, వాంసతూలళికపాన్పునందు. ేబొం దెడు మేను కఠినంపు నేలతో. కిగదినె నేండు 
గొడుగులనీడ వె నడర6 జెన్నగుమోము పొరిం బర్వుీ వెందూ? 

(బుంగె చేడు 

లలనలు లీలమై. గొలువ నుండెడుభోగి వజళులలో నున్న వాండు నేడు 

నానాజనములకు నాథు( డై శోభిల్లు దొర యనాథత్వంబు. బొరనె నేండు. 


ఆ. వినయరతు(డు వృాదయవిదుండు సుభ|దోగా 
రాబుపట్టి మగలరాజు మాన 
ధను(డు దివిజరాజుమనుమ.డు నాచెలి 
కాడు ముద్దులా(డు లేడు నేండు. 


286. 1. వ్వరకో వ, శ. కొన్ని (పతులు. 2, డును = కొన్ని (పతులు. 8. వుమైంజుమీ-వ. 


బల". 1. చేసురవర = జ. ఠ. ణ. న. ళ.. 


క్షే 


289. 1. బండడుమేను స. సూ. ళ,; నుండెడు, నొంచెడు = అని పాఠములు. 2. గలసె 
నేడు ౬ కొన్ని (పతులు. లి. వెంధ్లూళి _ చెక్కు (పతులు; కెంధూళి - ఈ, త. ప, 
ల. వా. 4. గారాపు = శ. వమ. పెక్కు (పతులు 


978 శ్రీమదాంధ్ర మహాభారతము 


40. ఉ. అక్కట మందభాగ్యునకు నట్టితమూభవరత్న మని ధి౯ా 
డక్కు. విధాత నిర్ణయుం డొడంబడునే కడు మేలివస్తువుల్‌ 
'వెక్కుదినంబు లున్కి యరిబృందము *విల్చినం భోటుబంట వై 
యక్కడ కేల పోయితి మవోగుణభూవణు( గోలుపోయితిన్‌ , 


లీ41, వ. అనుచు జదీకిలం బడి ఫల్గునుండు. 


లీ42. ఉ. వో యను ధర శ్రరాజతనయా యను నన్నెడంబాయ నీకుం జ 
న్నే యనుం దల్లి 1నేంపం జనునే యనుం గృష్ణు(డు వీ.డె వచ్చె శా 

వేయను నొంటి వోక6ం దగవే యను చేగతిం బోవువాండ నే 
నోయఖభిమన్యుండా యనుం [బియోక్తుల నుత్తరం 'దేర్పవే యనున్‌, 


248. వ, అని మణియు ననేకపకారంబులం 1లవించి యుధిష్టిరు నాననం 
బాలోకించి. 


244. ఉ. పావని సేరి యుండండొకొ పార్ష తుం డచ్చట అేండ యొండుమె( 
బోవ(గ6 బంచితే |దుపదు బోంకి సాత్యకి రాక తక్కెనే 
భూవర మత్స్యనాథు6 డెట వోయెనొ డెప్పర మైన నీకునుం 
గావంగ రాక *తక్కెనొ తెగం గత మేమి సుభదపట్టికిన్‌, 


=? ఆొడ్డనుండు ధర్యరావా నలిమన్యుండు నబ్బినబిధంటు నడుడుకు ఎఎ 
సం 7.500405 
245. క. పడు గాక యేమి వగజం 
గడిమి *మెజసి చంప నొంపం గనియొనె నృప నీ 


కొడు కిట యట నూడక యె 
క్కుడు *మగ(టిమి నురికి చేరు గొనియెనె పోరన్‌. 





240. 1. మేటికిన్‌ - తి. ల, విచ్చిన _ కొన్ని (ప్రతులు. 


242. 1. నొంప దగునే - అ. ఆ. ఇ. ఈ. వకు వ్రతులు; నొంప దగవే ౬ వ. 
248, fu బలవరించి - ద. న. ప. 


244, 1. యుండెనె _- ఇ. ఈ. జొ. క. న. 


245. 1. మెయింజంప - ల. &. మదమున - జ, ద. ప ముదమున - ఐ. 


246. 


వ, 


247. చ. 


248. 


249. 


250. 


251. 





247. 
వ4ర, 
249. 


250. 


251, 


క్‌ 


ద్రోజపర్వము _ ద్వితీయాశ్వాసము 879 
ఆని పలికి ని టూర్సు నీగిడించి చింతించి. 


పలువురు సుట్టుముట్ట-కొని వాణక ఎ్రపాణిముఖా నళ (శ్రుపం 

కులం "గడు నొంపగా6 దనకు దోడ్పడు వారలు లేక నకా మదిం' 
దల(పడ య త్తటి౯ రపువధంబున కెయుము తండి యేను గొం 
దలమున6 బొందకుండ నని ళా. బలుమాటును జీర కుండునే. 


అక్కట తప్ప. దలంచితి 
నక్కాలందులవా. డె క్‌ ఎషునల్లు(డు పోంన్‌ 
అ ౧ 
(సుక్కు నె జావాగర్వము 
దక్కునె నాకొడుకు మిన్ను దలై బడినన్‌. 


పిన్న నగవుతోడ+ కె న్నెసలారు సౌ 
భదుమొగము సూడం బడయ కున్న 
వాడ నామనంబు (వయ్యలై పో దిడి 
ఇఅాత( జేసినది యొకో తలంప, 


పలువురు (కూరత అాలుని( 

జలము కొనీ వధించునపుడు శౌరిని నన్ను 6 
దలంవీరొకో మనముీల వా 

రలుచానికి నేమి నీంగరా దయ్యెడినో, 


కటకట ేరిన పెన్నె 
త్తుట బొ త్రిల్హి యున్న మేనీతోం గొడు శేచ 





1. దను నొంపగా-కొన్ని (పతులు; తగ నొంపగా = జ. ద. బ.వ. లీ, జేయుము, 
"శ్రేయునము = అని పాఠములు. 


1. దనవై బడినన్‌ = కొన్ని (పతులు, 
1. చిన్నినగవు = ఊ. ఎ. వ. జొ..ఖ. శ." 


1. రకో = కొన్ని పతులు. 2. నవారలు = కొన్ని ప్రతులు. 8. నేమి యెరుగ- 
జ. వ. స. ళ్య; నేమనంగ రాదయ్యెడినో = ఒ. గ. ట. శ. మ. 


1. తోడం గొడు కెచ్చట-అ. అ; ఖల, వ. వీ. శ. వ; తో నాకొడు శెచ్చటంఓ, ఛ. 


880 


ల52. సీ, 


శే. 


బిర్‌లి, వ, 


254, సీ, 


శ్రీమదాంధ మహాభారతము 
ల 


క్కూటిం బడి యున్నా(డో *య 
చోటు నూపెడువారు లేర చూచెద వానిన్‌, 


కేపడ్రియుండీ వాం డిల6 బొడిచినచందురు [క్రియ కీదత్తలము 
వెలింగింవ కున్నె 
యే మని నాతోడం | బేముడించునొకో సుభ (దీపు తుని జూడ. 
బడయ కీకుని( 
బగతుర నిర్జించి మొగముపోటుల నొచ్చి పొడనూప రాండయ్యె. 
గొడుకు నాకు 
నడీోలున. దల్లడపడి యెడు దొవది వంత మాన్సింప 'నెవ్వరికి వశ మె 


యని యలంతమైం బలుమాట లాడుచుండి 
తలంచి మణీయును ధర్మనందనునియాన 
నంబు వీఊంచి నిర్భర నాథతనయు. 

డెలు(గు గుత్తుక6 దగులంగ నిట్టు లనియె. 


సంశ_ప్పకసమితితోడ దమకించి పోరి పోరి కౌరవనై నికుల సింవానాదంబుల 
వింటి నప్పు డెలుంగెత్తి యుయుత్ఫుం డాడినమాటలు నాకర్ణించితి, 


“వెనంగంగ6 జాలరు వీభత్సుతో మీరు జాలుని 'నొక్కరు( బలువు రిట్లు 
సంపితి రది మీకు సంతోషకాలమే యేడ్తురుగా కార్వ'నేల చెపుండ 

వారికి నర్జునునకు నియం బొనరించి [బతుకంగ వచ్చునే భవున కైన 
నది యట్టు లుండె నీయధిక్రపాపముఫలం బెట్టును *జెలుపక యేల తక్కు 





నలి, 


జీర్‌లి, 
254. 


2. యచ్చటు నూవెడు...చని యే జూతున్‌ = ఎ. 


1. పడు గాక వాడిల ఎ ఊ. ఎ. ఏ, జ, బ.వ; పడియున్న వా డిల-అ. ఈ. ఐ.క. 


ర. వా. ౨. రణస్థలి- న. ల. వుతకు - కొన్ని ప్రతులు. 4. కున్న, కుండి = 
కొన్ని [పతులు. 5. లంది, లొంది = అని పాఠములు. 6. వారింప - వా; మానింప = 
అ. ఆ; మాన్పంగ - ద. న. వ, వ. 


1. కింపుచు బోరునప్పుడు పొరింబొరి కౌరవ = వ. 


1. నొక్కని _ కొన్ని (పతులు. 2."కుడువక _ ఊ. ఏ. చ, వ. 


వరల, కో. 


ద్రోణవర్వము = ద్వితీయాశ్వాసము 981 


ననియె నవ్విధమున కనరిసేనరెమోధుల 
నతడు వలుక వీనులార వినియు. 
దెలియ నై తి వాసుదేవుండు విసోయెన 
యని తలంచి దాని నంత 5గొనక, 


మనుజాదిప కతగునమయం 
బున నీ వెజింగింప6 గన్నం బొరి వుచ్చనె వే 
కీ 5నుదెంచి నీనుతుం బొది 


వినీయెడ( ద్మృత్కూర యోధవీరుల నెల్సన్‌, 


£56, క. 


వర. చ. 


258. ఆ. 


లి. నర్ధెన=-ల. 4. యెనే యని తలంచి స. ళ; 
5. గొనన = ఇ. ఉ. క. ఖ. డ. భాకూ. వ. న. ళ్ళ. వా. 


వీర55్‌. l 


అని పలికి మజియు. గొడుకుం 

బనవుచు శోకమున మును(గుఫల్లునుని( దగం 
దనకరముల బొదువుచు ని 

ట్లను వారి చిత్తంబులోన 1నడ లూనంగన్‌, 


ఇటు దగునయ్య శూరులకు 'నెల్లను బోకడ "యిట్ల కాదె యే 
మిటికి నలందురణ మొనలు మేకొని యాయుధజీవనంబు నూ. 
దుటయు నెటుంగవే రిపుల [దుంచి యశం విల నించి పుతు( డె 
క్కటి దివి చూజకోల్‌ |పియము శా కిది య్మపియమే తలంప(గన్‌, 


ఎజుగవలయు దాని నెణీ(గి కోవిదుం డగు 
నట్టినీకు వగవ నగునె పార్ట 

నీదువంత సూచి నీవారకీలందలు 

దీను లైరి వీరిం 'దేర్చవలదె. 





యెనా యని తలంచి.నీ. 


. తెగు సమయంబున = బ. _ 2.- తనయుని కపటంబున బొదివిన = ఊ. ఎ. వ్య 


తనయుని బేరుక్కున బొదివిన = ద. 8. యధమ [కూర యోధ _ ల. "పెక్కు [వతులు. 


256, క్షే 
257. 1 
258. 1 


. నడలు కొనంగన్‌ - ద. 
+ యట్టకా దె a కొన్ని (పతులు. 


3 
. డన దగుదు వట్టినీకు దగునె పార్ట _ ద. ప. వ. 2, లెల్లను - "పెక్కు పతులు. 
ల (థి ౧౧ 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 


259, వ. వీరలం జూచి తగుమాట లాడు మనీన నత్యంతళో కా కాంత స్వాంతుం 
డగుచు. సుభచాకాంతుండు  గడ్గదక ంఠంబుతోడం దోడంబుట్టువుల 
కి ట్రనియె, 


260. చ. మనసిజమూ ర్తి మైనయభిమన్యునిమాటలు వీనులార శే 
విన వలతుం దదీయమృతి వేడ్క. నొనర్చి వారు [గక్కునం 
ని తగ వాని6 గాంచి మఖసంగతిమె( జరియించునట్లుగా 
ననిశెద నేంటిపోరు చెలియం గలభంగోయు మీరు నెప్పుండా, 


61. వ. అని మటియును. 


262. చ. ఆలవు( జలంబు "శౌర్యమును నదన్ర్రమవా _త్త్వము6 గల్లునిందజుం 
గలుగ (గ నెట్టు సచ్చు క్పేలఘస్నరుచే నయినం [బచండదో 
రృలవిభవాభిరాము6డు మఖ దమతుం డిది యెన్ని భంగులం 
దలచిన బోల కేమిటికతంబున నాకిఘను. డిట్టు అయ్యెనో. 


268. క. మిమ్మును బాంచాలురం గడు 
నమ్మి చెడితి వాని రతణమ్మునం (బెొఢ 
త్య మ్మిట్లు లేమి యెటి(గిన 
నెమ్మెయిః గాచికొన నేరనే యజ్బాలున్‌ . 


264. క. రథవితతి వజపి మీ రవి 
తథముగం కేగవియంగ మిమ్ము. దాంకి కలచి యే 
రథికులు సమయింశీచిరి యరి 
మథనభుజావిభవు నక్కుమారో త్తమునిన్‌. 


౨65. వ. అని యంత కంత కగ్గరించుచు నుమ్మలికంబునం గలంగి యంత నీలువక. 





259. 1. (్రాంతుం డగుచు _ కొన్ని (పతులు. 
260. _ 1. జన గలవారు = ద. వ, లి. యెలుంగ సెప్పుడా = వ. వీ. శ. ప. కొన్ని[వతులు. 


262, 1, కార ్రమును=ద. వ, 2. పురఘన్మ రుచే -ద.వప.వ,. శీ. ఘను డిట్లు లయ్యెనో ఇ 
ఘు. యు. డ; మన మిట్టు లయ్యొనో = వా. కొన్ని (పతులు. 


264. 1. నేయంగ - అ. ఆ, ఇ. ఈ. ee (పతులు. బి, చెద రరిమధనం=వ. శ. న. వొ, 
చెక్కు (పతులు 


ద్రోణవర్వము _ ద్వితీయాశ్వాసము 969 


౨266. క. ఉక్కును న్యన్ర్రబలము మీ 


E67, 


268 


269. 


శెక్కుడియది సాల రై తి రిందటు నని న 
య్యుక్క"రు గావంగ మీరీ 
తక్కువ కోర్చితిరి మిమ్ము6 ద క్కన నేలా, 


క. బలహీనులు సంగరఖీ 


తులు నగుమి మణిగి యెణి(గి తొలగి తనూజుం 
చలంపక యొుంటి మెలగు వెం 
గలి నగునను దూటుకొందు( గా శీమందున్‌, 


"తే. మానునులువోలె నున్నార లేను లేని 


తజీ మవోగుణశాలి నాకనయు గాచి 
కేకొన( గడంగర సింగారమునకు( గాక 
మటువులును గై దువులు మీకు కీమానమునశె. 


వ. అని *భంగించి యూర్పులు సందడింవ మొగంబు బిగువారం (గోధళోక్రం 


బులు మనంబున *జెనంగొనం శిగన్నీ రొలుక నూరకున్న 'నెల్లవారు నతనికి 
మాటుపలుకను 'బేలిచూడను వెఅచి యుండి రప్పు డచ్యుతుం డొక్క 
*రుండు ననునయాలాపంబులం దేరుచుండం బాండవా[గజుండు గుపితా 
ఖండలనిభుం డగు నాసవ్యసాచితో గీసాంత్వనస్వరంబున ని ట్లనియె, 


అరే భర్య్రిరా జొడ్దునుని త్‌లిమన్యూంథు నబ్బినోబిధొంటు నసెవ్ఫుట (pa 


సం, 761! 


జొళ 0. సీ. అనఘ సంక ప్రకవాననంబునకు నీవు సనిన నొడ్డన మేర్చికొని గడంగి 


నడచి |దోణుని( దల(పడితి మవ్వీరు మోవార మేము సొర(జాల మెతి మనంగ 


నానా దా పప ను 


266. 


78. 
16 = 


1. నిగావగ - కొన్ని పతులు. 2, లేరీ _ కొన్ని (పతులు. లీ. దప్పననేలా, దడ 
వగనేలా _ అని పాఠములు. 


1. కొన(గజాలర = వ. వీ. శ. వ, కొన్ని -[ పతులు. 2, మానుషములె గ. 


1. పలికి = ఈ. 2. ముప్పిరిగొన - గ. వ. న. 8. గన్నీరు దొరుగ - “చెక్కు. 
(పతులు. 4. రుండ యనునయా = వీ. శ, మ. కొన్ని (ప్రతులు, ర్‌, శాంతన్వరం' 
బున _ కొన్ని (పతులు. 


884 


271. క, 


£/2. క, 


వ/లి. వ. 


శ్రీమదాంధ మహాభారతము 
9 


నేల దద్భాణార్చు లేర్చిన నక్కడం బేజిచూడను “లేక |త్రిప్పికొంటి 
మమ్మొన భేదింప నభిమన్యు డోపుం బొ మ్మని యెడు కిశల(పు నా 
కపుడు పుట్టి 


. వాని. కబిలచి నీవు వాకిలి. బుచ్చు మం 


దజను మొగ్గరంబు దణీయ( జొచ్చి 
దము వడిని భవత్సథంబున ననుడు నం 
భోధి సొచ్చీకరటిపోల్కి. జొచ్చి. 


నీయుపదేశము దనచే 

దోయి!బలువు(6 దోండు గాంగ (దోణు. గడచి వే 
పోయి క మొన. జొచ్చి వ్లైన్యము 

పాయవడంగ6 గలంగం ఉదరం ీబజవంగం జీనేన్‌. 


కని కుంభంజముఖ్యులు వా 

నిన పొదువంగ నేము జొచ్చి నిరతిశయరయం 

బున వానికి. దోడ్పడుటకు 

జనం జనం జన మా "కడ్డపడియె సైంధవుండు వడిన్‌. 


అతండు రు.ద*ేవరానుభావంబునం చేసి యమకు[దబలుం డగుట చే మతని . 
మిగులం జాలక చిక్కితి మాసౌభ (దుం జుట్టుముట్టి గురుక ర్డ కృతవర్శక్ళప 
గురుపు| తాదియోధవీరులు వెక్కం|డు సీక్కువలుపం “జేవ నెడక వా(డు 


కలంబు మెఅయం జలంబు నెజయ నారా ధేయ| పముఖులం బఅిపియు. 





210. 


271. 


£72. 
278, 


1. రాక = అ. ఆ. ఇ. ఈ. ర. ల. కొన్ని (పతులు. 2. బుద్ధి నాకు వ. వీ. శ. 


ష.న. లి. జూచి - కొన్ని (ప్రతులు. క. గరుడి (డు) పోల్కి, శార్జ్యు పోల్కి = 
అని పాఠములు. 


1. బలుపు _ కొన్ని వ్రతులు. _ 2. సనజొచ్చె - భాకూ. పెక్కు (పతులు, €. బర 


"ఏన్‌ పిలుచన్‌ = ల. 


l. కడ మయ్యె = ఫ,వ. 
డి 


i. వర [పసాదంబున = 5; వరమవోనుభావంబునం జేసి = ల. 2. చలంబు బలంబి = 
కొన్ని (పతులు. 


(49) ద్రోణపర్వము _ ద్వితీయాశ్వాసము 885 


బృహాద ఎలలమ్మణ పభుతు లగురాజుల రాజకుమారుల6 బలువురం జంపియు 
ఫొంపారెం బదంవడి పదాతియు గచాపాణియు వై రథాంగపాణియల్లుండు 
దూగాడుచుం బోరోీడు నెడ దుశ్ళాననతనయుండు చాశి వానిచే విర 
థుం డై తానును గద గొని *పెలుచం దలంపడియె న త్తెజంగున నై_నగచా 
రణంబున వారిరువురుం బరస్నరోనివాతు లె పడి రివ్విధంబున నక్కుమా 
రుండు దనతం|డులకును మామలకును రూఢియగు రణ కీడం గీర్తి పరి 
స్ఫూర్తియు తనకు నాకలోకసుఖంబునుం 'జేకొనియె నని చెప్పటయు, 


274, క. తెల్లముగ సుతుపడుట విని 

12లని ఉందంబు సెదర సంధులు (పిదులం 

దల్లడ మగ్గల మై మూ 

ర్భిల్లె నరుడు బంధు లెల్ల "జేష్టలు దక్కన్‌. 
౨75. వ. ఇట్లు పరవళుం డె నం గృషయుధిషిరులు గరతలంబుల నె త నొక్కింతసే 
౧౧ 6... లగి © కా 

నకు సేదచేణి నై_౦ధవుం దలంచి యతండు. 


276. ఆ. అవుడు గజచి యెట్డనగునాననంబుతో 
బొమలు ముడిచి చెమట పొడమ మేను 
కంప మొంద6 గనలు గదిరినకటికి న 
'వ్వెసక మెసంగ నన్న కి ట్టు లనియె. 


977. మ. వినుండీ నాదుపతిజ్ఞ నీవు నిఖలోర్వీనాథులుకా సింధురా 
జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్టుం డై నినుం జొచ్చిన౯ 
వనజాతుకా శరణంబు వేండినను గర్వం జేది నన్నుం దగం 
గనినం బోరు *దొణంగి పోయిన నెలుంగం గాని సత్య (వతా. 


278. క. వాలధ్వంసకు నాదు 
శీల ౦ గాచుటకు నన్ను జెనకిన న్త్ర 





కి. డుచున్నెడ - ఖ. చ.వ. 4 నిపాతితు లె ఇ. 
వో. 1. రులని - క్కు |పతులు 
| భూ | ' 


ఇ | 
277. 1. నంపెు = కొన్ని |పతులు 2 దొలంగి = ఆ. ఉ. బొ. రు, ట. ణ. త, ల.ళ,మ 





886 శ్రీమదాంధ్ర మహాభారతము 
జ్వాలల( గెరవయోధుల. 
దూలించుచు వాని. 'గవియుదుం జటులగతిన్‌. 

279. ఆ. ఇట్లు సేయ నై తినేని గురుదోహి 
గతికి (బవ్మాఘాతిగతికి మద్య 
పానరతునిగతికి మానార్హ జనవరి 
వాదిగతికిం బోవు వాడ నధిప. 

280. వ. మణియు నొక్క పతిన యవధరింపుము. 

281, చ, అనిమిష దై త్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చికాచినం 
దునుముదు నెల్లి నై ంధవుని( దోయజమి తుండు (గుంక కుండుము 
1న్న నరవ'రేణ్య యి త్తెజంగు నా కొనరింప(గ రాక *యున్న EF 
ననలము సొచ్చువాండ నృపులందణు( జూడ(గ గాండివంబుతోసన్‌. 

2802, వ, "అని సెలుచం బలికి యప్పరమీకోదండంబు చెప్పించి సజ్యంబు గావించి 
గుణధ్వని నిగుడం జేయుటయు( బద్మునాభుండు పాంచజన్యంబు పూరించే 
'చేవేందపుతుండు దేవద_త్తం బొ క్రై నన్నాదంబులును దశతైనికసింవానా 
దంబులును దూర గ్రనినదంబులును నింగి *వొంగం జెలం7 నగ్గాండీవంబును 
ఉన త్తంజు చేసిన్‌చందంబు నొందె న్యస్త్రంబు గవదొనలు వెలువడి వెలింగె 
నయ్యవసరంబునం *గొండొక చెలివొంది పవననందనుం డప్పురందరనంద 
నువదనంబు వీతించి. 

278 1. చెరుపుదు _ ర; గదియుదు - పెక్కు (పతులు, 

లి 


1. న్ననఘవ రెణ్య - న. ప. బ. య. వ. వా; న్ననఘ చరిత -వ. 2. తక్కె నేన 
నలము ఎ కె, క, 


1. 281 వ. పద్యము తరువాత “తి పతిలో అధర్వణాచార్యుల దని యీ [క్రింది 
పద్య మధికముగా కలదు. 
ఉ. వారిజనాభ యెల్లి......నువాసవు డడ్డము వచ్చి కాచినన్‌ = 
బారి జబాంధవుం డపరవారిధి గృంకకముసన్నె సై ౦ధవుం 
జేరి శిరంబు దృంతు అటు శాయని నాదిది గాండివంబె నా 
చేరు కిరీటి యేనినదఖీషమణ శంఖము చేవద త్తమే. 
2. సాధనంబు - ఆ. లి. ముట్ట్రంఇలంగ ఆల. న. కీ, నృత్యంబు - ల, "పెక్కు 


(పతులు. 5. చందంబున నుండె= ద. ప. బ. శ. వ. 6. గొండొకనేపునకు చెలి 
వౌంది . ర. వా. క 


దోణజపర్వము _ ద్వితీయాశ్వాసము 897 


౨88. క. అతిత్మీవమైననీదగు 
(పతిన 1కుపోద్భలము గాంగం బరగినధీరో 
ద్దతి పాంచజన్యరవమున 
ధృతి *తూలకయు నన్నె కురుపతికి నిం|ద్రసుతా, 


284. వ. ఆని యగ్గించె నాసమయంబునం గోపంబు వెంపునను బూసనికిచె భరంబునను 
ఖిమసే న్‌నునీ సల్గాపసౌహార్షంబునను దన డెందంబు శోకంబు డిందువడ నందటం 
గలయం గనుంగొను యనే వంది మాగధసందోవాంబులు సంస్తుతించె 
నట్టియెడ నిక్కడ. 


205. క. జననాథ పాంచజన్య 
ధ్వని. గూడి చెలంగు దేవద  త్తరవంబుకా. 
విని భీతిసం భమంబుల 
మనసై న్యము లెల్ల మూర్జమానము లయ్యెన్‌. 


286. క. అప్పుడు 1వేగులవారలు 
'నెప్పిన నంతయు నెలింగి సింధువిభుండు దళా 
కగ-ప్పెడు నెవ్వగీ పెల్లున 
నిప్పుల బడినట్లు గాలు నిలువంగ లేమిన్‌, 


2 అధథుయని[(వతిజ విని మై ందథుండు భయంవడి దుర్కోదనునితోం జొవ్ఫుకొనుట == 
షా డో ర 
సం, 70౧21 


287. క. చని యాపు లైన బలవ 
నృను జం రు గొలువ నున్న మానవనాథుం 
ని యి ట్లను సిగ్గు కిగడచి 
తనయుల్లము( గలంచి వెఅపు దల్లడవెట్టన్‌ 


న దడ రానాను రాలు. దని కాజా. యి. అ గాకా. 





288. | కు| బోద్భలము కాగ _- అ ఐ. ఓ. గ, చ. 2. మాలక ణ.వ. 


286. 1. వేగుల వారలు - ఊ. ద. వ. వీ; వేగవు చారులు న. బ. శ. ము వేగవుం 
జారులు _ వా. కొన్ని [పతులు 2. గప్పిన కొన్ని (పతులు. లీ. పెంపున = ఊ. ఏ 


287. ls: AND యిటును సిగ్గరి తన.ఓ. భ్‌ 'యరుక గడచి = ఈ. స. భం వ. విడిచి, 
వదలి = అని పాఠములు, 





888 శ్రీమదాంధ్ర మహాభారతము 
288. ఉ. ఏ నొకరుండనే తనకు నెగ్గానరించితి నేల నాపయిం 
బూనినవా(డు ఫల్లును(డు పోఠ వధింప(గ నెట్టిపాడి బ్‌ 
కీచెఖీసంతసంబు వగ వేటికి నా కెట యేని పోయెదకళా 
వాని పతిజ్ష కడ్డపడువారె సురామురసిద్దసాధ్యులున్‌ 
250. వ. అనుచుం గొలువ గలయం గనుంగొని. 
290. ఆ. |దోణక ర్ల శల్యదురో్యధనులు( గ్భప 
జాహ్లికులును జముండు వట్లికొన్న 
యు ౬ 
వానివై నం గావ వలతురు వలచిన 
నొల్లకున్న చనెటులొకొ యెటుంగ. 
౧ ర్త 
291. వ. అనీ వెండియు, 
292. క, "వెదవులు దడుపుచుం గాట్లు 
గుదివడ వడ(కుచు మనంబు గొందలపడ.6గా 
నిది యుటిమాట లాడెదం 
నుది6 వార్జుండు కానకుండ6 *దొల(గన వలయున్‌. 
298. వ. మీయందఅచేత ననుజ్ఞాతుండన కచా పోయి వచ్చెద ననవుడు 
నిజకార్యకధురంధరుం. డగునక్కురుధరణీవరుం డతని కి ట్లనియె. 
294. మ. మును నీ వెన్నితి విక్రమాఢ్యు లని మమ్ముం గొందణః౯ా [దౌణిపెం 
పును హోర్ట్చిక్యుబలంబు సౌబలునియేపుం చేవయున్‌ సోమద 
త్తుని'ధై ర్యంబును *శార్యమున్‌ శలుమవోదోర్టర్పముం గూడ నె 
న్నిన నీ కెట్టగు జూడు మిట్టిమగిలు న్వేయేల ని న్నిత్తుశే. 
258. 1. చినవాడ - ఉ. జ. ఠ.వ. 
290, 1. వలసిన = కొన్ని (పతులు. 
292, 1. చంవకుండ - గ. జ బ. వ. £. దొలగగ వలయున్‌ _ కొన్ని (పతులు. 
298. 1. భారపరుం డగు _- మ. య. ల. వీ, శ. వ. 
294. 1. 


శార్యంబును శల్య కర్ణుల మహో ల. బి, దుస్ససేనుని మహా _ ద. ప వీ. కి. లున్నే 


నుండ - ఐ. ఓ. అ. స; లున్వేయేల నిన్నిత్తునే _ వ; అన్వేవేల నే నిత్తునే _ శ. 


295. క. 


296. వ, 


297. క. 


296. క, 


299. క, 


296. 


297. 
298. 
299. 


ద్రోణసర్వము _ ద్వితీయాశ్వాసము 899 


నమ్ముము వెఅవకు మేనును 

దమ్ములునుం గోట నీకుం దాత్ప్సర్యముమై 
ని మ్మేటిమగలు నూరెల 

నెమ్మి నిలువ నిందు. డైన నీ కెదు రగున్‌, 


అని చుట్ల నున్న రాజులం జూపిన నూఅడిల్లి యంత నిలువక నీకొడుకుం 
దోడ్కొని (దోణునికడకుం జని జయ దథుండు దనకు నర్జునునకు ధనుర్వి'చ్యా 
విభవంబునందలివాసి యెట్టి దని యడిగిన నతండు నీకు నతనికి నాచార్య 
కంబు సమ్మపకారంబ యవ్వీరుండు  వివిధీశ్రమంబులయలజడి కోర్చి 
యలఘు[పయోగంబులు "వెక్కులు సాధించుటం జేసి నీకంచు నధికుం 
డైయుండు నది యట్లుండె నేను గలుగ నీ నాసవ్యసాచికి వెలవ వలదు 
మద్చాణంబులమణువున నున్న నిన్ను దేవతల కై నను చేజి చూడ వచ్చునే 
వివ్వచ్చునకుం (బపేశింపరాని బంధురవ్య్యూపహాంబు వన్ని ంచెద( గులధర్మంబు 
శిథిలంబు గాకుండ సమరంబు సేయు మని చెప్పి వెండియు. 


[శుతు లభ్యసించి 1శతుల 

(కతువులు చేసితి కులంబు రథించితి నీ 

విత రుల కియ మృత్యూభయా 

న్వితుండవు గా దగునె మేదినీవర యింకన్‌ 


యాదవళిొరవపాండవు 

లాదిగ( గల యఖిలనృపులు నవ్యయవృ త్తి 
మేదిని నిలుతురె | కమమునఈ. 

బోదురుగా 'కెల్లజనులు. బోవు! ెరువునన్‌ , 


తపములు చదానంబులు6 జే 
సి పడయులోకంబు లెల్ల -వైయల(తులు భూ 


1. నాచార్య కత్వంబు - కొన్ని |పతులు. 2, [పకారంబుల _ ద, సుప [కమంబుల = 
వా; వీకమంబుల = ఊ. ణ. ల, 

1. తమల [కతువులు అవ 

1, తెరగునన్‌ ఎవ. 


1. జెవలతులు _ భోకూ. వ. 


890 


800. 


80!. 


802. 


808. 


801. 


802. 


శ్రీమదాం ధ మహాభారతము 
సూ. 


మిపులకు సంగరపిద్యా 
నిపుణతం కీదలం కుడిగి పోర నేర్చిన జాలున్‌. 


. అని యూాటడిల్ల( బలికిన 


వివి యత(డు గలంకు చేణి విభుండుం దానుం 


జని సంగా మో ఇళ్చావాం 


బునం జొదలిరి తూర్యకేఘో షములు దివి ముట్టన్‌ . 


. సర్వవైన్యంబులును చ్రైన్యంబు వాని కయ్యంబుకడంక నుల్లసిల్ల నైని 


కో త్తముల సింహనాదంబులు నెలంగా నిత్తెరంగున భవ_్తనయు శిబిరంబు 
సముద్యమసుముఖం బయ్యె నంత నక్కడ. బాండవా[గజుండు పాంచాల 
మాత్సరపాండ్యయాదవ కేక యాది రాజలోకంబు శేకంబు దగుమాటల 
1మలు(గం జేసి విడిదలకుం జన నియమించి యనుజుల నచ్యుతునిం బెట్టకొని 
యున్న యెడ నగ్గోవిందుండు గాండీవి కి ట్లనియె. 


. నాతో. దలపోయక రో 


పూతురతం (బతిన వట్టి తవనీనాథ 
(వాతంబు వినంగ నిట్టులు 
చేతాంకున డెప్పరంబు చేసితి కంచే. 


. అ _స్తమయమునకు మును రిపు 


మ_స్తకముం దునుమవలయు మన కిది సాలకా 
దుస్తరేము నగు దుర_్త 
వ్య స్తం బగు *శేని నాకు వగపు గదిరెడున్‌, 





౨. తల కడచి - ఓ. జ. ట. బ. వా. లి. నిల్చిన జాలున్‌ -యు. డ. సళ; 
నేర్చిన _ వెక్కు పతులు; నేనియు - వా. 


1. నినదములు - చెక్కు [పతులు. 
1. మరువంచేసి, మరలంవేసి _ అని పాఠములు. 
1. శోకాతుర = ద. వ. వ. 


1. మునగు దుర _న్హవ్య_న్ల = అ. ఆ. జ్ర. ఖవ. శ; మగు దుర_స్తవ్య స్తం బగునేని = 
ఇ. ఏ. భాకూ; మునునగున న్త వా. 2. ననుచు, ననియు - అని పాఠములు. 


804. వ, 


(దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 591 


మనవేగులవారు వచ్చిరి వారు నెప్పినతెణంగు వినుము నీవు |పతిజ్ఞ సేసి 
నప్పుడు (మోసిన చిందంబుల *పెల్లునకా జెదరి యవ్వీటివారు కొడుకు 
చావునకుం గవ్వడి కోపించి యిప్పుడ యె _త్తివచ్చు నని రథకరితురంగంబుల 
నాయితంబు సేయుచుండ నై ంధవుడు దనచారులచేత నీయాడినమాటలు 
విని వెఅచణుచి కురురాజు కొలు వున్న చోటికిం జనీ సిగ్గణి నగ్గించి న్మీపతిన 
"యెజింగించి యతం డలిగిన మీరు గావలే రని పలికి శా నెంచేనియుం 
బోయెద ననిన నమ్మనుజపతి గరుకృతవర్మకృపక ర్షళ ల్యాశ్వ క్ఞామ; పభ్ళుతు 
లగు మేటిమగలం బేర్కొని వీరు నేనును నాతమ్శులును గలుగ నరునకు 
నిన్ను జుట్టన |వేలనుం జూప వచ్చునే యని భయంబు వాపె ఖారచ్వా 
జుండును మహో తాహుం a దుర వగాహవ్య్యూహవిధానంబున జయ! దథుం 
జేరకుండ నిన్ను నిలువరించువా. డయ్యు నది యట్టిద వా రొక్కొక్క 
రుండ "గలువరానియట్టి జెట్టిజోదు లందటు నొక్కపనికిం దలకొని నిలిచిన 
గాలుచుట యశక న్ర్రంబు గాదె యిక్కార్యం వార్యు టగునా _పజనంబులం 
గూర్చికొని విచారింపవలయు ననవుడు వివ్వచ్చుండు నవ్వుచు ని ట్లనియె. 


షే అద్డునుండు కృమ్టునితోం దన (వతిజ్హాబినయంటు లై నవాక్యోంచులు సెవ్హుట :_ 


805. క. 


506, వ. 


807. మ, 


సం, 58.31 


వారి నెబుంగుదు నేనును 

వారలు న న్నెలు(గుదురు భవత్సాహాయ్య 

స్ఫార*బలోద్దతి గలుగంగ 

వానే తప్పింప( జాలువా రీపూనిన్‌. 

ఏను జయ దథుం జంపుటకుం దముకించి తజుము నప్పుడు నాకు నెన్వ 
రడ్డంబు సొచ్చి రేనియు. 


పటునారాచపరంపీరా | ప్రసరదర్పం చేరడం జేర్చి త 
దృటసంఘంబును ఘోటక[వజము కుంభత్స్యంద నాఘంబు ను 





1. వలన బెదిరి _ వ. 


1. బలోదధి  భాకూ. వ. 


ls ర్యాస్త్ర శరదర్పం - ఏ; రా [పషాతిదర్పు - ఖ. చ. వ. శ. మ; రా|[వచుర, రాప 
చయ, రావిశర, రా|పకట = అని పాఠములు. 


ల$ల 


808. క. 


809. క, 


810, క. 


811. ఆ, 


శీ12. చ 


౪08. 


10. 
811. 


812, 


శ్రీమదాంథ మహాభారతము 
yp 


దృటకుంభి[పకరంబునుం బొదివి *విధ్వం_స్తంబు గావించి నె 
త్తుట జొ త్రిల్లెడునట్లు సేయుదు సమిద్భూభాగ మత్యు[గ్రతన్‌ . 


కారవసై న్యంబులం గల 

వీరులయ స్త్రములు నాదువివిధా(స్త్రగతి 
(కూర! పవావాముల కదు 

రే రాజీవాచు యాదరింపకు వారిన్‌. 


కేవెజఖంగుపడి జకుంభభవుండుం 

'ఇెఅరథికులు( జూచుచుండ వీరము లావుకళా 
మెజయం జలము నెజయంగ6 దల 
దఆకి౮గెద వైంధవుని నేల తల౮కెదు కృష్ణా. 


కురుపతి!బలముల మేలా 

చరాచరను లై నభూతజాలము లెల్ల 0 
దరతరమ యడ్డపడినం 

'దెరలిచి పడవై తు సింధుదేశాధీశున్‌. 


గురుని!'యలవు( జలము వెరవును *గల(చి నీ 
యాన గాండివంబు నాన దివ్య 

శరము లాన యెల్లి నై_౦ధవుతల యెల్ల 
భంగి శిదునిమి 'వై తుం బగలు దలంక, 


కనియెదు నై ౦ధవుం గడచి |కందుగ నాకు నెదుర్చురాజులం 
దునుమ(గ భూషణోత్కరముతోం బదవా స్పీశిరంబు లుర్వినె ( 





PA ఐిద్ద _ంబు mg! న ©, 


1. వెజ ది కుంభ _- ఈ. ఊ.మ.వ,వా. వి, ఛార్తరాష్ట్రులు - అ. ఆ. గ. జ. 
క. బ. వ: కుంభజుండును _ బౌ. శకి. చెవుమా ద. వ. 

1. బిం:..లేటికి ఎ మఘ. జ. డ వ 

1. భరములావువెరవు _- గ. వ యలుక టవ. 2. చరచి - ఊ. లి. దృంచి 
చైతు . కొన్ని (పతులు. 


1. తలంపు లుర్వివై వ ల. 


(60) 


818. క. 


814. తే. 


816. క. 


816. ౪, 


లీ17. క, 


ద్రోజపర్వము _ ద్వితీయాశ్వాసము 898 


బెనంగొని చారుభంగియును భీషణ రేఖయు' 'దాల్ప నెత్తురుళా 
నెనడును (గోలి భూతమ.లు నిక్కుచు నీల్లుచు( జొక్కుచుండంగన్‌. 


అవ్వలోనై నికు లడలంగ 

నవ్వుచు మనవార లార్వ నారాయణ న 
'న్నెవ్వరు మార్కొన లేమికి 

నొవ్వం గురురాజు నేం దునుముదును క దోహిన్‌, 


సాధనము గాండీవం బె సమరక ర్త 
యర్జునుం డళు సారథి యబ్దనాభు( 
డచు మరల్వ్పంగ వచ్చునే యారథంబు 
వారున కై నను నెలుంగక యంటిగాక, 


పూన(గ రాదే నా కె 

బ్రానిం బూనినను నీవు దలకొని తీర్పం 

గా నునికి గలుగ నేనీ 

చే నుండంగ నిట్టు లేల చెప్పెదు శీచెవుమా, 


ఈ |పతిన యెట్టి తెఖ(గున 
న(పతివాతవృ త్తి నెగడునట్టి తెజంగు లో 
కపభువ నీవ చేయ న 

తి పకటప రా క్రమది ఫుడ నగుదున్‌, 


"మమ్ము నరయుభథభరమున నీ 

వీమ్మెయి. దలపోసి తింక నిచ్చట "నేలా 

నెమ్మది నిదింపంగాం 

బొమ్ము |పభాతమ న రథము బూన్సంగ వలయిన్‌ , 


వాతావారణం. 


1. సేనలు దలకగ = వ. వి. దోహున్‌ - ర.వ.ళ. పష. కొన్ని [వ్రతులు, 





1. క్ళష్టా పటు నం, 


1. చేయు మతి పకట శ, శర, వ, 


1. మమ్మరయు భారమున నీ = కొన్ని |వ్రతులు; మమ్మరయు భరము నీ దనియి 
మెయి = ఫో, 


894 శ్రీమదాంధ మహాభారతము 
స్నో 


శీ18. వ. అని యివ్విధంబున సల్లాపంబులు సేయుచు నరనారాయణు లత్యంతకు 
పికాంతఃకరణు లగుచు( బాములు రోంజుపోల్కి నిట్టూర్పులు నిగిడించుచున్న 
నప్పుడు పురందశాదిబ్బండాకకులు భయంబు గొని దీన నేమి ోవుట్టునో 
యని చింతా; కాంతు లిరి వారెధులు నంతోభింశె సం త్స వావాంబులు 
(పతిగమన వ్యాకులంబు లయ్యెం గాననశై లసహితంబుగా మహి సంచలించె 
మణీ:యు మాతంగతురంగనరనికరంబులనాళంబు ౫ దెలుపునుత్చాశంబు 
లనేకంబులు దో(చె విశేషించి కౌరవనస్కంధావారంబున చారుణవాయు 
వులు విషమగతులం జరించుటయు *మల్కాని క్హ్రూతంబులు నబుగడలం బడు 
టయు.౬ గరివాంనికళంబులు  బవహుళంబు లగు బామృజలంబులు విడుచు 
టయు మొదలుగా బెక్కుదుర్నిమి త్తంజులు ' వుట్టినం బోటుమగ అగు 
కూపతులు లోనుగా నెల్లజనంబులుం బుల్లవడి యుండి రనవుడు సుజయు 
నకు ధృతరాష్ట్రం డి ట్లనియె. 


819. తే, అట్లు దమలోన( దగుమాట లాడి యాడి 
కోపరసవేగమునం గుంది కుంది వగల 
బొంది పొంది పురందనందరనుండు 
నచ్యుతుండు నారా త్రి యె మెరి చెపుమ, 


=: (శ్రీక్చత్ణుండు త్ర(తజోకాతర యైననుఖభ [ద చూజజీంచుట == 


సం, 7.్‌4it 


తీ20. వ. అని యడిగిన నానూశనూనుం డంబికానూనన కి టను నమ్ము రారిచి_త్తం 
చారాధించి యర్జునుం డట మున్న యొక్కనాండు శివిరంబునకు నుభ(దయుం 
వాంచాలియు నుత్తరయును వచ్చి యచ్చటన యునికిం జేసి యచ్చెలువల 
శో కానలంబు కేలుడుగునట్టి మూట లాడ నతనిం |ఇార్భించి పంచిన. 








818. 1. పుట్టిడినో యని - కొన్ని ప్రతులు. 2. నుల్కానిర్హాతంబు - ఉ. రు. ట. ఈ. మ. 


య. ర. అ, శ. ష. వ్యా శుష్క నిన్హాతంబు - వా. కొన్ని [వతులు. 
శీ, 1. మల లుగు -ముయ. 5.ల. వ ను. ళ. కొన్ని పతులు. 


శీ2!, తే, 


822. క, 


శీ28. కం 


824. ఆ. 


825. ఉ. 


26. వ, 


(దొణపర్వము . ద్వితీయాశ్వాసము 896 


అమ్ముకుందుండు [గొత్త యై యడలు దనదు 
'డెంద మలంపంగ6 కేజెలియలిమందిరమున 

కరిగి పుఠరవుర (6 బొ క్కెండునాసుభ ద( 

గాంచి యిట్లను నెంతయు గారవమున 


రాచూలికి నుచితం బగు 

నాచారము గాదె రణమునం దరులం బెగం 
జూచుచు. దిరుగని కేనడపున 

వేచి యమరలోకమునకు నేంగుట తరుణీ, 


నీకొడుకు తుచ్చ మగుసీ న్లో 
లోకంబు దొరంగి పుణ్యలోక మ్మునకుం 

బోకకు ని ట్లధికం బగు 

శోకమ.6 జొందంగ నగునె నుదతీ నీకున్‌. 


(బవ్మూ ౫ ర్యమున. దపంబున ను_త్తమ 
దానములను బడయ' దల6చునట్టి 
గతులకంళు సౌఖ్య కారిణి యగుగతి( 
బొందె నీసుతుండు కుంద చేల, 


త| తియ కాంత పుతకుసి గాంచుట ఛా. డతిలోక వీరు? [ల 
ఛ్యాతిం (బసిద్ధి కెక్కుటీకు. చా నద గాకయు వీరపత్ని నా 
నీతయిు నెండనుం |బణుతి కెక్కి ననీవు తనూ జువీరఠముకొ 
శతు: ధోన్చివంబు విని సంతన మందక కుందం జాడియే, 


అట్లుం టం. 





శీ21. 
#22, 
లీవిత్తీ, 


శీల. 


1. నాతని మందిరమున - కొన్ని (పతులు. 


1. మగటిమి = ఐ. జొ. గ. ణ. ల. న. ళ. 


| 


1. వంద నేల = కొన్ని (పతులు; పొగుల నేల - ఓ. మ. వ. 


1. కధా వ. సన, ళ,, వా, కొన్ని పతులు. 


090 


ఏ2", క 


లలిరి, క, 


20, ఉ. 


880. క. 


81. వ. 


లల. 


ల28. 


ల్‌29, 


శ్రీ మదాం ధ మహాభారతము 
(| 


కాలం థె నం బో వక 

యీలోక మునందు ని=ఐ. వ నెవ్వరివశళ మి 

"క్టీల యవదివేకజనమల 

కిపశరిక శోళానలమునం బొగులుచు నుండస్‌ , 

తగుమాట లాడి కోడలి 

వగ పుడుపుకీము నీవు ధైర్యవతి వి ట్లడలం 

2ికగునె నినుం జూచఛికాచే - 
కినుగుడుం జిత్తమ.ల వగలు మా కంద అకున్‌ . 


నీమగం జెల్లి వై ంధవు శననిం దెగటార్చి శిరంబు చెచ్చినం 
గోమలి నీదుపాదములకుం దగుపీఠము సేయు మాత డు 
ద్రామీభుజాబలాఢ్యు డది దప్పదు వానిపతిజ దప్పిన౯ 
భూమి వడంకదే తరణి పొల్పు కిలంక బె వార్జి యింక డే, 
నాపలుకు నమ్ము మర్జునుం 

డాపాపాత్మకుని నెల్లి యనిం జంపి ముదం 

జాపాదించుం గులమున 

కిపంపున కెలమి కవొందు. డీవును నతండున్‌. 


అని యనేక్యపకారంబులం బలికె నప్పు డగ్గోవిందుం గనుంగొనుట నుత్కటం 
బయినళోకంబున సుభద యాకులతం బొంది. 


1. లె నను కొన్ని (ప్రతులు; బగుటయు - ర. 2. పోలెను - అ. ఆ. ఇ. ఈ. 


కొన్ని (పతులు. 


1 వివేక ధై ర్య ల. ద.ప.వ. 2, దగుడె నిను -వీ. ఏ. మగిడెం జ్నిత్తముల ౬ 


ద. వ. వీ. శ. వ; మగుడెన్‌ _- ల, 


1. నినెమ్మి వధించి - వ. ల బలాఢ్యు డే పలుకు _-ల. లి. దలంకదె వీ. క. 
న్‌ "చెక్కు (పతులు; దొెలంకదె _ "వా. 


1. బొందు దీవును నకడున్‌ ఆ. ఇ. ఐ, ఒ. కొన్ని (పతులు; బొందు మీవు నతండున్‌ = 
కొన్ని (ప్రతులు. / | 


శీకిజీ, 


శ్రీతితీ, 


ఫలిల్‌, 


886, 


శీ82, 


888. 


os ._ ఓ.సాము_ ఓ. జౌ. క. వ. కొన్ని (పతులు. 2. దీ విప్పు డిట్టుల చెనటి 5 కొన్ని 


శీతిర, 
శీ. 


దోజపర్యము ఎ ద్వితీయాశ్వాసము ఫ్‌? 


అక్కాట పుత్ర నిన్ను కేగనినంతియపుణ్యమ కాని నాకు నీ 
చెక్కుడు భక్షి సేసి కీనను నెప్పుడు నారయ నీకుమారకు 
ల్మక్కువ నాకడం *దిరుగ లాలన సేయుచు *నుండునట్టియా 
మిక్కిలినోము లేద యిటమీందికి నెవ్వరు దిక్కు సెప్పుమా. 


జాలుండ వై ననీ వరిదిబంటుక నంబున 2 'బౌఢవీరభూ 

పాొంలుర( గుంభజ। పీభ్ళతి బాహుబలాఢ్యులం గిట్ట నేలకుం 
గోలకుం దెచ్చి యి ట్లగుటకు౯ వెజంగందుచు వంతం బొొందుచుళా 
లోలత6 జూడ కున్నె జనలోకము నీదగురూపు కేఖయున్‌. 


మేను మృదుశయ్య సగము నామేనిమీద 
నగము గా6౬ జేర్చుకొని ముద్దు మిగుల నిద 
నేయుకినట్టి నీ విప్పుడు చెనంటి నేల 

దనువు వొందుట కోర్చితె తండి చెపుమ. 


= వందిజనంబులు మాగధ 


బృందంబులు కేసంస్తుతింపం చబెంపొందుదు (మో 
అం దిరిగెడు (క వ్యాదుల 
క్రందున నీవీను నిపుడు కటకట. బడ వే. 


అనిలతనూజులావు గల6 డందురు సాత్యకి ఆర్య శాలి నా 

జను (దుపదుండు సంగరపిశారదభావము పూని యుండు మా 

త్స్యుని బటువి|క మాఢ్యు. డని చూతురు పాండవు లింద ఆుండి యొ 
క్కునికిం గడంగ 1లేర నిను. గావంగ నే మన నేర్తు. బు|తకా. 


1. గనునంతియ _ వీ. శ. వ. కొన్ని (త్రతులు. 2. నుతి కెక్కగ బాయక - గ. జ. 
బ. వ. లి. మెలుగ(మెలగ) _ ఊ. ఏ. 4. నంతసిల్లగా - వా. 


1. వయ్యు - చ. ట.ద.ప.వ.ళ.ష. తి (జౌఢు లైన -ఇ.. కి. (వముఖ- 


డ. ద. ప. ల. 


(పతులు; దీ విష్ణు రణములో - ర. 


1. నందడింప = వ. 


1. లేద = కొన్ని (పతులు. 


895 


887. సీ. 


$86. ఉ 


శీ89. వ. 


శ్రీ మదాం ధ్ర మహాకారతము 


ఈలోక మెల్ల బాడిల్లును జోలె నై యున్నది నివు లేకునికిం చేని. 
నీవు వేగమ *గండు నెఅసి బంధులం బీతి. బొంద జేయుట గలవో లె నయ్యె 
జిష్టుని కొడుకవు కృష్ణునల్బండ పీ వరులచేం బడుట చోద్యంబు గాదె 
చెలువంపు మేనును 'జన్ను మొగంబు నై యెప్పుడు పొడీ*ీనూ పె దింక( గుజ్ణ 


యకట యు త్తర *ఉయొ"ప్పెడునది మనంబు 
దీని కెంతయు మెత్తన యేను నిన్ను 
వేండికొని యెద వచ్చి యివ్వెలందివంత 
కదిపి దళుకొత్తుపల.కుల( చేర్చ వన్న. 


అల ఘుతవపంబులం (బకటయాగము*న్‌ మునీచోదెత( వతం 

బు మపహానీయ దానముల బుణ్యచరి[తములన్‌ మహాత్ళు లేం 
తలు రమణీయవి శుతపదంబుల శీగుడు రంతకంజఖె ను 

జ పల మగుసద్ద తీం బడయు వాసవపౌ(త పవితవ ర్తసాం 


అని బహు[పకార ంబులం బలవీంచు చున్న సమయంబునం ఇొంచాలీ యే 
శెంచి యిరు!గేల నుత్తరానుభ[దలం బొదివి తానును వారును నడలూని 
పుడమీం బడి వవశతం బెండ్‌ వికలా (కందనంబు సేయు చున్న నన్నారాయ 
ణుండను ళోకసంతాపితాంతకరణుం డగుచు నుచితవచనంబుల నయ్యు 
విదల శోకంబు దొలగం నెట్ట కేలకు నూరార్చి మగుడి పొండవులపాలికిం 
జనుదెంచె నప్పుడు ధర్మణనయుం డమ్మాధవధనంజయులను రీముసేనునిం 
గవలను నితరపరిజనంబులను నిజనీవాసంబులకుం బోవం బనీచి తాను నభ్యం 
తరమందెరంబ నకు నరిగె గృష్ట్ణుండును జిష్టుతోన తదియీనదనంబునకుం 
జని విమలజలంబులం గృతా: Sr ప. యొక్క. బివిళ్త (పదేశంబునే 
డర్భోశయ్య గాంచి దానీ నజతగంధ పుష్పుంబుల నలంకరించి యాయు 
ధంబు లర్బించి చుట్టు నిడి కక్వాడి నం దుండు మని *నియోగించి నీవు విళా 


ననన నల. 


త 








ఆదాం దా దు 





లారా. వమా మ లావ ప వానా కాలాలి వరాభరాస నాయనా. = ల జాతేటk ఎయయతాలము భి సడ క దత దమన అయా కోనా కన 





St Tr 


1. కొడుక మాకొక(డవ గురుబంధులను - ద. ప. వ. శ. లి. గడు నెరసి = వ. వొ 
కీ. చూప వింకగు జ్ఞ = ఆ; చూపుదింక = కొన్ని (పతులు. తీ గుం దెడునది = జ. ఓ. బి. 


ల్‌. వ ము. కొన్ని [వతులు. 


1. గెలంకుల ౬ ఇ. ఊ. ఏ. ట. వ. 2. మందిరంబునకు = వీ. ళ. ప. కొన్ని (పతులు? 
కి. శయనంబు ద. ప. 4, నియమించి - పెక్కు (ప్రతులు, 


(దోణపర్యము ఘు ద్వితీయాళ్వాన ము . 999 


సనమయంబునం జేయుబేవపూజ యింతకు మున్న చేయ వని తలంపించిన 
నతండును బావ పతాళనంబు నుపప్పర్శునంబును నాచరించి తాను నిత్యం 
బును నడప్పుత్యంబక ఫూజనంబు తెఅంగున మాల్యాను ేపనధూపదీపనై_ జె 
ద్యంబు జనార్షనునకు సమర్నించిన నమ్మపహోత్ముండు కంఛావించి యాషప్తు 
లగుదొవారికజనంబుల శ(స్త్రహావ్తు _లె "కాచికొని యుండునట్లుగా 
సంఘటించి యాసవ్యసాచిం జూచి నీవు నుఖని[ద "సేయు మేన నీకు 
శుభంబు గోరియుండెదం బోయి వచ్చెద నని పలికి చారుకుండు దోడ 
నఠుగ నాత శ గవాంబునకుం బోయి. 


ఆసకుయంబున నవ్వీటివా “రెల్సను దమయుల్లంబుల నెవ్షగలు నివ్వటిల్లిం 


అభిమన్యు డీల్లిన నర్జును. డధికశ*ళోకావేళ మొంది సావాసికవృ్తి 
నతిదుగ్భటం 3 జై న|పతిన 2యిట్టులు వట్టునే "కౌరవులు దీని నెట్టు లైన 
దప్పింపం జూాతురు దర్పుంబు "పెరవును తష వారి కగ్గలము గలరు 


| కడుదెప్పరం "బి బైన కార్యంబు వాటిల్లె న. నిది నిర్వహించువా(డొ 





క. చేయు మని-అ. ఇ. శ. పొ; చేయవై తి వని, చేయవలయు నని-_ అని పాఠములు. 
6. నంతోషించి - ఉ. ఖ. ఠ,. వ. 7. కాచికొని _ పెక్కు పతులు; కొలిచి 


1. కుండె కొన్ని (పతులు. ఇ 


840. ఆ *ెజ్జయందు మేను సేగ్చి యర్జునకౌర్య 
శాంత బలుక కుండి కొొంతవకేకిం 
బవ్వళించి. గురున్భపాలక జలశాయి 
చారుకుండు గొలిచి యూరోేకుండ. 

శీ41, వ, 
neve విన్న నయి a 

శీ4డి. సీ. 

ఆ. యకట శడనములోన నానై ంధవునిం జంప 
నబ్బీకన్న నతని కగ్ని సారంగ 
వలయు నాత. డన్ఫత వాదిగా 6 ర్‌డి కార్య 
మెట్టు లగునొ మనకు నేది గతియొ. 
యుండు _ హి. 

$40. 

842. 


1, రోషావేళ _ఐ. ౨. బట్టినవాడు మానుగా గౌరవుల్‌ దీనినెళ్ల _ ఎ. తి. దివము 


లోన - శ. మ. పెక్కు. ప్రతులు, 4. కుండెనేని యగ్ని - ఆ. క. డీపని యెట్లు - 
శ ' t వ్‌ న ల be 
"పెక్కు (పతులు. 


400 


43. వ, 


లీ44. క, 


845. ఆ. 


846. క, 


లశ. వ, 


845. చ. 


తతత, 
846, 


శో 
ర 


8417, 


శ్రీ మడాం ధ్‌ సహో తార త ము 
అనీ వెండియు, 


మనచేసినపుక్ళత ంబుల 
వినుత ఫలము లెల్ల నెల్లి వీవ్వచ్చు(డు సిం 
ap య 
ధున రేం దు( జంపునట్లుగ 
'నొనరి యొదవవలయు నని దృఢో క్తి. బలుకుచున్‌, 


అ|గపు న్తకంబు 6ర్చించి చూచుచు! 

బర మనియతిమె నువ శుతులకు 

బోవుచును కుళ్గంబు లావహించుటం గాంచి 
చెలగి యొండొరులకు. జెప్పి కొనుచు, 


గురునట్టివారు పదివే 

వురు గాచిన నెల్లి నై ంధవుని 'బగలిటిలోః 
బొరిగొనునట్లుగ నరునకు 

వర కీమిండీ వేల్పులార వారసీకరుణన్‌. 


అని [పార్టించుచు దై వంబుల !కేటికోళ్లు నిరూపించుచు మణియు బహు 
(వకారంబులం బలుకుచుండిగి రాతి సాలం జనిన మేలుకని దామోగరుండు. 
కిదారకు నాలోకించి. 


(ీళ్ళత్తుండు దాదవతో నథ్లను [వళి జ్లొబివయంటు లె నవొత్ళాంటులం 
ల టు డో రుం 
గ A) సెవ pO బిజు 
సం_7.06 27 


నరు డిటు లాడునే నృవగణంబు వినంగ జయింపవచ్చునే 
కేరుక్రుకురు నేనలం దరణి [గుంకకమున్న కోశలంపం జాల దు 





కదా శా చటక నరం గా తమక 5౪ వనక మంలో మకా 


1. నొనరింపగ వలయునని దృఢో క్రి = కొన్ని (ప్రతులు. 
. మాపటిలో ౬. ఊ. వ. 


| 2. మొనగుడు ఇ. ప. వ. ళ. ము మీరే = ఓ. 
లీ, కణకన్‌ = బ. 


1. శెదురుకోళ్ళు = ఆ. ఉ. ఊ. కొన్ని | పతులు; కేడుకోళ్ళు_రు, వ; వేండికోళ్ళు = 


పష; "కెత్తికోళ్ళు = ఈ. ఓ. థాకూ. త. ల. దారకు ఆ "వెక్కు (పతులు, 


1. గురుతుగ చై_ంధవున్‌ దరణి ద. వ. 2. జయింప = అ, ఉ; శిర ౦బు[దుంస = వొ, 


©) 


846. క. 


కిక0 క, 


851. తే, 


లిరీ2ి, క, 


(వోణపర్వము _ ద్వితీయాశ్వాసము 401 


_న్తర మిది యాతం డీ పతిన దప్పక యుండగ? దీర్చునట్లుగాం 
కితొరయక యున్న దుర్దశలం బొందనె పాయనినిందం గుందనే, 


కడు గూర్తుం గవ్వుడికి "న 

య్యుడణు గలుగ నేను (బదికి యుండుదు గా శే 
కాడి బదుకు నాకు నాతం 

'జడలిన నప్పార్థుం గాతు నెల్ల విధములన్‌. 


బాలో నగ మర్జునుం డే 
నాలమునం దతని కగుట *యరుదే యొమ్మై 
[వాలెదెనో రిపు లేట్టులు 
గూలెదరో చూడు నాకు. గురుబల మెదుళే. 


ఎల్లి ఓ చరా చరము లగు నెల్లభూత 

మల కీనాదగు నేర్పును బలము బాండు 
కీశనయులకు నేను గూర్చుటయును నెలుంగ 
వలయు చాకుక కీయేచెదం గలనిలోన, 


ఇను6 డన్రమింప కుండ6గ 

మును న ధవు( సజంపువోాడ మునుకొని పరు లే 
చిన 2జి తవధసివోరం 

బున నక్పుడు రౌ ధరసము పొడ  వేర్పణతున్‌. 





840, 


రబ, 


8. బొరలక యున్న = సెక్కు. (పతులు. 
1. నే యొడలు ఎగ. జ. బ. 
1. యరిదియె = ఆ. ఈ. ర. ల. కొన్ని (పతులు, 


1. సమరాంగణంబున = ఉ. ఠఈ. వా. బి. జూడంగ గురునై న్యముల గలంచి, యంధ 
పతి సుతుల్‌ నివ్వెరగందుచుండ, చెలగి బొలువువరి యిచ్చెద గలనిలోన ౬ ఊ. ప; 
జూడంగ గురు సైన్యముల గలంచి యంధపతి సుతుల్‌ నివ్వెరగందుచుండ, చెలగి బలు 


పారి యేళ్చిద కలనిలోన = ఐ. లి, యేర్ప్చడ గలనిలోన ౬ ద. శ. స యెంచెద 
గలనిలోన = వ, ' 


1. దునుమువాడ = పెక్కు. ప్రతులు, తీవవధ= ఇ. గ. జ. ది. శీ. వేర్చడగన్‌ = 
కొన్ని పతులు. 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ'ధుబుం దోడు వచ్చిన నృపాలురుం బాండవకీ రి సర్వది 
కింధుకదంత కాండములం జెందంగ6 జేయుట శేను శబూనంగన్‌. 


ల్రీరకే, వ, అది ;క్రమంబునం జూచెద వెల్లి నీవు మనయరదంబు వన్ని 1శై బ్యమగీవ 
మేఘపుష్పువలావాకంబులను గనకమణి రూలి కాలంకృతంబులం . జేసి పూని 
జి ఆధ శ జగ 
గరుడ ధ్యజంబు సంఘటించి నగల అ oS రగు 
'తెజుంగున నునిచికొని మైమలువు దొడిగి రమ్ము పాంచజన్యీీరవం జాక 
ర్హించినవ్పుడ 'వేగంబు యొయిదోకొను మనిన విని దారుకుండు, 


855. చ, అలఘువిచార యట్ల తగు నప్పని నేనెద నంత నేయంగా 
వలయునె యొవ్వ రక్కడ నవార్యులు |గీడికి సారథిత్వముం 
దలకొని నీ వనూనకుభదం బగువర్తన మాచరింప నీ 
కిరి ప్కును వార్డు చాలుటయు చేడు గదా భువనం క జెటింగెడున్‌. 


$56. వ. అని సపినయంబుగా.: బలికి దనుజమర్షనుతమకంబు వారించె నంత వాంచ 
జన్యర వాభిజ్ఞానంబు సవిశేవంబుగా నతనిచేత 'వినికొని తత్కాలంబున 
నాలంబులోనికి నరదంబు గొని వచ్చెద ననియె వెండియు వాసుదేవుండు 
సూతునితోడ సముచికసల్లాపంబులు నేయుచుండె నంత నట వీభత్సుండు 
(పతిజ్షోత్సావాంబు నిర్వహించు తెజుంగు దలంచుచు చామోవరకృతస్థృండిల 
_ శయనంబున నుండి శోకని|దావివశుం డయ్యె నయ్యవసకంబునం గలలోనం 
గృష్ణుం డతనిపాలికిం బోయిన నాతండు భ క్రిం విత్యు జ్ఞానంబు చేసి తన 


యున్న సెజ్జ యిచ్చి తొలంగి నిలుచుండ నమ్మురారి యాసీనుం డై యుండి 
యతని కి రని యె. 





258... 1. నిల్వగ - ఈ. మ. 2. భృత్యులున్‌ - ఈ. వ. శీ. బూనినన్‌ - కొన్ని (వతులు. 


లశ. 1. నైన్య మ్యగిన - భాకూ. శ. వ. సెక్కు (ప్రతులు. వి. ధ్వజంజెత్తి - కొన్ని 
(పతులు. పే నినదం - "పెక్కు [పతులు. | కొమ్మనిన = ఇ. ఊ. ప. ఐ. 


లీలల, ఓ. తగ కోన్ని [పతులు; యగు _ల. వి. నిలువును -ఎ. ణ. వ. శ. 2. జెరుం 
గుటల్‌ ఏ. 


లిక్‌, rE (| 


తీర్‌?. కం 


$ీ58. వ, 
859. క. 


860. క. 


861. వ, 


867. 
8509. 


860. 


లర], 


సద్రోజవర్వము _ ద్వితీయూణ్యనమ ఖో 


వగపున శెడ 'యీూకుము' చె 


వగ గుందినమానవుండు aa Ss 


'దెగుం గాని శతనదుకార్యము. 
దగ నొనరింపంగ లేడు తగునే వగవన్‌, 


అనిన విని యతం డతని కి ట్లనియె. 


వగ పింక నెన్నంటికి 'దెగు 

మిగిలి |పతిన పూరగింప మేకొనీ చనునా 
కీ వ్చగంట్రిమై శీలావు మాన్ఫుట 

జపే గురఠుకకు నతండు 5 దానికి. బూనన్‌, 
1. నతనయసహిత మడ్డము 


గనుదెంచుజనంబు చెల్లు నె ౧ధవు6ండు బలం 
బున "కెల్ల వెనుక్ర' మనికియు 


' మనమ. న: శీదలపోయ కివగపు మానునె నాకున్‌, 


ఖీ త్య్రట్దార్డును లు న్నంవ్యమందు( గ లానందునవ( బోవ్రుట్‌ = 
సం, 57.14 


అనిన నచ్యుతుం డది యట్టిద కాదె యని పలికి తదీయహిళార్ధి యె 
కేయుపాయంబు విచారించి యుపస్పర, శనం బాచరించి తూర్పు మొగం బె. 
యుండి యక్విజయు వీఉ.ంచి శూలపాణికిం బరమసాధనం బై నపాశుపతంబు 
సీకుం కీ (బస్ఫుటపరిజ్ఞానం బయినగీవు జయ।ద్రథవధం బవశ్యంబును కవే యులు 


ల లక్‌ వహ 


1. శార్యకృత్యము బులు, ఖు, చ. వ..ళ, 


1. దనుమిగిలి = ల. శ. శర. మ. "పెక్కు (పతులు; నగు మిగిలి=ఎన. ప. వ. 2. మగ 
తనము =ఎద.ప.వ. 38. నలవు = ఊ. ఏ. ఓ. ఖ. 4, త గదగ్గురునకు ఎ ఊ. ఎం 
ఏ. త. ర్‌. తలకొనునేలా _ దానికపూనన్‌ న. ళ్ళ. 


1. ఇను తేరి రయము నడ్డము =వ. చెక్కు (పతులు. ౨. బెట్టంగ, బుట్రంగృ, బ ట్లంగ= 
అని పాఠములు. ' లీ. వగల కొన్ని (పతులు, 


1. యుపాయంబు విచారించి _ "వెక్ట్కు [వతులలో లేదు. 2. బదమమంత్ర పరిస్సుట 
పరిజ్ఞానం బైన = జౌ. శి. జేయంజాలుదు వమ్మవో(న్త్ర - కొన్ని ప్రతులు. 


862. క. 


868. వ, 


శ్రీమదాంథ మహాభారతము 
“ ॥ 


వమ్మవో,స్త్రంబు కలిమి సమం తకముప్టిక స్థానకవిజ్ఞానంబుగా: [గొ _త్త "స్స్‌ 
కొనుట మేలు తదర్థంబుగా నబ్దేవు బిత్రంబున నిలిపి సభ క్రికధ్యానంబు 
సేయు మనవుడుం గిరీటియుం గృళాచమనుండును భూనమాసీనుండును నై_ 
పర మేశ్వరన్య రణతత్సరత్వంబున నుండి కృష్ణుండును చానును గగనంబున 
కగయుటయు నతండు దనవలచేయి వట్టికొని చనుదేరం *దా రిరువురు 
నుతరాభిముఖు ల పోవుటయుం గాంచె నవ్విధంబున వారలు చారణసీద్ద 
గంధర్వ సేవీతం బై నపథంబున వివిధవిశేషంబు లాలోకించుచుం బోయి 
చే_లాసంబు గని యందు సరిత్సరోవరనుందరంబుకు బుష్పలతాోభూమిళం 
బును రమ్యతరుసం తాన కాంశంబును నయిన కుబేరవిహారస్థానంబు నూచు 
చుం జని చని చాని కనతిదూరంబున మహానీయకుణిమయం బయి తేజరిల్లు 
మవోమందిరంబి సొచ్చి యచ్చట బ్రమథగణపరివృతుండును జార్వతీనహి 
తుండును [బద్యోతనసహా స పభావిఖాస మానుండ ను దివ్యో త్తమసేవ్యమా 
నుండును మవోముని పస్తూయమానుండును నప్పరో*జనసంగీతమంగళ 
మహితపురోభాగుండును నై "పేరోలగంబున నుండి శోభిల్లు శంక కు దర్శించి 
సపణవోచ్చారణంబుగా దండ పణామంబు లాచరించి యున్న నన్నరనారా 
యణులచెనం [బసాదమందసి శ్రతమందరవిలోకనంబు లొలయ నయ్యిందు 
ధరుండు మధురస్వరంబున ని ట్లనియె. 


స్వాగత మేమీ యిద్ధఅ 

యాగమనంబునకు హేతు వగుకోర్కి “యను 
“ద్వేగంబున నెటింగింపుండు 

"వేగము యొడంగూర్తు నెల్లవిధముల దానిన్‌, 


అనినం 1టీత'చేతమ్ము. లగుచు నుత్సితు లై లలాటంబుల నంజలిపుటంబులు 


ఘటించి నిలిచి వాసు దేవార్డునులు దమచి త్తంబులు భ క్రిరనంబున జొ _త్తిల్లు 
చుండ. 





4. 'డారిరువురు _ ఇ. ఈ. గ. జ. వ, శ, మ. ళ; ఛచారిరువురు - వా. శ్‌. తుల్తైగగన 


గమనంబున -గ.జ ది 6. శోభితంబును ఎ 7, గణ, - కొన్ని (వతులు. 


$62, 


$68. 


1. యునుద్వేగంబున a - కొన్ని పతులు; యునుద్యోగంబున _ ఎవ, చ. ద. 
ర. హా. 


1. చేతప్కులు.నానందితు లై _ ఊ. ఎ. ఏ. 


[దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 405 


864. చ. రవిళశశివహ్నిలోచన సుర పతివీరవిమర్షోన కమా 
భువనీమయాశ్మ కా భుజగభూషణ పోషితభ క్ష సంయమి 
_న్తవనకథావధానపర దర్చకదర్పవాశా నిర_స్తసం 
భవమరణాదివై కృత యపాంగుణాగుణదోషవర్ధి తా. 


శీకర్‌, క. జగములు గలిగింపంగ నవి 
దగుీవర్టన మొంద నీలుపం దణీతో -వానిం 
'చెగం జేయ నీవ నేర్పరి 
వగుట [శ్రుతులు సెప్పు నిర్మకిలాద్భుతమూ ర్తి. 


866. క. (పక్ళతి యనః కేబుకుషు. డనంగా 
వికృతు అనం బరగుచున్న వీనికి నెల్టిన్‌ 
సకలాతక నీవిభవమ 
కియకృతిమా ధార భూత మె యుండు శివా. 


లి67, ౪. అవ్య క్త మ పమేయము 
మవ్య క్త మనాది స్య కి సుగమ మగమ్యం 

బవ్య యము (తిలోచన నీ 
దివ్యమహిమ యాగ మోప దేశము రు[చా. 


శీ68. వ. అని మణీయు ననేక (పకారంబుల నవాజ్మనసగోచరుం డగునప్పర మేశ్వరుం 
(బస్తుతించి రప్పు డచ్యుతుండు పార్టునిం బాశుపతం బర్ధింపు మని కటపిన 
నతం డవ్వరంబు వేండుటక్రై విశ్వేశ్వరుం దప్పక చూచి తాను మున్ను 
ముకుందునందు సమర్పించిన నిశాసమయపూజా [దవ్యంబు లగునూల్యాను 


864. l. విభమా = ఆ. ఇ. ఓ.కు మయ. వ.వా; వీకమా _ కొన్ని (పతులు; న|కియా. 
చట ద.ర. ి. శివాత్మ కా -వ. క. విధాన _ కొన్ని [పతులు. 


రర. 1. పను _ కొన్ని (పతులు. వ వర్ణన -ఇ. ఉ. ఐ.క. వ. కొన్ని [వతులు; వర్తన - 
వా. ౨. లావ్యయ ౨ ఊ. ఎ. ఏ. 


౨66, 1. బుధులనంగా గ. జ, బ. 2. యకృతి సమాధార(న) -అ. అ. ఇ. ఈ, ఉం 
ఊ. ల. కొన్ని (పతులు. 


? 


867. 1. భక్త, బుద్ది, వస్తు అని పాఠములు. 





406 శ్రీమదాంధ మహాభారతము 
లేపనంబు లద్దేవునిదివ్యచేవాంబు::0 గాంచి. యచ్చెరువండి యమ్మురవార 
పురహరులయేకత్వంబు మనంబునం గొనియాడి దేవా భవదీయీదివ్యా 
(న్రుంబు దయనేయు మని విన్నవించుటయు భ_క్తవత్సలుం డగుీశక్తి, 
నాథుండు గృ లికువురను దరవోసంబుతో నవలోకించి. 

869. శే, అమృత మయ మగుేనుల్ల పచ్మాకరమున 
నాదుజాణాసనంబు బాణములు నున్న 
యవి కీద్భఢ[వతులార మీ రచటి కరిగి 
వానీ( దెం డిచ్చటికి నని యాన తిచ్చె,. 

870. వ, "అ ట్లను|గహించినం జిత్తానువ_ర్తనతత్పరు లగుతత్సరినరవర్తులు గొందణు. 
దోడ్కొనిపోవం బోయి పరమమును లగునన్నర నారాయణులు *|తిణయన 
నిగ ష్టం బై నయ దివ్యసరమ్సునందు. 

ఏ'/1. క. నాలుకలు క గోయుచు విన 
జ్వాలలు నిగుడంగ ను| గసర్పుద్వయ మా 
ఫీలాక తి నుండగ వి 
ట్టాలోకించి జని తాద్భుతాత్మకు అగుచున్‌, 

8ీ72, వ. అవ్విధం బద్ది వ్యా(న్ర్రవిలాసంబుగా జెజింగ్‌ పొద (వజాళ నోవస్పర్శనంబు. 
లాచరించి యమ్మహోరగంబుల కేకుపస్థానంబు చీసి వేదవిదు లగునమ్మవో 
త్భులు నియతాత్ము లై శతరు దీయంబు జపియించుచు నపమెయ[ పభా 
వుం డగుభవునిం దమభావంబులలో నిలిపికొని యుండం దదీయానుభావం. 
బునం "జేసీ యాదందళకూకంబులు ముందటిచందంబు విడిచి విల్లును నమ్మును 
నై యున్నం జాచి యానవ్యసాచియు శారయు సమ్మదంబునం నొదటి, 
వానిం బుచ్చుకొని వచ్చి ళంభుసన్నిధిం బెట్టుటయు, 

868. l. మహ్మోస్త్రంబు = పెక్కు ప్రతులు, 2, భవానీనాథుండు = ఇ. ఎ. ఐ. 

869. క్షే, నృల్గపద్య్మాకరమున = ల, వీ, శ. వష, ళ. సెక్కు (పతులు. 2. దృఢత్వ మహిొతు 

లార యచటి _ డఉ. ఠ. 

870. 1. అట్లానతిచ్చిన = ఇ. 2, (త్రినయన - వీ. కొన్ని (ప్రతులు. 

ఫ్‌, 1. గోయుచు _ శ. ష. కొన్ని తులు; 

$72, 


1. నుపాసనంబు సేసి = గ. జ. బి, 


దోణపర్వము _ ద్వితీయాశ్వాసము 407 


878. తే. నీలలోహితవర్డుండు వాలుం డొక్కు 


875, 


B76, 


877. 


కోల. 


B75. 
876. 
877. 


[బవ్మాచారి మవోబలభవ్యమూ ర్తి 
వారునిపార్భ్వంబునం దుండి యలిగి యాళ 
శాసనము వుచ్చికొని శర మరి నమర్శి. 


874. వ, "తెగ వాపుటయుం దదీయస్థానకంబును ముష్టి పకారంబును నేకాగ్రదృష్టిం 


గనుంగొనుగాండివికి మన్మధమథనుండు మం[తస్వరూపం బను[గహించినం 
బరి|గహించి. 


క, పురవారుం డనుమతి సేయంగ 


శరము శరాసనము దివ్యసరసిన యిడి య 
న్నరుండు సనుదెంచి యాళం 
కరుముఖకమలంబు] తెలివి గాంచి ముదమునన్‌ . 


వ. తనకు నరణ్యంబున నయ్యీశానుం డిచ్చినవరంబును దత్కాలసందర్శన 


(పకారంబునుం దలంపించిన 'నెలింగి యిప్పశుపతి యతనివై ( గరుణార్జ్భం 
బగుకటాతవీకణం బొలయ నది యట్ల కాక దానికి నన్యథాత్వం!బు గలదే 
యని'యొ నప్పుడ ప్పాళు పతా(స్త్రంబు( (బస్ఫుటంబుగా( బడసినవాం డై 
పార్గ్టుండు పులకపటలపరికలిత దేహుం డగుచుం దనయుత్సావాం బ్రతి 
హతం బయ్యా నని మనంబున నిశ్చయించె. దదనంతరంబ. 


. భవులిచే సాదరానుజ్జ వడసి సాం 


ఫల్లునులు పలుమాలు( దత్స దయుగంబు 

ఏ ఫాలములు సో(కC (బణమిల్లి బహులరోమ 
8 

హర్ష సంభృతగ్యాతు లి యరుగుదెంచి. 





1. మవోభీలభవ్య ఎలు; మహాద్భుత భవ్య = జ. బి. 

1. తరువు _- మ. 

1. జేల యగు ననియె = న. స్ట 

క్షే శారి - పెక్కు (పతులు. ర న పోక న. సం|భమ - ఎ. జ; 
గ 


గా . 
సంపద ఎ మ. 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


878. వ. నిజళివిరంబు సొ తెంచి రవ్వీధంబున నర్జునుండు గల గాం గృష్షుండు 
చారుకుతోడం దగుమాట లాడుచుండం చెలతెల వేగె నది యాధనంజయ 
స్వప్నాంతసమయం బె నంధఘటించె నని యిట్లు సంజయుండు సవ్యసాచి 
యంత ర్వ _ర్తనంబు తెజంగు ధృతరాష్ట్రున శెణ్‌ంగింతె ననుటయు. 

879. క. మునినాథ దేవకీనుతుః 
డను సం|కందనతనూజు(డుం బూనినయోొ 
పని యెమ్మెయి! గడతజనొ 
వినవలతుం దేటపజుపవే వరిపాటిన్‌. 


880. వ, అని యడతుగుటయును. 


881. చ. లలితచతుర్ల!ే ళాఢ్యక మలీ| పనవ|పనరత్సరన్వ తీ 
విలీసనీసౌరభోద్గమీని విష్ట మవోమహిమాఖిరామ శే 
వలీీస సుఖతానుభూలతిమయవై. భవిసార జగజ్జనిస్థితి 
(వళయవిఛాన కేశోవరిపాటివిక స్వర నిత్య భాస్వరా. 
శీ89. క, వాదయనర సిరువా! మధుపా 
 స్పదవివ్భాతినిశేష నివాతపాపోన్నేషా 
వదనీసము ద్థీత వేచా 
మదవదనురవారణకరణమం | తవినోచా. 
శీ68. మాలిని. Ss మూలం ధాం సనక 
వినమదమృత వృ షీ విశషలోశె శై_కద్భష్నీ 
కినునననుగమమూ శ్రీ రీ మం రూపీ వకీ రీ డీ 
జనిమృతిభిషగాతా శళ్వో దావ్లోదవర్తా. 
గద్యము. ఇది (శ్రీ మదుభయకవిమిత్త కొమ్మనామాత్యపు త్త, బుధారా ధన 
విరాజి తిక, నసోమయాజి, పణీతం బయిన (శ,మవో భార తంబున 
|. దోణపర్వంబునందు ద్వితీయా శ్వానము. 





ఏ1. 1. శాఢ్య - ఇ. ఊ. క, ద. న, వ. లి. [పకర = పెత్కు (పతులు. 8. సితసౌర 
భోద్లమ ౬ ఆ. గ. పుయా, ఉ. సౌరభోగ్గతి = మ. క. వివేక = ఐ. కొం 


౯. 6. సుఖితానుభూతి = వ. వా. 7. ధామ=ర. వ. న, ళ. కొన్ని ప్రతులు. 
8, పరిపక్వ = ల. 


కర్రల. “1. మధురాస్పద _ పెక్కు. (పతులు. pa సము డ్షతి (ము = కొన్ని [వతులు. 


ఈక... 1. వ్రపద్యా - అ. ళ. మ. కొన్ని ప్రతులు. వ. మనసిజనిభమూర్తీ = ఎ. ణ. వొ, 


8. పవర్స్‌ - ఆ. ఇ. ఓ. మ. న. ఉ౧చానందమార్తా= ఈ; చానందవర్తా = న. ఇ. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


(దోణపర్వము - తృతీయాశ్వాసము 


క్‌ 1 శ్రీరమ్య తా ద్రివరపు 
(త్రీరమణీయత్వ సుభగదివ్యవిలాసో 
చార వనమాలికోరగ 
హోరపరిప్కూారీసార వారివారనా థా, 


ఆల అర్జునుండు సాజున్నం వ్య వ్య తొంతందు ధర్భువాదులతో డొవ్నుణీ (7 


సం, 708కి! 


వ, వ. దేవా వె శంపాయనుండు జన మేజయున కి టనియె, 


ఆ. పార్టుం డిట్లు |పతిన !ీవట్టిన నది నిర్వ 
థ “6 ల 
హించుపని కిం గృమ్షు6 డి:్వధమున' 
Vea 
బూని రాత్రి కియన్ని పోకల బోవుట 
వినీ విచి(త వీర్యతనయు. డు£€కి. 


క. ఇమ్మెయి "వేగిన. బాండవు 
లమ్మెయి. గార్యంబు నడపీ రజీ(గింపుము చీ 





1. శ్రీరమణ నగవరపుత్రీరమ-ట. బ. వ. & రమణియ్యాంగ శుభగ _ఊ. ఎ. వ, 
8. భరణ = ఉ. ఈ. 


1. బలికిన = న. 2. బొదలి - విబొరలి ద. 8. యిన్ని = చెక్కు (పతులు. 


410 


ఢ్రీమదాంధ మనోధారతము 
డో 


త్తమ్ము గలంగెడు నంజయ 
నమ్మితి నగ్గుకుండ. గావెనా మిమ్ము ననిన్‌ 


. అని యడిగిన నమ్మహీశ్వరునకు 1సూతసూనుం డిట్లను నట్లు (ప్రభాతం 


బగుటయు, 


వందిజవతునులముల యా 
'నందితమాగధఢినుగీతనాదంబుల ప 
స్పందితపాఠకకీర వముల 

[క ౭దున ధరాజుడు మేలుకనియె నరేం[చొ. 


ఇట్లు 'మేలుకని తగు తజఅంగున మజ్జ నళాలకుం జని మం|తవూత ౦బు లగు 
జలంబులు నముచితపరిఛారి కాజనంబులు గన=ిీకలగధాౌత కలళంబులం 'దేరం 
గృతస్నానుం డయి లఘుధాౌశాం బకసరిధానంబును బరిమళబవహాంళాంగ 
శాగానులేపనంబును సుర భికుసూమ మాలికా భరణధారణంబును నాచరించి 
'దేవార్చనంబు దీర్చి యగ్ని కార వ్రంబు నిర్వర్తించి క త్యాంతరంబుగ్‌నకు వెడలి 


. విపనికరంబులకు భేనుపకరంబులు6 గాం చనసంచయంబులు వ్యన్త్రవిసరం 


బులు మణిభాషణపుంజంబులుం జి _త్తంరీబు ర ౦జిల్ల నొసంగి తచదాశీ ర్వా 


దంబులు గై కొనుచు నేనుంగుమొగసాల గడచి యాస్థానమండపంబునకు 
వచ్చి. 


ఉడయధర ణీధరంబుె నొప్పుదివస 
నాథు నెనయుచు సింహాసకంబుమీ! ద 





5. వ 
6. క, 
7. వ 
6. శే, 
శ. 


FT 


నమ్మిన యగ్గు _ ఓత.ర; నమ్మితిర(మగ్గురు -_ - కొన్ని (పతులు, వ. మిము 
నాజిన్‌ _. ఆ. జ. ఠ. ర; మిము బోరన్‌ _ ణ. 


1. నాసూత = కొన్ని (పతులు; సూతనందనుం _ కొన్ని (వతులు. 


1ఐ సరదన = కొన్ని |[వతులు. 2, జనముల = కొన్ని (పతులు. 


1. మేలుకని _ పెక్కు ప్రతులు. 2. చారకా - కొన్ని పతులు. _ లి. కలధౌత = 


కొన్ని |పతులలో లేరు. 4. మమాలికాచరణంబును - వ. న; మాభరణ ధార 
ఇంబును _ కొన్ని (వతులు; మాభరణంబులు బరమాభరణ ధారణంబును - కొన్ని 
పతులు. 5.లు గడచి _ ర.ప, వీ ళం మన. ర. బులురంకి. = కొన్ని ప్రతులు. 


11. 


12, 


10. 


11, 


12, 


దోణపర్వము _ తృతీయాశ్వాసము 411 


బొలిచె లీలావతీక రక లితచామ 
రములు వొలయంగ నుచితజనములు గొలువ, 


కొలు వున్న సమయంబున డౌచారికుండు వచ్చి చా మోదరుండు వశ్చె నని 
యెటింగించిన నష్విభుండు వెగంబ తత్ప దేశంబు నడపు మనిన వాం డట్ల 
చేయ కీనమ శ్రవోత్ముండు పీతి నేశెంచుటయు నుచితాసనవిన్యాసంబున 
నళ్యాదరముఖవికాసంబున నతనికి నత్కారంబు సేసి గారవించి తడాననం 
జాలోకించి యి ట్లనియొ. 


జేజ్ళానమ్ములు "దెలివొందం 

గా నత్యత బు సుఖముగొ నిందియసం 
ఆానంబు (వనన్నముగా 

సీనిశకిళుభవృ త్తి గడపితే మధీమథనా. 


అనుటయు వారి ధర్మతనూ 

జునకి ట్లను! బీతి నిన్ను జూడంగ నెపుడున్‌ 
జననుత ళోభనములు నా 

కికనూనములు కాదె దీని నడుగంగ సలా, 


అని పలికె నట్టియెట ీమనక అనవా దేవులును సాత్యకి చౌపదేయఘటో 
త్కచులును బాంచాలమాచ్చ్య కేక యులును మజీయుం దగువారుం జను 
దెంచి సముచితంబు గా. (బవేళించి యుధిస్టి రునకుం భొడనూపి యతండు 
నియాగింప నుచితాసనంబుల నుండిరి సాత్యకిం గృష్టుండు నిజాసనంబున 
నునిచికొనియెం దదనంతరంబ *యెొల్లవారలు వినుచుండ నన్న రపతి 
నారయణున కి ట్రసియె, 


1. కమల = ఉ. ఠ. 
1. చేవా చామోదరుండు ౬ ఒ. ఓ. జౌ. త. ల. నమ్ముకుందుండు-కొన్ని (పతులు. 


స జ్ఞానములు చదెలివి నొందంగా= వెక్కు (పతులు. 2. నిశి పెక్కు (వతులు. వ, నుఖ 
వృత్తి-ఉ. ఊ. వ. ట. ఈ. డ. సుఖనిద్ర = ఈ. జొ.ద. శీ. వైరీ=ణ, 


1. ధర్మతనూజుని గనుగొనినను [బీతి జూడగల్లుట నెవుడున్‌-ట, బ. వ, కీ కనుకూ 
లము గాక =- మ. య. ర; కనూనములు గాక దీని = పెక్కు |పతులు. 


1. యెల్లవారలు = వ; వారలు = వా. 


412 శ్రీమదాంధ మహాభారతము 
wf 


18, ఊఉ. పంకజనాభ మాపడినపాటులు రాజ్యము గోలుపోకయుం 
గింకకు మూలమై కడ(గి గెల్పు కిరీటికి( నీదలంచి యీ 
వంకకు 1 వాలి భ_కజనవత్సలత ౯ రథచోదకుండ వై 
తింకిట మమ్ము గావు మని యేటికిం కఇప్ప(గ మాటిమాటికిన్‌ , 


14. వ. అర్జునుపతిన చి త్తంబున నిలుపుము దుఃఖామర్శ మవోరవమగ్నుల మైన 
ీనుమ్ముం కిదిరంబు "సేరుపం చేపవు నీవ కావె యనిన విని యచ్యుతుం 
డతని కి ట్లనియె, 


15, మ. విను నేం డర్జుముః కేడన్యనై న్యముల నుర్విం గూల్చుచుం (బేతభూ 
తనికాయంబులు మాంసభతణము ర క్షీనై ప్రరపానంబు( జే 
సి నలిం |గాలంగలి, గీడ సల్పు నిను మెచ్చించుం దుడికా నై ంధవుం 
డనువానిం దెగటార్చి చేర్చు రిపుశై థై ర్య తేపణాటోపతన్‌ . 


16. వ, [కోధళోక*జ్వరవిముక్తుండ వై శాంతిం బొందు మనునవసరంబున ధనం 
జయుండు వచ్చి ధర్మనందనునకు (మొక్కి నిలిచినం జూచి యతండు 


సంతసంబున సముత్టితుం డ్రై కౌంగిలించుకొని దీవించి కీదరసితరుచి 
రాననుం డై. 


17. క. గెలుపు ఓ ధునము నీకును మెయి 
దలతల ®మనుచాయ దోశె దై త్యాంతకుండు౦ 





18. 1. వచ్చి _ ఉ. ఊ. ఏ. ఐ. ఈ. 2. [బోవు మని - ఆ. జ. లి. జెప్పను -పే. ద.ర 
14. 1. నిలిపి దుఖా - ట. బ. వ. 2. మమ్మిం దర - ర. లి. భారంబు - ఖ. గ. ఆ, 


చ; దరి జేర - ల వా. 


16. 1. డెల్ల = గ. జ. బ. ర. వ. వి, సీత = కొన్ని (పతులు; స్వేద = ర. వ. కి. గలి _ 
య 
ఖ. వ. వీ. శ. వ్య (గ్రీడ సల్చి - పెక్కు (పతులు; గీడ సల్పు = వా. 
16. 1. జ్వర _ కొన్ని (ప్రతులలో లేదు. వి. (మొక్కినం జాచి = ఖ. గ.వీ. లె. మంద 
నృత - ఓ. జ; ఆదరస్నిత - ఘ; సాదరన్మ్నిత వ; దరస్నిత వదనుండై - ఖ. గ. 
చ, న. శ. 
17. 


1. దృఢ మగుచు వీమెయి - గ. జ. బి. వ; |ధువము నీ(కికమ్మెయి - మ. ల. ఫి, 
కొన్ని (పతులు. వ్ర యను ని) _ కొన్ని (పతులు. 


18. 


19: 





18. 


వ, 


ద్రోణపర్వము _ తృతీయాశ్వాసము 418 


జెలివొంది యున్న వాం డని 
పలికిన నావిభునితోడ( బార్జు(డు నెమ్మిన్‌. 


, 'డదవరకు నధికభ [దమ 


యీావసుజేవముతుకరుణ నేన త్యాళ 8 
'ర్యావవాము గంటి నది వినం 
గావలయును బంధుమి త్త, గణసహితముగన్‌ 


అని పలికి 'న్వప్నంబున ఫొలలోచనుకీవలనం బర మోత్కర్షరీబు వడసిన 
తెఅం గేర్పడం జెప్పిన నతండును గొలువు వారును విస్మయ ప మోదంబు 
లతో వృషభధ్వజు నుద్దేశించి నమస్కరించిరి తదనంతరంబ యన్న రపతిచేత 
ననుజ్ఞాతు లయి యాసకలయోధులుం బొంగి సంగరసన్నా వాంబులు 
మెఅఆయ వెడలిరి కృష్ణార్ణునసాత్యకులు నతనికి నభివాదనంబులు సేసి 
సహర్ష ంబుగా వెలువడి యర్జునావాసంబున కరిగి రందు: గృష్ణుండు ీరథంబు 
వన్ని చై (తంబు లగుమం। తంబులు 5 పయోగించి యుజ్జ్ఞ్వలంబు సేసిన నది 
బాలభానుండునుంబో లె. దేజోమయం జై. వెలుంగుచుండ సమరస 
న్నద్ధుం డై ధను ర్భాగంసాణి రై యర్జునుండు వి పాళీ ర్వాదంబులీతో 
నమ్మ హనీయస్యందనంబు కుం (బదదిణంబును | బణామంబునుం "జేసి 
యారోవాణం బాచరించి మేరుశిఖరంబునం బొలుచు భాస్కరుని భంగి 
శోభిల్లెం గృష్టసాత్యకలు నొగలను నతనిపిలుందను గూర్చున్న నాఫల్లునుం 
డు బుధశు[" సమేతుం డగు చం[దుచందంబున నొచ్చు నట్లొప్పి వారు 
పుణ్యపాఠక రవంబులును వందిమాగధధ్వనులును వినుచుం జని రప్పుడు 
దమకు విజయ|పదంబులు( గౌరవులకు విపరీతంబులు నై నగంధవావోది 
10నానానిమి_త్తంబు లనుసంధించి యాసవ్యసాచి కేసాత్యకితో ని ట్రనియె. 





1. నిది యొక యాళ్ళ - ఇ. జె. ణ. 


1. స్వప్నంబున - "పెక్కు (పతులలో లేదు వి. కరుణవలన _ కొన్ని (ప్రతులు. 
ల, బగువ (శర ంబు వడసిన = కొన్ని (పతులు. బీ స్యందనంబు - ఇ. 5. పఠియించి 
యుజ్ఞ పల = వ. 6. యగు నయ్యర్డు = "పెక్కు (పతులు. స. ర్యాదంబులతో = పెక్కు 


(ప్రతులు; ర్యాదనాదంబులతో - వా. రి. తో వచ్చి యమ్మహ - పెక్కు (పతులు. 


ప్పి పుణరః పతులు; ప్పి - గ. బ. వా. 
9, నయ్యె నిట్లెప్పి పుణ్యపాఠక యు కొన్ని (పతులు; నొందె నట్లొప్పి - గ. బి | 
10. నానా శుభ వ. వహ. 1]. కృష్ణానుజులతో జనః 


414 


8౨0, 


లై, 


లలి. 


=: అద్దనుయ సాత్యకిని ధర్భురావారతవాంచునవ నియోగించుకు. ;= 


శ్రీమదాంధ్ర మహాభారతము 
లో ఖ్‌ 


ఛి 


సం 7_60._27 


క. మనకు నిమిత్తము లెంతయు 


ననుకూలము లయ్యె గెలుతు మావావమున కీ శే. 
జనీయెదం (బలిజ దీర్చగ 
ననఘా ధర్శసుతురత క రుగుము నీవున్‌. 


= విను సింధురాజవధయును 


మనుజాధి సరతణంబు మనకు సరియ శా 
వున నే నొకపని నీ వొక 
పని కేమేకొని *కేియు టరయం జాడియ కాదే. 


. వను నిలిచినట కా నూజడిలు నీ 
క ౧౧ 


వున్న నన్న ేశ్వరో త్రముండు 
ినిర్భరుండ వగుము నీవు నాదెన నాకు 
వారి గలండు గలంజ యచట నితండు. 


వ. ఎల్లి భంగుల 'రాజరకణార్థంబుగా నీకుం బో వలయును ఖరా|క మధుర్యుం 
డగు నాచార్యు[పతిన యొజుంగ వే యనుటయు నట్లకాక యని యతండు 
ధర్శనందను పాలికిం జనియె నజ్జకనాథుండు సమరోశ్వావానముజ్ఞ్వాలుం 
డయి వచ్చి నిజ నై న్యంబు నలంకరించి చివ్నాంబులు కమెఅయ “నెటయం 


బొలిచి నిలిచె ననిన విని సంజయునకు ధృతరాష్ట్రం డి ట్రనియె. 





20. 
21, 
22. 


వలె, 


1. చతురంగబలసమేతంబుగా నీవు _- న. 
తీ. మెరయం బొలిచి = కొన్ని (పతులు, 





వం గలం అలల నాటనాంతాతాతాకాకాంాల లో. 


1. నే_ చెక్కు (పతులు. ౨. ధర్మజుని = ఊ. 


1.చేకొని _ వ; మైకొని = కొన్ని (పతులు. 2. చేయు డరయ = కొన్ని |పతులు.. 


1. ఖీముడును గవలునుం గూడి పేర్మితోడ వాత్తు కొని నీవు నున్ననరో_త్రముండు = 
“న. 2, నిర్భయుండ - కొన్ని (పతులు. 


2. నలంకరింపుచు న. ర. వ. వీ. 


ల. 


'ఖరీ, 


శిర, 


వి, 


265, 


29. 


శై 
& 


దరోణజవర్వము ... తృతీయాశ్వాసము 415 


పు|తళో కానలంబును (గోధవహ్నియు మనమున ముప్పిరి గొనంగ మృత్యు 
భంగి నేతెంచు వీభత్సుని. గౌరవుల్‌ సెనక(ీజాలర యేమి చేటు మూండె 
నో పురిలో నొక్కయుమ్మడి నింటింట నా_ర్హనాదములు * వెక్కయ్యు నెల్ల 
రవముల మిగిలి నై ంధవు నింటి దిక్కున నా కందనధ్వను లతిశయిల్లె 


, నేను * దోణుండు భీష్ముండు6 బూని చెప్ప 


శాెరివమూటలు మీరాజు సరకుగొన(డ 
సంధి గానీక కర్టుండు సౌబలుండు 
దున్ఫసేనుండు నంద అు( (దుంచికొనీరి. 


ఎక్క-టి *పోశె రుదునకు నేమిట. ఫల్లునుండు వాం 

డొక్కు (డ *యయ్యెనే జగము లొక్కట క మింగంగం జాలు కేశవుం 
డెక్కినవాఃడు వాని నొగ లేల చలం బని యెంత నెప్పినం 
దక్కండు రాజ్యలోభము మదంబున నాకొడు "కేమి * సేయుదున్‌, 


ఆది య టుండె. 
య 


3 |కీడి యమ్మెయి వచ్చిన గూడం బాలీ 


యుడు గలంగంగం గెరవు లేమి చేసి 


 కిరద్రి యెలుంగంగం జెప్ప వే యనఘ నీతి 


రతా 


8 
యయ్యె "నేమి చా దుర్గ య మయ్యె నేమి. 
అనుటయు నానూతనందనుం డందికానంచనున కి ట్రనియె* 


అధీవ *చెప్పెద నీకు నంతయు నివ్విలాపము గతజల సేతుబంధనంబు 


మాయజూదము మున్ను మానవ పదపడి సంధి గావింపవ సకలజనులు 





24, 


లలి, 


1. దోతెంచు - రు, డ,వ. ౨. జాలిరె_ కొన్ని (పతులు, శి. పెలయ్యె- గ. 
bh. విదురుండు హః 


1. వోలె-క.న.ప.శ. సూ. 2. యయ్యునీ - కొన్ని (ప్రతులు. లి. గెల్వగ - 
ఊ. ఏ. న. బ. 4. దక్కెడు - సూ. 5. చెప్పుదున్‌ న 


1. యెడద -వ.న. &ి. రట. -ణ. న; రదియ నెరుగంగ ౬ వా. లి. దుర్నీతి - 
యయ = పెక్కు (పతులు. 


1. అనఘ. ఆ.త. 2. నే ఇెప్పెద్మ నంతయు ల; చెప్పెడ విను మంతయు - 


కొన్నీ (పతులు, 


418 


80. 


లే, 


రే, 


శ్రీమడాం౦థద్ర మహాభారతము 
లో 


ినీను లుబ్దుండు నధీర్మనిరతుండు నని దూణుదురు దూట శే 


లుండుదురు నశేంద 
పొండ. 6 డవ్వీధమున. జాలించె రాజ్యంబు పొండవు లెక్కుడు క్‌ పబ్బి యశము: 


లాభమును భరళాన్వయోల్లాస మెసంగ6 
దగ 'నొనర్చిరి వారల దగునె వారి 
తం|డిపాలై నసిరి కివాప( దనయుమీంద 
'బెళ్లై *దేల నీదుర్నీతి 'మట్టవచ్చె. 


. కారవు లేమి సేయుదురు గాండివఘోషము( బాంచజన్యతీ 


[(వారవమున్‌ సహింప దివిజావలి!కిన్‌ వశ మే వియచ్చరుల్‌ , 
చేరుకొనంగ నాద్భఢక పిధ్వజ మైనరథంబుతోడనుం 
బోరరి *పోరుభంగి విను భూవర శోకము దక్కి. ధీరతన్‌, 


అని పలికి యి ట్లనియె నారేపకడ గురుండు నంగరోశ్బావాదీ పుం డయి. 
వెడలి శంఖంబు పూరించి నై న్యంబులోనం గలయ మెలంగు నప్పుడు మన. 
'యోధు లాయుధంబు 1లంకించుచు నొండొరులతోడ శీలవిరుదులు వలుకుచు. 
నీది యేమి యర్షునుండు కిదడ్రనె గోవిందుండు దజిమికొన రాడు ఖీమసే 
నుండు గడంగి పొడసూపం డనుచు సింవానాదశంఖర వజ్యాఘో షంబులు. 
నెలంగం బొంగుచున్న సమయంబున నా కంభసంభవుండు నై ంధవుం. 
గనుంగొని నీవును భూరి ళవుండును గర్జుండును శల్యుండును నశ్వశామయు. 
వృషసేనుండును గృపాచార్యుండునుం గూడుకొని, కియుండుండు మన 
బలంబులలో మేలేటి పదునాలుగువే లేనుంగులను నలువదీవేలు రథంబు, 





కి. నిన్ను లుబ్బు డధర్మనిర - చెక్కు |పతులు. 4. ధర్మినీచవాదని - కొన్ని 
(పతులు; ధర్మినీచువాడు ఐల; ధర్మినీచుడంచును ఓ; ధర్శనిరశాత్యు డని = 
ఆ. ఇ. గ. జ. బ. ర్‌. (పజ్బ్ఞ=వా. ర. నొనర్చిన = సూ. 7, పాలీక సిరి వాప = 
వ. రి. వాపి = కొన్ని పతులు. ల. దికుల దుర్నీతి _ జా. ణ; దిపుడేల=న; బేటికిం 
ఆ. ట. బ.వ. 10. ముై వచ్చి ఎఖ. గ. వ. 


1. శేని వళంబె దేవతల్‌ - ఊ. ఎ. ఏ. 2. వారిభంగి = ఠ, వ. వా, 


1. లమర్చుచు-ల, వ. 2, వీరంబులు*ఊ. ఏ. లి. నుం దడసి_వా. 4. యుండెడు 
బలంబులలో = వా; యుండుండు బలంబులలో - కొన్ని [పతులు. ర్‌. వేల _ కొన్ని 


(68) 


82. 


88. 


ద్రోణజపర్వము తృతీయాశ్వాసము న 


అను అక్షగుజ్రంబులను బదిలకలు పడాతులను గ 6కానుంణు నా నా తీర్చు, 


ముహు నష యోజన; తయ మాత [(పచేళంబునం విజీంది దెస బలసి 


నిలువుం కీడ మున నిన్ను దేవతలకుం 'దేళిచూడ రాదు పొండవు లెంతటివా 
నిన విని 9మతండు “పెద్దయు నూటడిల్లి యారథికవరులు పరివేష్టింప నర 
భార ద్వాజుండును చ్వాదశగి వ్యూతిదీక్ట్ర ౭బును ర్పించగవ్యూతిశవి న్స 
తంబును గా శకటవూ వ్యూహంబు 12వ కట్టి చాన కిం 1ప్పళ్చిమార్థంబున గర్భ 
వ hes మ. వన్ని ంచి తన ధ్యంబు "'ముదలుకొని 
4యోలిన సేనామ. ఖంబు బెసకుం జాలి నీగుడున టుగా నూచీవ్యూవాంబు 
గావించి నూచీమ ఖంబునం Paris 16నట్ర ప్రిటుందం గాంభోోజ 
రాజును మణియు( విఖుసన నాప్ప్తు లెన శతసవా!స యోధుల మున్నీడి 
కొని కురు గాజును నూచీమూలస్థానంబున( బూర్వో క ర్‌ (పకారంబున నాజి 

య ధథుండును నిలుచునట్ల గా “నన ర్చిన నమ్మవోవ్యూపహాంబు వేడుకం 
జూచి ఖేచరుీలు తు "రట్టియెజ. 


= (బోణుని నాలవనాయటో యుద్ధము న్‌ు 
సం ?_63_28 


మొనలోన నిలువ నొల్ల కి 

తనచతురంగములతో నుదగుం డై య 

రును నాంగుదు నే!నొక(డన 

యని దుర్మర్ష ణు(డు సనియె నార్పులు ీనిగుడన్‌. 


చని యయ్యొడ్డనంబునకు “వేయు నేనూయలు విండ్ల వెట్టుదవ్వున ముందటం 
బన్నె దుశ్శాసనవిక రులు సింధురాజీరతణ కార్యార్థు లె నిజబలంబులతో 





శీలి, 


6. కొని యుండుండు ౬ ఓ. జౌ. ణ. 7. నందు = కొన్ని (పతులు. 6. డని నియ 


మించి య న్లైన = ఆ. జ, ట. వ. లి. నై_ంధవుండు ద. ప, వ. 10. వనుక౦ 


బంచ = కొన్ని (ప్రతులు. 11. విస్తీర్ణంబు = ఊ. ఏ. వా. 18. సంఘటించి = 
గ. జ. 18. బశ్చార్గంబున = చెక్కు. (ప్రతులు. 14. యోలిన = చెక్కు [ప్రతులలో 
లేదు. 15. జాల _ కొన్ని [పతులు. 16. నతని = కొన్ని (పతులు. 17. బరిం 
డెన = అ, ఆ, ఇ; బిరుందు = కొన్నీ (పతులు. 18. రిగ్గంచి రట్టి క స 


1. నొకరుడ నని _ వా; నొక్కడ నని దుర్మ-అ. వ. 2. సెలగన్‌ = కొన్ని (పతులు. 


1. వెయ్యిన్నేనూరు = కొన్ని (పతులు. 2. రవణ = చెక్కు [వతులలో లేదు. 


418 


లీక్తీ, 


లీల్‌, 


శ్రీమదాంధ మహాభారతము 
హ్‌ 3 


నమ్మెయి నచ్చేరువకుం బోయి సన్నర్దు లై రి |దోణా చార్యుం డభేద్యం బగు 
నాశకటవ్యూ వాంబుముఖంబున నిలిచి ధవళవ్యస్త్రంబులు ఉసిత్రో ప్టీషంబును 
శ్వతవర్శ్మంబును నరుణాశ్వంబులును వేదికాధ్వజంబును కీవెలయ నుద్దండ 
కోదండుం డై దండధరు కై వడిం బొలిచె నట్లు కుంభసంభవసంరజషితం 
బయిన యా సైన్యంబు సాగరగిరిగహనసహితంబుగా మహియొళ్లి 
[మింగ నస్పళించున ట్టున్నం గనుంగొని కౌరవులును గురుపతియును (బము 
దిత వాదయు లై రాసమయంబున, 


చూపులు మిజు!ీమిట్ల్టు గొనంగ 

'నేపారిన వాన రేందు నెనకంబున ను 

ద్దిపిత మగుపడగ భయద 

రూపంబున( [గాలంగా *నరు(డు దోతెంఛెన్‌. 


. అమ్మవోవీరున కనతిదూరంబున బిరుదుమూంకల నడిపించి [దుపద 


సూతియు నకులునినుతు(డు శతానీకుండును మొగ్గరం బమర్శ్చిన మృదంగ 
శంఖ భేరిధ్వానసంగమ మేదురసింవానాదంబులు "నెల నొప్పె 
*నప్పార్టు డొడ్డరయం బెట్టుకొలంది నబ్బలముముందటం చేరు నిలిపి యొత్తు 


'దేవద_త్తంబురవముతోం దీవపాంచ 
జన్యనినదంబు శభూ౭నిస్వనయుతముగ 
నిగుడు వానరరా వంబు నింగిముుక్లు 
నపుడు మన సేన జెగ్గల మగ్గలించె. 


నాననా చదల జావా లాలాజల వాల జాజులు లా యాచన మజా ననన దానాల జాజాసా వానలా పనాస పపాత 


రత్త 
ల్‌. 


లీ. వసనంబులు ౬ "వెక్కు_ (పతులు. 4, శ్వేతోసీ లి తకు; 5. మరయ అ 
ణ 


చెక్కు. [వతులు. 6. చినిలిచె నట్లు = కొన్ని (పతులు. 7. సాగరంబు మహిొయెల్ల 
నప్పళించు _ వా. 


1. మిట్టులు గొన నేపారిన - అ. ఖ. వ. 2. నరుండును దోచెన్‌ . న, వ. వా, 


“1. పించు _ = కొన్ని (పతులు; పించి. ఈ. ఘ.వ. ల, నప్పార్గుడును గృష్టనను 


మతి తోడ నబ్బల _ ట; నట్టు పార్టుండు చానంప వేటు కొలంది బలము _ ఠ; న 
ప్పార్టు డొండొండ నంవ వేటు కొభంది బిల వ; నప్పార్డు ప చెట్టు 
కొలంది జల _ వా. బత. కొన్ని (పతులు. 


86. 


87. 


88. 


89. 


40. 


41. 


86. 
87, 
86. 
89. 
41. 


ఆఅ, 


.మిగిలెం దన మొన _ కొన్ని (పతులు. 


దోణపర్వము _ తృతీయాశ్వానము 419 


మొరప చానవెల్లు గురిసె నుల్కాతతి 
డెల్ల బడియె6 విడుగులెల్ల *కడల 
నస్మ దీయబలమునందు( బదంపడి 
యధిప తూర్యనినద మతిశయిల్లై. 


ఆయ్యవసరంబున నీయోధు లొండొరులం బిలిచికొని పురికొలిపికొనుచు 
సింవానాదంబులతోడం జెలంగి రంత. 


=, చెలియలికట్ట సము[దము 
రు 


నిలిపిన కియ నేన పార్టు నిలిపెద ననుచుం 
దల "మిగిలి వెడలె మొనకును 
బలు వీడి దుర్శర్భ ణుండు వార్చి వముఖ్యా. 


=, కనీ విజయు డలరి వాదికి 


ట్లను నేనికగముల తోడ నడశడు( డంకన్‌ 
మును దుర్శర్శ ణు. డిదె యిం 
దు నడపు కీమరదంబు వీండు దొలుముద్ద యగున్‌. 


అనిన నట్లు చేసె నత. డాధనంజయు'. 
డగ్గ జేం| దరాజి నృన్ర్రసమితి( 
భొదవెం గారుమొగులు భూధరనికరంబు 
బహులవ్నష్షి. గప్పుభంగిం దోంప. 

లట 


ఒక్కో డని కడంగి రధికులు 
'వక్కాం[డు నిశాతవిశిఖభీమా కృతి. బే 


కేరుక్కున. బొదివిరి నరు నత 


డఉక్కుడ మద * మొలయం చేతి యే_జైజ నూన్‌. 
- డుల్లి = కొన్ని (పతులు. ఏ. యెడల ౬ చెక్కు (పతులు, 


. బిలిచి కొని _ చెక్కు [పతులలో లేదు. 


. జెలుచన్‌ = కొన్ని (పతులు. 2. మన రథము = ఆ. వా. 


. రుక్కున నాతని బొదివిరి యెక్కుడు - వా, లి, మలర = ఆ. ఈ. 


శ్ర్ల0 


శ్రీమదాంధ మహాభారతము 
లో 


గదు5ం జెలువొందు కీమొగిళులగమియు.! బో శే. 


ఇట్లు గనుపుకొట్టుకవ్వడికి నోహాటింపక నీవై నికులు వైెపయిం (గమ్మ్‌ 
వివిధా(న్ర్రుళ(న్ర్రంబు లతనీ-వె6 గురియ నతండు పహాన్తివా స్తంబుల నళ్వ 
జో కిరంబుల రొఫికసార ధిక ఖావయవం బుల విదాతిగా|తఖండంబులం బథన 


చార్జు(డ యిట వోయె దింక6 బార్జుండ కిరావే 


పార్డునిం ర్ప్‌ట్లుం డమీనులివు బహుళం బయ్యెన్‌ 





లన నా వయ 
1. పడు తలలు _ ఈ. సా(లడ [పానమై|తి) ౨, విలానము - జొ. చ. ఠ. లి. తడ 


1. లొప్పారి - కొన్ని (పతులు; లొప్పారె - కొన్ని (ప్రతులు. 9. లొక్కెడ ఐడి 
యున్న కరము - కొన్ని (పతులు; లొక్కొక్క యెడ బడి కరము = అ. వా, 


వ, కిరంబుల ఆ, ఐ. చ, ప. వ. శ. 
ల గ జబ. [పతులలో ఈ వచనము తరువాత 47 వ వచనము కలదు. 


42, వ. "అప్పుడు, 
శీత. క. "పలుతలలు ముఖీవిశానము 
వొలియక పడి యున్న సమరభూభాగము పె 
కిల లన తామరకొలనిం 
_ దలంపించెన్‌ గగన చరవితతి *పులకింపన్‌ . 
46, కే, తొడవు 1లొప్పార నెత్తుటం దోంగి పెక్కు 
గజము కీలొక్కయెడన పడి కరము వొలిచె 
జంట మెటుంగులతో నెఅసంజ కెంపు 
కీర్‌ వ, 
భూమిం గప్పె నట్టియెడ మణియునుోీ. 
46. క, పార్ణుడు వేడీ జీపొదువుడు6 
*పెారుండ యిక్కడ నెయుము 
ఇ 2 
శీలి, 1. అప్పుడు _ కొన్ని [పతులలో లేదు. 
48, 
రన టు. కే భై. వా; పరికింపన్‌ = ఐ. 
శశీ, 
ఫీ మేళునంధములు వోలె _ వా. 
శర, 1. శెంవుమై |గ్రమ్మి - ఓర. వీ. శ. ప. 
4, 


1, పార్డుండు వెండి పొదు - కొన్ని (పతులు; పార్థుండు వీడి. శ; పార్తుండు వాడె 
ఇ; వార్జుండితన్సి - చ, ౨. పొదువుడు - నం. శకి. రారా * ఎ. ఏ. వ. 
క్త పార్టు నొక్కట దునిమెన _ ఉ. ఈ; పార్దుడ ప. తునిమెద _- ఖ. చ. వ, 
పీ. శమ. స; పార్టుడ యిక్కడ దునిమెద _ “రన. ర. బొదువు = తక (పతులు; 
స కాన్ని వతుకు, క. నెలుగు - కొన్ని (వళులు. 7. [వబలం = వం 


ద్రోణవర్వము _ తృతీయాశ్వాసము 421 


శ్‌ వ. ఇవ్వీధంబున సంకుేలసమరంబుగా. బిక్కు అట్ట లాడ న మ్మోహరంబు నృ్వశేక్ర 
సినంగిన, 


$8, సీ. అలిగినగాండీఏీయమ్ము లొక్కుమ్మడి ముందటిదెసను బిణిందీీనలన 
వలపట చాపట నెలలు పెక్కనిసినతెజంగునం గవిసిన విణుగు కివిల్లు 


దునియుోఖడ్గంబును దొరంగు! నెత్తురు; మొగ్గు 'నేనుంగు. బడుకాలు 
| మానిసియును 


డొల్లు గుజ్జుంబును | చెళ్టుకేరును గూలురథికుండు నొటిగుసారథియు నైన 


కే, మరఠె దుర్మర్ష ణుండు దోన తెంలె నేన 
యవుడు సమ్మెటకోలల కన ంక్రుళ ముల 
"జేలుకోలలీ, వేటుల నీజతాజ 
యదలుపుల చవాపహానంబులు సిదరి వజచె. 


శీల క. అనుటయు ధృతరాష్ట్రం డి 
టను నూతతనూజుతోడ నప్పుడు నరు మా 
ర్కొన నెవ్వంజేనిం గలిగనా 
చనిరో యందణును [(దోణు!జంటకు ఖీతిన్‌. 


50. ఉ. నావుడు నాతం ఓడమ్మనుజనాథున కిట్లను నట్టిచోట దం 
శావళ రాజి మున్నుగ నుదా _త్తగుణపస్వనఘంటికామవో 
రావము లుల్లసిల్ల సమర [పియుః ఆాండవనీింపహు.( దాశి య 
స్తావీం గప్పె దిప్రముఖు. డై యువరాజు మవోద్భుతంబుగన్‌. 





47, 1. లంబుగా బెక్కు_ - కొన్ని [వతులు. బి, లొక్కమొగిన వోక. ఎ. ఏ. ఐ. 


జీర, 1. యలుగులొ ఎ వా. 2. చెకను  ఐ. లి. విండ్లు - ఉ. జ. వా. క. కాండంబు - 
బ. వా. 5. సిడంబును వ. కి. యంకు _ | పొ, శర. సం. 7. నద లలుపు 
వావానంబులు చెదరి వరచె చేరుకోలల పదఘొతచేస్టితముల -జ. బ; చేరు కోలల - 
నం. ర. పదఘాతచేష్టితముల - ట. వ; జల్లుల _ ర; దిట్టుల - కొన్ని పతులు; 


(వేటుల యీ తాట ఒ శర. న 
49. 1. చట్టకు = ఎ; చాటుకు -ఖ. చ, జవం శ; చక్క్కకి -ద. ర. వ్వా సరసకు = 
ఏ. యు. 


50. 1. డాధరణి - ఈ. ఒ. ద. న. 


422 


శ్రీమదాంధ మహాఖారతము 
wy 


ఇట్లు దుశళ్ళాసనుండు దలపడినం [(గోధా వేళంబునం 'బెలుచ నవ్వి కవ్వడీ 
దేవదత్తం బొ త్తి గాండీవజ్యాని నాదంబు రోదసీకువారంబున మేదురంబుగా. 
జిితంబు లగురథయాతాయాతంబిలనుం బటుజాణీపాతంబులను నగ్గజం 
బులు వెగడుపడి పంకనిమగ్నంబీలుం బోలే నిశ్చేష్టితంబులుగా. దదా: 
రోవాకులతలలు డొల్లుచప్పుళ్లు మవోవాతపతితంబు లగుకాళఫలంబులి 
రవంబు ననుకరింప మణీయును గర వాలగ చాధనుస్సాయక సహితంబు అగు 
బాహువులు బహువిధమవోనాగంబులభంగి రణభూమి నభిరామీఘోరం 
బుగా న నేకపకార కూరళరంబులు చదా(కి తునియురూపును రుధిరంబు 
దొరంగురూపును *నొటలు రూపును క్‌ దుళ్ళి శడయురూపును దూంగు 
రూపును బడి పొరలురూపును నెత్తురు |గక్కురూపును *జిక్కురూపును 
"రూపుసెడురూపును నై కరితురగనరనికరంబులు వికలంబులుగా విజ్భం. 
భించిన నతనిసంరంభంబు నె రంపం జాలక సబలంబుగా నయ్యువరాజు 
వాలిన 'వెనుకొని యప్పాండవమధ్యముండు. 


నిలు నిలు మెందు. బో. కేగలవు నీ విటు వాజినం జావు దప్పునే 
యలవు( జలంబు( బోవిడిచి యాసభ నించుక శంక లేక నీ 
పలికినీయన్ని యు౯ మజచి భంగపు శిజచ్చుట దెచ్చికొంటి వె 
ద్దలు వగం బొంద నన్నకును దమ్ములకుం దలవంపుగా నిసీ, 


. అని పలుకుచు నీకొడుకు వెడతలయు వెన్నును బదితూపుల నేపారి 


కీయేసిన నతండు మరలియుం జూడక దోణాచార్యుం జూచుచుం జాజి 
వీభత్సుండును పై మనసు నిగుడ మనమొనీపయి నడచి 





51. వ. 
లీని, చ, 
58. వ 
రే. 


క 
* 


ర్‌ి, 


శా 
5. 
న 


పలణొయునాకల టి? శం వారో నా 


(వాతం ౬. అ, గ. ట. బ. 2. లగు గోవులుంబోలె _ నుర. క. భీమంబు = ఎ. 
ఓ. నొరగు - కొన్ని ప్రతులు. 
"పెక్కు [పతులలో లేదు. 
(పతులు. 


5. (చెల్లి - కొన్ని (పతులు. కి. జిక్కురూపును = 
7. సెడురూపు = కొన్ని పతులు. 8. సహింప = కొన్ని 


- 1. గలదు - కొన్ని ప్రతులు; గిలవు నీ కిటు - కొన్ని వతులు. 8. వన్నియున్‌ = 


కొన్ని (పతులు. లీ. జావిటు = ఇ. పె. వ, 


1. పలికినీ _ కొన్ని (వతులు. 


2. యేయనతండు = కొన్ని (వతులు... రీ. డున్న = 
వ్య బెవకు _ “పెక్కు (పతులు. 


ఓ. క్రైనడచి = చెక్కు ప్రతులు, 


ద్రోణసర్వము _ తృతీయాశ్వాసము 4928 


యగభాగ ౦బున నున్నయగ్గురుం గనుంగొని యనతిదూరంబున నిలిచి 
నమస్కరించి కృష్ణుం డనుమతి సేయ 'జేతులు *మొగిచి యి ట్లనియె. 


=౨ ఆొదునుయు (దోఖునిచే ననుడాతం డౌ మొగరంబు నొచ్చులి == 
బొ త్ల Om శీ 


సం, ?_0థ_1 


ల్‌త్తీ ఉ. మేలు దలంపు శోభనము మేకొని చేయుము నాకు. వాండుభూ 
- పాలుని ధర్మనందనుని పంకజనాభునియట్ల కావె మ 
త్బాలనవృ త్తి కకీవు నిను. (వార్ధన సేసి భవత్పసాదలీ 
లాలసితుండ నై మొన దలరంీకంగం జొచ్చెద భూనురో త్తమా 


55. క. నను నళ్వశ్రామను నీ 
వనఘా సంకూర్మి. బెనిచి తట్టగుటను [దో 
కేహిని నై ంఢవుం జంపంగ6 బూ 
నిన నాయుచిత। పళిజ్ఞ్య నెజపుము ఏరరుంన్‌ . 


56. శే. *అనుండు బిన్నన వ్వొలయంగ న(న్ర్రగురుండు 
నరు వై జూడ్కి. *నాటించి నన్ను గెలువ 
శెట్లు వై ంధవు( కికేరి దం చేసె రథ్య 
ములును *వారియును నతండు నమ్ముల మునుంగ. 


57, వ, ఇశ్రెజంగున సేయుటయు నని సేయుటకై* యమ్మహోత్యునకు విజ్ఞాప 


నంబు సేసి. 





_ 5. మొగిడ్చి - కొన్ని పతులు. 


54, 1. పల్కుము - కొన్ని పతులు. 2. నీవు - కొన్ని [పతులు. ౨. తోక నీమొన = 
ఇ. 4. కకచొచ్చెద - సెక్కు (పతులు. 
ర్‌ర్‌. “1 హుని _- పెక్కు (పతులు. DEES జస? ॥ 
ఫ్‌, ' 1, అనిన చిరునవ్వు వొలయ _ ౫. వ. 2౭2. నిగుడించి _ ఐ. వె. జంపెదం = ణ. 
_ 4. రధియును ఎవ. 


శ7. 1కునై - కొన్ని పతులు; కైనడచి యమ్మవో - ఓ, 


424 


ర్‌రి, 


ల్‌9ి, 


60, 


61. 


క, 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుమతు డై విజీయుం డా 

తనిమీలయ నిశాతపికిఖకతి వజపి రయం 

బున నవనాకాచము లే 

సీన నడుమన నటికె *ీనకండు శీఘత మెఅయన్‌ , 


నటికీ తోడన వారిమేను నరుని యొడలు 
చేయు గురుపిల్లు £? టుగంగ సేయం దగలంతె 
నకి*రీటి యాలోనన యతని మౌర్వ 
వికకిలముగ( ే జేసె నాధనుక్వేద్‌విదు(డు. 


రహితగుణచావుల. డగున 
య్యహిళాంతకు6 బొదివెం గేశవాళ్వస తాకా 
సహితంబుగ రుచిరస్మిత 
మహితు6 డగుచు నగ్గురుండు మార్గణవితశిన్‌, 


ఇవ్విధంబునం గుంభసంభవుండు విజృంభించిన వివ్వచ్చుం డలిగి సజ్యళ రొ 


సనుం డై యాీధనురాచార్యుం ఒటుీతాణవిసర వేగంబున నిర మించి 
శిలంకుల అలంబుల నాక మించిన, 


- కులిశంబుతా(కున( గూలినకులపర్వతంబులీకరణి మ త్తద్వివములు 


బలుగా లిం దూరిన జలధరరవం కులచాడ్చున os Be 
గీలుకాడి డెడలింప( గెడసిన బొమ్మలకై వడిం కటుతురంగ| వజంబు 
కాడిత ంప్ట పుర్‌వజ్హోడిం బడిన పేరడవిచందంబున బవులపచదాతి చయము 


ee క క న స స 


58, 


ర్‌ం, 


60. 
81. 
జిక 


క క శ రాసనాచార్యుం = పెక్కు (పతులు. 


1. యుడు నాతని _ "పెక్కు ప్రతులు. 2. ననరికె నతండు గినిసి శీ = బ; ననునడుము 
నరకె-ల. లి. గురుడు గ. వ. 





1. నేయు _ కొన్ని (ప్రతులు. 2 దునియంగ = పెక్కు పతులు. లీ. అగా జేసె = 
కొన్ని [పతులు 4. నేనె - సెక్కు. ప్రతులు. ల్‌. గురుడు = ద. 


1. తుండగునగ్గు అరా కొన్ని (పతులు. 


లొ నారాచపరంపరావేగం = న. 


కే, మాడ్కి ఎ. వ. ఐ. 2. కాలెడలిన కెడ _ న. వ, లీ. వడు = సుక్కు. 
(పతులు. కీ. బలితంపు ఇ. 5. వజ్జ్‌ొడ్డి వీ షమ. వా ల దచవహ్నా = నః 
చావాగ్ని = వ; గాలిచే . జా; వడోతోడ _ ఇ. 


(64) 


64, 
65, 


66. 


87. 


ద్రోణపర్వము క్త తృతీయాశ్వాసము 425 


. వికీటముగం |చెశ్లై నలుగడ విచ్చె నొక్క 


"పెట్ట వెన డొల్ల నలం జా(పకట్టు పడియెం 
జండగాండీవీనిర్భు క్ష క్రశాతి 9వ a 
కాండచారుణో'! పహతులం గారవేం[ద. 


అడ్డపడి గురుండు దొడ్డనారసము వ 
తంబు దూట నేయ సవ్యసాచి 

యొల్ల బోయి తెలిసి పెళ్లేసి నక్కుంభ 
జన్ఫుమీ(ద నిశితిసాయకములు. 


1 అతండును, 


హెరి నై దువిశిఖముల న 

న్నరు డెబ్బడమూ(ట 2గేతనము మూటను స 
త్వరుం డై *యేయుచు శితశర 

పరంపరలు త దథంబుె కీరగించెన్‌. 


కరముల నిగుడంగ నొపడు 

తరణి. బీ"దువువ రద ంబుదము [కియ నట్లా 
స్ఫురితా స్తు వార్ధు నత్యు 

ద్ధుర బాణనమ్మగుం డై నదోణుండు నొది'వెన్‌, 


పొదివినీయగ్గురు[పాపున భవదీయనై నికులు గొంద "ాకృష్ణులం “దేర 
పరాకమించుట గుండ్లు దేలి జెండ్లు ) కమునింగిన ట్లయ్యె నిబ్భంగి నక్కిరీటి 





68. 


605, 


67. 


6. అముగ _ ద. ప.వ. 7. వడిజప-ఖ. చ.వ. వాం రి. ముక్షనిశాత  ఊ. 
ఎ. ఏ. 9. విశిఖ _ఊ. ఏ.ల. 10. [వతతు _ ఈ. ఉ. జొ, కణ. య. అ. 


1. సియుక్కున గురుమీద నిశితసాయకములు నినిచె నతడు = ఐ, 2. శఈరచయములు- 
ల. ఎ. ఇ. 


1. ఈవచనము కొన్ని [పతులలో లేదు. 


1. నేడు విశిఖ - ద. ప. వ. 2, వారుల నాల్షింటను = బ. య; వారుల నారింటను = 
గ, జ బ. లీ. యేసి నిబిడశర _ కొన్ని [పతులు; యేని నిశిత = యే. ర, ల. 
4, దొరగించెన్‌ - సెక్కు (పతులు; గుదియించెన్‌ _ వ. 


1. నగ్గురు _ చెక్కు |వ్రతులు. &. మ్‌నుంగునట్లయ్య - కొన్ని ప్రతులు. + 


426 


60, 


69, 


70. 
pe 


72, 


78. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ిికుమారుం డయ్యును వృద్దుం డగు *కలళభవునిం కీగడవం జాలక శచిక్కు. 
వడి యున్నం జూచి విచారించి యచ్యుతుం డతని కి ట్లనియ, 


. రిత్త దడవు గా కుండంగ 


నిత్తజి నాచార్యుతోడి యీ సుడిగి వెసం 
జొ_త్తము శకటవ్యూవాము 
చి త్తంబున నొండుదల(పు 'సేర్పకు మీంకన్‌. 


అల్‌ అద్ధనుండు (బోణాచాడ్యూల నతి (కొమింబి భయ'సై న్యంభు సొభ్బుతఠ = 


సం, 7.66_80 


i అనవుడు( (గీడి నీదువ్భాదయంబున నెయ్యది దోంచె. గృప్ప చా 


నిన తగ జేయువా(డ నని నెమ్మిగ బల్క్మిన( (బీతి గుంభజ 
న్మునకు. |బదతిణంబుగ సముద్దతి నాతండు దేరు వోవని 
చ్చిన శరజాలీముల్‌ వరగం శేయుచు బార్జుండు వోవుచుండ(గన్‌. 


. కనుంగొని నవ్వుచు భారచ్వాజుండు. 


. కలవే యుందును నిట్టివి 


బలసూదనతనయ * వగ బరిమార్పక వి 
చ్చలవిడిం 2 బతిప్టితు( డవుగ6 
దలంచెదు పోలునొకొ యనుచు '*దగిలె. బిజబుందన్‌ = 


. ధనంజయుండును. 


. గురుండవు గాక పగతుండవె 


దురమున౦. గుపితు6 డగుని 'న్నెదుర్కొన నాకొ 





69. 


te. 


ల. కుమారుం = చెక్కు. (తులు; గుమారుం = వా, 4, నగ్గురుం = కొన్ని [వతులు. 
యర్‌. మిగులం - కొన్ని (వ్రతులు. 6. రిచ్చపడి = ఓ. 


i. ముంబరగ జ చెక్కు. (ప్రతులు; ముల్పరప . వసో, 


1. నన్నుబరి _ వ. వి, నమ్మెయి బ్లోవం- న. కి. దరమెం జెలుచన్‌ ఇ. ఓ. త. ర; 
దగిలెం జెలుచన్‌ - మ. య. 


74, 


75. 


76, 


78. 


714. 


75. 


76. 


దోణసర్వము _ తృతీయాశ్వాసము 427 


కురునకు శక్య మె 'యాపుర 
హరున కగుం గాక యనుచు నరుగుచునుండెన్‌. 


. ఇప్విధంబున నై న్యంబు సొచ్చు"నానవ్యసాచిచ।|కరకుకు లగు పొంచాల 


కుమారులు యుధామన్యుండును నుత్తమౌజుండును దోడన వచ్చి చొచ్చి 
రప్పుడు క ఎ్రతవర్మయుం గాంభోజుండును (కుతాయువుం చనుతము కింయున్న 
చోట్లన యుండి తల లెత్తి చూచి కపిధ్వజవేదికా కేతనంబులకతంబునం 
గవ్వడివెనుకం గలశభవురాకయుం గన యుశ్వాహాంబు మిగిలి తగులు 
వడ నడ్డపడుటకు నప్పోళించుచుండ నప్పు డప్పాండవవీరునిం [కయ 
(పథ [దీకనారాయణగోపాల పభ్ళతులు వొదివి శెవ్వ రెట్లు వొదివినం 
బతిజ్ఞైాతత్పరుం డగునన్నరుండు సామజంబు సరోవరంబు దజీయం జొచ్చు 
తెటింగున నబ్బల[ పకరంబు బడలువడం జేయుచుం "భోవం బోవ, 


* కదిసి శరాసనగురు. డిరు 


వదియేనుశరంబు 1లేయం బార్భు(డు వానిం 
గుదియించి విశాలాస్య 
(వదోరము లడరింప6 గుంభభవుం జెడం (దుంచెన్‌ . 


క. విజయుం డనుోశౌై లము గల 


శజధారాధరము గ చ్పె శరవృష్టి మహో 
ద్విజు నత డేయక కడున 
క్కజముగ నయ్యంపిసోన |గక్కున మాన్నెన్‌. 


1. మార్కొన వారున . కొన్ని (వతులు; యావురవారునకు గాకనుచు నెలమీ 
నరుగుచు _ కొన్ని [(వతులు; యాపురవారునకు గాకనుచు నాత డరుగుచు - ఇ. ఎ. 


రె, అ. ల 


1. నా - వెక్కు [పతులలో లేదు. 2. వచ్చి - పెక్కు [ప్రతులలో లేదు. 8. యున్న - 
కొన్ని | పతులలో లేదు. 4. ళింప నప్పాండవ - చెక్కు. (పతులలో లేదు. క్‌. కపభ్ళ 
తులు - ర హొ. 6, యుతెజంగు _ పెక్కు (పతులు. 7. బొదవం బోవ -వ. 


1. లే. వాసవి వానిన్‌ - కొన్ని (పతులు. 2, లోగ జన్‌ కొ రంబులు 


టన ఈ 


1. కొంఎను-ద.వ. వి. వాన ౨ పెక్కు (పతులు, 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


77. ఆ, మజీయు నిరువదేను మార్గణంబుల నరు 
'డెళృ్ళదింట6 గృహ్హ నుబ్బి యేసి 
గురుడు నారసములం గురియంగ నవి యాగ 
నలవి గామి నతండు నతడు నొచ్చి, 


8, వ. అమ్మేటివిలుకాని వంచించి కృతవర్మునినై న్యంబు సొచ్చుటయు నగ్గురుండు 
ఓనేయునది లేక సేనాముఖరకతణంబునకుం జనియె నప్పార్గు మార్కొని 
కృతవర్మ పదియమ్ము లేసిన నక్కిరీటి యొక్క వాల మురమ్మున నాటించి 
మణీయును నారాచ తయంబున నొప్పించె నాభోజసతి యన్నరనారా 
యణులం గనుంగొని నవ్వుచు నిరువదేనేసితణూపు లేపునం శీబరగించిన ధనం 
జయుం డతసోధనువు దునిమి యేకవింశతివిశిఖంబుల నొప్పించిన నొండు 
కోదండంబు గొని వోర్షిక్యుండు బాణపంచకయుగంబు విక్వచ్చువతుంబున( 
(గుచ్చె నవ్వీరుండును దదీయ _స్తనాంతరంబున. దొమ్మిదియంబక ౦బులు 


దూశ్చె నప్పు డాసవ్యసాచిం జూచి యితండు రదవృలు వడియె నిది గా 
దని తలంచి దామోదరుండు. 


79. క తడ వయ్య నితడు మన కె 


క్కు_డి బంధుం డేల కృప 'దెగం కీబాలటుము నొ 
వుడు! గీ 'లెడోపినజం[ తము 
వడువునం బడ నేనె నతని వాసవి యరిపా. 


80. వ, ఇట్లు భోజపతిం (గూరనారాచంబుల మూర్భితుం చేసి. 


81. కే, శేకడచి కాంభోజనై న్యంబు కిగలంగం కెలుచం 
జెొచ్చువివ్వచ్చు వెనుకన చొరక యుండ 





77. 1. హరియు ౬ వీ. శ. మ. కొన్ని |వతులు. 

"78. 1. నచటసేయు వ. 9. నొంచె = కొన్ని (పతులు. ఏ. శేలించిన = జ. ట. వ. 
ఓ. మౌర్కొని ధనువు - ఊ. ఎ. ఏ. క. దవులంబడియొ _ పెక్కు (పతులు. 6. నారా 
యణుండు  ఊ. వ. 

7. 1. మవకు నిళ డెక్కడి _ కొన్ని (పతులు. వ. జూడుము .ఉ. ఓ. ఠ. ణ. ల. లి. లిన= 
జ. య. వ. 

81. 


1. కడగి న. కొన్ని (పతులు. 2. గలచి పిలుచ _ కొన్ని (పతులు. 


62. 


88. 


64, 


86. 


82. 
68. 


84. 
ఈల్‌. 


(దోజపర్వము __ తృతీయాశ్వాసము 429 


ముట్టి యాగా నాకృశవర్శ మూర్చ చెణీ 
వచ్చి రథచ। క్రరతకద్వయము( గడిమి. 


ఇవ్విధంబున ను త్తమౌజుని యుధామన్యుం బోనీక భోజపతి శర చతుష్టయం 
బును సాయికి ' తయంబును దనువులం గీలించిన నయ్యిరువురుం బదేసిబాణం 
బుల నతని నేనీ తత్కోదండంబు 2దుండంబులు సేసిన నతండు. 


వేజొకవిల్లు పుచ్చుకొని విండులు శెండును (దుంచి మేనులం 
దూట(గ చేసె జెట్టినపుదూపుల వారును వానియమ్ముల౯ 
గీఅంగ *నొండువిండ్లు గొని కిన్న యెలర్బంగ నేసి * ౩మ్మెయిం 
శీదీఅద గ్‌గండి గాంచి నరు కేరపథంబునం బోవ చారికిన్‌. 


అబి అద్డునుణు (అతాయుధ (వముఖిమవోరథివలం జొంధ్రుట =. 
సం, 7.67.86 


స అట్లు 1 వొచ్చువివ్వచ్చుం జూచి (శు తాయుీధుం డనురాజు రభసంబున 


నెగిర్చి మార్గణ[త్రయంబున చేసి వానుదేవునివై న_ప్పతిపదరంబులు *నిగి 
డించి. 


. 'వెడంద!శీతూవునం గేతుివు (వేయం (గడి 


నవతివిశిఖంబు లేయ నన్న రవరుండు 
డెబ్బదేనమ్ము అడరింప నుబ్బి విల్లు 
(దుంచి యుర *మేడుశరముల నొంచే *నరు(డ-. 


1; (తితయం = కొన్ని (పతులు. 2. ఖండంబులు ఒ వ. 


1. యంగముల్‌ _ ఈ. స; యెమ్ములన్‌ _ ఆ. న. సూ. 2. రెండు -ట. ద,వ. వ. 
8. రిమ్మె _ "పెక్కు [పతులు.4. దీరమి - కొన్ని |వ్రతులు; ధీరత - కొన్ని |వ్రతులు. 
5. సందు - ఆ. ఒ. 6, బోయి శేవునన్‌ _ శర, కొన్ని |పతులు. 


1. సొచ్చిన _-ఉ. ఈ. 2. వుండను - కొన్ని (ప్రతులు. వ వరగించి = ఈ. ఐ. 


1. యమ్మున = ఖ. శ. వ. 2. నేయుడును - కొన్ని | పతులు. లి, డమ్ముల = 
ఆ. క.త.వ. 4. మేను -హ. 5. నతడు - కొన్ని (పతులు. 


480 


86. 


87. 


88. 


89. 


90. 


91. 


86. 


87. 
88. 
89. 


90. 
91., 


ర్‌ 


Ca 


శ్రీమదాంధ మహాభారతము 
స్స్‌ 


1కేపించి యాత డొండొక 

చాపము గొని నవనిశాతసాయకములు జా 

కివశో పరితలముల నురమున 

*నేప్టున నాంటుటయు. *బార్జు. జెలన వ్వొలయన్‌ . 


- సారథిం గూల్చి యళ్వములం జంపి తదంగములందు సప్తతి 


[కూర ధినీముంవంవవ అలతిఘోరముగా. ేదొరంగింపం (బస్సుర 
ద్యూరిగచాభిరాను' డయి దుగ్గమలీల రథంబు డిగ్గి యా 
ధీరగుణో _త్తరుం డతనిశేరీదెసం గవినె౯ *1రయంబునన్‌. 


ఖ్‌ 


ఆరాజు వరుణశనయుఎా కనియు నగ్గద వరుణువరంబున వచ్చిన దనియును 
వరుణుం డతనికి దాని నిచ్చునప్పుడు దీని ధరించినవాండు రిపుల కజయ్యుం 
డగుం 1ేబో శుక్కించుకొనని వానిమీదం |బయోగించిన వానిన మరలి వధి 
యించు నని చెప్పె ననియును బెద్దలవలన విందుము. 


. కాలము [పా ప్ప మైన మది గానండడ యన్నియమంబు మేదినీ 


పాలకు. డప్పు డ ట్రగుట( బంకజనాభుని వె చె నాతం డా 
ఖీలీగద౦ దోదంసమున బెట్టిన నూతనపుష్ప మాలయుం 
బోలి వెలింగం గాని యది భూవర నొంపద యించుకేనియున్‌. 


. ఇట్లు గోవిందునకుం గుసుమాభరణం ఖై. పొలిచి 'యాతణంబ. 


. అళనికరణి వచ్చి యాశుతకాయు*ేధుని వె 


నమ్మహోజ్జ్వలాయుధమ్ము *వడిన( 


1. కోవమున నాత - ఊ. ఏ. ణ. 2, వడినిశాత _- ఐ; నవతిశాత ౨ ఈ. ఊ, ఏ. వ. 
9. వోపరిఘచయము నరువై నేపున - చెక్కు (పతులు; వోపరిఘముల నురంబున - 
కొన్ని ప్రతులు శ. నేవర - కొన్ని పతులు. క. (గీడి = ర, 


1. బరగింప = వా. ౨. వయిం - కొన్ని (ప్రతులు, లి. సముద్ధతిన్‌ - కొన్ని (పతులు. 


1. జోడె _ వా, 


1. వక్య -అ.వ. శ. 2&2. గతిం- కొన్ని (పతులు. లి. దంగమున _ కొన్ని 
(ప్రతులు. 


1. తతణంబ = "క్కు. (పతులు. 


1. వునినై -ఐ. క. ప. ౨. వడియె - కొన్ని |వతులు. 


(దోణపర్యము _ తృతీయాశ్వాసము 481 


వార్టుచేత మున్ను ఇాహులు దెగిపడ్డ 
యత(డు గొండ గూలినట్ల కూలె. 


92. వ, ఇట్లు వరుణత నయు(డు వడినం గనుంగొని, 


లీల, క. అచ్చటిబల!ములు? (బభువులు 
నచ్చెకువును భయము మనములం దడరంగా 
విచ్చిన నట చనియెడు వి 
వ్వచ్చుని( గాంభోజీవిభుండు వడి మార్కొనియొన్‌. 


94. వ. ఇట్లు మార్కొనుటయును. 
నలి, 


౭ 


లిక. సీ. అరునుం డతని 'నేడమ్ముల 'ేసినం బదియే!నుశరముల బారు. గృష్షు 
ల (గ) ౮ 


విశిఖ|తయమున నవ్విభు. జేయ నాతని విజయు( డ(స్త్రద్వయ 
వివాతు. ఓ జేయ 

కి గాంముల్‌ మూటను బటుశ క్రి (గీడి నొప్పించి కాంభోోజుండు 
"పేర్చి యాశ్చ 

నరు6 డి వెసం బదునాలుగుదూపుల సూతాశ్వకో దండ కేత నముల 


కే. *ేగూల్చి దొడ్డనారిసమున గుండెకాయ 
వగుల జెశ్లుయుటయు నతి[పబలపవన 
భూరిరయమున( గ్‌గూలు మహీరువాంబు 
శెఅ(గు దోంప నుదకిణు( డెజలి ఆడనె. . spe 


96. వ. ఇట్టు కాంభోజపతి వడుటయు శూర సేనశివివసాతి| పము ఖా నేక దేశ ంబుల 
బలంబు లబ్బలమర్గననందనుం జుట్టుముట్టిన నతండు దటిచు!'వాలంనగముల 





రవి, 1. ములు [భమయుచు = వ. వి, రాజు = ఇ. పె. ణ. 


94. 1. ఈవచనము చెక్కు (పతులలో లేదు. 
ర్తి, 1. డు - కొన్ని ప్రతులు. ౨. జేసె ౬ కొన్ని (పతులు. క. జాణ[తయంబున - 


ఇ. ఉ. నలి గూల్చి యొక దొడ్డనారసనమున గుండె వగలుచుటయు నతి |వబల 
వదన - వ. 5. గూలెడు భూమిరువాము - ఓ. ర; గూలెడు భూధరంజు - త 
6. డొరగి - వా; డొరి7 నేల - ఊ. ఏ. 


96, |. వాలమ్ముల = కొన్ని [పతులు. 


482 


97. 


ఆ, 


శ్రీమడాంధ మహాభారతము 


నాలు వేలరథంబుల రూపుమాపినం గనుకనిం చెరలినం గని (శుకాయువు 
నయుతాయువును గాంజీవి శెండుగెలంకుల సాయక నవా|నంబులు నిగిడిం. 
చుచుం కిగవిని రప్పుడు |శుతాయువు చేతితోమరంబున నొచ్చినవివ్వచ్చుం 
విడుగు ివడినవానీం గొటవిం జూ(డినతెలుంగున నయుతాయువుీ నాలో 
నన శూలంబు వై చి సోలం జేసిన విషపాదంబున గరుడధ్వజుండు గ్‌సొగయ 
నాకపిధ్వజుండు నిజధ్వజదండం బొక్కింత యూంతగొనిీన నక్కురు 
నై న్యంబుల సింవా”నాదంబులుం దూర్యనినదంబులుం జెలంగె కినంత శౌరి 
[(పబో*ధింపం 'బేజి ధనంజయుం డై౦(చా(న్ర్రుంబు వ్రయోగించుటయు నది 
విధాయు10ధాకారంబు!!నం గవిసి యయ్యిరువురవా_స్హమ స్తకశకలం 
బులు ధరం దొరంగించి తదనుచరులం బంచ]ీళతరథికపీర యోధుల వరి 
యించి చూపజకు విస్మయం వాపాదింప నిలింపపతిసుతుండు దజిమికొని 
పోవుతటి 'ినయ్యిద్దటికొడుకులు నియుతాయువు దీర్హాయువును పేళోక 
వేగంబున నరవాయి గొనక పయిం బడిన నుద్దవిడిం గవ్వడి వారలం 
దం|డ్రులం గూడ ననిచి మవోర్షవంబు గలంచుమందరంబుచందంబి!!న, 
నీబలంబులం దిరుగుడువడం జేయుచు నురవడించు నమయంబున., 


కురున రేశ్వరుండు పురికొల్సం | బాచ్యక 
శింగదాత&ణాత్యు లంగబలము 
మైచ్ళృ'తతియు 2*జెరయ మెయికొని ఆా(కిరి 
గజఘటానమృద్ది( గా రీకొనుచు, 





97. 


ల్‌ 


2. గదిసి = కొన్ని [వతులు. శి. పడ్డవానిం _ కొన్ని (పతులు. 4. వాలోనన = 
కొన్ని (పళులు. 5. సొగియ ౬ పెక్కు (పతులు. 6, నంగురునై న్యం = "పెక్కు 
(ప్రతులు. 7. నాదంబులు సెలంగా = "పెక్కు (పతులు. 8. నంత = కొన్ని [వతు 
లలో లేదు. నప్పుడు - ద. ప, వా. 9. ధించినం దేరి = పెక్కు పతులు; ధించినం 
దెలిసి _ ఊ. ఏ. 10. ధ[పకారంబుల వ. వా. 11. లం = కొన్ని (పతులు. 
12. శత యోధుల = పెక్కు (పతులు; వింశతి రధికుల = జ. బ. వ. 1లి. వారిద్ద జీ= 
కొన్ని [పతులు. 14. పితృమరణళోకవ్యాకులవేగం - వీ.ళ.ష.స. 15. విజ 
యుండు చారల _ పెక్కు (పతులు. 16. సూతరథరధ్యంబులతోడ ననిచి = 
వీ.శ.ష.సన. 17. నుంభోలె . సెక్కు (పతులు. 168. నవనరంబున - కొన్ని (పతులు, 


1. బలము ల. 2&2. మెజచు కొన్ని (పతులు; గడిమి = ణ. ది. కొనగ ఎన, 
కొన్ని (పతులు, న్‌ 


05. వ. 
99. క, 


100. శే, 


101. క, 


102. వ, 


108. శే, 


దోణపర్వమనము _ తృతీయాశ్వాసము 498 
అట్టియెడ గాండీవము _క్షమార్గణవర్గంబు వేగంబున, 


చేతులు దొండములు శిరో 

(వాతము. గుంభస్థలములు వడి. దొరంగె ధరి 
(లీతలమున నంకుశబహు 
హాతిశకలసహితముగ మహీవరముఖ్యా. 


ఇవ్విధంబున నులుమాడ నీడ బోక 
యవన!పారదశకబర్భ రాదు లైన 
మేచ్చీబలములు ధై_ర్యంబు మిక్కు.టముగC 
బొదివి *పోశెను గీడి యద్భుశము *నొంద. 


తుంగీమడువు( జొచ్చినమా 

తంగకీమునకు మిగిలి యడవి దరికొను కార్చి 
చ్చుం గడచి శియబ్బలంబుల 

భంగించె నతండు ఘోరబహువిధగతులన్‌. 


ఇట్లు నారాయణమారుత "పేరితం బగునరజ్వలనంబు శరజ్వాలా!జాలంబున 
భవళ్సేనాకాననంబు రూపుమావె నప్పుడు. 
ఆధ 1 తి | 
అర్జునుం డనుపర్జన్యు న(స్ర్రువృష్టి6 
బల్ల మును “మిల్లు నని యేలుపటుపరాక 





లె, 
99, 
100. 


101. 


102, 
108. 


1. వర్గంబు - కొన్ని [పతులలో లేదు. 
"ఓ 
1. ములును గుంభములును చ. వీ. వా. 2 నికరథశకలములు మహీ_గ. జ. వ. 


1. పారశికాంగవంగాదు లైన -ఉ. ఊ. ఎ. ఏ. ఠ; పారళ శక కిరాతాదు _ వ; 
పారద శక కరూశాదులై న - ఐ. ఓ; పారద శక విషయాధి నాధులై న మ్లేచ్చులు 
థై, ర్యంబు లక్కజముగ - వ. 2. గణములు - చెక్కు ప్రతులు. శి. పోరిరి |క్రీడి _ 
"పెక్కు పతులు. 4. బొంద = కొన్ని (పతులు. 


1. మడువు గలచెడు _ కొన్ని (పతులు; మడుగులో జెలగు మతంగజమును - ర; 
మడువు గలచెడుమాతంగంబును మిగిలి - కొన్ని |ప్రతులు; మడువున జెలగు - తి. 
2. విభుని _- కొన్ని [పతులు లి శ[తుబలముల _ టి యచటి బలముల ఇ తి. 


1. ఫీలజాలంబుల = ఐ. ర; జాలంబుల = సెక్కు. (ప్రతులు. 


1. డృన్ర్ర - పెక్కు ప్రతులు. ౨" మిరయును = న. 


494 


104, వ, 


105. చ. 


106, వ, 


(శ్రీమడాం ధ మహాభారతము 
జో 


యుండ నెత్తురు * వెల్లు లొండొండ పెరి 
నుబ్బి భూత భేతాళంబు లోలలాడ, 


ఇమెైయి. నద్భుతవిక్రమంబున నతి కమించి కడంగుకవ్వడి నంబస్టపతి 
యగు ళుతాయువు మార్కొని నొగ నొగం చాక నరదంబు వఅపుటయు, 


అతనీిశరాననంబును పాయంబుల. (దుంచిన నాశుళూాయు వు, 
ద్యత గద నొవ్పం బట్టి దనుజాంతకు 2 వేసె నరుండు దద్గచా 
హతి యొనరించె నొండుగద నాతడు వెండియు వీ కమించినకా, 
శతమఖనూతి యాతనిభుజంబులు( కీగంఠథము( (దుంచె (వేల్నీడిన్‌ | 


ఇ అ్రెఅంగున (దోణాచార్యుం గడచి కృత వరుని * చెట్టుపలిచి (ఈుతా 
యుధునిం గూల్చి కాంభోజపతిం బడవై చి [కుతాయుః[ పభ్యుతుల నులిపి 
తణీమి “భవదీయనై న్యంబు సొచ్చి బహువిధ యోధ పాణంభుల తిళ్చాంం 
నాళంబులం బీల్చికొనుచుం చెలుచ నడరుఫల్లునుం గనుంగొని నీకొడుకు 
చేరు దోలుకొని *యొంటిమై నక్కుంభనంభవుకడకుం జని కటకటం బడుచు 


నతని కి ట్రనియె. 
_ య 


107. చ. 


అలి దుర్యోధనుండు (దోణుని దూఅనాడువీ ఎఎ 
. నం. 7_69_1 


నిను నవలీల దాటి (పజ నేలకు. గోలకు. చెచ్చుచున్నయ 
రును. దలయె త్తి మైన నటు సూడవు పాండవపవపాతి నీ 





10s, 


105. 


106. 


లి. శుజులొం = కొన్ని (ప్రతులు;. వెల్లువొండొం - కొన్ని (పతులు. క, 
కొన్ని (పత్తులు. 


ర 
ర 
el) 
క 


i వి|క్రమించు క అక 


1. గతిగిట్టి యొప్పి _ ర; గద యొప్ప గిట్టి - చెక్కు. (పతులు; గద నొప్ప |దెప్పి - 
ఊ. ఎ. ఏ. లి, వెచె అవు లే రెండును ఎ రి, 
1. బెండు పణీచి - శ. ష; బెట్టు పజిపీ -ణ. 2. భరతని నై_న్యం = పెక్కు (పతులు; 


పరనె నైన్యంబు = వ; కురుసి వైన్యంబు - ఈ SE ye =, ఓ. ర.. లీ. బాగాన 
అంబునం =ద.వా. శీ, “యొండుమైం వ 


(దోణపర్వము _ తృతీయాశ్వాసము 48) 


మన మటు “గాన నెష్పుడును మాచదెసం గప్ప యెలుంగు వామ వై 
యునికి యెలుంగ వచ్చె 25టు లూజఅట గావర మిచ్చినాండవో. 


108. క, నిను నమ్మి యొండువళనికి. 
జనక జయ దథుండు నిలిచి నై న్యములో నా 
తని. జంవెడు శేనియపూ 
సినక త్తివి గాక మానిసివె యూహింపన్‌. 


109. వ. అని పలికి 'కార్య*ేచావా-ంబునం "జేసి తనరాజనం బడంచుకొని యతండు. 


110. కే, వై ంధవున కడ మున్న కాబ[వజంబు 
పార్టురాకకు 1వలు వెల బాట జొచ్చి 
నార్హి6 బలుకు నాోీమాటల కలుగ కకట 
చావకుండంగ నాతని6 గావ వయ్య. 


111. వ, అనిన వినీ యాచార్యుం డతని కి ట్రనియె. 


112. క. నీమాటకు మాయశ్వ 
శ్ఞామవచనిములకు 'నేం బదరుదునె విను మా 
'దామోదీకుముతి ముంగలి 
గా మారుత వేగఘోటకన్స్ఫు రణీ మెయిన్‌ 


118. క, చనునప్పు 1డతనిియమ్ములు 
కేవెనుకం |బజం దాంకుచుండు వివ్వచ్చుని నే 


న కెదమతరానా!. 





107. 1. గాక = కొన్ని (పతులు; గాననెప్పు = ఎ. శ, ష.నూ; గానయెప్పు - చా. కొన్ని 
(ప్రతులు. ౨. నిటు = కొన్ని (పతులు; నెటు = స. కొన్ని (పతులు; నటు లూరడగా _ 
ఘు. త్ను మ, వ. శ. వా, 

109. 1. స్ట న 

110. 1. పఅవెల _ కొన్ని పతులు. 2. మాటకు నలుగ _ ణ. త. శ.వ, 


112, Me ON కొన్ని (పతులు, ది రుండు ముంగలి _ర, లి, మీనన్‌ ఖై 


a 
ce పతులు 


113. 1. డేబరు కనిములు వా. లి. శరములు _ సెక్కు [పతులు వ్‌, వెనుక పజన్‌” - 


లుర_ | కోతుల 


114. వ, 


115. చ, 


16న; 


శీ, 


115. 


శ్రీమదాంధ మహాభారతము 
U 


జన నీక యా.గువాండనె 
కని కని యిటు లేల పలుక6 గొరవనాథా. 


అది యట్టుండె నొక్కహితంజు నెప్పెద నాకర్ణింపుము 'నీనాముఖంబు 
విడిచి యే నర్జును వెనుకం బోయినం బాండవబలంబు లురులం *ేదో.ళెంచు 
మునయొడ్డు గలంగిన నై ంధవుం గాచు టరిది యట్లుంగాక రాజమధ్యంబున 
ధర్మరాజుం బశైద నని యాడిననాకు నప్పని ఇయేమణుం దగునే యతనిన 
వేచి నిలిచెద విశేషించి వృద్ద నగుటం"చేసి శీ ఘయానం 2బశక్రర్ణం బయి 
యుండు గాండీవియు నీవును దుల్యీవయోవ ర్తనులరు శంక లేక వానితో 
విరోధంబు గొన్న వాండవు తగునవోయులం *ేగూర్చికొని యడ్డపడును 
చయ్యనం జను మని పలికిన నతండు. 


నినుం గృతవర్శ 1ల్సి యవనీకీపవర [పకరంబు “పోరి జే 

ర్చిననరు నేన కాదు సురనేనయు నిందుండు నైనం చా(క నే 

ర్చునె *యది కార్యతం|తముగం జూచిత యేని భవన్నియోగము౯ 
గొనకొని చేసెదణా యశము గోల్పడ రకుండంగం జూడు మెమ్మెయిన్‌. 


అనుట.యు శేనగ్గురుం *డక్కురుహీతిం గనుంగొని *నీవు నిక్కంబ పలికితి 
కిరీటి యట్టివా(డ నేం డొక్క యద్భుతంబు సూవెద నిక్కవచధారణంబు 
చేత రశితుండ వై యతనిం దలవడుము “కృష్ణుండును నమన్తజనంబులు 


_ వెఅంగుపడం దదీయశరంబులు నీతను*వు దాంక కుండం గలయవి యని 


చెప్పి యొక బ్రాపసిండి క్ర త్త ంబునం 'దాళ కి యావహించి యిచ్చినం బుచ్చు 


1. దోచి యేశేర _ వీ. శ.షమ. 2. బుశక్యంజై యుండదు - కొన్ని ప్రతులు. 


ర 


ల వంశ కొన్ని (పతులు; వంళఛవయన్కుులరు _ ఇ. ఊ. ఏ. 4. గూడికొని = 
చ వంపు; 


1, నేచిన య నేకనృప [పక ఇత్‌ పు జం వంనునోర్వి ఆ కోన్నీ (వతులు. దొట్టి- 


కొన్ని (పతులు. 2 రమణ పక వ కొన్ని (పతులు; వర ముఖ్యుల నొంచి మించి = 
ఐ. లి. లీల నోర్చిన - కొన్ని (ప్రతులు. ఓ. యిది .కొన్ని (పతులు. 5. కుండుట 


చూడు = కొన్ని (ప్రతులు. 


116. 


1. గురుండు _ పెక్కు ప్రతులు. 2. డుకురు - కొన్ని (పతులు లి. తితో నీవు - 
కొన్ని (ప్రతులు. 4. నీవు - చెక్కు [ప్రతులలో లేదు. 5. నేనొక్క = కొన్ని (పతులు, 
6, గృషుండు = అ. ఊ, ఓ. ఇ. వునందాక = ఊ. ఐ. ద. 


117. చ, 


116, వ, 


119. ఆ. 


1k 


18. 


119. 


(దోణపర్వము _ తృతీయాశ్వాసము 487 


కొని |వీతుం డగుచు నియశాత్ముం డై. చానిం దొడుగునప్పు శాచార్యుం 
డిది దొల్లి చేవసంరతణార్థంబుగా నజుండు 'చేవేం[దున శకిచ్చె నదీ యతం 
డంగిరసునకు నంగిరసుండు బృవాస్పతికి బృహస్పతి యగ్ని వై శ్యునకు నగ్ని 
వైశ్యుండు నాకును దీని నొసంగి" రని ఓీయెజింగించి సమం (తకంబుగాం 
సోదొడిగి నానావిధవాక్యంబుల దీవన లిచ్చి పొ మ్మని యనుజ్ఞ "చేసిన 
నమ్మహీపతి యుబ్బి యరదంబు సత్వరంబు సేసి యనేకరథకరితుర గోనరని 
కరంబులు ర దన్నుం బరివేస్టింప వివిధతూర ట్రనొదంబులు నింగి ముట్ట వివ్వచ్చు 
వెనుకొనియె ీనట్టియెడ ినిక్క_డ. 


సురభసవృ త్తి. బాండుసుతనై న్యము లొక్కట నేచినం గడుం 
దిర మయి నీబలంబులు నుదీర్ణత సూపిన జావ్నా వీసము 
ద్దురయమునాిఖిఘట్టనముతో *నెన వచ్చె నశే్యద యప్పు సం 

© లు య 

గర మతిఘోర మయ్యె నొకశాలము నట్టివి సూడ మెయ్యెడన్‌. 


“అయ్యవసర బున. 


నడుమ థాను ఇ నకముం గకుంగొని 
'దాని మిగులు బుద్ద ధరణి భాను 
యుగము. దాల్చి ననగ నొప్పిరి తీవశే 
జమున గురుడు [దుపదసంభవుండు. 


3. కచ్చిననది-ఈ. ఖ. డ. 9. నతండ - కొన్ని (పతులు. 10. 7”నని=క. ఏ. జ. బ. ర.వ. 
11. యెరుంగించి గ. ఈ, ర. ల, 12. దొడివి - స. పెక్కు (పతులు; దొడిపి అ 
ఈ. చ. స; దొడివిం( గించి = అని పాఠములు. SSE "ఎక్కు (పతులు; 
యిచ్చిన - ఓ. త. ర. 14, నరనికర - సెక్కు [పతులలో లేదు; పదాతులు - ర, 
15. తనుంబ - ఓ. వ. 16. నట్టియెడ - సెక్కు ప్రతులలో లేదు; నంత నిక్కడ - 
కొన్ని పతులు. 17. నిక్కడ - కొన్ని [ప్రతులలో లేదు. 


1. మార్చులంబులు = పెక్కు (పతులు. న టట SEs ప mC 
బ. వ; నెనవచ్చి - కొన్ని (పతులు. 


1. ఈవచనము కొన్ని [పతులలో లేదు. 


1. భంగి -ఒ న. అ, 


498 


120. వ, 


121. క, 


122, వ, 
128. క. 


(శ్రీమదాంధ మహాభారతము 
సో 


ఇట్లు (దోణధృష్ట్రద్యుమ్ను లు మెటసి పోరి CEI డప్పాంచాలవరుండు 
గురునిళర వర్ష ౦బులు వారించుచు మిగిలి మనవాహిన్నివె నడరి నేల నెత్తు 
టం *దో(చిన నతనికో ల్తలకుం గాక యొది(గి యచ్చటీ పజ మూండూీగుంపు 
లయ్యె నప్పుడు [దోణుండు గినిసినం జాంచాల కేక య। పముఖబలంబులు 
గలంగం బడిన గ్‌మగుడ 'నన్మ తై ్సైన్యంబు పురికొనుటయు ధర్మసూనుండు 
సోగగానియోధపీోరసహితంబుగా నురవడించినం గని వికర్షగివింశతిచిత 
సేనులు ఖీమ'నేనుని వాహ్లికుండు (చౌపదేయులను దుళ్శాసనుండు సాత్య 


. కిని శకుని నకులసవాదేవులను సోమదత్తుండు శిఖండిని నలంబునుండు ఘటో 


త్యచానొం దలపడిరి శల్యుండు సింధురాజుకడ నుండియు నగ్గ లిళ న మొగ్గ 
రంబు మొగంబునకుం ae కి చ్పరలుచునికిం జేసి తత పప కహు 
డయిన యుధిష్టిరుం దాయక నిష్విధంబుినం దార్కొనీన గోయద్దొరలు 
నానా|పకార దారుణవిచి|తసంగరంబులు చేసి పల్లవి తాళోకపుప్పితకింశు 
2కవనంబులం బోలి పొలిచి రాసమయంబున దుస్ఫసేనుండు ౩ నేయుని 
మూర్చితుం జేసిన నాలోనన 'ెలిసి యితండు |పచండభంగిం బెనంగెం గవల 
యమ్ముల కోపాటించి గాంఛారరాజు (దోణు 'దెసకుం జాజి నట్టియెడ, 


మనమూూ(కో యొది(గి గుంపులు 

గొని యెస్పటియట్ల యగుడు గురు. డతిరభసం 
బున ధృష్టద్యుమ్నుని ఖీ 

ముని ధర్మజు బొదివి యు|గ్రముగ FE నృపా. 
సఅయ్యవసరంబున. 


ఉభయబలంబులు. బురికొని 
యిభతుర(గస్యందనంబు లీల. (బోవులుగా 





120. 


122, 


1. రప్పాంచా - పేక్కు_ (పతులు. 2, జొ త్తిల జేసిన న. శి. మూకలయ్యొ . 
గ. జ. బవ. క. నప్పుడు - కొన్ని |పతులలో లేదు. 5 మగుడ _ కొన్ని 
(ప్రతులలో లేదు. 6. మననై న్యంబు - కొన్ని (పతులు; యుష్మశై. ఎన్యంబులు - 
కొన్ని (పతులు. 7, వీరులతో నురవణించి - ల. ర. మగుడు - ఖ. చ.వ. 
9. హితుండె జ యుధి - చెక్కు. (పతులు. 10. నమార్కొ _-వ.ద. 11. యొండొ 
రులు రు. డ. 18 కాశారంబులం బొలిచిరి _ "పెక్కు (పతులు. 


క, ఈవచనము ట. ణ. [పతులలో లేదు. 


(దోణపర్వము _ తృతీయాశ్వాసము 489 


1నభయాళ్చర్యాత్శకు లై_ 
నభశ్చరులు వొగడ నీసునం బోరా డెన్‌, 


-2 ధృష్టద్యుమ్ము(దోడాచాద్యులయద్ధము. == 


సర్వా lle 


124. వ. అట్టిసంకులసమరంబున సుస్థిరోత్సాహుం డై. నిజవ్యూవాం బభేద్యం బగున 

+ ట్లుగా కుంభదవష్ట్రంభంబునం జేర్చి కుంభసంభవుండు ధృష్టద్యుమ్ను మిగిలి 

పొండననై న్యంబు ద్రైన్యంబు నొందించుచున్న ినప్పాంచాలకుల | పదీన 

కుండు గోపోద్దీపతుం డయి పారావత వర్ణ ంబు అగుత నోరథ్యరిబుల నగ్గురు 

నరుణాశ్వంబులకా బెరయ నరదంబు వఆపించి గ్‌పలకయు చాలునుం గొని 

సావాసికత్వంజున నతని శేరికడ కనొగం దొక్కి "యెక్కి. కాండిపయిం జిత్ర 

గతులు మెజసి తఅ చె తొరంగు తదీయశరంబులు నిజళరీరంబు( రికో (క్ర 

నీ కుండెడుిినాలోం జేయార్సు రాకుండియు6 దమకంబునం గృపాణంబు 

విసరినం ద|దథతుర ంగంబులయంగంబులు వెడవెడ చాయళకొలంచి నయ్యా 
చార్యుండు రయంబున. 


125. శే. అలుంగు చెక్కలుేగాం జేసి హకుల సూతుం 
దునిఘి సిడమును క్పలక్షయు (డుంచి ఖైెచి 
మేను లథి౦ఛి కులికంబు. బోనిదొడ్డ 
వారసం బేయ సాత్యకి నడుమ తెనత్ర్ర కె, 





bb పద చరా డగా 


123. 1. రభసాళ్ళ = ల 
124, 1. నింగడచి - ఈ. 9. సమయంబున పాంచాల = వ. లె. తముఖుండ్రై = కొన్ని 
| (పతులు, 4. గుజ్ఞంబుల _పహా. 5. పలుక = సెక్కు. (పతులు: పో యుప 


కొన్ని పతులు. 7. యెక్కి - కొన్ని [పతులలో లేదు. రి. జేర "నేర = అని పాళములు. 
9. నటుగా జడియుచు నాలోగాలు కేయార్చ - ఒ. ద. ప. వ. వీ. శ. హ నా. 


125. 1. గావించి వా గానేసి-న. ఫు ర. వ 2. బలుక = కొన్ని పతులు. 
8. నజికె - కొన్ని ప్రతులు, ॥ 


440 


126. వ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
YU 


ఉట్లు శినిపుంగవుండు సింగంబు ేేవౌద్రివినీకురంగంబు( గాంచుచందంబున 


ధృష్టద్యుమ్ను రజించి తొలంగం గొనిపోయె ననిన విని యాంవికేయుండు 


127. క, 


1286. వ, 


129. క. 


180. వ, 


181. చ. 


126. 
12. 
128, 


129, 
180. 
181. « 


సంజయున కి ట్లనియె. 


పులివాతికండ(6 గొనుగతి 

నలవున6 బాంచాలతసనయు *నయ్యెడరునకుం 
దొలంగించిన సాత్యకివె 

నలుక వొడమకుండు *నెట్టు లాచార్యునకున్‌ . 


1అనుటయు నమ్మాననసజికి సూతనూనుం డిట్లను నట్లు సేసినం గినిసి గురుంిడు 
ఇెక్కలు గల “సెనుణాముకై వడి సాత్యకివై కేగవియుటయు నతండు 
నిజసారథి శాలోకించి యివ్వి|పుండు ధర్మతనయభయంకరుం డితని 
మార్కొనవలయు నని పలికి శేరు సమ్ముఖంబు సేయిరోశె నిత్తైఅంగున. 


తలపడి చాపరుచులు మెజటు' 

గులగములుగ గుణని తాంతఘోషంబులు గ 
ర్రలుగా నారథికోత్తమ 

జలదయుగము 1మెఆజసి సాందశరవర్ష ముిలన్‌. 


అంతకంతకుం “గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన. 


గొడుగులు గేతనంబులును గూేలెం దనూద్గతర కధార 2 ట్రా 
లెడుగజదానతోయముల లీల వహించె బలద్వయంయబు న 


1. లలోని _ త. 2. మాతంగంబు ల. శ; కరీం|దంబు =; 
14 నట్టి యెడరునం = కొన్ని (పతులు. ది, "ుట్టునా = కొన్ని (పతులు. 


1. అనవుడు నూత సూను(నందను, సుతు) డమ్మానవపతి కిట్లను = అని పాఠములు; 
అనిన విని ర. ఇ. జెరకలు ద. ప. వ. లె. నడరుటయు _ కొన్ని (పతులు. 
4, చిమవ్మో స్త్రంబులు నిగుడించె = ఎ. ఒ. 


¥. మెజనె - చెక్కు (ప్రతులు; పొదవె-ల. ౨. నన్‌, గన్‌ - అని పాఠములు. 
1. గడ(ణ)గి = కొన్ని (పతులు; గదిసి అహ, 


1. అగనుద్దత (నుర్గత) - కొన్ని (పతులు. 2. లెల్లడ = వ. 


ద్రోణపర్వము _ తృతీయాశ్వాసము 447 


160. క. “పెలీకితి నలుంగులు మేనులు 


నెణి( బడ నెల్లెడల( గలయ పేనివిరితి వారు లి 
త్తి కిసిళులు (దావక శె 
ప్పి కవెట్లొకొ శతునై న్యీఖీకరమూ ర్రీ. 


161. ౪. వెన్ను కను (గ6 దివియంగ లే 


కున్నను [దావం దగునీళు లొదవిన హయముల్‌ 
నిన్ను 7ెలిపించు ననవుడు. 
గన్నుల నగి యర్జునుండు కీగల వివె యనుచున్‌. 


న అర్జునుంథు దివ్యా(స్త్ర్రముల ధరం వగిల్జి కొల నుత్హాదించుట. == 


సం, 7/48? 


162. మ, "ధర దివ్యా(స్తుహతిం *బగిల్చి కొల నుత్చాదించి వే చానికి 


_ నృరజాలంబుల నిల్లు గట్ట మననై న్యంబుల్‌ వెజం *బొందె న 
చ్చెరు వందె౯ సురసంఘముల్‌ హరి నుతించెం బొంగి యప్పార్ణు భూ 
వర ము న్నిట్టివి సూడరు౯ వినరు నెవ్వారుం (దిలోకంబులన్‌ ౫ 


1693. శ. వార ps ws నమ్మురారి 


పుడ హాయముల మెయి 1 వెట్టునట్లు చ్చసి 
నీళులు దావించి తడవి “మగుడం 
దెచ్చె మనయోధు లెల్లను విచ్చలింప. 





160. 


161. 


169, 


163. 


1. నిమిరితి _ కొన్ని (పతులు. 2. నీరులు = అ; నీళ్లు [దావకయ(యు) _ కొన్ని 
పతులు. 8. వెట్లకొ - కొన్ని (ప్రతులు. 4. భీషణ - కసం. శర. పెక్కు (పతులు. 


1. లుమును(నుం) గ దివియలే - కొన్ని ప్రతులు, మునుంగ గడులే _ ఉ. ఐ. 
2. గలవే యను ౬ పెక్కు (పతులు. 


1. వరదివ్యాన్త్ర - వ. 2. ఇకల్చి- ఆ.వా. లి. గట్టుగట్టి, గట్టగట్టి - వ. 
4 ల శు లు 

4. గందె-ద.వన. హా, ర. ఈ పద్యము తరువాన అట్టి యెడ, - అను వచనము 

కొన్ని [పతులలో గలదు. 


1. పట్టునట్లు - వ. కొన్ని (ప్రతులు. 2. తడిమి. ..కడిమి, మగుడ _ కొన్ని (ప్రతులు; 
తరిమి నీళ్లు (దావించి యంతటను - గ. జ. బ. వ; తవిలి మును నీళ్లు |చావించి 
తరిమి మగుడ - వ. 4 


క్వ శ్రీమదాంధ మహాభారతము 
లీ 
164. వ చేద చర్చి, 
165. క. మును దివ్యా(న్ర్రబలంబున 
జనియించినినీరితోన నంభూతం బె 
'యొనరినీఖాణము మే పెం 
కిదగివననం దుగగములకు కేదర్చృ 'మెలర్పన్‌ న 
166. వ, మేపి కట్రాయితం 1జయి మనమూ .కలనడుమం బడంతులపిండులోనం 
(గాలెడు 20బాసియుం బోలె విలసిల్లుచు నమ్మవానీయరథ్యంబులం 
బూన్చినం జాండవమధ్య ముం కడారథం బల్లన యెక్కె నాతడవున దుర్యో 
ధనుం *డనలిదూరవ ర్తి మొ వారలం గని వేగంబున వచ్చుచుండె వార 
లక్కడ క్‌చూడ రయ్యవసరంబువ నచ్చటిభూవల్లభు లెల్ల వెల్ల నైన. 
మొగంబుంతోడ వెజంగంది జఇందంబులు గుందుచుండం దమలో ని ట్లనిరి. 
167. మ, 


చతురంగంబులుకే నొక్క_వెట్ట వివిధా(స్త్రజ్వాలలం కగప్పంగా 
నతివేగంబున క మీంగెం గ గోల భనమాయకా రూ పడంగించె నా 
నిత( డన్నింటిని రిత్త వుచ్చుచు మదం బేపార ని మై రణ 
&తియుం బీనుగుపెంటం జీనెం *కెనయం ్‌జిట్టాడంగా శక్యమే. 


168. సీ. కురుసేనవై ( బడ్డ నరకు సేయక మంచు విరియించుఖానుని వెరవు మెజసి. 


యిది నడు1గల నని యించుక గొంకక తనఘోటకంబుల. *దడవం బనిచి 





164. 
165. 


166. 


167. 


168. - 


1 ఈ వచనము కొన్ని |పతులలో లేదు. 


1. నీటి = ఆ; నీరువలన = ద. వ; నీరిలోన - ర. 2. ఘాూనము = అ. గ. వ. వా; 
ఖవణము - వ. 8. దనిపుగనత్తురగ ౬ స; దనివుగ (దనివిగ, దనువుగ), నత్తురగ =. 
అనీ పాఠములు; దనువుల నత్తురగ - వ. 4. దర్పం బెనగన్‌ = “పెక్కు. ప్రతులు, 


1. బినమన = కొన్ని (పతులు. 2. విలానుడుం, విలాసినియుం = అని పాఠములు, 
లీ. డు = కొన్ని (పతులు. 4. డళిదూర ఎ ఓ. క, ర; డనతి దూరంబున వర్తిల్లు 
వారలం - వ. 5. చూడక నై ౦ధవుని వలనిక యడరి రయ్యువ = కొన్ని (ప్రతులు. 
6, లువెళ్లి = కొన్ని (పతులు; లువెలువెలనై ౬ వ, 


1. ల = కొన్ని (పతులు. ఏ. చెల్చ్పిశా వా గప్పిళా = ఆ, ౨. [మింగ ఫం 


సః (మింగబోలె =ఘ. డ. ఓ. నితనిం జిట్టాడ = వీ కళ. మ. ర్‌, జెండాడగా చ, 


1. వలనని వ. 2. దడుమ, దడువ _ అని పాఠములు. 


162, చ, 


158. వ, 
1564. క. 


155. వ. 
156. క. 


1562. 


154. 
155. 
156. 


రోణపర్వము _ తృఠీయాశ్వాసము 445 


"నురవడింపవు వీరల సరకు గొనక 

వీని కీనిష్పుడ యజ్ఞులు విడిచి “తడవు 
0మునుడు నత డిది వోలున యనుడు చేరు 
డిగ్గి సారించె! (గీడి గాండివగుణంబు. 


1 

ఎడ( గని యబ్బలంబు గడునే డెలి గిట్టి మహో న్త్ర శ(స్త్రము 
లడువడిC గుప్పం 2ఏరారగ(6 జలంబున. బై దొర6గింప నేచి క 
వ్వడి వివిధోజ్ఞ వలొ(స్రుముల వాని వెస౯ా మగిడించి తా.కుపె 
ల్రిడరంగం "జేసె మింటికలయంతయు. కిజ్రిట్టలు గట్టుమంటలన్‌ : 


ఇ _ల్తెఅంగున, 


లావును 1వెరవును మెజయంగ 

నీవీరులు పాండుపు[తునిం బొదివినచో 
నావీరునియక్కజ *మగు 

లావు వెరవుం గరతలామలక మై తోంభెన్‌. 


అట్టి యెడ జతురం!గంబులు, 

నొచ్చినం జచ్చినం దెరలిన 

విచ్చిన నయ్యెడరు సూచి 1ేవిసువక వెవెం. 
జొచ్చికినం గడు గిక్కిఅిసిన 

నచ్చట మనసేనలోన నార్పులు *వెడలెన్‌. 





7. నురువణింపకు = చెక్కు. (ప్రతులు. _ ర. నీవిషృడల్హులు - శర. కొన్ని ప్రతులు. 
0. తడుము, తరుము _ అని పాఠములు. 10. మనుడు నిది వోలు నని వారియని 
నదే = ద. వ. 


1: వర్ష ముల్‌ _ ఈ. వ. 2. గూర తురగంబులవై - ఐ. ల; గూలగ బలంబులవై = 
ఒ. శీ. జంటలు గట, జిటలు గట = న, కొన్ని (పతులు. 
అ' “టి ట్‌ 


1. వీరము మెర - ఓ. త. 2. ముజనావలికిం దోచె గర - ణ, 
1. గ బలంబులు - కొన్ని (పతులు. 


1. విడువక -ణ ర. ౭. కడుంఖిక్కి -క.ణ.ర.వా.. శి. నిగుడెన్‌ - ఆ. 


టు వం వం 


446 


157. వ, 


158. 


150. వ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆఫల్గునుండు పాదచారి యై" యునికిం 'దేంకువ సెడియును గెలుపున 
అందట నిట్లు [గమ్మిన కౌరవనై న్యంబు పొంగోనసము దంబుపోలిక 
యగుటకుం దగీనతరంగంబులచందంబున నిగుడు శరపరంపరలవలనను 
ఘోషంబు వాడ్పునం జెలంగు తూర్యనాదంబులవలనను వివిధస_త్త్వంబుల. 
విధంబున నుల్లసిల్లు మాతంగతురంగసుభటన్యం దనసందోవాంబులవలనను 
జలియింపక చెలియలికట్టయుం బోలె నవి నిలువరించి కీయవ్వి[ కమకు 
తూవాోలి విజృంభించిన, క్ష 


సీ. పటుభల్లనికరంబు పరగినం బజియ లై యణవణ లయ్యెడు నరదములును. 


కేనానార్టచం ద్రవాణ వాత మడరిన( దునియ లె మేదిని శీదొరంగుకఠులు 
శాతనారాచీేపుంజంగీ బులు నిగిడిన *గుదురు ల కూలెడు ఘోటకములు 
వివిధా(న్ర్రతతులు పర్వినం "గండ లై వండం దటిగిన ట్లుండుపచాతీచయము 


. నగుచు '*లీభత్సరా[ దమవోద్భుతములు 


మూ ర్తిమంతంబులుగ మనమొనలు రక్ష 
మాంసమేదోస్థిమ స్తిష్కుమయీిత( జూడ 
ఘోరరూపంబు లై పరివోభ మొందె. 


ఇవ్విధంబునం గురుసేనం గనుపుేకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుంగొని కమల 
నాభుండు. 





157. 


168. 


లా 


159, 


1. అట్టి యెడ నాఫ _ కొన్ని (పతులు. 2. యని శేకువ - "పెక్కు [వతులు. 
8. న _ కొన్ని (పతులలో లేదు. 4. న. = కొన్ని (ప్రతులలో లేదు. 5. యధికవిక్రమ = 
ఉ. ఠ. 6. లియై _ కొన్ని (పతులు, 7. చె. ఉ. ఠ. 


1. విన = కొన్ని (పతులు. ది, నాగార్జ = చ. వ; నానాశరార్థ చంద [వొత నా 
ఇత... 8. దొరుగు - పెక్కు పతులు. 4. వజం-వ; ర, బులచే గుప్పగుదు 
పలై వ. ర. గుదుపల్లై - ఘంర్చు. డ, ర; గుదులువై, గుదిగొని = అని పాఠ 
ములు. 7. గండలై - ర. ర. కులము - సెక్కు ప్రతులు; కులును = ఈ. 
9. రౌ ద్రభీభత్సమవో _ "పెక్కు ప్రతులు; _కౌ[దవీభత్సభయానకములు ౬ ఊ. ఎ. 
వ. 10. తజాతఘోర ౬ ల. 


r 


1. కొట్టిన కవ్వడిం = శర. వా, 


ద్రోణపర్వము _ తృతీయాశ్వాసము 448 


142. వ, ఇవ్విధంబున 'రౌ|దరనంబు దళుకొ_త్త దర్భంబున నైంధవుం డున్నదిక్కున 
కుం బోవంబోవ. 


ఎవి టిందానుబిందు లద్దనుచేత మృతి బొందుటి 2= 


సం, 71_74_17 


148. క. విందానువిందు లేక 
స్యంద నగతు లై కడంగి వై న్యంబులు. "దొ 
రుం 1ేదెప్పదెరల వాసం 
(కందననందనుని మీందం కవిసిరి గడిమిన్‌ . 
144. వ. ఇ ట్రోవంతీశ్వరు శీలురవడించి. 


145. చ. వారులపయి౯ మురారీపయి నాతనికిమేనను జాణీవర్ష ముల్‌ 
గురిసి రతండు వారి నతిఘా*ీరశరంబుల *నొంప ధీరతం 
'చెరలక 'వారుం ద|దథము దేల్చిరి తూపుల వెళ్లి నల్లి య 
య్యిరువుర 5ండులుం దునిమి యేపున మూక లీ పె ల్లడంచుచున్‌, 


146. క. తోడన కడువేగంబున( 
(గడ తురంగముల సూతు: గేతనమును దు 
న్యాడుచు విందునితల యిల 
చె డొల్లలేగ నేనెం దీ వభల్ల పవాలతిన్‌ . 
cc య 


148. 1. చెంపుదెరల _ ర; దెప్పదేల - కొన్ని (పతులు. 2. గడగిరి, గణగిరి = అని పాఠ 
ములు; గదిసిరి = ఊ. ఎ, ఏ. 





144. . 1. వంతి చేశాధిశ్వరు - ల. హా. 2, లురువణించి = పెక్కు' ప్రతులు. 


145. మెయి - కొన్ని (పతులు. 2. మేనున - కొన్ని (ప్రతులు, వైదగ -ట. వం 


1. 

5, జాలముల్‌ “వ. 4. నొంచి కొన్ని (పతులు; ముంప నెంశయుక్‌ ౬ ద. వం 
5. విండ్లునుం దునిమి - "పెక్కు (పతులు; విళునుం ఎట. బె. 6. పేళడంచు ఎన. 
వ్‌! | య ౧౧ 
వ, 


146. గీసి = కొన్ని (ప్రతులు. వి (గూరభ ల్లీ = పెక్కు (ప్రతులు; దీ| వభ ల్లీ జవ 


ఘోరభ ల్ల we 


147, వ, 


1468. చ. 


149. ఆ. 


శ్రీమదాంధ మహాభారతము 
స 


ఇట్లు దల శదునుముటయు బలుగాలిం *గూలుతరువుపోలోకం బడినయ[గజు 
లి. 

నాలోకించి యనువిందుం డలుకయు నుమ్మలోకంబు నుల్లంబునం బెనంగొన 

గద గొని గ్‌నంరంభంబున. 


అరదము డిగ్గి తీ వగమనాతిళయం బున గిట్టి బాహువి 

స్ఫురణ దలిర్ప దానవనిషూదను ఫాలము (వేని యార్య ను 
ద్దుకరభసం బెలర్స గద (దుంచి పదంబులు బహుశాఖలు ళా 
శిరమును 1 దెంచి వాని బలి సేసె ధనంజయు. ®ిడాబిభూమికిక్‌. 


దొరలు వడిన 'నేనేదూలక యవ్వీరుం 
శ + కి 
జుట్టుముట్టుటయును బెట్టు గవియు 
'కాజలుచిచ్చు దజచు. శీగానల నీజణుగం 
"జేయుపగిదిం దోంవం జేనె నతండు. 


150. వ, 1ేఇవ్విధంబున. 


సీ. అచ్చోటు గదలి వివ్వచ్చుండు నన జన నతని*ిమై వాడును వాయవయుబు 


కీ డప్పియు నతనికి నప్పుడు నె శింధవు. డున్నెడ దూర మెయుండుట యుకు 
గని నంతేనము గీనొంది కొరవయోధులు సింవానావంబులు చేసి తలును 
నారథికో త్రము డచ్యుతు జూచి రథ్య ములు మేనుల నలుగు లుండ 


Wm ల 


147. 


148. 


149, 


150. 
151. 


1. దున్మాడుటయు PE సూ వి, దూలు _ స. కొన్ని (వతులు. లీ. కిం గూలిన 


యగ ౬ క. ఘు రు. డ. ర. వ. Er కయుంగదుర గద గొని _. ద.వ. ర్‌. రభ 
సంయబిన = ణ. త. 


1, [దుంచి = పెక్కు (పతులు. ది, డావావంబునన్‌ వ. 


1. చెరలక = - కొన్ని పతులు. ౨, గిట్లి _ మ (పతులు, 8. గాన నీలుగ (నివు 
రుగ)'జేయుపగిది దోవ “జేసి నిగిడె నతడు _ న. న. చెక్కు. [వతులు, 


శ. ఈవచనము జ. ఓ. ట. [వతులలో లేదు. 


1. గడచి. = వెక్కు_ (పతులు; వాసి _ ఇ, ఓ. ద. 
శర = =, పెక్కు (పతులు; దద్దయు = ల్లు 4. 
(పతులు. 6. రథ్యంబుల జ్ఞ ఇక్క (పతులు 


స. ల. వై - ఎ. ల. 8. దప్పియు_ 
నంబంది అ. ర. బొంది _ “"వెక్కు 


(50) 


182, 


188. వ 


184. 


185, 


186, 


182, 


184. 
185. 


186. 


ద్రోణపర్వము _ తృతీయాశ్వాసము 441 


ప్పుడు వెల గరిదె *నచ్చెరువు. బొందె వియచ్చరకోటి!్‌ యిట్లు పో 
శెడునెడ |దోణువిల్లు వెన శెండుగ సాత్యకి (దుంచెం (దుంచినన్‌, 


. గురుం డొండొకవి ల్లె తిన 


సరభనము'గ నదియు. 2దునిమె సాత్యకి మణియుం 
ద్వరిశముగ నెక్కు వెట్టంగ 
శరాసనము లెన్ని కయేని( జక్కడిచె వడిన్‌ 


అట్టియెడ నాచార్యుం డాత్మగతంబున. 


= రామునందును గార్హవీర్యతి తీశు 


నందు నరునందు ఖీష్మునియందు దక్కా(6 
గలుగునే యొందు నీయ న్త్రబలము జిని 
యౌాశువికమ మద్భుతం బయ్యె జూడ, 


* అని యగ్గించెం జారణసిద్ధ్దసాధ్యులు సంకీ ర్తనంబులు చేసిరి !వెండియు 


నొండుకోదండంబు గొని యగ్గరుండు *దొరంగించినశరంబులు శై_నే 
యుండు శీదుత్తుమురు సేసిన. 


. ఏవీరు'న కై నను నిది 


25 వారూఢంబు గానిపనియే యనుచుకా 
కి వా శెల్లను క బెలుచం 
గై వారము చ్చసి రతని6 గెరవనాథా. 


రీ, దిచూచెను [బమోదము తోడను దేవకోటి పఫోరెడదు ర. 4. విన్మయము 
కొన్ని (పతులు. ర, టులంత ఎవ. 


1. న= కొన్ని (పతులు; నమురియు జవం ౧ [దుంచె _ కొన్ని (పతులు. ల, యెన్ని = 
ర. వ; యన్ని క. ఘ. యు, 
1. యమిత -ట.వ; యందు ర. 


1. మరియు _ కొన్ని |పతులు; వెండియు నొండొక కోదం = హ. 2, దొరంగించు = 


ట. వ; దొడగిన _ ఈ. లీ. దుత్తునియలు _ కొన్ని పతులు; దుత్తుమురుగా జేసి = 
కొన్ని (పతులు. స్ట 


1. లశకై - కొన్ని పతులు. 2. భావాంతర్గతము - ట. లి. నీవా ెల్లిను _ వెక్కు 
(పతులు. 4, నాతని. ;..రపవుడు గౌనవ . ఇ. త. ల; నతనిం,.. రెలమి గౌరవఎవ. 


రతము 
442 శ్రీమదా౦ ధ్ర మసహాభా 
187. వ. అహ్నలుకులు 1నహింపకో, 


188. శా. అగ్నేయా(న్త్రృము |దోణుం జేసిన సముద్యజ్ఞాలికామాలికో 
ద్విగ్నం బయ్యె పీసభంబు వారుణశరావిర్భావముం 'జేనెం నో 
ఛాగ్నిన్సూర్ప వెలుంగ నాళినివరుం డబ్బాణముల్‌ [(దానని 
ర్మగ్న వ్యోమచరంబు *లై తొడరి పోరం జొచ్చి నొండొంటితోన్‌, 


189. క. 'ఘోరంబు గాంగ వోవో 
కారము లెసంగంగ బలయుగంబును డయ్యం (| 
దేరి విడంబాసి శాంతము 
ల శెండును నిలిచె నమ్మవో(న్త్రుము లధిపా. 


140. వ, ఆసమయంబున ధర్శజభఖీమనకులనవాదేవులు వ్రై నేయునకు జానట మొ 
కేశ తిమిన ధృష్టద్యుమ్న[పముఖరథికవరులుం దలకోడచి భారద్వాజూం 
చాః:కుటయు దుళ్ళానను మున్ని”డికొని మనదిక్కు రాజకుమారవర్గ బు 
వారలతో6 దలపడిన నుభయబలంబులుం బురికొని ఇఈోవారిసావారిం 
'బెనంగుచుండె నప్పు డక్కడ. 


141. క. నరుండు దనళేరు వోయె!ేడు 

"తరువున £కై నంత నేన కిది వ్యా స్ర్రములకా 
ధరం “గూల్ప (గ నయ్యెడ న 
య్యరదము. గృమ్హుండు కవఆపు ద్భుత మయ్యెన్‌ . 


157, విని సహిం . వా, 


190, 1. జేనను _-ర.వా. ౨9, జనంబు _ కొన్ని (పతులు; జగ౦బు = కొన్ని [పతులు. 


ల. గోపాగ్ని - చెక్కు ప్రతులు; రోషాన్ని _ వ. బ. వ. 4. చెదొడరి _వ; ఇ 
కణగి = ఊ. ఎ. ఏ. గా 


189. 1. ఘోరములు గాగ _ ద. వు 2 భోేరజెడ - ద. 


140. 1. తరమిన _ చెక్కు_ (పతులు. 2. డుకొని _ కొన్ని [పతులు. లె. నంత నక్కాడ జు 
కొన్ని (పతులు. | 


141. ప 2 
] 1. డి_ కొన్ని (పతులు. 2 నున్నంత - న, కొన్ని [పతులు. ౨, దివ్య లా 


కొన్ని (పతులు. 4. గూల్చగా నాత్తనియరదము _. వా. ర్‌. నడవు ఎ ఖ. చ. 


(7) 


ద్రోణపర్వము _ తృతీయాశ్వాసము 449 


కొల నక్కబంబుగ కినలుగులమొన ఘటియించి కయమ్ముల దాని కిల్లు గట్టి 
సారథి లీల నశ్వములీ5 కార్యము. దీర్చునంతకు నవ్వుచు *నవుల నిలిచి 


ఆ. *గారవమున. చాను గానివాండును బోలే 


169. వ, 





169. 


నరద మెక్కి. శీనింక నడ్డపడంగ 
106లవియే పురారి కై నను వీనిచే. 
జచ్చుీ!వా(డు గాక వై ంధవుండు. 


అనుచు నీ యోధవీరు లందజును ెండువడి యుండిరి గాని “యందు 
నొకండేనికీయు నక్కున మార్కొనువాండు లేం డయ్యి నట్లు కేగేోపషాలరదే 
వుండును గ్‌ గీడియు 6బాల|కీడవిధంబుగా వివారించి యనాయాసగమనవిలా 
సంబు గక జని చని పొద్దు వాలుట గనుంగొని పాంచజన్య దేవద 
_త్తంబు ల్‌ో త్తి రయంబు గె కొని యరిగి రా చక్కటిం గొందజు నరపతు 
లొండొరులం బురెకొల్సి కొని యడ్డపడి "తవులు వెట్టి బెట్టు నంగి సము 
(దంబు సొచ్చినయేజులుం బో లె నడంగి రట్టు నై నై'న్యంబు గడచి బలితంపు 
వల [వచ్చికొని 'వెలువడినమవోమత్స్గంబీ తున రాహుముఖంబు ' వెడలిన 
10చం -దార్కులుం బోలె బొలిచి యట వోవుచుండ న నయ్యెడ నైనికులు 
సింధురాజుపని సాలించి తొలగి రి త్రెాఅంగున దు _న్వరంబులగు**బహుళబలం: 
బుల నిస్తరించి యయ్యిరువురుం దల లెత్తి చూచి తమలో ని ట్లనిరి, 





లీ. నలుగుల ఘటియించి యమ్ముల దాని కి ల్లమర గట్టి = కొన్ని (పతులు; నలుగుల 

నెడ(నిగు)డించి యమ్ముల...గట్టి - ర. వా. 4. యిమ్ముల...గట్టి - వ; యిషు 
ల ల 

వుల. గట్టి =. ఓ. ర్‌. చావాము =ఉ. ఠ. 6. నరదంబు = అ. గ, జ, బి. 

7. నవల - కొన్ని (పతులు. 8. గౌరవమున = కొన్ని (ప్రతులు. 9. నితనికడ్డ = 

ఇ. ఐ. 10. నరిదియే - చ. వా. 11. గాక నేడు నైంధ = ఊ. ఏ 


li న యోధులు బెండు _ కొన్ని (పతులు; న య్యోధవరులు బెండు = కొన్ని (పతులు; 
నయ్యోధముఖ్యులు బెండు - ఓ. హా; నీయాధులందటు జెండు = ఐ. ఒ. ద. శ. వ. 
2, యందొక్కండేని - కొన్ని (పతులు; యందొక్కరుం జేని = కొన్ని పతులు. 
లి. యుమార్కొను = కొన్ని [వతులు. 4, గోపాలుండును - కొన్ని (పతులు. క్‌. గిరీ 


టియు_ప. వ. _6. నతి మనోవారంబుగా ద. వ; A నః 


7. తవులు వడి పెనగి న కొన్ని (పతులు; తడవు పెనగి ఎ, స; తవులు వెట్టి పెనంగిఆ 
వ్‌ [పతులు. ర. లుంబోలె = కొన్ని (పతులు; విధంబున _ఊ. ఏ. లి. 'వెలువడిన- 
కొన్ని (పతులు, 10. చం(దాదిత్యు = ఘు, యు, డవ; చం[దనూర్యు = ఊం వ్‌ 
11. బహుజలంబుల = వెక్కు (పతులు; జవువ్యూవాంబుల = 9. ణ. 


450 


170. అ. 


171. 


172. 


178. 


174. 


175. 


వం 


క, 


(కంక మహాభారతము 


ఫి జ సె వ ంధవుండు వీని!చుట్టను గ్భప 

శల్యగురుతనూజసౌామద త్తి 
కర్రకగసుతులు గావలియున్నారు 
9 9 

పోటుమగలు గాన పూంచి పట్టి. 


అని పలికి వారశలలో నాజయదథుం దప్పక చూచి వెండియు, 


వీ "కేమి గాచెదరు "తా 

నేరూపున (బదుకు వీర కేలేల సురలు జం 
భారియు6 గాచిన దన్నును 

బారిినమరి కాక నింగి బడనిచ్చెదమే. 


అనుపలుకులు నీ యోధులు.6 
దనయులు వినుచుండ ఘోరతరదుర్గము 3 
ల్లను గడచి కే లాభ దేశము 


_ సనం జొచ్చినవణిజు లట్లు సమ్మద లీలన్‌. 


క విప్పవలాస్పురువన్త తములం గనుంగొని యారథిక జనంబులు విన్మయంబు నం 


కదమలో ని ట్లనిరి 


* వెక్కునదు లీ(ది వెడలుట ేకృుదావ 


తిఖలు గడచుట దారుణాళీవిషముల 
బారి దప్పుట గాదె కుంభజముఖో [గ 
కూర యోధుల మిగిలి వచ్చుట దలంప. 





170. 
171. 
172, 


173. 
174. 


l. చుట్టును _ నూ. కొన్ని (పతులు. 
1. లా జయ [దథుం = కొన్ని (పతులు. 


1. లిల నాసురబ్బంచారకులు - వ. ౨. సమరువాడ రథము బజివుము వేగన్‌ . 


బ.వ. శ, 


1. లోభ ౬వ. 


1. విన్మయంబున - చెక్కు. (పతులు. 


176. వ. 
177. కం 


178. క. 


179. వ, 


180. క. 


(దోణసర్యము - తృతీయాశ్వాసము శీర్‌! 
అనుచు నా'కృష్ణుల నుపలకించి. 


గురుముఖబహురథికళరో 
తృరముః చే నై నకొ_త్తగంట్లను సుమనో 
ర. అట ౧ 
భరితనవక ర్జి కార 
సృురతాచలయుగముభంగి. కబోలిచిరి చూడన్‌. 


అని యగ్గించుచు సింధువి 

భునిశేదెస విగశాశు లైరి భూవల్లోభ య 
వ్యనజాతు లెజ్జీ నెర లొ 

స్ప నతని వీతంచి *యార్చి బరవస గ్‌మలరన్‌, 


= ఠత్‌ఎచధారోణందున దుర్కోధనుం ఢడ్దునుతో ౧ ద్‌లనడుట్‌ $= 
సం ?__76_897 


పకడంగి రంతం గురుపతి గూడవచ్చి కుంభసంభవకృతం బగుకవచంబుకతం 
బున భయంబు దక్కి బలంబునకుం దలకడచి తనరథంబు జయ దీథుం 
డున్నదిక్కున కడ్డంబీగా. జొచ్చిన నతని నూరెల నున్నేవీరలోకంబు 
ముదంబున సింవానాదంబులు సేయ శంఖ భేరీస్వనంబులు సెలంగం దమతేరికిం 
గళ్లైదు రై. నిలిచీనం గని కృష్ణుండు గ గీడి కి ట్లనియె. 


ఆపద ముట్టిన యెడ ని 
శ్లుపార(గ వలదె కీరథికుం డీతండు శళ్వ 





176. 
177... 
178. 


119. 


180. 


1. కృష్టార్దునులనువ = కొన్ని (ప్రతులు; జిష్టుల wks 
1. బోరిరి వ. . ప 


1. యెడలనిరాకు = ఊ. ఏ. 2. భుల = ఊ. ఏ, లీ. కనులొప్ప-వ. 4. మిగుల _ 
వ. క. మెనగన్‌, మొప్పన్‌ _-వ. 


1. కసిమనంగి రివ్విధంబున గురు - ఊ. ఏ. ౨. థు(నిదిక్కున = కొన్ని ప్రతులు; 
థుని రథంబున = ఐ. ఓ. ణ. శి. గారానిచ్చి ౬ అ. గ. వః గాబోనిచ్చి - ఎ. ద.వ 
గా నిలిపి = ఇ. ఒ. ఓ. వ. 4. శూరలోకం _ కొన్ని (పతులు. 5. పొలిచినం గ? 

కొన్ని (పతులు. 6. గిరీటి - సెక్కు (పతులు. 


1. ధీరుణే వ. 


4ీర్‌2 శ్రీమదాంధ్ర మహాభారతము 


త్కోపోద్ది పుండు *మాచెసం 
జాసకళా వేది దర్పసంపన్నుండున్‌ | 


181. క. గోమునం జెరింగినవాండు మ 
వో*మానోద గచిత్తు డ ట్రగుటను సం 
క గా మంబున కలుకం డు 
క ల 
ద్రామభుజావీర్యదుర శద స్ఫురితుండున్‌ . 


16892. క. మనకును నితనికి వై ంధవు. 
1 
డనునొడ్డున నయ్యె జూద మధి కౌొద్దత్యం 
బున గాలువుము చిర కాలము 
కినునమున రారాజు నలుక శే మందింపు తగన్‌. 


168. ఉ. ఈక(డు మీకు నాపదల కెల్లను మూలము ధర్మపుతుేదు 
ర్ల్యూతమునం బరాభవము *నొంద(గ 'జేసినపాపనిశ్చయుం 
డాతరుణీలలామమున కమ్మెయి భంగ మొనశ్చె బీడు నీ 
చేతులలా వెటుంగండు విశిష్టశుభం బిది నీకు ఫల్లునా. 


164. క. ఎణి(గినం జేరండు చేరుట 

యెటుగకువ మై మనకు దైవ మిచ్చినసిరి యి 
| 

ట్లణిమిన “యాలో |గక్కున 

క్యఖకు మిత(డు దెగిన మనమనఃపీడ చెగున్‌. 


2. ద్ధితుండుమా - కొన్ని (పతులు. కి. మీచెన ౬ సెక్కు ప్రతులు. 


181. 1. మహిమోద[గ = కొన్ని (పతులు; మాన గస్పచిత్తు - ఊ. ఏ. ఖ. చ. అ. వ. శ. 
వ.న. వి, [గామమునకునలు, [గామమునకునులు, [గామమునకు $ీకరు డుద్దామ. 
అని పాఠములు. శీ. స్ఫూ శ్రీతుడున్‌ అక 


182, 1b "కౌత్చుక రి = ఎ. 8. ఓ. త. ల, మనంబునను రాజు - కొన్ని (పతులు; మనమున 


“వెస రాజు వ. శీ. మండింవు - కొన్ని (పతులు; మర్గింపు = అ, ఇ. వ, 
183, ks నింద్యూూత = అ ఆ, వ. ఇ. దొరగ వా, 
య 


184. 1.కమెయిన్‌ బబ. వ.వీ.ష.నూ 2, యీలో[గ ద. వీ. నూ. లి. నరుమూ 
మితడు - వ. 


185. మ, 


186. 


187. 


188. 


169. 


190. 


185. 


187. 
188. 
189.. 


ద్రోణవర్వము _ తృతీయాశ్వాసము 458 


వెనవే సంపద. గోరి గాండివగుణావిర్శూత బాణాలి క్రి 

ర యె వచ్చుట యిమ్మహీపతి కితం ిడేలొక్కొ. యత్యంతని 
య ర 

ష్టురశారోకిన్నతి నిన్ను చాంక దలంపం జోద్యంబు వీ డగ్గ మై 
దొరకో లర్జున ఉరు. దొంటి సుకృత స్తోమంబుక లిం జుమీ, 


=. కఇత(డు వడిన (బజ వీచ్చును 


ధృతి నై ంధవు( *డటిమెనేనిం దెగు నాతం డు 
ద్దతి విడిచి 2 పాలిపోయిన. 
కి బతిన కదియ చాలు గడంగు పటుశార్యనిధీ. 


అని 'పెక్కుభంగులం జెప్పిన 1ేనిని వివ్వచ్చుం డచ్చ్యుతు నాలోకించి. 


స (దౌపది వడబన్నము లుద|గత "మేదిని. జెదకాల మి 
డ దె 


చాపరతం|తు( డె తనవశంబుగ( “జేసిన పీనిపేగర్వముం 
గోవము వెంపదే మనము గుంద6(గ6 కేయడె యింత సెప్ప నే 
లా పొరిగొందు నీతని. జలంబు బలంబును నీవు మెచ్చ(గన్‌. 


ఒరులదిక్కు సనకయరదంబు నీతని 
యున్న యెడకు నడపు మన్న నతండు 
నట్ట చేయ? దనకు నఖీముఖు లై వచ్చు 
వారి జూచి మనుజవక భుండు, 


. మనమున గొంకక యెదురుగం 


జనియె నిజోగ్డకికి మెచ్చి జనపాలకు లె 


1. ట్లిరవై - వ. 2. డిందొక్క డత్యంత - ర, శి.ద్దతి _ వ; న్నతి తోడ చాక 
౧ కా 0 
ఐ. 4. నీదు తొంటి - కొన్ని (పతులు, 


1. డడ్డ మైన _- ద. వ; డడరె నేని - న. అ. 2. డాగిపోయిన _ న. కొన్ని వతులు. 
లి, (బతికినదియ _ వ. | 


1. విని _ సెక్కు [పతులలో లేదు. 


1. దర్పముం న. 


1. రథము నరుపక యవ్విభు దున్న యెడకు - ద. స. 2. ముఖ మె - ద 


ర 


రీ 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీను విచ్చలింప సేనా 
నినదం బెసంగంగ ఘోర!నిష్టురవృ త్తిన్‌ . 
191, క, తము. బిలుచుచు నివ్విధమున 
నమీచాటోపగతి నడరు జనపతి( గని చి 
_తము ల౯ర నార్చి నిజశం 
ఖము లొ్తిరి శార్టధరుండు గాండివధరుండున్‌. 
a 


192. చ, ఎలమి( "జెలంగు కృష్ణుల యహీనసముద్దతిం జూచి కళోకవి 
వాలు లయి మానవెేం|దుదెన నాసలు *మాని మృగంబు (ఛాంతి ను 
జ్ర్వలిదనలంబులో నుజుకుచందముగా. గొని నీదుయోధపీ 
రు లకట చచ్చె( జచ్చె నని [మోయంగ నాతండు వారి కి ట్లనున్‌. 


199. క. భయ మేటికి వినుడు ధనం 
జయునిం గేశవుని నాదుశరికీలాసం 
చయమున *2నేశ్నెదం బేశ్చెద 
నయనానందంబు మీ కొన "రద. కిగడిమిన్‌, 


194. వ, అని పలికి పార్టుం గనుంగొని యవష్టంభంబున. 


గ ధుర్కోదను( డద్దుయం దొలనడి యదిక్షేవీంచులి = 
సం, 77౨806 


195. చ. వినుము కిరీటి దివ్యశర'వేదివి నాం జను దేను లేనిచో 
టను మును నెల్లె నీకు. నిచటం జన నిత్తునె యిస్టు నీబలం 





190. -_ 1. నిశ్చయ వృత్తిన్‌ _ పెక్కు (పతులు; నిశ్చయ భంగిన్‌ = ఓ. జ; నిశ్చయ బుద్దిన్‌ = 


ద. ప. - 
191. 1. శాటోప - ల. వా; చాటోపమున - న. వ. 
192. 1.కోపవి_ ఈ; చారువి-న. ల మాలి-ప.వ. లి. దవానంబు = వా. 


198. 1.లీలా_వ. 2. నెదిర్చి పేర్చెద -వ, వా; నేర్చెద జూడుడు = ఒ. లీ. (వీతిన్‌ వ. 


దోణపర్వము _ తృతీయాశ్వాసము 455 


% 
బును హరి నేర్పు జూచుటకు6 బోరికి వచ్చితి నీవు పాండురా 
జునకు జనించి తేని !దెగి చూపుము శౌర్యము న(న్ర్ర వీర్యమున్‌ : 





196. వ, అనుచు. [గూరంబు లగుమూ(డుోనా రాచంబుల నన్నరు నేసి శరచతుష్ట 
యంబున వాయంబులు నొప్పించి పదిభాణంబులు పద్మ నాభునురంబునం 
[గుచ్చి కీమునిగోల యొక్కకోలం దునిమినం గినిసి |క్రీడి యాతనివై6 జతు 
రశకినిశిత| పదరంబులు వరగించిన నవి యమ్మహీపతిమైమలువు చాశి 
మిట్టీపడుటయుం జూచి తొమ్మిదిదూపులతోడం బంచాకుగంబులు నిగిడిం 
చిన్‌ నవియు నిషృలంబు లగుటయు నిరువదెనిమిదో బాణంబు అడరించె 
నవ్వాలమ్ములు నమ్మెయిన వ మ్మైన విషూవంబున వాసుదేవుండు 'వానవి 
కి ట్లనియె, 
197. క. మున్నెన్నండు నివ్విధ ము 
1గన్నది గా దమ్ము *లెడలె గాండీవము లా 
కివృన్నీ భుజములశ క్రి యు 
మిన్నక పోం జిత మిది యమి[తధ్వంసీ. 
198. ఆ. నీకు. జూడ ముష్టినెలవు నాకర్షణ 
గాఢతయును జాణగతియు దొంటి 
యట్లూ యొండుభంగి యె తో(శెనో నాకు 
నున్నరూపు *నెప్ప వన్న పార్థ. 
195. 1. దగ జూపుము = వన. 
196. 1. నారసం = కొన్ని పతులు. 2. ములుకోల ౬ కొన్ని (పతులు. శీ. విశిఖంబులు 
పర-వ. 4. పడంజూచి _- కొన్ని (పతులు; పడుట చూచి _ పెక్కు [వతులు. 
ర్‌, యమ్మవో(న్హ్రంబు లవియు నిషృలంబు - కొన్ని (పతులు. 6. నిరువై యెనిమిది ౬ 
కొన్ని |పతులు. 7. నిగుడించిన నవ్వాలమ్ములు వమ్మెన = కొన్ని |పతులు, 
197. 1. గన్నారగ జూడ లేదుగాం - వా. &. లడరె. వ; వెడలి _ నూ. రి వున్నిజ 
భుజ = వ, 
198. 


1. చెప్పు మన్న - కొన్ని ప్రతులు. “ | 


మహాభారతము 
456 శ్రీమదాంధ్ర మ భాపి 


199. చ, పిడుగుల యట్ల తాకి రిపుబ్బందములం దెగటార్చు నాకి నె 
ప్పుడు భవదీయ! దివ్యశరపుంజము 2లాక్కట నిప్పు కిపాల్లు వో 
యెడు నిది నీవు నిమ్మతివిహీనపుజంతువు ఉనని నేట్టకుం 
శెడుటకు నొక్కొ వినయము 'నెందెడు జెంద మలంతం బొందెడుక్‌. 


200, వ అని యిట్లు దన్ను నిదించుకొనుచు గోవిందుం డడిగిన బురందరనందనుం 
డతని కి ట్లనియె నిది యొక్క_కవచధారేణంబు మున్ను |దోణు డొక్క 
రుండ 'యజుంగు6 ఒదంపడి నాకు నెణీంగించె నీప్పుడు నుయాధనుండును. 
చెటుంగు 'తెజంగు కిగావించెం గావలయు నిమ్మెయి మైమళణజువు (తిలోక 0. 
బుల క భేద్యం బగుటీయు నీవు నెలుంగుదు వెలింగియు న న్నడుగ నేల 
భువన తయంబునందును కవన్లు పళారంబులు నీయటుంగనియవియుం. 
గలవే యది యట్లుండె నితండు దీని నగ్గురుకరుణం బడసినవాః డై. 


201. క. విను మాంటడివోలెం దన 
తనువున కడ్డంబు గాంగం దగిలిచికొన్నా 
డనఘ యిటు శై న నె ట్లగు 
నని *యెలు(గడు దీనివిధము లన్ని యు 'దెలియన్‌. 


202, క, నాపింటిశబలువు( చేతుల 


లావును జూడు మీదె నీతలం కీకుడుగంగ శే 
నీవిభునిం గవచరతతు. 

౩ కివిలసిలంగ నీక యలంచెదం గ్భష్టా. 
RR. ap లా 


ననన. 


109, 1. దీప్వృశర ౬ = కొన్ని (పతులు. జి, లక్కట యిపు-స, కొన్ని (పతులు. ప్‌ సొ ల్లబో- 


కొన్ని (పతులు. 4. నేమిచేతకుం = వీ. న; నేడు నేట్లకుం = హా. 
200. - 1. ణంబున నైనది మున్ను -న. శ శేసెం గావ = = కొన్ని ప్రతులు. శ, యు = 
. వెక్కు (ప్రతులలో లేదు. 4 నమ స్ప్తపకా న. య. 


201, 1. నీదగునని వ; నిటగు _ కొన్ని (పతులు, 
య 


బీ. తలవడు = ప; ఇయెరుగుదు _ 
వ. వా, యెరుగుదు మెన విధము _ వ. 


2కి 1. బలిమి.వ;కొలది- ఊ. ౨. కుడుగుము _ కొన్ని (పతులు, శకి, విలసీల నీక 
వీని నలచెద గృష్టా _ వ, | 


(59) 
వ03, వ, 


204. క. 
205. శే, 


206. వ, 


207. క, 


(ద్రోణపర్వము = తృతీయాశ్వాసము శీర్‌? 


శి 
అంగిరమం డమరపలికి నొక్కమహ్మోస్త్రం విచ్చి దాని నతండు నా కొసనం 
నది నిఖిలకవచని ర్ఫేదనశీలం బై యుండు దాన నిమ్మెయిమలజు వఅువుళ్లు 
కీచేసెద, 


అని వెస నాదివ్యశరం 
బనూనమం। త! పకాళ మగునట్టులుగా 
గొనయమ. నం క జేర్చి తిగిచినం 

గని యశ్వశ్రామ వాహుగర్వం శీబలరన్‌ . 


ేఅధిపసర్వా(స్త్రఘాతి యె యతిశయిల్లు 
న్యన్ర్రమున జిత ముగ కదెగయంద తునిమె 
నమృ్మవ్మోన్ర్రంబు న టది వమ్ము తాంగ్‌ 
నెటి(గి వజుం గంది వారి కత డిట్టు లనియె, 


ఆచార్యపు తు న(న్ర్ర)పభావంబున నవ్విశిఖంబు వినివాతం బయ్యెం బునః 
(పయోగంబు సేసిన నది 'యొప్పమి కేచయు నని వింటి *నావింటోీబలిమిన 
సాధించెదం జూడు మను *నవసరంబున నయ్యిరువురను దుర్యోధనుండు, 
తొమ్మిది తొమ్మిది 1 వాలిక 

యమ షల మున్నేసి పటుశరాసారము వై. 

(గమ్మ్‌ంచిన మనదెసం దూ 

ర్యమ్ములీనుం గీ ర్తనములు నార్పులు6 “తెలంగెన్‌. 





208, 
204. 


205. 


1. వరువుళ్లు(?) - వ. ౨. గావించెద _ పెక్కు పతులు. 


1. వకారమగు - కొన్ని పతులు. ౨. జేర్చి పయ.ల. వీ, వా. 8. బెసగన్‌ = 


1. అదియు నర్వాన్ర = యు. బి. చెబయంగ దునిమె ౨ జ. బం 'దెగనంత,( దెగ 
యంగ)దునిమె = వ. లి. గావుణెణిగి = ఈ. ఖ. మ య. కర; గావుడెరిగి మ్మ 


- వోవుళురిగి = కొన్ని (పతులు. ఈ 


207. 


1, యగునని - వ. 2. నావింటి _ ర. [వతిలో లేదు. శీ. బలువున “ద. ప. వం 
క. సమయంబున = "ఎక్కు (పతులు. 


1. వాలికె - కొన్ని పతులు. క సంకీ ర్త = వ, వ. 


458 శ్రీమదాంధ మహాభారతము 
Wy 


908. ఆ, అలిగి యవుడు గఅచి యన్నరుం డాన్ఫపు 
తురగములను నూతుం !దునిమి వైచి 
రథము నలికి యధికరయమునం దజిచుగ 
నాంబటె( గరతలముల నారసములు. 


209. వ, ఇట్లు విరథుండును వికలవాస్తుండును సై కవిషణ్ణుం డగునన్నరనాథుండు 
ఎడం గగుటం గటకటం బడి యాకంకటంబు నిష్ఫలం బనుబుద్దిం బుచ్చి 
వై చి యొంీడొకకవచంబు దొడిగె నయ్యెడరు గనుంగొని (శ్రీ ఘంబునం 
దతె సనికోత ములు కిచతురంగబహుబలంబులతోం *గవిసి కవ్వడిం ర్‌బట్టి 
ముట్టి యలు(గులీసోనలు గురిసిన నతండు నంరంభ విబ్బంఖితుం డగుటయు, 


210. చ. అణిముటి( (దెశ్లెం 'దేరులు గజావళి గూ లె. దురంగమాంగము 
ల్లిలికొని యె౯ మహిళా భటులు లెక్కకు మిక్కిలి సేన కీపాడుగా 
కినలు మయి రప్పు క్‌ ఎమ్హండు నినాదము భూగగనాంతరంబునం 
దఅచుగ నొత్తె నిర్మథితోదానవనై న్యము( వాంచజన్యమున్‌ . 


211. తే. పంటు భీషణ మగునర్జునా కమంబు 
ఘోర మైనమురారిశంఖారవంబు 
నధికభయనసం|భమంబుల నావహింప 
నధివ నలుగడ( *బఅచె నై న్యంబు గల(గి. 


212, వ. ఇ త్తెజంగున. 





208. 1. ద్రుంచి - కొన్ని ప్రతులు. 


909. 1. విషన్నుం = ల; వివర్జుం అవు 1&8 డుక(గ వ = కొన్ని (పతులు. లేం తురగ 
. స్యందన బహుళంబులగు బలం - వ; చతురంగ బలం = కొన్ని (పతులు. కీ. గదిసి = 
ఊం, ఖ. వా. ర్‌, జుట్టు ముట్టి ల. 6. వానలు - కొన్ని (పతులు; వాన గురియ-చవ. 
210. 1.రూలె_వ. ౨. పెల్లుగా - ఉ., 8. నరిశె నరుండుకృ - ద. వ; నరకిన యస్థ్రుకృ- 
ల; నురుమయి రప్దు కృష్ణుడును నొక్కట భూగగ వొ. శ. ఇాతవ చెన్య జనః 
౨11. =: అట్టు - పెక్కు (వతులు. ప శారి - రల. 


212. _ 1. ఈ వచనము కొన్ని |వతులలో లేడు. 


[దోజసర్వము _ తృతీయాశ్వాసము 469 


918. క. మును సంకటీపడి మూకలు 


వసేత, వ, 


216. క, 


గన కోని కివిచ్చుటయు. బిదప *గాండివి 5మెట సెం 
బొనుంగుపడి యుండి తగుగా 
డున 5 మండుమహానలంబుపోల్కి మహీళా. 


అయ్యవసరంబున సింధురా జరతకం బై నబలంబు సంతోభసహితం బగును 
"త్సాహంబునం బొదేలి శంఖభేరీపణవాదిిక్ష్టణన మేదుర సింవానాదభరితరోద 
సీకువారం బయ్యె నచ్చిడిముడిపడుట యవలోకించి. 
మందస్మిత సుందరవద 

'నేందు లగుచు హరియు నరు(డు 'నే_డ్రేజం | వియముల్‌ 

'డెందము!ీలం బొంద భవ 

న్న ందన్నువె నురవడించినం గని జిక డంకన్‌, 


= వృవసేనుండు లోనగు నౌనమం[డురొథివ లొత్భ పెట్టి యర్దున్నువైల గబియటు. విం 


స, బం! 


౨16. క. వారల బొదువ నడరుబలు 


శేరులమొ త్తముల 1ుగిలి దీ _పపటీరథో 
దారు లగుచు నెనీమండురు 
వీరులు దటిమిరి నితాంత వేగోబ్బ్వలు లై. 


17, వ. వా "రవ్వ రవ్వ రంశుని. 





218. 


214. 
215. 
216. 


217. 





సందడి పడి - ఇ; సనకట వడి = వ; సంకుల పడి - న. ప. 2&2. పడు మూకలు = 


1. 
రభ. ల. కి. బరచుటయు ఎ శ. 4. గాండీవి వెసన్‌ వా. ర్‌. వొలిచెన్‌ వ. 
6. | 


ls 


బొదలు మవోనగంబు = వ. 


వింఘ.చ. బ. 2. రణన - ఓ. న. ల. వా. కి, పొటవలో _న,. 


1. లొంద(దం) గ(ను) భవన్నందనువై - కొన్ని (ప్రతులు. 2. కినుకన్‌ -ట, 


@ 
1. మించి - జ. ఐబ. 2. రవో - కొన్ని పతులు, రయో -న. కి. మండురు _ 
వ. సం. వా. 


. వారెవ్వరం "ని _ పెక్కు (పతులు; వాశెవ్వ రనిన ౬ ర. | 


460 


218, 


219. 


220. 


221. 


వదిన, 


228, 


218. 


919. 


gE gS 


క్రొ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
© | 


దండిమగ లైన వృషనే 

నుండు 1శలు(డు వై ంధవుండునుం గృపుండును గ 
ర్లుండు గురునందనుండు ళ 

ల్యుండును భూరీ శవుండు నుర్వీనాథా. 


కే అందటు నొక్కుమొగ బై. 


తనదై న ప్రతిన చెటఅవుట 

కును ముఖోోపాయ మది యగుట నట్లు సుయో 
ధను. బరిమార్చ( గడంయగుఫ 

లును. దలపడి రా త్మశంఖ ఘోషంబులతోన్‌ . 


అట్టియెడ చేవద త్తము 

బట్టా తె నరుండు 'పెక్కువిడుగుల| మోంతకా 
బెట్టు వ చుతన్ని నదము 

పుట్టించెను దిగులు నీదుపు[తకుసేనన్‌ 


చెవులు వీంటలు వాణంగ( జెలగునమ్మ 
హోరవమ్మున 1కులుకక యతనిమీ(ద 
విభుడు గర్జాదులును శరవృష్టి గురిసి 
కడం సై ంధవుదిక్కు.న కడ్డపడుచు. 


అఆసమయంబున నశ్వశ్రామ "'యుబ్బి డెబ్బదిమూండుమార్షణంబుల ముర 
వైరిని *ీభల్ల[తయంబునం జార్జుని వై దుళరంబులం దురంగంబీలం గేతువు 





1. గురుడు = ర. 2, [శవను డుర్వీనాథా = వ. 


1, ఇట్టందరు ౨ వ, 


1. యు డెబ్బది మూడు - జ. న. 
నొక్క విశిఖంబున నేసిన _ న. i 


1. రందరును నకుంఠిత బలునై _ ట, వ. 
1. జటె శె. వ. లి. విటువరపు? 
జెట్టొ క్రై - వ... 2. బిట్టుపరపు; వట్టువరచు _ వ._ 


. కలుకక - ల. ల, రధిప- కొన్ని | పతులు. 


| బాణ్యత్రయం - య. 8. లగేతనంబు 


224. సీ. 


95, వ. 


226. క. 


£297. అ. 


డ్రోజణపర్యము ఇష 481 


నేసిన నవ్వాసవి యతని *నూటయాజింటను గర్దునిం ర్స్‌ దింటను సనన్‌ 
మూటను నొప్పించి యొక్కక శ్రి వాతియమ్మున శల్ఫుకీ చాపంబు 
ముష్టికిం (దుంచిన, 


వేగంబ వేలొక్కవిలు గొని మబ్రేశుం డతనివై దొమ్మిదియమ్ము 'లేయ 
ముప్పదిరెంటను మూ(ట 'నేనిండిను బదియింట కీనజలువది బాణములను 
గర్జ భూరి శవఃకర్ణ నందనకృపగురుపు[తు లేసి రన్నరుని మణియు 
నాతనిమీ( దివ్యా స్ర్రంబు లై దు గోనిందోమై స_ప్తతివిశిఖములును 


(డౌణి రనిగిడించె నట్టినందడి జయ[ద 
థుండు వారలమఅువున నుండి పె 
సరభీనముగ6 (దిన _ప్పతిసాయకంబు 
లమ్మవహా బాహు దెస గెరవాధినాథ. 


ఇట్లు చెక్కం |డొక్కవెట్ట సె ల్లెసినం గినుక "నూనినీనవ్వు రౌ 
రసం కీలు నలంకరింప. 


వడి రాగేయుని నాతని 

కొడుకును బం| డెంట 1మూ(టం గుదియించుచుం గ 
వ్వడి యొక బలుతూపున నె 

క్క్కుడురయమున. కీ దుని మె శల్యుకోదండంబున్‌ J 


తునిమి *1తోన యతని. దొమి దియమ్ముల 
(సుక్క చేసి మూట సోమద_త్త 





224. 
2925, 


226. 


4. నోలి యారింట _- వ; నూటరువదింట న. బదియెనింటను _ ఓ. 6. బర 
మూటను ద. వష బదమూడింటను వ. 1. వాలము న న. రీ. ఇావంబు 
[దుంచిన ను ద. స 


1. లేనె - చెక్కు (పతులు. 2. నిరువది _జ. శి, దీవ్యాన్ర్రంబు - వ. 5. వై 
ఐ. బ. ల. లీ. నిగుడించె కొన్ని [పతులు, ర. సంబుగ న వ్పతి సా వ. 


1. బూనిన = కొన్ని (పతులు, బి, "రౌదంబు నలువందనలం - అ. కీ. బు వదనంబు 
నలం . ను, ర. న. గ్‌ 


1. రెంట బవ. లి. [దుంచె కం. 


1. కినుక నతని _. అ. జ. బ. క 


శ్రీమదాంధ మహాభారతము 
~~ 


గ 


తనయు నెనిమిదింట (చౌొణిని నిరువబే 
నంటు గ్భపుని నొంచి నిలువరించి. 


226. వ, మటియు నిరువది మెటుంగువాలమ్ము "లశ్వశ్యామియంగంబునం |గుచ్చె ని 


ట్లందటితోడను |గందుకయ్యంబు సేయీసమయంబున నొక్కొ క్క-మరి 
వారిపిణురోద 5నోర వాణజం దో(చుజయ దథు చేయం శదిఅకున్నం దమ 
కంబున నెడనెడ నజీముఆింద| దథంబు దెసోకు నతండు వాటి విడిచిన 
విశిఖంబులు నూలుగల వప్పుడు భూరి;,శవుండు వాసుదేవుని కీచేతిమునికోల. 
10స్టాక్రక్రోలం దునిమి కదిసి |క్రీడిమేనం 11 దస ప్పతిశరంబులు వరగించెం 


దక్కటివా*ీరును నొక్కమొగిం |గూరనారాిచంబులు గుప్పించి 
నొప్పించిన, 








9౨9, శా. కోపాటోపీమహో గమూ రి యగుచుం గోదండటంకారలీ 
లాపూర్ణ ౦£ీబుగ భూనభోంతర మతం డ య్యోధుల౯ వాణజా 
లాపాతంబున దూల నేసి చటుల వ్యాపారఘోశానిలా 
"ఓపవో భితవారవాహచయభంగిం జూపె నేపార(గన్‌. 

వివ0, వ, అట్లు విచ్చియుం కేరాడికొని *మూ(కలం ిగూర్చికొని యొండౌరులం: 
బురోకొల్సి కొని. 

వవ, 


1; నళ్వ జామ యంగంబున నిరువది( మెరుంగు వాలమ్ములు (గుచ్చె = వ. వ; నిరువది 


నాలుగు వా ఎ ఘ.ర్వు. డ,. 2 యురంబునం = కొన్ని (పతులు; యరదంబునం = 


230. 


అ; గలయం [(గుచ్చె = ఊ. ఏ. లె. నవసరంబున = ద. వ. ర. వ; నెడ = ఎ. 4. దన 
నిల్చి ఘోరనారాచంబు లేయ జయ|దథు = ట. వ. ర, నరవాణం దోచు.స; నొర 
పారం దోచు వ; దోశెంచు జయ[దధు = అ. గ; జారి పారం దోచు. ఆ. ద. వః 
నగ పాటు దోచు - ల; వార బోరం దోచు ర; నరవరగా దోచు = ఓ. 
6. చేటవడకున్నం = ద. ప. 7. కుబాట -ల. శ, న. రి. వుండు పట్టిన ముని = 
జౌ, ఇ; వు మునికోల _ చెక్కు (పతులు. 9. మును(లు) - కొన్ని పతులు, 
10. నొక కోలం _ చెక్కు (పతులలో లేదు, 11. (ది - కొన్ని [పతులలో లేదు. 


12. ౮ లొక్కుమృ్మడి అత్త. క వు 18. చనిచయంబులు ఎ ఖ. చ. వ; 


చ జాలంబులు ఎగ, ఘ. బ. 
ఛ్‌ 


1. సమ్మగ - ఇ. లి. బగు-ఎ.వ. శి, కేనీ - కొన్ని పతులు.. 


1. గూడుకొని - పెక్కు (పతులు. ఏ, మరల మూక = కొన్ని (పతులు. ల, గూర్చు 
కొని _ "పెక్కు ప్రతులు. 4. కొల్పుకొని - చెక్కు. పతులు. 


281. క. 


వల. వ, 


288. సీ, 


284. క. 


౨81. 


32. 
288. 


ద్రాణపర్వము __తృతీయాక్వాసము 468 


9 


ఆరథికు లొక్క_మొగి న 

వ్వీరుని పె 6 కీగవియుటయును విస్సురితళరా 
సార మతండు 'నిగిడించిన 

వారిబలము లెల్లర క్షవారిం 'దేలెన్‌, 


ఇ-కెఅంగునం చెరలచుం శబొదువుచు భవదీయనై నికలోకంబు వోక 
"నంగ ననిన విని కీయప్పు డేమేమి యడియాలంబులతో నెవ్వెవ్వరి 
సిడంబులు మెజసియుండె నని యాంవికేయుం డడిగిన సంజయుం డి 
ట్టనియె. 


(పస్ఫురద్వానరపతియును సింవాలాంగూలంబు నుజ్జ్వలగోవృషంబు 
వారణకత్యుయు భూరిమయూరంబు !సితయు.( గాంచనసింధురంబు 
రత్న యూపంబును రజతవరాపహాంబు నుర్దీషమానమహో రగంబు. 
గేతనంబుల నొప్పుం |గీడికి నాచార్యసుతునకు. గృపునకు సూతజునకు 


నతనినందనునకును మ చావనీశ్వ 

రునకు శలునకు భూరి శవునకు నై ౦ధ 
వునకు 'రా రాజునకు నిట్లు దనరి కషముఅయు( 
బడిసిడంబులు నభమునం 5 బభలు నిగడ. 


మనతొమ్మిద సిడములకం 
శును నుజ్జ్వల మగుచు 'నొక్కటియ "పెక్క్కై యొం 


1. కో త్రము లొగి నప్పురు షువై గవియుటయును స్ఫురిత ఘన శశా వ; కోత్తము 
లొగి వవ్వీరు _ కొన్ని (పతులు. 2. బొదువుటయును = కొన్ని (పతులు. కి. నిగుడిం 
చిన = సెక్కు (పతులు; గురిసెను నీ వారి - ఊ, ఏ, | 


1. బొదలుచు - వా. ౨. యాలంబులో నెవ్వశెవ్వరి - వ. 


1. శిఖయును - కొన్ని పతులు; సిత కదళియు హెమసింధు - నా; మదరాజస్య 
శల్యన్య. . సీతా మప్రతిమాం శుభాం = పి. పి, ఎస్‌. (ద్రోణ. 98-18 8. రత్నమ 
యూఖంబు - కొన్ని (పతులు; సౌమద శ్రే పునర్యూపో - వి. పి. ఎస్‌. ద్రోణ 92.22 
8. సింధుపతికి నీ యగసుతునకు బరగీ సిడములుజ్జ్వలంబుగ వర్హించె నుగ్రభంగి = 
ట.వ. 4. వెలుగు, వెలుగ, మెజయ, మెరనె - అని పాఠములు. కీ. |బస్ఫుట 


ముగ - ఊ. ఏ. 


లిలి4. 


1. నెక్కుటి యర... | క 


464 


శ్రీమదాంథ మహాభారతము. 
(ల నో 


దును *దాన తోంచు నయ్య 
ర్జునుసిడము మహో (గతం గురుఊలినాథా. 


95. తే, అనుడు న మ్మేదినీళు( డి ట్రనియె నట్లు 


(క్రీడివిస్మీయావహరణ కీడ సలుప 

గురునిదర్పంబుచే నాక *సానినధర్మ 

నూనుసె న్యంబు ల ట్లయ్య సూతతనయ. 
6... రా 


X86. వ, అనుటయు సంజయుం డతని కి టన యె. 


£87, క, సఅయ్యెడ భేచరులకు వెజ 


వర. వ, 


క్ల 


వ 


గ య్యుడుచందమున నట్రియవసరమున బి 
ల్కయ్యము గురుపలమ తో 
కినయ్యి యుధిష్టిరబలో చ్చయంబున కథధిపా. 


1ఆసంకులసమరంబున బృవాళ్ల తుని ఊేమధూ_ర్టియు' ధృష్ట కేతుని వీర 
ధన్వుండును నకులుని వికర్ణుండును సవాదేవుని దుర్ముఖుండును సాత్యకిని 
వ్యా ఘదత్తుండును *దలపడిరి శల్యుడు కీనేనాముఖంబునకు వచ్చుచుం 
బోవూచున్న వాం డగుట నుచితంబుమెయి ర్‌నచ్చటియనికి. జొచ్చి |చౌవ 
చేయులం చాంకె భీమసేనుని నలంబుసుండును ధర్మునందను నాచార్య్యుం 
డును కమార్కొని రప్పు డయ్యుధిప్టిరుండు, 


2. చానె _ కొన్ని ప్రతులు. 
1. యమగురణ - న. 2, గొనక _ కొన్ని (పతులు. 


1. అయ్యెడ నభళ్చరుల వెల - స. "వెక్కు (పతులు; అయ్యెడ నభశ్చరులకు = కొన్ని 
ప్రతులు. 2 నయ్యమనందను బలోచ్చయము - వా. 


1. అట్టి సంకుల - కొన్ని (పతులు. ౨. మార్కొని రవ్పుడ య్యూధిష్టిరుండు = వ; 
శలుండు (చెవదేయులను భీమ -_ వా. 8. సింధురాజు కడనుండి యగ్గలిక మొగ్గరంబు 
మొగంలు వకువచ్చు _ ఓ. త. 4. చుం(నుం)డువాడు - చెక్కు. [పతులు, 5, నచ్చుట 
యునికిం జేసి (చాప? ఈ. ఉ. ర, దలవడి _ కొన్ని (పతులు. 


Cr) 


289. 


240. 


241. 


242, 


240), 
241, 


242, 


డ్రోణవర్వము _ తృతీయాశ్వాసము 465 


-: ధర్భ్రరాజా (దోజునితో యుద్ధము నేన యోశీబోవులి ఎం. 
సం, 7_81_18 


. గురు!మెయిం *దొంబదిసునికిత 


శరముల నినుచుటయు నత(డు స్మకోధుం డై 
యిరువదియేనిట నాతని 
యురిస్థ్రలము నొంచి పొదివె నుగా(శ్ర్రుములన్‌. 


. రథమును +నళ్వమ్ముల సా 


2౮థి. దన్నును గప్పుశరపరంపర లెల్లకా 
వృథ సేసెం గరేలఘుకా 
(పథితుం డగు ధర్మసుతుండు కాగ ఘములన్‌. 


. అలిగి గురుండు ధర్మజుశరాసన మే_డ్రెణం ద్రుంచి *వెక్కుల 


ముల సతురంగసూతముగ ముంచె రథం బదియెల్లం బూచి సే 
2న లతండు పేశ్చె నిమ్మనుజనాథుండు సచ్చునొ *యోడి పాజునో 
బలిమి *దొఅంగి పట్టువడి పాడటిపోవునొ యంచు నున్నెడన్‌. 


* ఒండొోొకవిలు గొని ధర్మసు 


తుం డా'నివిడా(స్త్రసంతతులు రయముమెయికా 

ఖండించి తీ వరళ్ళుల 

మండెడుఘనశ కి వై చె మార్తురు దల(కన్‌, 

1. చె = కొన్ని (పతులు. 2. తొంబది, తొమ్మిది ఎ అని పాఠములు; నవ -త్యానత 
పర్వణాం - పి. పి. ఎస్‌. దొ 98-18. 8. ల బగిలించి పొదివె = ఎ. 


1. రథ్యంబుల హా. జ. రథిన్సిం య. _ ర. త; రథిని దనుంగప్పు = 
కే, లి. లాఘమ (పథి - వ, 4. హౌర్థిన ముఖ్యా - ఆ. 


థి 
1. పెక్కు టమ్ము - చ. వ. 2. నలుగురు డేచె ర్చెనిమ్మనుజ - కొన్ని (పతులు. 
8. పారిపోవునో - వా.. 4. దలంకి = పెక్కు ప్రతులు, 


అ సక్‌ 


ప వివిధా(స్త్ర సంత - ఒ, జ. వ. 


4068 శ్రీమదాంధ్ర మహాభారతము 
Uy 


248. సీ. శక్తి 'యాచార్యునిళ క్కి మాయించు. బొమ్మని చూపణెల్లను నజ్జు లెత్తి 
రక్కుంథభనంభవుండపుడు [(బవ్మో(స్ర్రు[పయోగంబు చేసిన నుగభథంగి 
నయ్య( స్త్ర మాళ క్షి నద్భుతంబుగ నేలం *గలపి యుధిష్టిరీవలను నిగుడ 
నమ్మహీవిభుండు [బవ్మో(న్ర్రంబునన యదియడంగు నట్లుగం జేసి 

యతని మేన 


శే, నై దుదూపులు కేనా(టి శరాననంబు 
దునుమ గద గొని వై చె నుద్దురత నతండు 
పతియు గద వై వ దత్సన్ని పాతీజాత 
చటులపావక జాషలలు చదల రీసిగుడ. 


లిఓ44. వ, [దోణుండు కోపించి. 


245. "లే. ధర్మతనయ. రథ్య౭బుల ధరణి. గూల్చి 
ధనువు6 ేగేతువుం దునుమాడి తనువు నొంప 
నాత( డరదంబు డిగ్గి నిరాయుధుండు 
నూర్ష్వ ఛాహుండు నై యూరకుండె నధివ, 


246, క. కనుగొని గురు డవ్విభు నే 
యను కేబొడువను జేతు లాడీకట పార్శవ్రములం 
దనచూడ్కి.6 తఎడినవాయకథ 
మనుజడ్విపోనముచయమ. ల మడి%ీయింె వెసన్‌. 





248, క్షే, నాచార్యుని = ఈ, బి. గలిపి _*అ. ద. బి, 8. వలన = సెక్కు. (పతులు. 


4. నినిది-ఓ; నించి. ఒ. 5. భయద -వ. వా. 6. నిగుడె- కొన్ని (వతులు, 
245. 1. గేతనమును ద్రుంచి - ఐ. | 


246. 1. బొరువను _ వెక్కు ప్రతులు; ఇట్టను - ఇ. ఈ; బొడువంబ ట్ర జేతులాడక “కెలనం.. 


-౬ఒ. ఓ. ర బొడువను రవుల. కేతులాడక పార్గ్వ్వంబున జూడ్కి - వ. 2. కాశ్చర్య 
ముగా - కొన్ని [పతులు;ు కప్పార్శ్వములం = కొన్ని (పతులు. -లి. బడ్డ = కొన్ని 


(పతులు; బడిన వారిరథ - వ. ఢీ. నిచయములను _ వ. 5. యగ జేనెన్‌ _ పెక్కు. 
(ప్రతులు. “ 


విశ. క, 


248. 


249. శే. 


250. చ. 


2051. వ. 


247. 
248. 
PAY. 


20. 


251. 


దోణపర్వము _ తృతీయాశ్వాసము కీ? 


k 


1ధోసీ(డు పొదువు6 గుంతీ 
సూనుని గురు డనుచు నుండ జూపటిగము అ 
మ్మూనవపతి సియతిరయమునం 
చా నెక్కెం *ీబాజి పిన్నతమ్మునిరథమున్‌. 


వ. ఇట్లు పాండవా|గజుండు సవాదేవునిీరథం బెక్కి తొలంగం దోలుకొని 


పోయె నట్టియెడ. 


ఇమధూంర్తి బృవాళ్ష | త్తుశితశరముల 

నొంచి విలు (దుంప 1నొండుధనువు కరయంబు 
కివఅల( గొని *వాయసారథిధ్వజయుతముగ 
నతనిమ స్తక మిల గూల్చి యార్చి నక(డు, 


కడువడి వీరధన్వుండు దదిగర్హులు శవొంగంగ కృష్ట కేతువిల్‌ 

నడిమికి. [దురీచినకా మొగమునం దళు కొ_్రెడు *కెంపుసొంపుతోం 
బిడిముడీపాటు లేక యలిశీ ఘుమునళా ఘనళ క్రి నాతం డె 

క్కుడు మద మొప్ప నానృపతిం గూలంగ వై_చె సురల్‌ నుతింపంగన్‌ . 


సహాచేవుండు'ను మగిడివచ్చి దుర్ముఖునిం దలపడి దోర్వలాసంబు క! మెజియం 
బోరి పోం. 


1. పోనీక _ కొన్ని పతులు. 2. యును - ఇ. ఐ. 8. బోయి = కొన్ని (పతులు. 
1. యరదంబిక్కి = కొన్ని (పతులు. 


1. రయమున నొండు ధనువు - కొన్ని (పతులు; నొతండు నొండువిలు = వ; నాతండు 
నొండు ధనువు - క. 2. రయమున - స. కొన్ని ప్రతులు, 8. గొనుచు వాయ 
రథ సూతశేతన యుతముగ న. 4. పోయి = ఓ. 


1. వోరగ- జ. ర.వ. ల. వీరకేతు-వ. లీ. చుడున్‌ - చెక్కు (పతులు, 4. నేవు = 
కొన్ని (పతులు. + క్‌. లేక యుండ త్రి _ వ. 6. మదమొప్ప - సెక్కు. (పతులు. 
తుద ముప్పే వా. శి 


1. ను - సెక్కు (పతులలో లేదు; మగుడి = పెక్కు (పతులు. 2, నం బోరి పోరి 
యంత నిలువక అ 6, + 


468 


252, ఉ, 


£5ల, వం 


౨54, జే, 


జిర్‌ర్‌. క, 


256. తే. 


శ్రీమదాంథ మహాభారతము 
ష్‌ 


కేతువు శేగూల్చ్‌ రథ్యముల గీటడంగించి శ రాసనంబుతో 
సూతునికంఠముం దునిమి *నుక్కూంగ నంగము బాణపంచక 
న్యూతము నేయ నీదుతనయుం డరగ౯ నిరమి|తుశేరినె 
కాతతకీన సం|భ్రముం డయి రయంబున6 కూండవసె జన్య ముబ్బ(గన్‌. 


అత నిలువక, 


1శజిమి సహా దేవు డాతిగ _రీఊతీళ 

తనయు డగు నిరమితత్రుని దునిమి యొ్పె 
ఖరునితలం *( దెవ్వ నేసి రాఘవుడు మెఅయు 
శెటి(గు *దోంవ నీసేనకు వెఅపు గదుర, 


నకులుని చాశి వికర్ణుం 

డొకీపరి యెనను జెనంగ *నోపక' ితిరిగెకా 
సకలబలము( జూడగ ఖా 

తికి బై కొని యడరి తగరు *బెరలిన మాడ్కిన్‌. 
వ్యా ఘదత్తుండు సాత్యకి న(న్ర్రవృష్టి 

సముంచె ముంచిన నతడు కోపించి నూతు. 
కెద ప్పి పాయముల *బొంగొని చటులవ్ఫృ త్త్‌6 
జంవె నమ్మగధటఉితీశ్వరుకుమూరు. 


త. 


252, 


258. 
254. 


లెక్‌క్‌. 


26. 


1. (ద్రుంచి = "పెక్కు |ప్రతులు. 2. |సుక్కక యంగ _ కొన్ని ప్రతులు; రీ. అజ్ఞ తోడు 
తరయం టట, వ. 


1. ఈ వచనము కొన్ని [పతులలో లేదు. 


1. తరమి _ సెక్కు (పతులు. ౨. తితీశు తన _ కొన్ని (ప్రతులు. 8. దెగనేసి _ ణ, 
4. దోవంగ సేనకు = కొన్ని (పతులు. 


1. మరి, వడి - అని పాఠములు. .8. నోర్వక = కొన్ని (పతులు. 8. నరిగన్‌ _ 
వన. 4. తిరిగిన మా _ = కొన్ని (పతులు; దెరలని ౬ తి. 


1. ముంచుటయును నతండు న. కొన్ని (పతులు. బి, విల్లుంచి = =, ళో, ఏ. జంపి ఈ 


"క్కు (పతులు. 4. బోనీక చటుల అర: 


పల". వ, 


పరర. చ. 


బి59. సీ, 


౨40, తే. 


బిర. 


బి58. 


259. 


ద్రోణసర్యము _ తృతీయాశ్వాసము 469 

ప్‌ 
1ళల్యుండీను |చౌపదీపుత్రుల నేవుర నై దైదుబాణంబుల నేసి మటి 
యును మార్గణనికరంబులు *నిగిడింపం జలింపక 5వా రాసౌమద త్తి నొక్కు 
మ్మడిం జుట్ట ముట్టిన నతం డందటి కన్నిరూవు లై యేపునం 6 బెనంగుచుండ, 


పహారిసుతనూతి కే వూవుల బకాంతకసూను(తు బాపముకా యుధి 
'స్టిరతనయుండు గెతువుం గడిందిమగంటిమి. [దుంప సూతునిం 
బొరిగొనియె౯ వెనకా నకులప్పుతకుం డిమ్మెయిం కిజిక్కు వడ్డం శె 
చ్చెర సహాదేవనందనుడు సేసె శిరంబును *మేను ర్‌వేలుగన్‌, 


వెన మారుతియు నలంబుసు(డును బోరుచో నద్దానవేం|దుని 
యంపరేబలువు 
చేత నతండు మూరగ్చిల్లి యాలోనన తెలిసి * కాటుకికొండీపొలుపు గెలుచు 
నాతని మేను చె ల్లలరిన 'మోదువు తెజుంగుగా జేసిన నుఅక వాండు 
మొాయావిలాసో[గకాయంబు కొని యఖిలదిక్కుల దోంచి నిఖలబలము 


ినుటిపి నెత్తురుశులులు వణపి భీమ 

సేన మాయన్న బకుని 'నాలేని చోట 
నట్లు చేసితి గాక నీయలవు( జలము 
నింక మెఅయంగపఓీవచ్చునె యేను గలుగ. 


అనీన విని కంపు గనుగవ నడరం గినిసి 
యుజ్జ వొత్వష్ట ఎలాగ ప యోగమున [అ 


1. శలుండు (దౌ - కొన్ని ప్రతులు; శల్యుండు = వా. 2. ను-వెక్కు [పతులలో 
లేదు. శి ను - పెక్కు |పతులలో లేదు. 4. పరగింపం జలిం ౬ క. మఘ. డ. త, 
5. వారాతని నొక్కు - వా. 6. జెలంగు చుండ - వ. 


1. చాజుల = ఎవ. లి. 'యొప్పె నన్న కుల _ కొన్ని (పతులు. త్ర, జిక్కు. చెట్టి న 
సడ నట్ట వ. ర. శెండు గాన్‌ ర. వ. 


1. బలుపు = జొ. వ. ౨. కాటిక - ఆచ. ర.వ, 8. (పోవు = పెక్కు (పతులు. 
4. చెలువు (గెలుచు దెగడు - కొన్ని (పతులు. 5. సెల్లడరిన - కొ ్నగ్మిపతులు. 
6. గు కొన్ని (పతులు. 7. యతని - కొన్ని (పతులు. 8. నులిపి = కొన్ని 
పతులు. 9. నే-కొన్ని ప్రతులు. 10. బలము -వ వా. 11. నిత్తునె - 
ఖ. చ, వ. శ్‌ + 


470 శ్రీమదాంధ మహాభారతము 
పష) 


ల్‌ 


భంజనాత్మజుం డమ్మాయ కే వాయం చేసీ 
&గట్రీమి 3 యేసి యారక్కను ఐఅవె నధివ, 


2681, వ. ఇప్విధంబున మనదిక్కున6 జేయం గ౭దొరలచావును "నోటమియుం జూచి 
మూకలు గలంగినం గుంభసంభవుండు రోషనంర క్రలోచనుం డయి తల 
కడచి సాత్యకి పముఖిపాండవపత వీరుల (గూరనారా చనిచయంబుల 
నిలువరించి కే నెఅయంబజొొలిచి నిలిచి సుఅయుటయును. 


962, చ. చేతటిమి ఘటోత్మ_ చుండు బలదర ్ప*ము లేర్నడ (దోణుమీంద క్‌ 
డల తడ జేర. గాంచి చనీదెంచి యలంబుసు! డమ్మగ్‌వోసురుం 
గులియు(గం "కేసి శీశాతశరకోటికి నడ్డము సొచ్చుసాత్యకిం 
విణి(దికి [దోచి యద్దనుజు ఖీమతనూజుండు 9ివొంచె నమ్ములన్‌ : 


ఐ= రలంనుదుండు భుటోత్ళ.చునితో యుద్ధ ంబు నేన చభ్ముడు వాల 


సం, 7.81! 


268. శే. 1ేభూరిచ కంబు "వెస నలంబుసుండు వై వం 
జెలుచ గద వైచి పొడి సేసె ఖీమసుతుండు 
కడుందురులు *గవిసి కఅచుకరణి యయ్యు 
మూక నత్తునియలు *వెసం చాంకునపుడు. 





260. 1. మాయన. 2&2, బల్లిదుండగు రక్కసు జా.ణ.స. లి. యా రక్కుమని 
బార బరవె . వా. 


261. 1. నొప్పియు నోటమియుం - ఓ. ల. 2. (ప్రతివక్షవీ - ద. ప. వ; పాండవ వీరుల = 


ఏ, వ. లి. లునిగుడించి - ఒ; ల నొప్పించె మరియు గ. ఓ. నొప్పించి మరియు 
ను-జ. బ. ర్‌. నిలిచి = పెక్కు వతులలో లేదు, 


262. 1, తరమి ౬ సెక్కు. (పతులు. 2. మెలర్చగ = ఒ.వ. లి. నడరంగ = కొన్ని్ని 


(పతులు. 4. చెంచె నలం = తీ..5. వొన్హ్రమ ల్‌ _ కొన్ని (ప్రతులు, 6. గురియగ _ 

౧ వా. కొన్ని ప్రతులు; గురియుగ _ శర. ప. నూ," ?. జేసి తి. కొన్ని (పతులు; 
జేయ _ కొన్ని (పతులు. 8, నాత్మ = చెక్కు (పతులు, రి. నొంచె ౬ పెక్కు. 
(ప్రతులు; ముంచి = వా, 


ళ్‌ 


2698, 1. అసమ చక్రంబు చ, 9, రేగి కరచిన కరణి వహ. కి, వడీ= పెక్కు. (పతులు. 


శీ64. కం 


265. వ, 


266. మ. 


26. సీ, 


(దోణపర్వము .. తృతీయాశ్వాసము 4Ti 
ఇ 
ఆకచ|కం బ ట్లయిన ని 


శాచరపతి పివిధశ క్రి జాలము 2వర్ర్పపం 
జూచి ఘటోత్కచు. డది శవ 
మె శ చెడ న న్రైందుశరచయం బడరించెన్‌ . 


ఇట్లు కేదొడంగి యయ్యిరువురు దాన వేశ్యరులును. 


బహు హేతి సకరంబులకా బహువిధోపోయంబులకా విస్ఫుర 
దృహుమాయాక్ళత రూపజాలముల శుంభద్వీరసంకరూఢి మై 

మహి యల్లాడంగ, బోర6 జాండుతనయుల్‌ మాత్సర్యధుర్యాత్ము లె 
సహితోద్యోగత నయ్యలంబుసు క్ర చృీన్నాంగునిం చేసినన్‌. 


అతండు మాయాబలోద్దతి నాశరావలి మొటణి(గి దావానసల ముక్త మైన 
1 రివిధంబున (మోగి యిరువదేనమ్ముల ననిలజు ధర్మనందనుని మూంట 
సవాబేవు | చౌపదీసంభవులను హిడించాసుతు నై దై దుజాణములను 


నకులు డెబ్బదిమూ6టం (బకటవి[కమ మొప్ప నేసి యార్చిన నల్లి 
యింతవట్టు 


. రథికవరులును గిట్టి మార్గణచయంబు 


తొక్క మొగి. దొరంగింప వాం *డుఅక యేటు 
లాడం గదిసి ఘటోత్కచు!. డతనినూతు. 
(దుంచి యగదంబు “రూ పడంగించె నధిప, 


264. 1. చక్రము వమన నిశా _ కొన్ని పతులు; చక్రమట్టులేన నిశా-వ,వ. 
2, వరపెం _-కొన్ని (పతులు. లి. నారాచ పరంపరల చేత రయమున |దుంచెన్‌ - ఇ. 


265. 1. దొడరి _ కొన్ని (పతులు; గడంగి ద. ల, వ. 


266. ]. రంభుల్లై -ఇ. ఒ. న. 8. శరా స్వారంబు బోనార్చుచున్‌ -వ. కి. న్నాత్ము - 


ఖ. చ. వ, స్ట 


వ 


267. 1.హరి.నయ.వా. 2. మొగి దొరంగింపగా వాడు మొగసియేటు ౬ వ 
లి. డు[గ |గవిశిఖ వితతి నేయ ఘటోత్కచచు డతని - ఈ. 4. రూపర దుంచె 
“పెక్కు (పతులు. న క 


శ'[2 


శ్రీమదాంధ మహాభారతము 
ళ్‌ | 


268, వ. ఇట్లు విరథుం డయి యలంబుసుం డిలకు లంఘించి "మాయ గైకొని 


268. 


సాయీకాసారంబు ఘోరంబుగా. గురిసిన నమ్మారుతిసుతుండును చేరు. 
డిగ్గి యగ్గలం బగు మాయాక్ళతమాగ్గణజాలంబున *నది దూలించి గద 
వై_చిన నక్కిమ్మీరా నుజుండు *పీడితుం డయి ఖడ్గంబు గొని ీగగనతలంమిన 
కెగయుటయు హిడింబకొడుకును గృపాణపాణి మై తోడన యొగనె 
నయ్యిరువురును సుడిగాడ్పునం దొడరి తిరుగుడువడు "*మొగిళ్లబాడ్చున 
నొప్పి యెరకు 'బెనంగు"జేగల చందంబున జి[తగతులం బోరిపోరి భూతల 
కీగతు లై యుబ్బునం దలపడినబెబ్బులులకరణి నొండొరులమెనులు 
నెత్తుట జొ _త్రిల్లం జేసి *పాసి యొక ల్లైకళ్లకంఠంబులు లత్యుంేబుగా. 
గరవా లంబులు వై వ నవి యొండొంటిం దాకిం మండుచు మహిం బడిన. 
మల్లయుద్దసన్నద్దు శై. కిట్టుచుం బట్టుచుం బాయుచు (వేయుచు పీనొడుచు 
చుం ిళొడుచుచు మజియు ననేక పకారంబుల పేవీరత్వంబును విశారద. 
త్వంబును సేనలకు వెజుంగు వుట్టింపం బో కాడి రట్టియెడ౯ బకాకీవరజుండు 
డస్ఫినం బవమానపౌ(తుండు పడవై చి తాను మీ(దై జానుకూర్చరముప్టి. 
ఘాతంబులు నిర్హాత పాతంబులుం బోలె. |బయోగించి నొప్పించి యతని 
"తొడలు 'నెమ్ములు నొక్కుమ్మడిం ిబొడిపొడి సేసి నుణిపిడికిం 
జొచ్చిన వబలహాలికుని లీల నేలం బెట్టి కాలం 20బ్రనురి చంపి *ీపొంపిది. 
వోవుమగంటిమిం 2 బేర్చి యార్చినం బాండోబలంబుల సింహనాదంబులు ౬ 
దూర్యనినరంబులుం 'జెలంగ నప్పు డాఘటోత్కచుండు ధర డ్రనంద నున కఖి' 





i చె కొనిసాయ వ. 2. కశత ంబులు(కంబులు,) -న,వ.య, లి. నవి రూవు 


మావ =-బొ. ణ. 4. విరథుండయి - కొన్ని (పతులు; మహీ తల గతుండై ఖడ్గ = 


కొన్ని (పతులు. ర్‌, వియ_త్తలం - కొన్ని (పతులు; ఖతలం = కొన్ని (పతులు; 
గగనంబున _ కొన్ని (ప్రతులు: 6. మొగుళ్లు = సెక్కు (పతులు, 7, బలుజేగ = 
కొన్ని (వులు. 8. వకితులై _వ. 9. పాసి = కొన్ని [పతులలో లేదు. 10. బులుగా= 


"పెక్కు |ప్రతులు. 11. వై చిన నవి = కొన్ని |పతులు. 182. కుదుముచు, పుడుకుచు.. 
కదియుచు _ అని పాఠములు. 


15, భొదువుచు = కొన్ని (ప్రతులు. 14. దీర = 
కొన్ని (వతులు, 


15, బోరిరట్టి = కొన్ని (పతులు, . 16. సురానుజుండు _ కొన్ని 
"వతులు. 17. తొడవినమైమరువును నెమ్ములు = కొన్ని పతులు. 18. బొడిసెసి- 
కొన్ని |వతులు. 19. నూర్చిడికిం జొచ్చిన _ కొన్ని (వతులు; నులిపిడి - ద 


ఎ కంల 
20. జమిరి = కొన్ని [పశులు. 21, పాలివోవని మగం వా. 22. ేర్చినం. 


బాండవ wo కొన్ని (పతులు. లికి, చై_న్యంబున ప చెక్కు. (సతులు, 





(60) ద్రోజపర్వము నా తృతీయాళశ్వానను 47:8 
శీ 
వందనంబు సేసిన నతండు సంతుష్టాంతరంగుం డై యాలింగనంబోను 
మూర్దా|ఘాణంబును "బేసి యగ్గించె ననిన విని యాంవికేయుండు నంజ 
యున కి ట్లనియె, 

269. ఉ. అంత*కుమ.న్‌ ఘటోత్కచున కడ్డము సాత్యకి ినాచ్చె నంటి వాం 

“డంతకనన్ని భుండు గురు డద్భుతవి. కము. డ ద్దెనకా సము 
బాంతత6 జేర్చి *వార లటు దార్కొని మిన్నక పోవ *నేర్తునే 
కొంతయినకా రణంబు గీగల. గుం గలభంగి యొజుంగ. జెప్పుమా, 

£70. వ, అనవుడు నానూతనందనుం డతని కి ట్లను సాత్యకి దణిమి మనమొన 

నఅలుము సేయం *దొడంగిన (దోణుండు మార్కొని యిరువదేనీకుప్పె 
కోలల నతనిచేత *నేటులు వడి మూ(డగీనారసంబుల నతని నొప్పించె 
నయ్యాదవివీరుండు పంచాశ చద్భాణంబుల శీనొంచిన ధనుర్గురుండు దొమ్మి 
డియమ స్మా లెమ్ములం గీలించి. 

౨71. క. మణియును శరీశతకము *మెయి 

గిజీగాలిపిన వృష్టినరుండు గినియంగ లే కే 
కిపలి యున్న. జూచి యార్చుచు 
"మెటుసిరి నీతనయు లుబ్బు మిగిలి నశరేందా. 
278. వ. అప్పుడు వినియును గనియును ధర్మతనయుండు ధృష్టద్యుమ్నా ది యోధ 
వరుల నాలోకించి. 
24. నుమూర్చాఘాణంబును _ "పెక్కు (పతులలో లేదు. 
89. 1. క = పెక్కు (పతులు. 2. వచ్చె = కొన్ని (పతులు. ల, రట్లు గడు = ఖ. చ. 
వ. వ. కీ. నిత్తురే_-ప.వ. ర. గల ఘోరపు భంగి = వ. 

270. 1. డిట్లను సాత్య - కొన్ని [పతులు 2. గడంగిన = ఉ, ఈ. వ. శీ. కుప్పి = 
కొన్ని (పతులు. 4, నేట్లం బడి = కొన్ని (పతులు. 5. నారాచంబుల = కొన్ని 
ప్రతులు 6. చిననయ్యా = కొన్ని (ప్రతులు; చెనయోోధవరుండు = కొన్ని 
(వతులు. బ్‌ సింహుండు - జ్‌, ర. 8. నొప్పించిన = పెక్కు (పతులు. 9, నద్దను 
ర్గురుం-కొన్ని పతులు. థి 

271. 1. నికరమువై ౬ గ. జ. ఏ. లి. మేగిటి- ఖ. వ. శ, $. మణియున్షీ _ కొన్ని 
(పతులు. 

279, 


1. రధికవరుల = సెక్కు. (పతులు; పీరరధికుల = ల. న 


శశీ శ్రీమదాంధ మహాభారతము 
fr లో 


270, ఆ, పులు(గు( (దాట. గట్టి యలయించి యా డెడు 
వాలునట్ల పోల కాణగురు.డు 
గడంగి కృషుననుబు( గారించుచున్న వా. డతని( 
అ) గ 
బొదువు డితని కడ్డపడు(డు, 


లో74, వ. భఖీమసేనపురస్సరు లై కవియుం డనుచుం చానును దలుముటయు కేనానై 
నికో_త్తములు సాత్యకిం *గడచి యాచార్యుం *గరిసిన, 


275, క, విందుల !ీగనిన ట్లాతండు 
మందస్మితు. క యెదిర్చి మార్గ ఆీజాల 
స్పందితులం కి-జసి వారల 
నంద *కవ్విధము రోమపహార్ష ఇ మయ్యెన్‌. 


లర. వ. అట్టి యెడ ; 


277. క. ఇరువదిీయేవురుపాంచా 
లురు నూర్వురు "కేక యులుకీను లూనాంగకు లె 
ధరం దొరథతిగిరి పెజమొ త్తము 
కరినికరము లొంపి6 *ఎడినగతి నుండె నృపా, 


278, న, ఇట్లు (దోణుండు బరవసంబు సేసినం బాండవయోధులు వె బెట్టం జాలక 


"సొలసియున్న సమయంబునం వాంచజన్యధ్వని విని యుధిష్టిగుం డక్కడ 
నాలించి గాండీవగుణఘోపషంబు గర్భ గోచరంబు గామికి మనంబు గలంగ 
వెలుంగు గుత్తుకం దగుల సాత్యకితో ని ట్లనియె. 





£78. 1. గట్టియల -ఘ. వ్య బడ్డనల - వా. 9. చున్నాడు నతని - వ. వా 

274. 1. నువారివైని-క.5ర. 2. దలగడచి - కొన్ని (పతులు. 3, గవిసిన కొన్ని 
(పతులు; పొదివిన ౬ ఐ. 

£75. 1. గన్నట్లాతడు - వ. 8. జాలా స్పంది- కొన్ని [వతులు, శి. జేనె వారల కందర = 
వ; జేసి యార్చిన నందర - గ. జూ ట. బ. 4. నవ్విధము _ కొన్ని (పతులు. 

277. 1. వేవురు_ పెక్కు వతులు: 2. విలాూనాం - ఈ. ఓ. వా. లీ. గిన పెను - వ. 
శ. బడ్డగతి _ కొన్ని పతులు. 

278. " 


1. పోలి, సొగసి, నిలిచి, జడిసి - అనీ పాఠములు. 


279. చ. 


౨80. క. 


261. చ. 


262, క, 


దోజపర్వము _ తృతీయాళ్వాసము 475 
ప్ర 
ధర్భురాజా నొత్యకీ నద్డనునవం దోశ్శ్రడ౧ బొమ్మని (వొ ర్రించుటి నా 


సం, 65.61 


ఒక్క(డ చన్నవాండు విజయుండు మహీరజ మెక్కు డయ్యె 1న 
దిక్కున బాంచజన్యమ యుదిర్ణత | మోయ దొడంగె నక్కటా 
= లిం 

చిక్కెనొ కౌరవాధములిచే నత కిడియ్యెడ నీవ యొక్కండుం 
దక్క నొరుండు “*దీర్పంగ నుదగుండు బంధు(డు లేమి వేంజెదన్‌, 


త్వరిశేముగం జనుము సఖు(డు 

న్గురుండుం గదా నీకు నర్జునుం డుపకృ్ళతిత 
త్పరు లై నెగజెడు నుత్తమ 

పురుషులు వేచుతణి వచ్చె భుజపీర్యనిధి. 


దురమున బంధుమిత్రు,లకుం దోడ్పడు తెంపును ఛాతియెల్ల భూ 
సురులకు కినర్ధి నిచ్చుటయు సూరిజనుల్‌ సుకృతంబు లెన్నుచో 
సరియు(గఈ6 "జేసి చెస్చుదురు శాశ్వతకీ రి యు కినిన్ను నొందు నా 
వారి నను నాసుహృజ్ఞనుల నందలి గాంచుట( గీడి( గావవెే. 
గురుపుతకర్ణ మదే 

శ్వరకృపభూర! శవసులు శ| తుజనభయం 

కరులు జయ దథునకు నై 

నరుం బొొదిపిన నతడు శీనొచ్చె నాకుం జూడస్‌. 





279. 


1. నల్టిక్కున - వ. 2. చేత నతం డిట నీవొ -క. నం. వీ లి. జే యెడరీ వొకం 


'డునుం = కొన్ని (పతులు; డి య్యొడం నీ వొకండవుం-కొొన్ని (పతులు; డె తరి నొక్క 


280. 


201. 


282. 


రుండవుం - కొన్ని పతులు; డే తరి నీవొకండవే తక్క - హా. 4. దీర్పగల దకుడు- 
ఒ. 5. లేడు . కొన్ని (పతులు. 


1. గతి జనుము=ఎగ. నయ, ల. హు. 2, నుడుగ్భుతమతితత్వరు _ కొన్ని (పతులు; 
నుడు ప్రకృతిసువ్భూత్చరు - వా; నుడు పతికృతితత్వరు - కొన్ని ప్రతులు. లి. శార్య- 
లి, కొన్ని (ప్రతులు. : ఠి 

మ! 
1, "పెంపును = ఎ. ఓ. వ. 2. భక్తి -త. 8. నొందు నిన్ను - పెక్కు (పతులు, 
ఉ. [కియ - జా. ణ; యును _ కొన్ని ప్రతులు. 


1. శశవులును _ ద. వ. 2. నొచ్చు - సెక్కు (ప్రతులు. | 


478 


258. "క, 


వీరికీ, ఉ, 


285. క, 


286. ఆ. 


267, క. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
f 


ఆమోము సోొభుజంబులు 

నామేనుం గలేదె కేశవానుజ *మెచ్చో 
నేమగలకు నమ్మూ రికి 

నేమి దలంచునొకొ దైవ మెయ్యది *దుదియో. 


దై వతవనంబునందు *గుణీధన్యుండు గాండివి నాకుం తెచ్చె ని 
ర్దూత విరోధి సత్యకనుతుండు సహాయుండుగా జయింతు. (ది 
ఖ్యాతిగ ధా_ర్తరా స్ట్ర బలమంతయు నే నని కిదానికిం దగం 
(బీతి 'యొనర్ప వే నరవరేణ్య రయంబున6 బోయి వానికిన్‌. 


హారి యొకండు వీ వొకంేడవు. 

బరమాస్పలు *గలిమి కీనరుండు ఖారపుంబనికిం 
జొర *నలుకండు నీకూరిమి 

పొరపొశ్చెము గాక యుండ బోవంగ వలదే. 


పరమకరుణ నైన బంధుఖావంబున 
నైన కేభుజబలంబున తిశయమున 
నైన నెల్లభంగి నర్జును రతీంప6 
నేవ దగు మవోనుభావ నీకు. 


1అతం డొకటి మొన నే నేగతిం 
కటోదుం జెపుమ యెల్ల కార్యంబులలో 


తతత. 


288. 


Can 


286. 
281. 





1. వె_ కొన్ని [వతులు. 2. యచ్చో _ కొన్ని [వతులు. 8. నేమిదలచునొకొ... 
వైవ- వీ. శ. మ. స, కొన్ని (పతులు. 4. గతియో- న; మదియో - ర. వ. 


క్షే గురువర్యుడు =య, ల్లి, ఛై_ర్యుడు, వరుడు, వంద్యుడు = అనిపాఠములు, 
ల. నంతకుం దగన్‌ _క. ర. 


1.డును_ఖ. వ. 9. గలుగ _ కొన్ని (పతులు, శీ. నతడు - అ. ట. వ, 


4. నులుకడు _ కొన్ని (పతులు, 5, లేకయుండ = ఐ. ప. వ, 6. వలయున్‌ 
ఉ. జ. దూప. ల నూ.వా, 


1. మక్ళతమునకునై న భక్తివైన - ఆ. 


1. అతని కొకటయిననేనే _. ఈ, 


లి. బోవుదు జెపుము _ కొన్ని (పతులు; బొందుదు 
కెవుమ _ ర. 


288. క. 


289. క. 


290. ౪. 


291. వ, 


దోణపర్వము _ తృతీయాశ్వాసము ATT 
థి 


నతీినికి( దోడ్చడ( బోవుట 
యతిముఖ్యము దాని చేయు *మనభఘవిచారా. 


అలఘుబలుడు “కె నేయు(డు 
గలుగంగ6 బాండవుల గెబువంగాొ శేవచ్చునె వా 


“రల కతండు గోట కుం డు క్‌ి 


పులు దానికి దగగ నెఅపు భుజోగర్యంబున్‌. 


వారి గురుండు నీకు | గీడియు 

గురుం డిరువుర యెడరు దిర్పం గోరి గురీోలకున్‌ 
గురుండ నగు నేన చేసెద 

కరమ పార్ధనము దీని *బాటింగీవు తగన్‌. 


కురుఐబలము సొచ్చి నీదగు 

శరములదర్పంబు నూపి చయ్యనం జని య 

న్నరు గైకొని నాయుల్లము 

పరితాే*ేవము 2దీర్ప వే నృపాలురు మెచ న్‌. 

అనిన విని సాత్యకి ధర్మనందనున కి ట్లను నీవచనంబు *లుచితంబు లేను 
నప్పొర్దునకు రణంబునం (ఛాణంబులు వ దావ విశిషించి నీ *ఎంత (వార్చించి 
క్‌పనుప నూరీకుండుదునే యతండు నై_ంధవవధాగ్యంబుగా నట సనుచుండి 
కృష్ణుండు వినుచుండ నాతో జెప్పిన తెటింగు కివిన్నవించెద నవధరింపుము. 





288. 


289. 





8. నింగా వగ ఓ. శ. వ. 4. మమల విచారా = కొన్ని (పతులు. 


1. వళమేవా - జ. ల. వి. యందురు పొలుపుగ దగ చెరపు నీదుభుజ - ఇ, 
లి, న్భపు అప జ. వీర్యంబున్‌ wu 


1. నకున్‌ - సెక్కు (పతులు. 8. నేనుజే_ సెక్కు ప్రతులు. లీ. బరమంబగు 
(పొర్ధనంబు పొ_ గ. జ. బ. ఉ. భావింపు - ఐ; చాలింపు - ఓ. 5. వదగున్‌ = 
కొన్ని [వతులు. 


1. వం బుడుపవే = చెక్కు పతులు. (౪2. దేర్చవే - ల; మాన్చవే._ న. 


1. ల యట్ల యేను పార్టు - ఒ; లుచితంబు ల యేనును నప్పార్డు = కొన్ని |[వతులు 
2. డావ - కొన్ని (ప్రతులు, లి. షించియు - కొన్ని (ప్రతులు. 4. వింత (పొద్దు 
పార్టించి-వ. ' 5. పలుక నూర కొన్ని (పతులు. 6. కుండ నగునే _ కొన్ని 
(ప్రతులు. 7. విధంబు = కొన్ని (ప్రతులు. ర. వినుపించెద - కొన్ని (పతులు. 


$78 


292. క, 


298. క. 


994. ఆ. 


£65, వ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
f 


మనకు నిమి త్రము లెంతయు 

నుకూలము లయ్యె గెలుతు మాపావమ.న. శే 
జనీ యెద. (బతిజ్ఞ దీర్పంగ 

ననఘా ధర్మసుతురతు కరుగుము నీవున్‌. 


విను సీంధురాజువధ మును 

మనుజాధివరతణంబు మనకు సరియ "కా 

వున నే నొకపని నీ వొక 

వని మేకొని చేయు కిటరయం జాడియ గాడే. 


ఏను నిలిచినట్ల కా నూజు!డిల్లు నీ 
వున్న నన్న కేశ్వరో త్తముండు 

నిర ఫోరుండ వగుము నీవు నాచెస నాకు 
వారి గలండు గలడ౭ యచట కినితండు. 


ఎల్లభంగుల రాజరతణార్గంబుగా నీకుం బోవవలయుం బరా[కమధుర్యుం 
డగునాచార్యు[పతిన యెలుంగవె యని Yచెప్పిన నట్ల కాక యని కని న్నత 
నిచే నిశేపంబుగా' ₹ైకొని యేను నీకడకుం జనుదెంచితి గురుండు |ఫతిన 
నెజీవునేని విజయుండు జయ దథుం జంపుట *ీయ ప యోజనంబ కాదే 
యది యట్లుండనిమ్ము నీచి _త్తమ్మున ర5వలవని వెటిపు గట్టుకొనియెదవు 
కృవ్లసారథికం కీబగుజిష్షుర థం బ|పతివాతమనోరథం బగుట యెటుంగ "వల 


వడే యనుకటియు నమ్మహీవతి యతని కి ట్లనియె. 


లతను 


292, 
298, 


294. 


295. 


ఎ. చెప్పె జెప్పిన = కొన్ని (పతులు, 
పంబుగా ర్లు. వ. వీ. శ. వ. 





1. కేజనియెడు _ స. కొన్ని (ప్రతులు. 


1. యును = పెక్కు పతులు. ని. పనిగై కొని - ట. వ; పనిజేకొని - ఏ. క. డరయు 
కొన్ని (పతులు. 


1. డిల్లి వాత్తుకొని మున్న నీవు నరో త్రముండు -న. ౭. యుండ - కొన్ని (పతులు. 
లీ. నిచట _ కొన్ని (పతులు, 


౨. యతనికి 


"ప్రతులు. ?. వలదే యను _ కొన్ని"ప్రతులు. 


'నేమంబుగా ఎ క; నిజ, 
కి. చెవేనియు = కొన్ని (ప్రతులు. . &. యున [పవ ౬ 
కొన్ని (పతులు. 5, వలువని = కొన్ని (పతులు. 6 బై నయాజిష్లు = కొన్ని 


౨906, క, 


విల, క. 


£05. చ, 


299. క, 


296. 


297. 


298. 


299. 


(దోణపర్వ్యము ఎ తృతీయాశ్వాసము 479 
షి 


ఆది యగు నై నను బెం 
పొదవంగం *గాచికొని యిచట నుండుటకంచు౯ 
కిముది నధికం బై తో(చిన 


యది నీ వర్జునునిపాలి కరుగుట నాకున్‌. 


కడువడి నీ వరుీగంగ వడ 
ముడియును నీవెనుక (శ్రీ ఘీమున నెయిదుం గ 
వ్వడి కుళలి యైన విజయం 
బొడంగూడును *మనకు దీని కొడంబడు మనఘా. 


(దుపదవిరఠాట కేకయులు దోర్భలధుర్వులు (దౌపదేయు లు 
(గపులిరుదుల్‌ ఘటోత్కచు( డరాతివిచారి శిఖండి 1ధై ర్యసా 
రతీపరుషమూ ర్తి సంగరధురంధరు *లిథైనం దక్కు గల్లువా 
రపరిమితుల్‌ గొనండు [దుపచాత్మజు. డగ్గురుం బోర జీరికిన్‌. 


పిను మాధృష్టద్యుమ్నుం 

డనలంబునం గుంఖథ*భ వవధార్థముగా( బు 
ట్రినవాండు గాడ నాదెన 

ిననుమానం బేల యోర్చు నాతం డతనిన్‌. 





1. యట్లగునై నను = కొన్ని (పతులు; యున్నగు నైైనను-ఊ. ఏ. 2. గాచుకొని = 
కొన్ని (పతులు. శి, దుదినధి - క. ర. 


1. నీవును నరుగగ వడముడి నీ వెనుక వేగ వచ్చు దగంగ -ఒ. ల. గుమువడ - 
ట. వ. లె. ముగ = శర. కొన్ని [పతులు; మునవచ్చును = ఆ. ట; ముగనేయుడు 
గవ్వడి - ఠ, ర. వా. శ4&. నీవు దీని .గ. జ. బ. వ. 


1. Toes -ఊ. ఏ. 2, పరుష కొన్ని (పతులు; పుఘన _. ఇ. లి. లిద్దర 
® 

దక్కు. _ అ; విట్టిరతీక్కు - కొన్ని (పతులు లుద్దతి దక్కు ౨ ట. వ; ంలేకవలిట్లు 

దక్కువా = ఊ. ఏ; లిందరు _-వ.వా 


ly జునివ ధార్భము = ఊ. ఏ.ర్వు ల సంభ వార్థము - ఓ ద. 2. కనుమానం =_ 
కొన్ని (పతులు. | 


40 శ్రీమదాంధ మహాభారతము 
Ww 


స 

800. వ. అనవుడు శినిపుంగవుం డొక్కింత ]చింతించి పార్గుపజ్జంభోవుట కీబంటుశనం 
బున కకూనంబుగా దితండ.నుం బెద్దయుం *దజిమి గపలికెడు( బోదున కాక 
యని మనంబున నిశ్చయించి యరిపకియాననం చాలోకించి. 


గ అర 
=: నొత్యతీ ధర్యురాజు హేతనవొాత సున శర్దయకడవ( బోవ నమ్మతించుట. ౫= 
సం, 7_86_! 


801. క. భవదియరత 1యిమ్మెయి 
సువిహిత మగునేని కీమేలు సొశ్చెద 'ేరీ 
రవబృంహితీి హేపోోభై_ 
రవకౌరవసేనం గల(గి |కందుకొనంగన్‌ , 


శీ02, ళా, వైరం బాత్మల నిండి యుండ భుజగర్వంబుల్‌ దలఠిర్పుంగ దు 
ర్వారోత్భాహులు వీళి కొందణుినృపుల్‌ రాగరాజుకార్యంబు *ని 
సారోదగము సేయం బూని విలనత్సంరంభు లై పన్నియు 
న్నా రీదట్టపుమూ(క' లెట్టు లగునో నాకో ల్లలం జూడుమీ. 

808. క. ఈసేనేలు భేదించి భు 
జాసంపద వెలయః శార్జ సాొవోయ్యం బీ, 
జేనెద నీపం పనియెొడు 
ఛాసురదీపమున కన్యబలతమ మెదుశే. 





$00. 1. విచారించి వ. లీ. బంటతనంబు = కొన్ని (ప్రతులు, ల. కనుకూలంబుగా = 


ఘ. డ.వ. శీ, దరమి - కొన్ని (పతులు. 5. పల్కెడు బోదు _ ఊ. ఎ. ఓ, వీ. 


01. 1. కిమ్మైయి - కొన్ని పతులు. 2. వేగ_ ఊ. ఏ; మెలమి ర, శి. ఘోషా = 
జ. యు, వ; భై రన కౌరవసేన గలంగి యవని [గందుకొనంగన్‌ = ఉ, 


802. “1 యుండి _-డ.త.ల. వి రిపుల్‌ -వ, లి. రాజకార్యంబు = వ్యా రాటు 


కార్యంబు = పెక్కు (వతులు. 4, నిసారో = ఉ. మయ. వ, 
808... 1. ల _ కొన్ని (ప్రతులు, యు _ కొన్ని ప్రతులు, 


(81) 


804. క. 


805. వు 


806. క. 


(టోణపర్యము __ తృతీయాశ్వాసము 481 


దవ్వని చూడకు మార్తుర 

కి కొ వ్వడంచెద సింధీవిభుని. గూల్పం గడంగునా 
ఏవ్వచ్చు మెచ్చు తెజిం(గున 

నవ్వుచు *గవినెద మళుద్గణంబులు వొగడన్‌. 


రథ్యంబుల 1వ యుడుపను సారథి దప్పియుం, కద్రిర్పను రథంబు సవిశేష 
సన్నావాంబు సేయను వలయు ననినం కీ నొంది యప్పాండవా[గ 
జుండు వనుపం దజ్ఞు లైన పరిచారకు లత్తురంగంబుల నీరికిం దిగిచి *ఖాణం 
'బెతత్తి సతడవి "దారుకానుజుం డగు నోీసూతు నుపయుక్షావోరుం “జేయు 
టయు వాడును విశిష్టాయుధసమేతంబుగా నయ్యరదంబు "సుకల్పితంబు 
సేసి సింవాధ్వజంబు గ్రాలం దెచ్చె నంతీకు మున్ను సాత్యకియు గృతస్నానుం 
డై యాప్యాయనమధుిపానంబున 'నెలమిం 'బొంది యమ్మహీపతి పాదం 
బులకుం (బణతుం డై నం 'గౌంగిలించి కొని యతండు దీవించినం 10 జెండ్రి కి 
_బోవులీలం దే కెక్కి యొక్కిడినవిల్లును మెచ్చువచ్చునమ్ములును దొడల వెం 
బెట్టికొని కద*ేలి చనుసమయంబున భీమనేనుండును నగజునకుం ప్రణా 
కం వేసీ తనతోడన రాం ిగదలినం గని యాళినిపుంగవుం డతని కి 
ట్లనియె. 


అక్క*+ట రావలవదు నా 
2కిక్కుటి యీ'సేన శదటిని యేంగుట భరమే 





804. 


805. 


808, 


aire కొన్ని (పతులు, వి, [కొవ్వడగగ = కొన్ని (పతులు. వి, రాజుగూల్చ - 
చుక్క. (వతులు, 4, గదిసెద aa కొన్ని (పతులు; గడచెద . ఊ. ఏ 


ఓ. వగరువును సారధి = ట. వ; దగయును సారథి = సెక్కు పతులు, 2, జేర్చ - 
కొన్ని (పతులు, ఫ్‌, (వీతుండైై -ల; చెలివినొంది = ణ. 4. ఘాసనంబుమేపి = ఉ; ఖాణం 
బులు మేపి _ కొన్ని (పతులు. ల్‌, తడిమి = కొన్ని (పతులు; తరమి _ కొన్నిప్రతులు. 
6. నూతుండు విశిష్టాయుధ ౬ వ. 7. సవిశేవకల్చితంబు _ర. న. 68. క మున్న = 
కొన్ని (పతులు. 9g, ద్రవ్యాన్నపాన్ణాదుల ww. ఈ; దధ్యన్న పానం = ఊ. ఏ, 
10: బెశికి జు కొన్ని-(పతులు; 11. లు నమయ = కొన్ని (ప్రతులు; లు చున్నసమ = ఊ, 
ఎ, వ్య 12, గడంగినం గని _ కొన్ని (పతులు. 


1. డ = కొన్ని ప్రతులు. 2. శెక్కడ్తి, కెక్కడ నీ -న, కొన్ని [వతులు. 3, దరమి = 
ద. ప. 


482 


807. వ, 


ఢ్రీమదాంధ్ర మహాభారతము 


యిక్కుడన *నిలువు (దోణుని 
యుక్కునం బతి కెడరు పుట్టకుండంగ వలయున్‌. 


అనవుడు నతం డట్టకాక యేను రాజరకుీణంబునకు నిలిచెద నీ వ్యపమ 
తుండ 2ివయి యరుగు మనిన వదనంబు వికసింప సీయట్టి పెను బాపు 
గలుగ *నా కెము ెవ్వరు సవ్యసాచి వైంధవుం చెగటాగ్చినం్‌ చేర్చిన 
"శౌతుకంబున వచ్చి నిన్నును మీయన్ననుం "* గాంగిలించుకొనియెద నని 
పలికి యవ్వీరుని నిలిపి లేళ్లగమి6 గనుంీగొను * బెబ్బులియుం బోలె నీనేనం 
జూచుచు 169నడచె నని యిట్లు నంజయుండు సాత్యకిేసంరంభంబు ధృతరా 
స్టునకుం జెప్పె నని చెప్పిన వేడ యుల్లంబున నివ్వటిల్లం బదంపడి 
ఇెల్లినభండనంబు!ివిధంబు ]కవినిపింపు మనుటయు. 


808. ఉ. నిర్మలచి త్తభృంగకేరమణీ యవిక స్వరపుండరీక-తా 


ధర్మని రూఢీసంసరణళాపని రాకరణి పగాఢస 
త్కర్మఫలాకృతీ భువనే తాపిభవ పకృతీ తపః కియా 
కర్మఠ సంయమీశ్వరీసభా "నమ తాోీసమ వేతచిత్సుఖా. 





$07. 


808. 


ఉ. నిలువుము (దోణుని - కొన్ని |పతులు; నిలువుము |దోణుని = ఆ. జా. న. 


1. ణార్భంబుగా -ఉ.వన. 2. వై యరుగు = పెక్కు (పతులు. 8, "వెను పొపు ఇ 
కొన్ని (పతులు. 4, నా కెవ్వ రడ్డంబు = న, 5. వచ్చినం గౌతు - అ; 6. వచ్చి 
మరికదా నిన్నును - వా; వచ్చిన నిన్నును = క. ర. వ. TL గ ఆ కొన్ని 
(పతులు. రి. గొని యుబ్బు బెబ్బులి = అ; గొని. పొంగు బెబ్బులి _ ఐ. ౪9. కోలు 
పులి = కొన్ని (పతులు; [కోలు పులి* మయ. 10. చాయవడ నడచె . వ, 
11. రభసంబు = వ. 12. విధంబు - కొన్ని |పతులలో లేదు. 18. వివరింపు - 
జి, న; వినుపింపు = కొన్ని (పతులు. 


1. మవానీయ = ఒ. ఘ. వ; మవానీయ కవీశ్వర వుండ - ఒ. 2. సంస్మరణ - కొన్ని 


[కతులు. క. (ప్రవీణ. కొన్ని +పతులు. క. శావిభవత్పకృతీ - న. కొన్ని 


గపతులు; శావిభవప్రకృతీ - కొన్ని పతులు; కారిభవత్చకృతీ = క. ర. 5. నవ 
[కియా -4ఉ. ల డ, వ. 6. .నుఖా కొన్ని (పతులు; నికాయనుతా _. వ. 
'. తనుతా, గురుతా, సురతా, మరతా- అని పాఠములు. 8. సమువీశ 
బ. వా; వనవేదవిత్సుఖా (తా) - ఖ, గ. వ; పవభఖేద - ల. 


ద్రోజపర్వము _ తృతీయాళశ్వాఫ్రము A888 


809. క. పరిధాన (పావర 18 
కరణాీదృత పీఠ వననోగజ చర్మ సము 
దురవాపవానీక ఎలో ల్ల (ల 
(ఠి జి 
గరుడవృషభగీపరమ మోవక్షర దురితహారా,, 


810. మాలిని. నిరుపమగుణరాశీ నిర్గుణత్వ[ప కాళీ 
భరిత భువన కార్యా థ్‌ వ్యనెమ్మ్కర శ్రి ధుల 
'విరతీనిరతిభా వ్యా విశ్వలో కై కసేవ్యా 
స్ఫురిత బహుళరీ రా శుద్దీనై రూస్యసా రా. 


గద్యము. ఇది (శ్రీ మదుభయకవిమి త్ర, కొవ్మునామాత్యపు త్త బుధారాధనవిరాజీ 
తిక్కనసోమయాజి (పణీతం బయిన గ శ్రీనుహాభారతంబున 
(దోణపర్వంబునందు( దృతీయాశ్వానము, 


న. 


809, l. tr ఎ కొన్ని (పతులు, ౨. కరుణా ౬ కొన్ని (పతులు. ఖే, భత _ కొన్ని 
ప్రతులు; వృత - ఉ త; హృత - బి కీ.ళరి-బ.ఘ. వ. క. వరమ ధర్మ 
మోక్ష _ “పెక్కు [పతులు. 





Borer: ఈక 


« 


810, 1. విరతి.- ద మ. య, వ, 2 శయన . ఉ, ఓ; నిరత టి, గ, వా. లీ, వంబుటిఎ 
ఆ. న, య. “ 


811. 1. (శ్రీ మవోభారతంబున _ "వెక్కు (వతులలో ేదు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


1. 


దోణపర్వము - చతుర్థాశ్వా నము 


క్‌, 


(శ్రీమత్రాయుమ్మ కను 
ధీమ_త్హ్వ|పదకటాతు ]దిపితభ క్ర 
సోమారామవసు'తా 

. వ్యా మోహ పళమక్రరణ వారివారనాథా., 


ar నొత్యోతీ మొగ్గరంబు సొరందొడంగుట 3 
సం. 7_89_88 


- దేవా వై శంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 


| ధర్మపు|తుండు వనుప సాత్యకి గడంగి 


తనబలము దెస నడచుట పినినయాంబి 
కయు( డర్టునుం గలయ శై నేయు. బోవ 
విడిచికే మనవా రని యడుగుటయును. 


సుజయుం డతని కి ట్లను నట్లు మజిందిం *ఐబనిచి యుధిస్టిరుం డాచార్యు 


వల నవలోకించి యాశినివరుపిలుందన తణిమె నప్పుడు ధృష్టద్యుమ్నుం 


ల్‌. 


న 


i. 


శ 


al 


డడష్టంభందున నెబుం గె త్తి పురికొల్ప్చం బవాండవనై నికులు గనిసిన మనా 
రును మార్కొనిరి తదనంతరంబ. 


ఛి 





1. దీప్తా- అ. ఆ. ట; దృఢతర - ఉ. ఏ, బౌ. ఖ. చ.రు. క, మళ. 
1. బుచ్చి -క. డ. i 


౭ 


PA 


ua 


దోణపర్యము = చతుర్భాశ్వాస్తము 485 


= తలలను గరముల వష 


స్ట ఎలిముల జఘనముల! దొడల6 జరణంబుల న 
యిల గచప్పెడు సాత్యకికో 


_ల్లల కోర్వక నీ*బలము గలంగం బడియెన్‌. 


. విచ్చినమూ.:కల కడము 
ల్‌ు. 


సొచ్చిన నేడ్వురున్భపాలశూరో _త్రములం 
బుచ్చి జముం గొలువ(గ వి 
వ్వచ్చుమణ(ది పెఅన్ఫపాలవర్గము చెరలన్‌. 


. ఆసమయంబున నతని మార్కొని కుంభభవు. 'కేడుతూపులు వలె మేన 


నత. డ(స్ర్రుస _పకవాతు( జేసె నాతని నగ్గురు( డాలింట నశ్వములను 
సూతు నాతని నొంచె నాతం డయ్యాచార్యు నేపుమై( బదియును నేడునాలు 
'నెనిమిదియును బదునెనిమిదియును శాతశరముల నొప్పించి తురగచయము 
'నాల్గుసాయకముల 2కడికించి సారథి 
నొక్క.మాగణమున ను బృడంచి 

a 
యార్చుటయును (దోణు డలిగి 
వాలమ్ముల. జొదివె. ద [దథంబు మద మెలర్చ. 


ఇట్లు బాణజాలంబులం గప గురుడు సాత్యకి నుసబలథీం వి. 


. నాచేతి!బణ.వు గని నీ 


యాచార్యుం డోడి తొలగి యరిగెను నీవే 

(తోచి యట వోవుచవాండవు 

సూచెదు గా కెట్లు నిన్ను సుక్కించెవనో. 

1. బలంబు తరలం బడియెన్‌ _- ఊ. శ. ణ; బలంబు త ల్లడ బడియెన్‌ - న; జలము 
తలంగం బడియెన్‌ _ ఠి 

1. డైదు తూపులు = సెక్కు పతులు. 2. నాటించి - ఇ. ఈ. ఉ. ఖ. చ. 


1, బరువు = కొన్ని (పతులు; బలువ్లీ - స ఇ 


486 


10. 


ll 


12, 


18. 


14. 


15. 


క, 


శ్రీమదాంథ మహాభారతము 
$9 అ 


. *అనవుడు ధర్మాత్మజుపను 


పున నే గాండీవికడకుం బోయెద నన్నిం 

తన నేటికిం దడ వయ్యెడు 

నను[గహము సేయు మర మది 'పెదలకున్‌. 
యె త 


అనీ పలికి తొల(గిపోనుట 

మనమున నూహించి టై శ్యమర్దనుతమ్ముం 
డను సూతుతోడ [దోణుండు 

మనలం బోనీక "పెన(గు మాత్సర్యమునన్‌. 


తడసినం గర్భంబు దప్పు నితనికి నోసరించి పోవవలయు విను మిదియె 
బాహ్హికబలం బచె యంగ సైన్యం బల్లి చె దాీణాత్య సేన ఫీనియం దొక్క 
సందున వెడలుద మివి గడంగి యడ్డపడిన నొప్పించి చిక్కువణచి పోర 
మనిన నట్ల కాక యని యద్దారు కానుజుండు [దోణునకుం దొలంగించి తేరు 
దోలం దీ వజాణంబులు గురియుచు నగ్గురుండు వెనుతవుల నయ్యాద వసిం 


హుండు సింవావిికమంబున నంగ చమూ! శ్చేద నంబి వీసి చనునెడ, గ్భత 
వర్మ యాతని దాడి. 


3 ఆటమ్ము లతని మేనం 


దూజంగా చేసీ నాల్గుతురగాంగములకా. 
Yగిజించినయ గని (దోణుం 
డూటడి ధర శ్రిపాని చెసకు నున్ముఖు( డయ్యెన్‌ న 


అక్కడ మొగ మయ్యు నిక్కడ 'నేమజక 'యుండె నప్పుడు, 


కృతవర్మ యొడల సాత్యకి 
శితసాయకములు పదాటణు 1నరినినం. గోపో 








1. అనుటయు  ట. వ. 


న్‌ా 


*. భేదంబు నేసీ ల. వ. వీ. శ.వ. న, 


i. వారించిన = స గీలించిన = కొన్ని [వతులు. ((ప్రానభంగము) 
1. జేర్చిన _ కొన్ని ప్రతులు. ' 


16, 


18. 


19. 


20. 


21. 
22, 


రం 


అధీ 
డోణపర్వము _ చతుర్థాశ్వాసము 487 


ద్దతి ముఅయ(గ బలుదూపుల 
నత డాతని నుచ్చి పోవునట్లుగ 'నేనెన్‌. 


వెండియు. 


, నిలు దునుమాడి *వకమున వే పదియమ్ములు నాట నాతం డు 


జ్వ్వలఘనళ క్రి వెచి కృత వర్ముని బాహువు నొంచి ఛై_ర్యని 
శ్చలమతి నొండు విల్లు గొని సారథి: జంపిన సూతీక్ళత్యము౯ 
వలనుగం బూని యారథికవర్యుండు నిల్చి నితాంత ధీరతన్‌. 


. నిలిచియు సాత్యకిదెసం దఅుమక భీమ సేనపురన్సరం బై నబలంబున కడ్డ పడ 


నరిగె నవ్విధంబున నతని బెట్టు వజచి యాశై నేయుం డచటు గడచి చనియె 
ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె, 


గురుక్ళత వర్మ ముఖ్యు లతిఘోరపరా | క మళశీలు రట్టినా 

దొరలను నై న్య!సాగరము దోర్భలసంపద గాసి సేసె న 

న్నరు: డది గాక [కమ్ముజ వినం గడు విస్మయ మి ట్లీజయ్యు( డై 
వెరవున లావునం బరిభవించుచు సాత్యకి యేపు నూపవెనే. 


వారియుం ఇార్జుండు నట్లు నేర్పు గలజాహోళ క్తి మెం జొచ్చుచో 
దొరలుళా సేనలు( బెల్లు గూలుటకు నాదుర్యోధనుం డెంతయా 
తురతం బొంబెనొ దంతిఘోటక పదాతుల్‌ సాత్యకిస్సారదో 
స్ఫ్ఫురణకా |మగ్గుట కెట్లు చాను ననుజుల్‌ *ళోకించెనో యక్కటా. 
అనవుడు సూతసూనుం డమ్మానవపతి కి ట్లనియె, 


నీయవినయంబు 'వెంపున 

నీయావద సంభవించె నింక వగచినం 
బాయునె యితరుల కియ థో 

కాయత్తుండ వగుట నీకు నర్హ మె యధిపా, 





11. 
19, 
20, 
22, 


ష్‌ = ల. వి. వృ తిమె - పెకు. (పతులు. 

పతమున _* ల | _కిమె నడ శై [దే 
. నాథులను - గ. జ. 2. జేయుడై - కొన్ని |వతులు. జ 
. శోకించిరో _ వీ. శ, ష. కొన్ని (పతులు. 


© a + 


. నింకిటవగునం = అ. ఆ, ది. వ, 


486 (శ్రీమదాంధ్ర మహాభారతము 


దబ), వ, సుస్థిరుండ వె సమర పకారంబు వినుము సాత్యకి య క్లైజంగునం జని 
కాంభోజసేన. జొచ్చిన నందలి మేటిమగలు దలపడి రట్టయెడం గుంభసం. 
భవుండు. 


వశ4, క. కని కృతవర్మకు సారథి 
నొనర్చి తనకృత్యమునకు నునిచి కడగి యా 
శినివరు వెనుకొన ధర్మసు 
తునిీదొర లయ్య స్త్రగురుని( దొడర నడరినన్‌ . 


25, క. వారి. గృతవర్శ మార్కొని 
చారుణశరశిఖల చేర్చి తల్లడపణుపం 
గా రయము గుంది నిలిచిరి 
వా రొండొరు. జూచుచును వివర్ణాక తె ల. 


26. వ. ఇట్లు వోర్చిక్యుబలువిడి కోవాటించినరథికులం బురికొలిపికొని వృకోదరుండు. 
ఆడ అగ కే 

సోదరపుతత్తమి త్త సహితంబుగా నతని 6 గవిసె నట్టి సమయంబున నయ్య 

నిలజుండును ధృష్టద్యుమ్నుండును శర (త్రయంబులను ధర శ్రనందన | దుపదులు. 

వాణపంచకంబులను హైడింబుం డేడమ్ములను మత్స్యపతి పదియేనింటను 

సవాచేవుం డిరునదేనింటను శిఖండి యిరువదింటను [దౌపదేయులు డెబ్బది. 


తూపులను నకులుండు సాయకశతంబునను నొక్కుమ్మడి నమ్మేటివిలుకానిం. 
బొదివిన నతండు, 


. ఐదై దుశరముల నందలి [నుక్కించి భీముని చేడింట ప బెట్టు వలచి 
ధనువు గేతనమును దునిమి డెబ్బడితూపు లతిరయంబున నురమాడ “శేరు. 
సోలిన యమ్మరుత్సుతు' జూచి యందలు నాకృతవర్శ డె నడరి రంగ 
చెలిని వృకోదరుం డలఘుచారుణసముజ్జ్వలళ క్తి నాతని వై సతండు 


శే, ముత్తునియం "జేయ *దొడ్డవి ల్లైత్తి యతని 
యొడలు నెత్తురు వజ్జు సేయుటయు నాస 


 ——— ల దద ద లాలా లన వా ననన నాలా దాచాడా డా దా 
24 


“1, బల మాయ స్త్రగురుని = లి, వీ, ఓ త, 
26, 1. యవసరంబున ర్లు. వ. వీ. శ. వ. 


27,“ 1. జెండువరచి - ఇ, జ. ద. ఐ.వ 9 యుండు విబెతి వ 


ఇం + 


(62) 


20. 


29. + 


ల్‌0, 


లే, 


లీ2, 


దోణసర్వము _ చతుర్ణాశ్వాసము 489 


ఇ 


మీరనందను దక్కటివారి నొంచె 
మూ(డుమూ(డమ్ము లేసి యవ్వా! డిమగండు. 


. అందతును జుట్టిముట్టి తీ వా(న్ర్రజా!ల 


కముల. గృతవర్శ నొంప శిఖండి గదిసి 
యాకమించిన విలు |దుంచె నాత( డప్పు 


ల 


డశని చాపంబు దునిమె నుగాసి వచి, 
చలా 


. ఆలోనన భోజపతిళ౯ా 


వాళమ్ముల( బొగివి "రల్లవారలు "దానం 
దూల కతండు బలుపవిలు గొని 
(కాలుచు నాభీమముఖ్యర థికుల నొంభెన్‌ . 


. అప్పుడు. 


. ఒండొక చాప మె త్తికొని 'య్ముగత శాంతనవాంతకుండు వే 


దండము వోఠెం గిట్టిన నుద|[గత సించానిభోపమస్సుర 
త్కాండములం దదంగము రథంబుపయిం బడ నేసె భోజనా 
ధుం డది యాబికిం దొలంగ6 దోలె రయంబున నూతు డార్తు( డై. 


. ఇట్లు శిఖండి గం డడంగి పోయినం గని మత్స్యచేది కేకయాదినై న్యంబులు 


బరవనంబు నేసి యురవడించిన నాకృతవర్శ మర్మ] భేదనస్సారనాఠాచపరం 
పరా|ప'వాహంబున వాని నెల్లం *గలంచెం దత్క_లకలం శీబాలించి సాత్యకి 
య ట్లబ్బలంబులు వికలంబు లగుట యాలోకించి విజయునకుం దోడ్పడం 
బదంపడి *పోందగు రాజువల నారయవలయు నని యూహించి తనకు నడ్డ 
పడిన భార ద్వాజునితోడి సమరంబు సాలించి మరలి యరదంబు దోలుకొని 
5ంయరుగు బెంచి కృతవర్మునిం దాంకి యేసిన నతండునుం బొగలేని మంటచం 
దంబున నుద్దీపించి సాయకీజ్వాలలు నిగిడించిన నవి మగిడించి యాశ్రై 
"నేయుండు. 





1. సవ్రకముల ఈ ఒ ఓ. జొ, క. మయ ర.న.ళ్య; శ(న్త్రక ముల జనః 


1. యు గగ. పెక్కు [పతులు వి ఫోలివిన్ఫు EO CHO 
OS క్‌ 


lt: Ey = కొన్ని | పతులు ల. గప్పె = ఊ, ఏ, లి, బాక ర్థించి హమ 
Ma చపాను సన్ని |వతులు, ర, యురచణించి .:= చల వః 6. జూలంబులు = 


ఇ 


కొన్ని mre స్త 


490 శ్రీమదాంధ మహాభారతము 


గా 

శీలి. శా. భల్లం బొక్కట విల్లు |దుంచి రయ మొస్పళా నాల్లిటన్‌ వాజులం 
దెళ్లన్‌ 'బెట్టుగ నేసి నూతుతల సంది పెకజాణావాతిన్‌ 
(లి బిటి జ 
డొల్సం జేసీ యదల్చి యి ట్లతనియాటోవంబు మాన్పించి యు 
త్ఫుల్లాన్యుం డయి పోవ నడ్డపడినం [దుంచెం “ద్రిగర్రావళిన్‌. 


94. వ, ఇట్లు కృతవర్మ విరథుం డైన రయంబునం బురికొని యురవడించిన పాండ 
వనై న్యంబులం గనీ కుంభసంభథవుం డాళినివరువి క మవిహారంబున కడ్డపడం 
గడంగక యానై న్యంబుల సంరంభంబు దనవిజృంభణంబున వారించి -నిరి3 
ని -శ్రైలింగునం |దిగ_ర్హసేన( జిక్కు. వఖిచి తటిమి చనునయ్యాదవరత్నంబు 
|[వయత్నంబునకు భంగంబు సేయ నుత్తుంగమాతంగంిబును గొలిపి జలసం 
ధుండు మచాంధుం డయి మార్కొనుటయు. 


= దారనండుం ఢగురాజు సాత్శంరీలో యుద్ధండు సన బేభ్బుటు 2= 


సం 7914 


85. క. [(పదర్మపవావామున న 
న్ముదవద్ద్విరదంబు పటుగమన ముడిపి ముదం 
బొదవిన సాత్యకి వీలు బె 
ట్రు దునిమె నమ్మగధనాథుండు మహోగుం డై. 


86. కే. తునిమి నవ్వుచు నేంబదితూపు లురము 
నందు నా(టిన శై నేయు డలిగి బెట్టి _ 
దంపువిలు గొని యాతనిధనువు నఅకి 
యు అక్ర 1యణువదియమ్ములు వణపె మేన. 


ల, వ. దానికిం జలింపక జలసంధుండు. 


లిక. _ 1 దికరావళిన్‌ _ కొన్ని (పతులు, 
ల. 1. డన వురికొని - కొన్ని (పతులు. ౫2. బును డీకొలిపి _ వీ.-శ. వ. 


86. 1. యురువడి _ కొన్ని (పతులు. 


గ్‌ 


లం మున టాక, 491 


88. చ, పటుగతి నాశిని పవరుబాహువు దోమరోకీలితంబు సే. 
యుటియును గాక (తుంచె ధను వు Sous వెచి యాత డు 
త్మట మగునల్క నొండువిలు కొని కివాని నికృత్తవాష్తునిం 
|దుటితశిరస్కునిం (బదరధూతమ చావళు. "జేసి యార్చినన్‌. 


89. క. "పెలుకులీ యచ్చటిమూ.కలు 
గలంగినం గని తనముఖంబు కయ్యంబునకు౯ 
బభియుర గృతవర్మాదుల 
నిలిపి గురుండు వచ్చి యాశిని|పభుం చా౮న్‌, 


40. వ. ఇవ్విధంబునం గడంగిన కుంభసంభవుం జూచి యతని| పాపున దుర్మర్షణ 
దుస్సవావిక రృదుర్ముఖ దుశ్శాసనచిత స సన|పముఖు లగు కురుకుమారు 
లొక్క-"వెట్ట్ల కవిసి మిక్కుటం బగుతూర్యరవంబులతో 'బెక్కుమ్ముల సాత్య 
కిం బొదువ నత్తుములంబునకు దుర్యోధనుం డేతెంచి తమ్ములం గలసినం 
గనుంగొని గురుండు చార అతని కోపుదు రనుబుద్ది. జాండవీ సేనాముఖం 
బునకుం జనుదెంచిన నయ్యచ్యు తానుజుం డారథీకు లందజణ కన్నిరూపు 
లయి వారలళరాసారంబులు నీవారించుచు వారి నోకనినొకని ననేక బాణ 
జాలంబుల నొప్పించుచుండ నక్కా-ర వేశ్వరుం డుధామగతిని గవిసి వాలము 

౧ ర 
లాతనితనువునం జొనిపిన నతండు. 


41. క. నగచు విలు దునిమి తీవా 
శుగముల నొంచుటయు నీదుసుతు లెల్లను నా 
మృగపతిపి| కము వే (6 ది 
చుగ నిగిడించిరి |పదీ_ప్పసునిశితళరముల్‌ . 


42. క. చిక్కు వడక సాత్యకి యొ 
క్‌). క్కారు నయిదయిదు దృఢమహో గాత్ర ముల౯ా 





తనా 


జవ, 1. పీడీ యు ఎ సం. లే. నునుగాగ ఆ, పవ. కొన్ని (పతులు. లీ. యవ్విభు 
క తక మైపిస్‌ పస ఆటు నీ సైగ (పాతులు; యవ్విభు వీతహ న్తునిన్‌ జం జ, 
ee . Se 
Pa a) 
ఫలి Len =a 


ఇ 


SI w wl hal ల (1 జ 
40. ర మ. పతులు. 


492 శ్రీమదాంధ మహాభారతము 
Ut 


జొ 


(సుక్కించి యెనిమిదిట బే 
రుక్కున నక్కురు నృపాలు నొడలం [గుచ్చెన్‌ ఎ 


48. ఉ, అంతట బోక రత్నమయ మైనభుజంగపతాక గూల్చి య 
త్యంతరయంబుమై ధనువు నళ్వచయంబును సూతుమేను నిం 
తింతలు [వయ్య లై. పడంగ నేసిన బెగ్గిలి తేరు డిగ్గి భూ 
కాంతుండు వాణి సేన కల(గంబడి (మోయ నతండు నవ్వ.గన్‌. 


44. వ, ఇట్లు వాటి చిత సేనునరదం బెక్కె నకో్కోలావాలం చాలించి కృతవర్శ దన 
రథంబు రయంబున నద్దెసకుం బజిపం బనిచి యురవడి నకుగుచదెంచినం గని 
శినిపుంగవుండును నిజస్యందనంబు సమ్ముఖంబు సేయించె నయ్యిరువురుం 
గొఅవి గొఅవిం చాశిన తెఅంగునం దలపడి యొండొరుల వె. (బచండ 
బాణంబులు వరగించుచుం బోరునెడ జనార్టనానుజుండు వోర్టిక్యు నతిక 
మీంచి, 


45, తే. వాయములను నూతు నొంచి శరాననంబు( 
[ద్రుంచి మెటు(గులు ేవెరి.గిన దొడ్డనార 
సంబు మే నుచ్చిపో నేయం జచ్చినట్ల 
మూర్చ వోయి మో(కాళులు *మోవ( బడియె, 


46. వ, ఇ_త్తెజంగునం దేరిపయి. గూలినకృతవర్మం *దెగియెనకాం దలంచి ధనం 
జయుం గలయం దమకించి సాత్యకి యక్కడ( బోవ నాభోజపతి చెప్పిణి 
సన్నద్దుం ౭ మరలి చని 'యెప్పటినెలవున నిలిచి యనిలతనయ | పముఖుల 
కడ్డపడినం జూచి యాచార్యుం డచ్యోటి కతనిం జాలించి శార్యధుర్వుం 
డగు నాశినివరుం డట సనుట నై రింపం జాలక రయంబున. 


47. క. మగుడం జని యాంగి నిశితము 
లగునారాచములు మూట నతనినుదుట బె 





45. 1. గిలీకొను దొడ్డ - ఐ. వీ. వ్ల న. ళ,; జెరసిన - ల. కొన్ని (పతులు. శి. (మొ 
= బడియె, మోసి వడియె అని పాఠములు. “ 


ర్న 


తీర్‌, 1. 'దెగిన వానిగా దలంచి _ ల. వ. శ. మ. న. 


47. 1. ఎగువంజని = అ. ఆ, ఇ. ఈ. ళ. స. వా. 


45. 


శీలి, 


50. 


bl. 


ర్‌2, 


43. 
49. 
50, 


51. 
ర్‌2ి, 


ద్రోణపర్యము _ మ న తా 498 


టుగ నా6టిన( (దిశిఖరయుత 
నగము!కియం బొరిచె నతడు నరవరముఖ్యా. 


+ ఆరధికవరుండును గురుని వె ( (గూరనారాచంబులు నిగిడించె నిట్లు దొడంగి 


యయ్యిరు వురు నొండొరుశరజాలంబులు వారించుచు6 దురంగంబులయంగం 


"బుల రుధిరంబులు పూరించుచు సారథుల నొప్పించుచు మేనుల వాలమ్ముులు 


గుప్పించుచు నసదృశంబు లగు*కర లాఘవంబులు సద్భృశంబులుగా. బోరు 
నప్పుడు, 


* ధనురాచార్యుండు కేశ వానుజుధనుర్దండంబు [దుంచెన్‌ గదం 


గొని వై చెన్‌ వడి నాతం డగ్గురు. డెడం | గూరంపుభల్ల ంబునం 

దునుమం |గక్కు-న 'నొండువిల్లు గొని యాదోర్ట్షర్పదుక్రాంతు మై 
రా ది ద Cand 

ఘనజాగంబుల నొంచె నించి నత డాకాళశంబు గర్జాధ్వనిన్‌ . 


. అలిగి గురుండు శక్తి నడరింప నది విధి 


(పేరణమున. చేసి శేరు దాం. 
గాని యతని. దాక గానద యత(డు త 
దాహుశాఖ నొంచ బటుిశరమున. 


. “నొంచినం గోపించి. 


: చాపూచార్యు (డు సాత్యకి 


బాపనము దునుమాడి సూతుసమ్మూర్శ్భితు(గా 
నేపారి యేయ ర థ్య 
వ్యాపారము కదాన నడపి యతం డని సేసెన్‌. 


1. శరలాఘవంబులు _ కొన్ని (ప్రతులు. 
1. దొడ్డ విల్లు = కొన్ని (పతులు. 


1. గానేర దతండు - వీ; గానదు తన్బాహు, శాఖ నొంచె తీవళర చయమున 
గ. జ, వ. ది. శ. ౨. రయమున = కొన్ని (పతులు. ప్త 


స నొప్పించిన - ఎ ద. బి. 


1. దాన గడిపె న, థె 


494 


58. 
రశ, 


55. 


56. 


ర్‌, 


5్‌5ిం 


రడీ, 
56. 


వీరి. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


. ఆలోన నతనిరథచోదకుండు చెలిసిన నెలమిం బొంది. 


. బలువీడి బహుళంగుల ను 


డ్డ వలళరముల. బోరి పోరి ₹ నేయుండు "జె 
ట్టిలం బడ సారథీ చేసిన 
దొల(గంగా! కేబజచె (దోణుతురగములు "వెసన్‌. 


. అచటిరాజలోక మగ్గురునర దంబు 


సనినదిక్కు సనుచు సం| భ్రమమున 
నా(గికొను(డు పట్టు. డదలుపుం డేయు' డ 
శ్వముల ననగ చెరలె నై న్యసమితి. 


, ఇప్విధంబున నిజరథంబు పవిఫలమనోరథం బె పోయిన నదియ పోకగా. 


బోయి సన్నద్దుం డ్రై కేసముద్దతం బై నపాంచాలబలంబుచేతం గలంగుతన 
మూ(కలం బురి కొలిపికొని కుంభసంభవుం డవస్థ్రంభవిజృంభణంబున నేనా 
ముఖంబునం బొలిచి నిలిచె ని -త్తెఖంగున [దోణకృత వర్శదుర్యోధనాదు లగు 
జెట్టికోరుల కి బెట్టువఅచి చిలున వ్వొలయ సాత్యకి సారథితో ని ట్లనియె. 


+ ఇక్కడ. గృష్ణుల తేజము 


నక్కుడ( బవమాననందనాదిజనుల పే 
రుక్కును 7లిపించె మనలయ 
జిక్కక వెడలితిమి శ|త్రుసేనలచేతన్‌ , 


. అని పలికి యర్జునుం డున్న దిక్కునకు రథంబు 1రయంబునం *బటిసం బంచిన 


వాండును నట్ల చేయ విమలాశ్వవేగంబునం జారుఖీషణం బగున తేరు నీవా 
రికి దుర్ని రీక్యం బై నభంబున భానీరథంబు సనుచందంబున. 


ks నీడా ఎయు కంత, 


ం 
1. వికలంశై పోయిన ౬ ఊ. ఏ. వి మనోరథంబె పోయిన - వెక్కు పతులు. 
ఠః సముద్దండత రం బైన ఇ కొన్ని (పతులు. ఫ్‌ 'బండువర చి అ లు, 


1, బోవంబనిచిన = ఈ. 2. బరపు మనిన _ కొన్ని పతులు, శ. మండలంబు సను 
చందంబున = ఊ. ఎ. ఏ, రు. 


డ్రోణపర్వము _ చతుర్దాశ్వానము 495 


గ 
అ నుదర్భ్‌య( డఉనురౌడి నసొత్యూతీతో యుద్ధం చేని చచ్యుఖీ ఎఎ 


సం, 1_84_6 


అరుగంగ సుదర్శనుండను 
ధరణీపతి యడ్డపడి!యె దర్ప మలర న 


| య్యిరువురు( జెనంగుటయు న 


59. క. 
60. వ, 
61. క. 
62. వ. 
60, క. 
64, వ, 
59. 


61. 
63. 


చ్చెరువుం గావించె నచటి 'సేనలకెల్లన్‌, 
అట్టియెడ నన్ముహీనాథుండు, 


పలుతునియలు సేయుచు దూ 

పులు దనదెసం 1జేరనీక పోర శినివరుం 

డలిగి తురగముల సారథి 

నిలం గూల్చి తదుత్తమాంగ మే డెలి నజకెన్‌. 


నఅకి నిజసారథిం జూచి. 


గురు డనుజలనిధిం గడచితి 

నొరులు దలంపంగ నాకు కినులిగాలువ లీ 
నరపతుల సరకుగొన నీ 

వరదము సననిమ్ము నేటి యని కలయకుమీ. 


అనవుడు వాడు నగుచు నీవి కమంణునకు నావెరవు 'నంగడంబు గాడె 
సంగరంబున నేమి సేయుదు నెవ్వనిె( చేరు నడపుదు ననిన విని శినివ 
రుండు వివ్వచ్చుచేతం జచ్చినకరితురగనరనికాయంబులతిట్టలు నూపి యజ్ఞా 
డం దేరు *వణపు మదె గాండీవగుణచండనాదంబు వీళెంచుచున్న యది 
నేడు పాండవమధ్యముం డిచ్చిన ధనుర్విద్యావిలాసంబు ముఅయను బాండు 


1. యదల్స్బె బెలుచన _ ఖ- చ. వీ. శ. న. న, 


1. బెరయ నీక - ఐ. వ. న. 


9 


1. లికదలవంగ నాకు - వ. ల. నురి కాలు వలీ - ఆ. ఐ. ఘ. రు. వి నురుగాలు 
వలీ _ కొన్ని (పతులు. 


1. సంగతంబు - కొన్ని (పతులు. బి. నడపుమదె _ కొన్ని (పతులు. 


496 


కీస్‌. 


66. 


67. 


68. 


బ్‌ 


గ్రీవమదాంధథధ మహాభారతము 
F Uf 


సూనుల శకేను జేయుళ క్రి స్నేవాంబులు నెజపను వలయు నాకడంక గని 
కురువీభుం డిరువురుఫల్లును లనుబుద్ది గలంగునట్టు సేసిద నని పలుకునవస 
రంబున నధైెసం గాంభోజయవననై_ న్యంబు లతనికడ్డపడం గడంగిన నవ్వీ 
రుండు గుణంబు సారించి యబ్బలంబువలనికి. 'దేరు వజఫించి, 


నాగా, న్కంబులు ముంద 
యౌ 


వే నిగుడకా బడలు వడిన వీరథటులవె 
నేనుంగుల గుట్టింబుల 
పీనుంగులమీ(ద౭ దేరు పెలుచం బఅెవిర్‌. 


ఇవ్విధంబున వెండియుం గిరాతశకబర్భర పారదయనన। ఫముఖ మే చృసే నల 
రూపడంచి నీమూంకలు గలంగం దటీసి చిత్రవర్మంబు మెచాయగా నారా 
చంబులు నఖంబులుకీను విల్లు బలుమొగంబును నె జెబ్బుఖినో లెం బోవం 
బోవ దుర్యోధనదుశ్శాసన చి[తనేనవివింశతి శళకునిదుస్సహాదుర్దర్హ ణీ కథ 
(పభ్ళతిరథిక నికరంబు రభనంబునం బోకుపోకు మనునెలుంగులతో. బిటింది 
దెసం దణీమినం దత్కలకలంబు విని యతండు సూతు నాలోకింఛి. 


, మందగతి( జనుము నావెను 


కందగిలెడునై న్యజలధి [గక్కునళోషి 

పం "దీ వళ రార్చుల నం 

చంద వడిం బఅపి నగుచు నరుగుద మనినన్‌. 
అత డట్ల చేయ నబ్బల 

మతిరయమున 'నెయిది ఫొదువ 'నరిగి కరిచతు 
శృతియు వాయ,తిశతియు వమ 

మతి. గూల్చెను శినివరుండు మద మెలరారన్‌. 


1. ముందట _ కొన్ని (పతులు. 


1. దెరలి.8ఈ వి పరాకమంగు బలు = కొన్ని (ప్రతులు. లి, [కోధన = కొన్ని 
'[వతులు; శ = కొన్ని కుతులు. " 
1. దివ 1 ఇరారు లకు రవడ్‌ ల వ వా. 


ళా 


సం అ ఆం 
క! శి ఆః హై { Gb ce 
1. నలిగి స్ప పతులు 
Oa us 


(8) 
69. 
70. 


71. 


12 


78. 
74. 


Tb, 


69, 
70. 
ee 


72, 


74, 
T6. 


దోజణసర్యయు _ చతురాశాంసమ 

మ సవ షం చన. 497 

అంత నిలువక చలంబున నాసేన ఇ సేయువె చెటు గి నటియిడ. 
es య. టు ల్సి A) 


నరతుర గగ్వరదరథో 

తర ను లలో నతనిశరము చొకనిరూప్పుం 
బగకించియు. గానం చ 

" త్త్వ్వరితత్వంబునకు పేపేర్ర వర్ణన యేజా. 


నరు బాహాస్సురణనునకు 

సరి యగు నెక్కు డగు గాని సాత్యకిభుజి 
స్సుగణం బల్బము గా దస 
నురినికురుంబంబు పొగడుచుం జూచె నృపా. 


“ కురుముఖ్యుండును దోడినై నీకులు "వెక్కు-ల్‌ దూప లొొక్కు.మ్మడిం 


గురియం విన్న టినవ్వుతో నశండు తతో్కోదండనూతాళ్వశే 
తురథంబుల్‌ వికలత్వముం బొరయంగా దోర్జర్చశీదున్షాంతు. డై_ 
"వోవ్లుం "జేవయు లావునుం బెలిసి నుర్వీనాథ యాసేనకుస్‌. 


అప ఏడు 


* కద్‌సి నరేందుండు సూతుని 


మదమును దురగములయుబ్బు 1మానిచి నిశిత 
(పదరముల నతనియంగము 
పొదివె శకుని దోడువడంగ భుజబల మలరన్‌. 


. పొడివిన నొదవినీకోపంబు నాటోపంబున, 


1, యుం జుట్టు ముట్టిన _ కొన్ని (పతులు. 
లు లు 


ls 


ls బాహుస్ఫుర ణంబు = కొ. గ. ఠఈ. ణ బాణస్ఫురణంబు = ట, ల. వ. నికరం 
బుబ్బి = గ. బి. వ. శ. మ, 


1. విన్నని నవ్వు వా; చెన్నగు నవ్వు - ఒ; జిన్నెల నవ్వు - ఆ. ట. బ, వ. 


2. దుర్వారుడై - పెక్కు ప్రతులు, + 


ts మాన్ని నిశాత [పదర = ల, వా. పెక్కు (ప్రతులు. 


1. కో పాటంబున ౬ వ. వీ, శ, మ. కొన్ని పతులు ఖ్‌ 


498 


(a 


77. 
78. 


79. 


80. 


81. 


మ, 


న, 


క్‌ 


న 


క 


Seng మహాభారళము 


ధరణీనాథ మురాంళ కానుజుండు గాంధాే రేళుచాపంబునుం 
గురువంశా! గణిసూతుకంఠము నతి కూ ర్యాన్త్రపాతంబునం 
గర మాశ్చర్యము గాగ [దుంచినం దురంగస్తోనము మామేదినీ 
శ్వరుతే రచ్చటు వాయ నీడ్చికొని ఏల్చం జాణ దుర్వార మై. 


ఇ కైటంగునం బా ౭లీన 


తమ్ములు దొరలును 1 చేపల 

యమ్మనుజాధిపునిప జ్ఞ కరుగుటయును సై ౧ 
న్యమ్ము వఆజచఆచి విచ్చిన 

"నెమ్మది. దనయరుగు చెస ని పభుండరిగెన్‌. 


ఆనిన పిని యాంవికేయుండు సంజయున కి ట్రనియె. 


పులికి. బసులు వొఆలీన్మకియ 

నలవు( జలము సిగ్గు విడిచి య ట్లొక్కనికో 
లల కోర్వక విణిగినసు 

(తుల నే మనీ విందు నేను రోయక యింకన్‌. 


అనుండు నత 6 డవ్విభుని కి 

ట్రను నీవును న్మగనుతుండు నవినయమ.లు చే 
సిన( కాటిల్లి నయాపద 

వీనకుండ6గ వళ మె మీదు వినీజెలియంగన్‌. 


52, వ. అట్లు గాసి యె షకేపించి నీకొడుకు పురకొల్ప నంబప్ట చుంకణపారద[ పముఖ 


అక దుశ్చాసనపురన్సరంబుగా. రయంబునం జని సాత్యకిం 





76. 


1. రోపషించి - ఇ. 


1. రేయు చాపంబు - ఈ. ఎ. ద. మ. వ. వా. 2, రంనుభల్లింబునన్‌ - కొన్ని 


[పతులు | 


1. నొప్పిరి _. ల. ౨. వలని కరుగుటయు - ఆ. ఇ. ఉ. ల. కొన్ని (పతులు. 
1. నకట రోయక - ఊ. వ. క, వా” oi 


ణ్‌ 


స్‌ మేర్చుడగాన్‌ - య. న. వా. పెక్కు (పతులు, 


ళ్‌ 


88. 


రడీ, 


రక్‌, 


86, 


రతి, 
84, 


86. 


దక్‌ 
(ద్‌ జపర్వము _. చతుర్గాశ్వాసభు 4¢9 


జుట్టుముట్టిన నా జెట్టోమగండు నిజభుజవి [క మాటోపంబునకుం చాటవంబు 
కిదలకొల్సిన., 


మ, ఏలీగెం బిక్కురథంబు లొక్క మొగి నుర్విం గూలె శుండాలముల్‌ 


'దల చై రాలెం దుగంగగసమావయవసంతానంబు లింతింత లై 
కుటుకుల్‌ గళ్లు భటాంగకంబులు రణతోణిం |బివావాంబు శై 
పటిచెన్‌ నెత్తురు భూతకోటి వివారింపం |బస్తుతింపకా సురల్‌.. 


ఎం దుళ్యొాననుండు నొత్యూఠతితో యుద్దంబు చేనీ సాజిపోవుట 2 
సం. 70220 


క, రోషమున దుస్బసేనుండు 
పాపాణీ| పథననిపుణపార్వతికత తి౯ా 
కీషణముగ6 గవియింప జి 
గీషం బొదువుటయు. జూడ్కి6 గెం పారంగన్‌. 


క. శినివరు: డాణలా లెల్లను 
దునియలుగా నేయ మగిడి తొరంగుచు నవి వై 
చినవారిన నొప్పింపంగ 
'గనుకని నమ్మూ(క విచ్చి. గారవనాథా, 

తే. విచ్చుటయు నంట కేదా(కి యవ్వీరుం డంప 
వెల్లి ( చేల్సిన వెగడంది "పెల్టగిల్లి 
యధివ దుశ్శాసన. (డు మొదలై నయోధ 
గణము లెల్లను |దోణునిక డకుం కబటచె, 


2. బిరుదు -ద.వ. శి. సమకొల్పిన - ఊ. ఏ, 
lt; బృందఘనసం'తానంబు = వ, స 
1. (పథన = ఆ. బొ. క. చ. ఠ, డు ణ, వ; పదర - వా. కొన్ని (పతులు. 
1. గనుగొని యమభ్మూక విశ్చె - ర. ప. ఐ. 


1. డరమీ ఎ. బొ. రు, 2. జాజి, జనియె _ అని పొఠములు. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర7, వ, ఇవ్విధంబునం దన చేరువకుం జనినయాదుళాసనునిం గనుంగాని మున్ను 
శ నేయు చన్న బెసం బుట్టినీయక్కోలావాలం బాకర్ణించుచున్న యగ్గురుం 
డి టనియె. 
య 
88. క. వమి యువరాజవిభునకు 
నేమమె నై ంధవుని నేమి సేసె నరు(డు నీ 
వేమిటి కి ట్లీకథిక 
సోమముతో విజిగి ఇందు. జొచ్చిద వింకన్‌. 
69. క. అడుకులు దిన్న ట్లగునే 
య 
కడుపున గుశై త్తినపుడు గడు బఅచితి నాం 
దొడ అలు(గక పాండుసుతుల 
నుడిగి శమడుంగ వలసే నిప్పు డొకసాత్వకిచేన్‌. 


00, వ, భీమార్జునులజారిం బడి యేమి గాం గలచాండ వని పలికి యలుక వొడిమిన 
నంత నిలువక. 


91. చ, మజచితె యాసభ౯ భువనమాన్యగుణో త్తర యాజ్ఞసేని నీ 
పజఅచినపాటు( బాండవులం బల్కినపల్కులు నాంటి (కొవ్వు నే 
_డెజయును నెందు. బోయె రణధీరుల వారల నల్ల('జేసి సి 
గ్గణి తుది 'నిట్టు లైతి తగు నక్కట తియ్యన గావె పాణముల్‌. 
౧ కు జా 

92. ఆ, |బదుక( దలంచి శేనిం జాండునందనులకు 
నింక నైనం బుడమి యిచ్చు నటు 

ర య 
గాంగ నన్నతోడం గార్యంబు. జెప్పు మ 
వ్వెడంగు భీష్ముబుద్ది వినక చెడియె. 


98. వ. ఇట్లు సేయం జాల వై శేని. 





87. 1. యాకులారావంబు - య. శ. అ. వా. కొన్ని (పతులు. 
89. 1. మడగ గు వ. వీ. ళ. వ. కొన్ని (పతులు. 


91. _ 1. నేడు పాలు టది కొరమె తియ్యన ఈ. త. ల. న, శ. వ. 


a4, 


వ్‌, 


93, 


dT, 


98, 


99. 


04. 


25, 


dT. 
95. 


డ్రోజసర్వము _ చతుర్గాశ్వాసము E01 


క, ఎట వోవవచ్చు నిను ముం 
దట నిడుకొని పోర నున్నతగు*ేరాజుల శె 
క్కట దోలెడి సాత్యకి నీ 
వట దటుముదు గాక *యొదుగ నగునే నీకున్‌. 


క్‌ 


క. అనుటయు నతండు వినియును 
విననిచెవులు సేసి మగుడ వి|క్రమమునకున్‌ 
గొనకొని యేమియు బలుకక 
చనియె శిని పవరు"పజ సమరంబునకున్‌ . 


వ. తదనంతరంబ యాచార్యుం డవార్యదో ర్వీర్యంబు మెరయం దఆిమి మెటుంగు 
వాలమ్ము= వే(డిమి సూపిన, 


శా, పాండుజ్మావరనూనునై న్యములు దర్భం *బేదుడుకా వీరశే 
తుం డుగ్రంబునం 'దాంకి యగ్గువుని సూతుకా నొంచి యేనమ్ము లు 
ద్దండుం డై_ తను కీవాడ నేయుటయు నాతం డల్లి డీపోజ్ఞ్వల 
చ్చండా(స్త్రంబున గూల నా|దుపదసంజాతుస్‌ మహోద (గతన్‌. 

వ. ఇట్లు వీర కేతుండు వడినం గినిని యకని యన్నలుం శీదమ్ములు నగు చిత్ర 


కేతుండును సుధన్వుండును జి|తవర్శ్మయు( జితరథుండును [దోణురథంబు 
జాణమయంబు 'సేసిన నళండు, 


క వార లర థ్యంబుల. ద 
ఆఈారథులం బొడవడంచి ధరం దొరంగించెళా 
_ వారిశిరంబులు పువ్వుల 
వారణ మెయి డుల్చుగంధవహు(డుం బో లిన్‌. 


1. సేనల అ. ఆ. ఇ. ఈ. కొన్ని |పతులు; సేనల నీ, వెట పోయెదు - జ, బ, వ. 
2. యిట్టు అగునే వగవన్‌ = వ. 


1. దెసక వైన్యయుకుండైై బొ. సి ళ్ళ; దెషకు సౌబలయుతురై - ఇ. ఈ. 
° 
ఉ. య. ర. ల. వ; దెనకు స్వబలయుతముగాన్‌ _ కొన్ని |[వతులు. 


1, జేర్పడన్‌ = కొన్ని (పతులు. లి. గా, నొట =_ అని పొఠములు. 


| ? 
1. డమ్ములుం దల మిగిలి - ఎ. ఖ. చ.యు. మ. వ, SR 


502 


100. వ. 


101. శే. 


102, 


164. 


105. 


106, 


100. 
101. 


La 


104. 


జ్‌ 


1. రు దొరుగం = కొన్ని (పతులు. 


శ్రమదాంధ మహాభారతము 
UF 


అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుండు గెంజాయ రంజిల్లుకన్ను లం గన్నీ 
1రదొలుకం గవిసి కుంభసంభవు నురంబునం గూరనారానంబులు సొనిపిన 
మనమూ(6కలు వోవహాకారంబు లెనయగగ నతండు మూర్చిల్లిన నప్వొంచాల. 
వరుండ., 


సలకయును వాలునుం గొని యలఘుజవము 
"మెజయ నేలకు లంఘించి మెటుంగు మెజచి 
నట్టు సని తల గోయుట కప్పళించి 

'యుగిశె నగ్గురుకేర్తివె కేపు మెజయ, 


. అంతటుం దెక్‌సి యా చార్యుండు ఛై_ర్యధురంధరుం డె యెదురు గదీయం. 


బడి నప్పటికి సాధనంబు లగు భీనకొలందితూపుల నతని నొప్పించినం గడు! 
దురులు గఅచిన వెగడుపడునట్లు మొగతిరిగి యా దుపదనందనుండు నిజ 
స్యందనంబునకు వచ్చి విల్లు గొని చెలేసిన, 


* గురుం డతనిసూతు.( దునుముడు. 


దురగములు రథంబు ననీకి దొల(గ దిగువ నా 
ధరణీసురోత ముండు బం 
ధురపాండవనై న్యసమితి( తోలెం జెలుచన్‌. 


కలశబుని తెంపు బెంపును 

బలిమియునుం జూచి యపుడు పాండున్భసతనూ 
జులదెసీ సై నికు లెవ్వరు 

నలవు మెలిసి కడ(గం జాల రై రి న శేం చా. 


. అటియొడ.. 
ర్తి 


* అవ్విథమున. బళ్కి యాచార్యు. డటపుచ్చ 


నరిగి దుస్ఫ సేను( డాకిని|ప 


వంటల జడా దాతా తాలాలు దానా కాలు రాను యు దత సలల పతా. క. క ol లతా జక) 
లాం! న. ప. 4 


i. యన. కొన్ని (పతులు. 


1. వై నికులం దెవ్వరు - వ, స. 
మ్‌ 


504 


111. శే. 


112, వ, 


118. క, 


114, క. 


110. 
Ha 
118. 
114, 


_ bs గాంత్య = కొన్ని (పతులు, గ్త్‌ 


"క్రీమదాంధ్ర మహాభారతము 


చుండె సం నక్కడం గవ్వడియును యుగ ంత శాలరు! దు నికెవఉ రౌ 
సమయమూ ర్తి యై తనమునుము: మొనల జబారసవరుచుండె మోవారంబు. 
మొగంబున గురుండును గొంకేయబల౭బులం బొరిగౌనుచుండె నివ్విధంబున 
నమ్మువ్వురచేతను [బజామయం బగుచుండం గురువతి ఖారచ్వాజు నాజి 
యరసి పోవవచ్చి యచ్చటం జాండవనై నికులసంరంభంబు( జూచి యేచి 
యొక్క రుండును దఠలకడచి యమ్మ వనజవనంబు సొచ్చువారణంబును 
బోలె. దజియం జొచ్చి ఖీమనేనుం బడిశాణంబులను నకులసపాదేవదుపద 
విరాట చౌపదేయుల సాయకతయంబులను శగేకయు లేవురను శరద్వయం. 
బులను ధ్నష్టదు ముని నిరువదింటను శిఖండిని మూ(టను ధర్మనందనుని 
నె దుదూపులను నేసి మజియు సనేకనకతురగద్విగదరథనికరంబులం బటు. 
(పదరశతంబుల నొప్పించె నప్పుడు, 


న 


వ్య 


అతనిచాసంబు గుంతీనుశా; గజుండు 

నఅకం బెబువారు వొదిపిన నుజఖుక వారి 

నెల్ల గుంభజుం డమ్ముల వెల్లి 'దెల్చి 
1యురవడించి యాసనై న్యంబు ను బృడంచె, 
కారవపతియు మగిడి యానై ంధవుకోడకుం జనియె దదనంతరంబ “కేకయ 
మహీనాథుండు మార్కొని. 

గురు. డెన్ని శరము లేసిన 

వెరవున నన్నింటి నన్నీ విశిఖంబుల చా 

నురలిశి (బహ్మో(త్రుపరి 

స్పురణము సూపినం దద(న్ర్రుమునీ*న యడంభెన్‌. 
నముజీయు నతనిమెయిబజాణము 

లజువది గిణీగొలుప నాబ్బవాళ్డ (తుం జే 

(మయ 


1. యురము నొంచి యా చైన్యంబు = చ్‌ 


1. నశం డడచెన్‌ = కొన్ని [పతులు; నమరల్ళెన్‌ _ వ. 


1. గీల్కొలుప = కొన్ని (ప్రతులు. 


(84) 


115, 


116. 


117. 


118. 


119. 


116. 
HT. 
118, 


110, 


ద్రోజసపర్వము _ చతుర్ణాశ్వాస్మము 505 


_డ్రజ సూతు నొంప నాతం 
డటీముటి నారా చతతుల నవ్విభు6 కీబొదివెన్‌. 


. చిక్కువడం చేసి చనుమణ యొక్కదొడ్డ 
, నారసమ్మున వినయ నరవరుండు 


(చెశ్లె శిగుపాలతనయుండు ధృష్ట కేతుం 
డమ్మవోవీరువై వీంక నడరి యపుడు. 


* “చనుమంట నుటుకు శలభం 


బునుబో లెం శేగవిసి కోలుపులి. గోలన్‌ (వై 
సినమాడ్కి. నేసె నలువది 
సునిశిత బాణముల నళ్వనూతయుతముగన్‌, 


i బాణఘట్టన( గటకటం? బడి గురుండు 


విల్లు (దుంచిన నొండొకవింట నొంచె 
నాత6 డక్కుంభనంభవు6 డతని విరథు 
జేసి యావిలు *దునిమిన6 జీన సెడక. 


. గద వై చిన నది దోణుని 


(పదరంబుల నడ(గం దోమరము శ కియు బె 
టైదముగ నత౭ డడరించిన 
మదమున నయ్యోధవరుండు మడియించె నెడస్‌. 


. కట్లు "విగతసాధనుం జేసి, 


2, గప్పెన్‌ _ఉ. ఊ. ఎ. ప, మ; నొంచెన్‌ త. ర. 


1. గదిసి _ కొన్ని ప్రతులు. 


Es [దుంచిన ప రుల 


1. వైచె నదియు _ ల. కొన్ని పతులు; సాచి మరియు ద్రోణుని _ వ. 


1. విగత _ శ. వ, కొన్ని (పతులు? వికల = వా. 


506 


120. క, 


121, క, 


122. తే, 


128. వ. 


i124. ఆ. 


ఢశ్రీవమదాంధ్ర.మహాభారతము 


ఆలోచన మెబుయగాశెడు 
వాొలికనారనము చేదివరు వాదయమునం 
గీలించినం బొడ వెగయుచు 


"నేలం బడి తన్నికొని చనియె జముీకడకున్‌. 


కని యాతనికొడుకు కడలుం . 

గనలుం బీరికొన(గ( దన్ను గవిసినం బొదివెన్‌ 
ధనురాచార్యూ(డు క్రీ ఘుం 

బున కెబ్బులికొదమ లేడి. బొదివినీమాడ్కి-న్‌ . 


పొదివి యవలీల నాతని. బొలియం "జేయ 
సమదగతి మాబజుకొని జరాసంధతనయు( 
డ(న్ర్రగురు నొంచుటయు నత. డబ్లి యతని 
గూల్చి. దతెెనికులు గనుంగొనుచు నుండ. 


అట్టియెడ వడముడి ధృష్టద్యుమ్నుండు విన నవ్వి|పవరుం డ(పతివాతేతప 
స్ఫిద్దుండు గాకేమి చూపులన దహించునట్ల తూపులవే(డిమిం బగఅరూపవ 


డంచుచున్నవాం డనిన నాదుపదనందనుం డతని మార్కొనం గడంగునెడ 
నాతనిం దలకడచి. 


త శ్ర, వర్మ గురునిబాపంబు (దుంచిన 
చేట యొక గాదొడవిలు రయము 
ఆ గా 
మెఅజయ.! గొని యతండు మెలు(గులు గిణీకొను 
నారసమున 'వానినామ మడంచె, 





120, 


121, 


123, 


1. బోడిమి సెడి-ట.వ. వీళ, న స. ళ,; పొడవే (న్ఫెగసి = ల. కొన్ని 
(ప్రతులు. వ, వురికిన్‌ భు. ణ. వ. ఒ 


1, కొడుకు గనుల గనలుం బీరికొన _ వ; కొడు కనలము గనుగవ విరికొన _ ఉ. ఠః 


కొడుకు కలక గనలుం - ణ. 2. లెట్రి బొదివిన _ కొన్ని పతులు. శి. భంగిన్‌ - 
gp (పతులు, 


తపన్పిద్దుండు -_ ర. ల, శ, వష. ప్రతులు; ఈ తసస్వింధుండు _- ఇ. ఓ. త. వీ; 


"తప వ శ్రీవ్రుడు - వా. 


దోణసర్వము _ చతుర్జాశ్వాన్నము 507 


195. ఉ. అప్పుడు చేకితానుండు 1శళాళుగము ల్‌ గురుమేనం (గుచ్చి శే 


126. వ, 


127. క. 


128. వ. 


రొప్పజ సూతు నొంచి తురగోద్దతి మాన్స నతండు గన్ను లన్‌ 
నిప్పులు రాల దద్భుజము నిష్టుర చాణవాతంబు చేసి వే 
కప్పె శరాళి సూతులిడు దెగన్‌ వారు లోటటి | గేళ్లు వాజు(గక్‌. 


ఇట్లు విరథుం డై చేకిశానుం డోటమి కోర్చి యమ్మెయిన తొలంగె 
ని కైఅంగున, 


"వక్కం[డుదొరలు దనపే 

రుక్కున రూ!పఅ.గ [దోణు! డుద్ధతిం దోడ్లో 

'నెక్కంగ నితండు కుమారుం 

డొక్కొా యన(గ ముదుక( డయ్యు శనుగత ! మెల సెన్‌. 


ఆసమయంబునం బాంచాలపతి యీ బాహ్మణుండు వృషభంబీలుంబోని 
భూపాలుర నెల్లను సృగాలంబుల కాహారంబు సేయుచున్న వాడు 'వారింప 
వలదే యని కడంగి మొనలం బురికొలిపికొనుచు నక గ్రాజం బగుకయ్యంబు 
'సీయుచుండం పాండవా[గజుం డాత్మగతంబిన, 


ఎత ధభర్యరాది భీముని నడునునవం దోడ్ధడం ముచ్చుట == 
& 
సం, 7_1024 


| అర్జును( డొంటి వోయె నని కేయక్కడఈ బుచ్చితి బాహుసారవి 


స్ఫూర్చితు సాత్యకీం 'జెలుచం బోవుటయుం గను(గొంటి నిద్దణున్‌ 
దుర్ణయళ (తు నై న్యముల దొందడి నేమయిరొక్కొ వికమా 
నర్జిత వైర భీముండును వారికి. కీదోడుగ నేంగు బట్లొకో, 





125, 
121. 


128. 
129. 


1. దశాశుగముల్‌ - “పెక్కు os 2. డడగన్‌ దురగంబులు [గేళ్ళు - 
ఖ. గ. శ. మ | ల 


1. వణగ ఎ. రు. అ, 2. నురువడి _ వెక్కు (పతులు; నుద్ధతి గవ 
స అ 
తీ. గవిసెన్‌ త. ర, 


1. లు వోని _ కొన్ని (పతులు. 


1. యక్కట = వ. 2. దోడ్చడా- కొన్ని (పతులు. 


508 


180. క. 


181. తే. 


189, వ. 
188. ఆం 


184. క. 


185. చ, 


181, 
188, 
185, 


శీమదాంధ మహాభారతము 
Uy క్‌ 


తమ్ముని దలంచి క ఎమ్లుని 

తమ్ము బనిచె నాతనిరి బదంపడి తనచి 

_త్తమ్మునం దలంపండ ధర త్రం 

డెమ్మెయి వా! డొక్కా నాం యీాయున్నజనుల్‌. 


"వెక్కుచోటుల నెటింగిన యుక్కులావు. 
గలుగునీత ని. బనుచుట కకలుక నేల 
యితడు గలయ వయ్యిరువుర కలమివచ్చు( 
బనుతు 2నేనటు శోకంబు వాయవలయు. 


అని బహువిధంబుల విచారించి నిశ్చయించి. 


ఫీము6 జేర నరిగి వీభత్సు నీ*తమ్ము 

నని యెలుంగు గళమునందు' దగుల 

నకు లొలుక మాట యట 'నెప్ప లే( డత. 
డా ర *నూచి యిట్టు లనియె నతడు. 


ఏము గలంగినయప్పుడు 
సిమహిమయ మమ్ము చేర్చు నీకును గలంగన్‌ 


భూమీశ తగు నె యివ్విధ 
మేమిట శాటిల్లెం బనుపు మేపని కైనన్‌. 


అనవుడు నాతం డి ట్లనియె నక్కడ నప్పుడు బాంచజన్యని 
స్వనము వినంగ వైన నట సాత్యకి బుచ్చితి నేమి పుశ్లునో 
యనుివెత నిప్పు డద్దెస భయంిబు దిగంబడ నీవు వోయి పా 
ర్థుని. గని సింహానాదమున రోదసి నింపుము మాకు నింపుగన్‌ . 


1. యన? ల, వీ. శ. వష. కొన్ని (ప్రతులు. 

1. కులుక నేల -ఐ. జ. బ.వ. &, నెట్టు నా ళోకంబు = పెక్కు (వతులు, 
Cen ౧ గొ 

1. తమ్ముడని = కొన్ని (పతులు. న. 0 యన్న కాత డనియె = ట, 


1, డిట్టు లను - కొన్ని (పతులు. £. వెర = సెక్కు (పతులు. కీ. బుడిసింపగ = 


_ లస. ళ్ళ; బుడుగం బడ వ, లో 


186. క, 


187. ఆ. 


188. వ, 


189. క. 


140. వ. 


141. క. 


187. 
180, 
189. 
140. 
141. 


డ్రోణపర్వము _ చతుర్థాశ్వాసము 509 


నీతమ్ము(గుజ్జి రూపసి 

నీతివిదుండు సకలసుగుణనిధి మద్భ కుం 
డాతని ఆడ రగునో యను 
చేతోగతి పల్ల టిల్లం జేయదె తార్మిన్‌ శ 


"అనిన థీము. డిట్టు లనియెం ద|దథము ర 


థ్యముల సారథిని శరాసనంబు 
నెటు6గు దతనికొలంది యెటింగినేయదియ నీ 
కేల వగవ నిపుడ యేను బోదు, 


'చేవరయాజ్ఞ దల నిడికొని చని యాక్ళృష్ణులం గృష్టానుజునిం గలసి 
౯09 € 


యిక్కడ కటుక సేయుదు నని పలికి పొంచాలనందనుం గనుంగొని కుంభ 
సంభవు బలిమియు నతని పతిజ్ఞ "తెజంగును నెబుంగుదు వేమలణ కుండుము 
నాకుం *బోక గర్జంబు గాదు గా కున్న నేలినవానియానతి నడపవలయు 
ననవుడు నతండు. 


వినుము భవశ్చేనాపతి 

తనువున [బాణములు గలుగ ధర్మజు! బెసకుం 
జనుదెంచువాండె (దోణుం 

డనుమానము దక్కి యరుగు మర్జునుకడకున్‌ . 


అనిన ధృష్టద్యుమ్ను పలుకుల కూలఅడిల్లి యనిలతనయుం డన్న చరణంబులకుం 
[బణతుం డై యౌాలింగనంబును నాశీర్వాదంబునుం బడ సియున్న యప్పుడు 
శారిశంఖవిరానంబు వీతెంచిన నవ్విభుం డవ్వీరున కి ట్లనియె. 


విను పాంచజన్యపటుని 
స్వన మడె యిది మటి(ది యెడరునై రింపక కృ 


+ యధివ = ల, 

._ మోచికొని _ద.వ. 2, భవ ఇ కొన్ని (పతులు. 

+. గడకున్‌ త. ద, ర. 
3 శంఖారావంబు అం ము దః 


. యట, తన(మజది) - అని పాఠములు. 


510 


14, వ, 


148, క, 


}తకీ, క్ల, 


కీర్‌, వ. 


శ్రీ మదాం ద్ర మవాభారతము 


ద 
ష్టునిరణము చేయురభనం 
బని తల(చెద *నయు మెయు రక 


అనవుడు సవిశేషకల్నితం బగురథంబు రవంబును దూర్యనినదంబును దన. 
సింహానాదంబునుం తెలంగ విళోకునిసారథ్యసామగ్ధ్యంబున రథ్యంబులు 
సజయ మెజయం గదలి గొనయంబు సారించి కురుబలంబు నవలోకించుచు 
నడరు నవ్వడముడిం దలపడి నీకొడులు దుళ్ళలచి త్ర సేనకుండ భేదివివింశతి 
దుర్ముఖీదుస్సహులును వికర్ణ శలవించానువింద సుముఖదీర్గ బాహుసుదర్శ 
బృంచారకులును సుహాన్తమ వేణదిర్చలో చనాభయ రౌ దకర్శసుళర్మదుర్వి 
'మాచనులును విపిధవిశిఖంబులు వరగించుటయు లేళ్లగ మీం జూచి పొంగు 
సింగంబుచంద౦బునం కెలంగి యాశరంబులు వారించుచు వారిం గదినీ 
బృందారకుం దెగం జూచి యభయలరౌొ। దకర శ్రదుర్వి మోచను లనుమువ్వుర 
మూండు వెడందీదూపులం దునిమిన. 


చలమున6 బోవక 1పెనంగిన 

నల వేర్పడ నత(డు విందు ననువిందనుశ 
రుల జంపి సుదర్శను బి 

ట్టిలపె 6 బడి యపుడు సాన నేనె నశేం|చా. 


సెఅవారు వెాఅచి నలుగడC 

బజిచిన వాయుసుతు జార్చి పటపె రథం జ్ఞా 
తెబపిన యరుగుట గని గురు 

డుఅిక యతనీ( 'దాంకి కప్పె ను[గా(న్ర్రుములన్‌. 


ఇట్లు నిలువరించి నిటలంబున నారాచంబు నాంటించి యక్కుంభనంభవుండు 


దనమనంబున వీడు వివ్వచ్చునట్ల కేస న్న ముసరిరవః గలవాం డని తలంచి 
ప సులి! 





142, 
145, 
145. 


2, యేగు మేగు మధిక = ద. 


క్వ దుష్పవాులును _ చెక్కు (ప్రతులు. 9. వాతియమ్ములం - త 


1. పొదివిన = ఇ. ఓ. ణ. ద. ర. వ. 


1. నన్ను (తన్ను) నోసరింప - గ. బ= 


146. క. 


147, క. 


148. చ, 


149. వ, 


150. మ, 


151. వ. 


15వ. క, 


147. 
148. 
150. 
152. 


డ్రోణవర్వము _ చకుర్హాశ్వాసఘు 511 


నను గెలిచి కాక నీ కి 

మొన సొరంగా నెట్లువచ్చు మును నీతమ్ముం 
డనుమతుం డై. కాదే చొర. 

గనియె ననుడు నతడు గన్ను (గవ గెంపారన్‌. 


గో 


నరు. డొకరథికుని యనుమతి. 

జొర దలంచునె మనుజసేన సురబలమైనం 
చెరలిచికొని విచ్చలవిడి 

నరుగుం దనీనలయునెడకు నది యట్టుండెన్‌. 


|పియములు వర్మి. ని న్ననుసరింప(గ వార్జుండు గాడు సుమ్ము దు 
రయభుజశ క్కి నిర్మథితళ తుడు భీముడు గా నీవు దం . 

(డియు గురుండుం |బియుండు నని (పీతి 'యొనశ్చిద( బూని వైరికిన్‌ 
జయ మొనరింతు గాక యని నై (తునె దర్పము సూప కుందుశే. 


ఆని వనికి. 


గద సారించి చెలంగి వై చిన భుజాగర్వంబు సాలించి య 

మ్ముదకం డుర్వికి దాటి పోయె నది రళ్ళుల్‌ మింటం బర్వంగ జె 

ట్టద మై _మోయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిం 'దాంకుడున్‌ గుజ్జముల్‌ 
సదినె౯ సారథీ (మగ( చేరు వెలిసెక౯ా నై న్యంబు భీతిల్లంగన్‌. 


అప్పు డ మ్మేటిమగండు. 


మనమూ(క దలిసి యయుద్దతిం 

జన జన నీనందనులు వెనం చా(కియు ను 
బృినయతనిపీ(క కోర్వక 

కనుకని సిగ్గు చెడి పాఆణంగా గురుం డంతన్‌, 





1. వలచి నెడకు _- వా; వలసి నెడకు - ఆ. జొ. ల; వలయు _, "వెక్కు (పతులు. 


త్స 


1. యొనర్చినం బూని ప. బ. వీ. శ. వ. ఇ 


le దై న్యంబుగాన్‌ = జొ. రు య. నా, 


? 


1. డలుకన్‌ _- ఇ: బ. నో 


ల్‌12 శ్రీమదాంధ్ర మహాభారతము 


158. క. ఒండోకశ రక్కి. సము 
ద్దండత6 జని ఫీమసేను6 దాశి శరము లొం 
డొండ నిగిడించి నొంచిన 
గం డడంగక ్యత(డు కనలు గదిరినమదితోన్‌. 


వ 


1ర్‌కీ, చ. అరదము డిగ్గి యప్పటుళరావళి కోర్చి మొగంబు వాంచి న 
త్వరు( డయి వాన చె గురియ వంచినమ_స్తక మొప్ప బోవుసుం 
దరవృషభంబు 1థిలం బని దర్భ మెలర్పగ నొక్కాచే నొగల్‌ 
'వెరవున( బట్టి శేరు [పజ విస్మయ మందంగ వీచి వై చినన్‌. 


= భీముండు (దోణాదిళథివల నతి ప్రోబింబి యడ్ధముం వోరలోవ్రుటి 2 
సం, 7_102_88 


155. ఆ. నుగ్గునూచ మైన నగ్గురుం డొండొక 
యరద మెక్కి యల్ల నరిగ సేన 
మొగమునకు రయంబు మిగుల వికోకు(డు 

చర భీముం డెక్కెం దేరు పీతి, 


156. వ. ఇవ్విధంబున ధనురాచార్యు బెట్టు వణచి బిట్టు సనునాఇెట్టివిరుదున *'కెదు 
రం జాలక భోజబలంబును గాంభోజానీకంబును యవనాదిమైచ్చనై న్యం: 
బులునుం బసులు పులికిం బాటు తెజుంగునం గలంగి పఅణఖచ న ట్ల పతినాత 
గతిం బోయి సాత్యకిసమరోల్లాసంబు గనుంగొనుచు నట కడచి యన్వడ 
ముడి దివ్యరథంబు మెజయ' "గౌరవ్య యోధులతోడం కి బెనంగుసవ్యసాచిం 
*జూ-చి సింహూనాదంబు నేసిన నతనిం గనుంగొని (ప్రియంబున నయ్యర్జునుం 
డును వారియును గర్జారవంబుల గగనంబు నినిచి రమ్మవేోరవంబు లాక 
ర్లీంచి యుధిష్టిరుండు భీముసంజ్ఞాపనంబునకు సంతుష్టైంతరంగుం డై తన 
లోనన యతని నగ్గించి యన్నరనారాయణుల యెలుంగులు వినం గనుట 


గ 


156, ఏ. చాడ్చునను వ. 2. |కిప్పివై చినన్‌ = ట. వ. 


166. 1. బెండు వరచి = ద. 2, శెదురం జాలక = "పెక్కు [వతులు, లి. భోరు _ జె. వీ, 
శ.ష. కొన్ని పతులు. 4. జూచి (వెల్ళిడి సీరిభూ ఆహ: 


(65) ద్రోణపర్వము _ చతుర్ణాశ్వాస్రము రల 


కుం బొంగుచు నప్పార్థుండు దనర్‌[సతిజ్ఞ 'నెజపి వచ్చి తన్నుం గౌగిలించి 

కొనుటం గోరుీచుం గౌరవపతి యిమ్మెయిం దమ్ములు బంధులుం 'బెగం 

బొలియుట దెలిసి యయినను వీరునకుం జొచ్చి యున్న వారి నై నం గాంచి 

కొనునొకో యని యూహించుచు' గయ్యంబు సేయుచుండె ననిన విని 
న ధృత రాస్ట్రండు సంజయున కి ట్లనియె. 


157. ఆ. ఇట్లు సింవానాద మిచ్చిన భీముని 
మార్కొనంగ మగడు 1మునబలమున( 
గలిగెనేని మదాత్మజులం 2గాల్పం బుట్టిన 

"చిచ్చు వాండు వానిం జెనయు టరిది. 


158, చ. అనవుడు నాతం డిట్టు లను నమ్మను జేం[ద్రున కప్ప కరు డ 
య్యనిలతనూజు మారని రయంబున వింశతిసాయకంబు లే 
సిన నత( డేడుతొమ్మిదులు చెచ్చెర నేసి 'సిడం బొకంట నే 
పున గుదియించె నారథికపుంగవు లట్లు దొడంగి యుద్దతిన్‌ | 


159. వ. “వినంగునెడ ఖీమసేనుండు. 


160. క, సూతపుతునిల్లు [దుంచిన 
నాతండు బలువింట గొంచె నతని వెన మరు 
త్పూతి యదియు. (దుంచుచుం ద 
త్ఫూతునిం దురగముల: (దుంచె దుర్దమలీలన్‌ . 


161. ఆ. విరథు. డై యతండు వృషసేనుకథ *మెక్కం 
బాటుటయును గలంగం బాణ సేన 
పనే టు Ea ltt 
క్‌. [ప్రతిన = కొన్ని (పతులు. క. చుండె-ళ. కొన్ని (ప్రతులు, 7. దీనతకుం 
జొచ్చి = జొ; తెరంగునకు = ట. బి 


157. 1. మనల యందు - 28. బి. గూల్చ్య- వ. క్ల 
' య 
158. 1. శరం బొకంట నేపున నిగుడించి - శ. వ, వా. కొన్ని [వతులు; ననంవ వెల్లి 
యేవున = అ. గ. 


181. 1. మెక్కి పారుటయును - ఉ. వశ. వ. క్ష 


కక భ్రీమదాంత్ర మహాఖారతమా 


లట్టియెడ నృపాలు. డా చార్యుపాలికిం 
జనియె. కేకు దోలీకొని రయమున. 


= దుర్యోధను (దోణుని దూఅనాడుదీ oa 
సం. 71161 


162, వ, చని యడిచిపాటు గదుర నతనితో ని ట్లనియె, 


188. క. నరుండును సాత్యకియు వృకో 
దరుండును మన సేన గలంచెదరు నై_ంధవుం జే 
68 నీకు. దగునె నరునిం 
జొరనిచ్చితయేని -వారిం జొర నీ ననఘా, 


164. క. 


త 


 సమరంబున నీవోడుట 

సము ద మింకుట జయించె సాత్యకి గురుం గ 
య్యమున నని యెసంగుజనవా 

దమ మేలుగ( దలంచితొక్కొ ధనురాచార్యా. 


165. క. ఈభంగి నీ వడంగుట 


మాథాగ్యము గాక యింక మాటలు వల దీ 
టోభం బెట్టు లుడుగు6 శెపు 
మా భవదియబలశెర్యమతులకు( దగంగన్‌ జ 


166. చ. అనవుడు వాతం 'డిట్టు లను నక్కడ నిక్కడ నొక్కరూపునళా 
మన మొన కై నయీయెడరు మాన్స(గ నోపినయంత మాన్ఫెద 
_న్వినోము విశిష్ట కార్య మవనీవర నైంధవుం గాచికోల య 
ర్హునునకు నీకునుం గలిగె జూదము నేం డధికంపుటొడ్డుగన్‌ . 


ట్‌ 


కారా దందా నలుబది దా లాలాజల జడా నరులతో చవర ననన రచనను పాపమా తాత ాాడాలా్ల 


166. 1 డిట్లనియె - కొన్ని పతులు. 2, మవళిష్టకార్య - ఆ. చ. ఛాకూ. కి. నేడధి 


కక టౌడ్డుగాన్‌ _ మ. ర, వ. వా. కొన్ని వ వా డథకంవుతొ రగా క్‌ 
ఖు. శ య. వ. ళ. ప; .నాడధికరపు = 'వా.: 


167. క 


168. వ, 


169. క. 


170. శే. 


ద్రోజవర్వమా వ చతు ర్థాశ్వా స మా 515 


మును శకుని బుద్దిమె "గలి 

చినయది యస్థిరపు గెలుపు ఓడ కీజూదం 
బున వెడల. వగ నూవే 

మనవెరవును లావుకలిమి మనుకాధీశా. 


శావున నీవు మస్టిరోశ్సాహుండ వై సాహాయ్యంబునకు నద్దెస నున్న 
కర్తాదులం గొని కవ్వడి మొదలగు నమ్మువ్వురకుం జాలి సింధు! రొజరమణంబు 
నిర్వహింపు మేను !సేనాము ఖంబున నిలిచి తక్కినయందణ నిలువరించుట 
మేలు నీతో వచ్చుట కర్దంబు గాదు పొ మృ్యనుటయు నతండు మరలి 
తన్నుం చాన పురికొలిపికొను చు నట ననియె నప్పుడు యుభామన్యుండు 
ను_త్తమౌజుండును మున్ను కృతవర్శ్మచేత నివారితు లై నరునిీతోడి 
వజుమం జనక 'కెలని కుణికి యణిముణి మనమొన 'డెరల్చికొని బయలికి 
వెడలి క పిధ్వజగాండీవగుణరావంబులక తంబున నతనియున్న యెడ యుపల 
ఉంచి తిరిగివచ్చి బలువున మనబలంబు వాయం తాపి కొని చొచ్చి వివ్వచ్చుం 
శేరవచ్చుచున్నం గని యక్కురువిభుండు వారల 'వారింపం గడంగిన, 


ఆయిరువురతో నజ్జన 

నాయకునకు నయ్య దారుణం బగురణ మం 
కేదాయతనృపచాపము రో 

పాయ త్రత నుత్తమౌజుం డార్చుచు( 'అలికున. 


తునిమి తోడన యుర మాడ మనిశితా(స్రు 
చయము నిగిడింప రా జొండు చాప మెత్తి 
యతనివాయముల సారథీ నవనిం గూల్ళె 
నాత( డరిగా యుఛామన్యునరదమునకు. 


దా దా 


167. 


163. 


169. 


1. సెడమికి జూదంబు = ర; సింధుజ జూదంబు = ఖ. చ. ఠఈ.పంవః; (సమాసము 


చింళ్యము, సింధుజు జూదం = కం 
i. రాజు 5 8 ఖ. ఘమ. వ. వీ. శ. సుళ్ళ. 2. సేన మొగంబున = 
ఈ. ఉ. ర. మ క తోడ సహనం ఏడ - Were 


l; దాయెడ నృపుచాషము = అఆ. ఉ. ఊ. కొన్ని య ఇకక న్భపు 


చాపము - కొన్ని Ew (పొఠమంత సరసముగా లేదు. 2. [దుంచెన్‌ = 
ఒ. ఓ. వ. జ్‌ న 


516 
IT. క. 


172. తే, 


178, వ, 


174, ఆ, 


1/5. చ, 


1/6. వ, 


ధ్రీమడాంధ్ధమ హాభారతము 


అరిగి తురగముల నూతుం 


_లొంగొన విరథుం డయి నృపతి పొలి నోవక యు 


ద్రురగతి గద గొని చని త 
త్తురగంబుల సారథిని జిదుర్చలు నిన్‌, 


రథము డిగ్గి తొలంగి రారథికు లమ్మ 
హీళు( చేతెంచి యెక్కి మ దేకుేతేరు 


చారు నీయోధు లిరువుర జారిసమరి 


యారథము లెక్కి. యర్జునుం 'జేరం జనిరి, 


అనుటయు నాంబికేయుండు సంజయున క్రి టను మునవొ 'రెల్లం గర్హుండు 
గొంకేయుల గెలుచు నని యానపడుదు రాధర శ్రతనయుం డాతనియాటో 
పంబు "దలంచి చేలెల్లను గన్ను కీమూయండు. 


అట్టి జెట్టి యనిలుపట్టిచే విరథు( డై 
పోయి పోయినట్లు పోయిం గాని 
మరలి కయ్యమునకు. జొర డెట్టు లాతని 
'తెజుంగు సెప్పు నాకు. దేటపడంగ. 


అనవుడు నాతC( డిట్టు లను నన్నరశాథున క ర్ల నూతనం 

దను. బొరివుచ్చి భీముడు "మదంబున నర్జునుదిక్కు వోవంగా 
గని యతం డాయితం బయి తగం దనపే నెలుంగెత్తి పిల్చినా 
2ధ్వని విని యావృకోదరుం డుదగగతిక మరలె౯ మహీళశ్వరా. 


అట్లు *దార్కొని యర పతాపు లగునయ్యిరువురు నొండొరువుల శరం 
బులు దూలించుచు( దురంగంబులయంగంబులం దూపులం గిలించుచు సార 





172. 
178. 


1. రథము - కొన్ని (పతులు. 


1. దలంచి పగలును శేలును - ఇ. ఉ. ఒ. ఘ. డ. వ. 2. మూయకుండు - కొన్ని 
(పతులు. 


1. నట్టపోయై - కొన్ని పతులు. 


a 


1? ముదందున - అ. ఆ. ఇ. ఈ, ల. వొ. కొన్ని (పతులు. 2. త నివినీ = అ. ఈ. ఓం 
ఉ. కొన్ని పతులు. క క 


1. మార్కొని _ ఒ.వ. 


17. క, 


178. క. 


179. వ. 


180. శే. 


181. క, 


177. 
178. 
179, 
180. 
181, 


ద్రోణ నర్వము.._ చతుర్దాశ్వా నము 517: 
a 


థుల బెట్టు వటుచుచుం జాపంబులు విణుచుచు- మెముజువు లయివుళ్లు 
చేయుచు మేనులు నెత్తుట జొ_క్తిల్ల "జేయుచు నొండొరులకు తేండిమి 
నూపి యేపునం 'బినంగు నెడ నయ్యనిలతనయుండు. 


వీలు దుమురు సేసి గుజ్రం 

'బుల సూతుని విలుకుమార్చి భుజగనిభ శరం 
బులం *జేడ డ్పజిచిన సిగ్గజీ 

కలగి పఅచి యుండురథముః గర్హుం ఇక్కెక్‌. 


అన విని ధతరాషుం డి 
wy 


'ట్లను నమ్మినబంటు పిణికి మై యిటు పజనం 


గని మందబుద్ది దుర్‌ 
ధను. 'జేమని తల(శచె నొక్కొ తనకచి _త్రమునన్‌ . 


అది య ట్లుండె నాకర్ధునివింకంబు పిదప నెట్టయ్యె ననవుడు సంజయుం 
డతని కి ట్లనియె. 


ఆననంబున( (గోధమపహోనలంబి 
కీపణముగ రా బేయుండు ఫీముడెనకు 
మరలి శేయురవడి( గవియ నయ్యిరువురకు మ 


మహాద్భుతం బగునం| గామ మ య్యెనధిప. 


బలుడేగల'కె వడి బె 

బృులులీపగిది ను_త్తకరులపోలిక దర్వో 
జ ఏలసింవాంబులచా డున 

జ 


._ నలవు. జలము మెటియం ెనంగి రారథికవరుల్‌. 


= గీడ్వరచిన = ఇ, 

= యుల్లములోన్‌ ౬ త. 

* పదంవడి = ఐ. * 

. యురువడి _ పెక్కు (పతులు, 


. గతిన్‌, కరణి - అని పాఠములు 


618 


182. ౪ 


188. వ, 
184. క, 


165. ఉ. 


166, వ, 


167. చ. 


188. వ. 


188. 


డా 


శ్రీమడాంధ మహాథారతము 
లో య. 


వెన(గునెడం గర్డునిది 

క్కువం జతురంగములు బెట్టుగో _ల్తల వాలీ 
మునిమీ(ద( గవిసి మం| తిం 

చినయట్టులు గూలె నతనిచేలిబలువునన్‌ . 


అనవుడు నాంవికేయుండు., 


శాడరెడుకొలందియె వానికి 

వడముడిభుజవి[కమంేబు వారల మన మె 

ప్పుడు వినమొ కర్షు వినమో 

యకడివీరపు( దులువ గలుచునశే పొండవులన్‌. 
నూతనుతుండు పాండునృపనూనులం బోర జయించు నంచు గ 
'ర్వాతిశయంబునన్‌ *1మనమచాంధుండు కృష్ణు దృణీకరించి సం 
ప్రీతిగ సంధి చేయడ యపేతకళంకులు వారు వారి శే 

లా తగ్గ వేది దైవము దలంచు రణంబునం వేటు సంజయా. 


తానును తమ్ములుం 'జెడుదు రింతియ శాక యొండు గలదే యది య 


ట్లుండె భండనంబు ఇెజంగు నెవ్పు మనిన నమ్మనుజపతికి నానూతసంభవుం 
డి ట్లనియె. 


నమసినసేనం జూచి రభసంలున( గర్జుండు భీము. గిట్టి ద 

ర్పము సిగురొ_త్త ముప్పదిశరంబుల నొంచినం గెంపుసొంపు వ 
మునకు "నొప్పు నేయంగ నతండు వెనన్‌ విలు ద్రుంచి నూతుప్రా 
ణము గొనినం జలం !ీబెద6 బెనంగొన వావానచోదకుండు నై. 


ఓేకర్టుండు క్తి *వై చిన. 


. బలుపునన్‌ = వీ. కొన్ని (ప్రతులు. 

- బవార్యబలము నేర్పడ = ఎ. జ. ట. బి, 

J అంక క ' 

. ఇను సేయగ ఇ. 2, జెడ ఎవ. కొన్ని (పతులు. 


- కర్టుండు - ఊ. ఏ. త; అతండు వా. కొన్ని (ప్రతులు. &, యడరించిన = త. 


189. శ. 


190. ౪. 


191. క, 


192. &. 


198. చే. 


194. క. 


190. 
101. 
192. 
198. 
194. 


ద్రోజివర్వము _ చతుర్దాశ్వానను 619 


ఎనిమిదితునియలుగా నది 

దునిమి మరున్నందనుండు తొమ్మిదిళశరముల్‌ 
తను వాడ నేయ బలువిలు 

గొని యన్నియ కర్టుం జేనె ([గూరా(్ర్రంబుళ్‌. 


వాని 'నెడ నటికి యప్పవ 


మానతనూభవు(డు నికిత మార్గణములు చి 
వె నిగిడింప6గ రాధా 
నూనుండును సాయకముల *1సోనలు గురిసెన్‌. 


కేచెలంగుపటునీంవానాదం 

బులు అంకెలు గాంగ వారు పొలిచిరి వృషభం 
బుల|కీయ నొండరులకు మా 

ర్మలయుచు' చాకుచు నుచా త్తీరభసోజ్ట్వలు లై_. 


ఆ త్తణి( గర్జువిల్లును వాయంబులు నుగ్గుగం చేసి నెత్తుటన్‌ 
జొత్తిల మేన కాణములు సొన్సి మరుత్సుతు( డార్చె నార్చినం 
జిత్తము దల్లిడిల్లం గురుసింహుండు దుర్భయు( బన్స నాత( డ 
త్యు_త్తమసావాస పకటితోద్ధతి నాజగ జెట్టి చాశీనన్‌ . 


బలము లచ్చెరు వంద నట్లలవు "మజఅయ 
నీసుతు6 డనిలసుతు6 చాంకి నిశితసాయ 
కముల నొప్పించి రథతురంగముల నొంచి 
సూతు 1నోనేయం [గోధవిస్ఫూ ర్తి నతండు. 


తురగములతలలు సూతుని 
శిరము నతనిమ న్తకంబు శితశరేవషట్క. 





. సోనగ గురినెన్‌ వ. స. ళ,. 

. చెలగి _- సెక్కు [పతులు.. 2. ప లై -వు, 
. బన్నె, బుచ్చె = అని పాఠములు, | 9 
. నేయుడు = ఐ. 


Ea ? 
వర దం ణ,.. - - 
ల: 


520 


195. వ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
స్ఫురణమున ధరణిమీ6దం 


దొర (గించెం గర్జుం జేడ్పుతోం గనుఃంగొన(గన్‌. 


ఆలోనన సూతనూనుండు రథంబు సన్నద్ధంబు సేసికొనినవాం డగుట 
1న ప్పాండుతనయుం డలపడియె న మ్మేటిమగలు కోపంబులు నాటోవంబులు 


బలంబులు( జలంబులు కౌర్యంబులు ధై_ర్యంబులు చుఅయు ఇజంగునం. 


196, మ, 


197. మ, 


198. క. 


199. వ, 


200. ఉ. 


లెనంగి రట్టియెడ. 


ఖరనారాచము భఖీమువదమున నాకర్ణుండు వాహాబలా 
భరణుం డై నిగిడింప నుచ్చి చని భూభాగంబు నా(టంగ నా 
తురతం బొంద కతండు నిష్టురగదం [(దుంచెం దురంగంబులన్‌. 
ధరణిం గూల్చె ధనుర్విలాస కీమలరం దత్చూతునిం గేతువున్‌. 


ఏరథుం డయ్యును రాధనందను(డు కీదోర్వీర్యం బవార్యంబుగా 
శరజాలంబుల ఖీము. గప్పుట మహోళ ఎ్రర్యంబు గావించి భూ 
వరు6 డంతం దనతమ్ము నారథీకు. గావం బంఛచె నాదుర్ముఖుం 
డు రయం అజారంగం దాం *ఖీమునకు నాటోపంబు దీపింప(గన్‌. 
అయ్యంగరాజుతోడం 

గయ్యము సేయిచును దుర్ముఖ పాణంబుల్‌ 

సయ్యనం దొమ్మిదియము్యులం 

క గుయ్యక డయ్యక యతండు గొనియె న రేం దా. 


ఇట్లు భవదాత్మజుండు వడుటయు. 


ఆతని( జూచి కన్ను (గవ న|కులు [గమ్మంగ నూతసూతి శో 
కాతురు: డై తదీయరథ మళల్చన యొక్కంగ భీమసేనుం డు 





195. 





1. న ప్పాండన సింహుం = ఇ. బ. వ. వీ, క. ష. 


196. 1. మడరన్‌, మమరన్‌ - అని పాఠములు. | 


197. 
198. 


1. దోర్వీరత్వ మేపార - ఎ. 2. భిముడును _ ఉ, ఈ. 


1 .ఖు - కొన్ని ప్రతులు. 2. గుయ్యక = జౌ, క. ద. వీ, శ, మ 


(68) 


201. 
£02, 


208. 
204. 


05. 


206. 


200. 
202, 
204. 
205. 
206. 


ల 


(డోణపర్వము _ చతుర్తాశ్వా సన్నము ర్‌ి! 


Ey: ఇ 5 జ్‌ స్త, గాళ్లు హా 
ద్ద్యోతిం పహేమభూపితచ తుర్షశమ ర్లణవిద్దుం చేయుడు 
న్యాతళరంబు లన్న వెన నాయకు నతండును *“దద్భుజంబులన్‌ ఫ 


* దానం గనలి యనిలతనయుండు 


.పొడినారసములు మూండు కర్టునితౌముు 


గాడ నేయ నాన గడచి నొవ్వు 
భయము గదురం జేయ రయమున నరదంబి 
దోలికొని యతండు దొల.గ. కాళ. 


అనీన విని ధృతరాష్ట్రుండు నంజయున కి ట్రనీయె. 


విను పొరువము నిరర్థక 
మనుమానము లేదు దైవ "మధికంబు మరు 
తనయునిచే నారాధా 

తనయుం డి టగుట "నెవ్విధంబున. దలంవన్‌. 


: అట్టన చేల మవోబలు 


పట్టికి నురఖచరదనుజపన్న గులును మా 

1 

'ర్వెట్ట రనీన6 గ న్హాదుల 

కెట్టు నిలువవచ్చు వాని యెదురం దిర మె. 


పాండవుల గెలుచునాజి ని 

తం డని యగ్గించు సూతతనయుని మత్చు 
[తుం డతడు భీమీశేపున. 

గం డడ(గినం జూచి మనసు గందక యున్నే. 


nn 


| నద్భుత ౦బుగ న్‌ అదొ, 


లాయే 


ba లజ్జ - ఆ. జ. ట. బ. వ. శ; చాన గలుగు నొవ్వు = ఊ. వష, ఐ. 
kh 


lz మ గలము అలి. కె, ఖచ. పద. జ వ. 
నే 'ర్పెట్ట రనిన = కొన్ని (ప్రతులు. 


1. గెల్భ్బు నని నీతం డని = ద. వ. "2. నెపమున = ఒ. యు, న. 


ధ్‌ల్తిలీ 


207. 


200, 


209. 


210. 


211, 


శ్రీమదాంధ మహాభారతము 
Ur 


లా 


లన జరాసంధాదుల( 

దునుముట మనదుర్జయుండు దుర్భుఖు (డును ఫ్రీ 
మునితోడ( బెనంగువా రే 

మని క ర్లుని గావ బనిశేె నజ్బాలకులన్‌ . 


పవనజు(. డొక్క.(డె “విఅపాం 

డవులును సాత్యకియు హరియు డా(తురి యుగా 
వావమున ఓ భాణము లావున 

నవిజయ్యులు వారి. దొడర నగునే తనకున్‌. 


అని పలుమాట లాడుటయు నమ్మను జేందునితోడ నాత( డి 
ట్లను విష మెత్త్తి [కోరి యది యంగము నారట వెట్ట నన్యుల౦ = 
గినిసినయట్లి మీ(దు పరికింపక యమ్మెయి నీవు పాండునం 
దనులకు. జెట్ల వై వృాదయతాపము వచ్చి!న( బల్కె దొండులన్‌. 


ఊరక బవరంబుతెఅంగు వినుము నీతనయులు దుర్మర్ష ణుండును దుర 
దుండును దుస్ఫహుండును విజయుండును విచితుండును గర్హునోటమి 
సయిరింపం జాలక వడముడిం దొడరి తూపు లడరించినం జూచి యాసూత 


నూనుండు దానును నతనివయిం గవిసి మేసిన దరద్వాశిఖంబుల వారించుచు 
మారుతనందనుండు. 


* ఏచి కురుకుమారు లేవర.6 దురగసా 


రథులతోడ( గూడ రయము మెజయ 
వసుధ గూళల్చె మెజు(గు వాలారు తూపుేలా 
చాలు నిగుడః జేసీ యద్భుతముగ, 





207. 
208. 


209. 


2:0. 


211. 


1, వినమె అ. 


1, [బాణంబులు విను మవిజేయులు - ల. వీ. శ. ష. న. ళ,. 2 తోడ నగునే _ 
వీ. శప. | 


1. ననొడ్డ(ర్ల, బల్బ్ము_దే _వ. వీ. శ. వ.న.ళ్ళ; న బరల్మె దొడ్డులన్‌ - కొన్ని 
1వతులు. క్ట i 


1. దుష్పహుండును - కొన్ని ప్రతులు. 


1. ల నారు దొరుగ జేసీ వ. 


(దోణవర్య ము _ చతుర్దాశ్వా సము రవికి 


౨192, క. అని బడినరా చకొడుకుల. 
గని కర్షుం జేటిబదుకుగా [బది కెద చే 
బ్‌ 
నని యింక నెన్న (టికి లా 
వని భీముని నొంపవలదె యని తం “వెస(గన్‌. 


గ 


£18,. ఆ. కదిసి డెబ్బదేనుకాండంబు లాతని 
మేన6 బజపి యుబ్బు మిగిలి నవ్వ 
నతడు నూటయేను శితవిశిఖంబుల 
నతని నేసి చాపయష్టిం (దుంచె. 


న! 


214. మ. రయమారకా బలువిల్లు పుచ్చుకొని యారాధాసుతుం జేయ దు 
ర్హయు( డమ్మారుతి వొంగి సూతుని వెసం జానేసి విల్‌ [దుంచుచుకా. 
వాయసందోవాము( గూల్చి *వోన్యమునకుకా వోసంబు సేయకా గద 
నృయచదాశకారత వై చె నాతం డది భగ్నం బయ నాభీమునేన్‌. 


215, వ. ఇట్లు గద (ద్రుంచి నెనె నేయు పావని సబరవసంబునకుం కీదెరలక 
యొండుకోదండంబు గొని కర్టుం డతనితను[తాణంబు దునియలు చేసి "చెల్లే 
సిన నతండును దదీయకంకటంబును భుజంబును భేదించె నిప్పరుసున( బాద 
చారి మై చెనంగు నయ్యోధవరుం జూచి భూవరుండు సత్వరుం డై పను 
పం జితవిచితచి.-తాడచారుచి[తులును జి తధ్వజచితాయుధచి[తకర్ము 
కీలును శరాసారంబులు బరగించుచు ధర శ్రపు.తానుజుం దాంకిన నతండు 
మవోచాతపతిత భూరువా పతతిభంగి దోంప నక్కుమారన_ప్తకంబును క్‌రథ్ర 
న_వ్హిసారథిసహితంబఖుగా. బొడ వడంగం జేనె నాసందునం గల్సితన్యందనుం 

జె యాసూతనందనుం డప్పాండునందనునివె నురవడించిన. 


212, 1. ఇం పొలయన్‌ ద. ప. 


214. 1. వుచ్చికొని-ళ. మ. 2, యాన్యమునకున్‌ వోస్యంబు - వీీమస.ళ్య; 


ఓ 


* వోనమునకున్‌ వోస్యంబు - శ. వెక్టు ప్రతులు. ఇ 


215. 1, రభసంబునకు - ఆ. జ. బ. శ, మ; బవరంబునకు - ఇ. క. ద. ప. వ. “ల. దలంకక- 
గ. లి. చిత్రశరాసన = కొన్ని ప్రతులు. 4. లును శరాసారంబులుబరగించుచు ధర్మ- 
ఊ. ఏ. ణ; లును ధర్మ = వా. 35. రథాశ్వ = వీశ. షమ. కొన్ని (ప్రతులు. 
6. బడలు వడంజేనె - వ. కొన్ని |పళులు. 


E24 


216. 


217. 


215. 


219, 


220, 


క, 


క 


ప్రో మడాంధ్ర మహాభారతము 


అజిముటి నిరునురళశరములు 

తజుచుగ నొండెరుల బెట్టు చాంకిన నయ్యి 
ద్దజు నెత్తుటం దోంగి కడు౯ 

కేవలం లిరి క ల్పాంగనవడి వాకరుబ|కి రున్‌ . 


అరదములు చీ|తగతులం 

జరియింప6గ థై_ర్యములును శొర్య ంబులు ను 
ద్దు జావాపీర్యంబులు 

సరి మై మజయంగ నధికకశేసంరంభము!ిలన్‌ , 


. ఒండొరుమీ:ద సాయకము లొక్క మొగిం బరగింతు శేపు మె 


నోండొరుజాణముల్‌ గలకీ యుర్విపయిక౯ా నెజయింతు రుగు ల 
యొండొెరుమేెనులకా శరము లుచ్చి చనకా నిగిడింతు రిట్లు లు 
ద్దండతం బోర రాజనిమదంబుల నొండొరు మీయునాసలన్‌. 


మరుదాత్మజు( డేచిన న 

న్నరుండు వొరియు సంతసంబునం జొదలుదు రు 
ద్దురతం గర్హండు నిగిలినం 

గర ముబ్బు విభుండు దమ్ముగమియుం చానున్‌. 
సూతనందనునకు నెడ సొచ్చి చొచ్చి 

సమదుం డగుఖీమ'సేనుచేం జచ్చి చచ్చి 


బలము లజుగ నాకర్జుండు దొలంగిపోవ. 


జూచు చెగిపోండు వడిన నీనుతులం జూచి. 


21, వ. థఛోకంబునం గోపంబును *గర్దువ కమాటోపంబు దిపించిన. 





216. 
2 
లి20, 


221. 


1. జూచి తెగి పొనుగు వడిన - ల. శ. వ; జూచి తెగి (మోడు వడిన - వీ. స. ళ 


1. మెరసిరి కల్పాంతకముల మితుల మాడ్కిన్‌ - ఓ. 


జొ 


1= సం[భమమునన్‌ - వ. 2.నన్‌ - కొన్ని (పతులు. 


జ 


1. కరుడు బికమూ ల. లీ. 
ష్‌ 


at 


ఓ ద్‌ 
ద్రోణపర్వము _ చతుర్దాశ్వాసము వి 


2329. కొ. గొడుగునను వింటికొమ్ముల 
సిడమున నకదంబునందు సెల అలనిసి కడు౯ 
వడి నిగిడెడు చాడ్చున న న 
వ్వడనుడి దెస నమ్ము అడ రె వసుధాధీశా, 


229, క. దాసికి మనమున నించుక 
యెనను దల(కక సమీరణాత్మజు( డవి వె 
రానీక నిలిపి యతనిం 
దొ నిరువదినారసముల6 'వలరయగం జేసెక్‌. 


శీదిశీ, వ, "అప్పుడు. 


బీబర్‌, క. మనవారు వారివారలు 
ననిలతనయు వ[క్రమంబు నగ్గింప సుయో 
ధసు(డు దన యొద్ద యోధుల 
ననుజులనుం గర్దు గావు డని పనుచుటయున్‌. 


౨ భీదుసేనుచోత క (తంజయాదివథవమాటలు బోచ్చుట == 
సం, 11840 


226, వ. అప్పుడు శ[తుంజయుండును శతుసహుండును నుదేవుండును !మదనుం 
డును (దుముండును జి తబాహుండును వికర్ణుండును గర్భ రతణపరు లై. 
కడిమివెజయ( దలకడచి యొక్కట భీమసే చాంకి ధరాధరంబు నంబు 
ధారలం గప్పు జలధవంబుల చందంబున నతని నతినివిడళఠరపరంపరల బీౌద 
ఏనం బెరింగిన దర్పం ంబునం భోొడలి యతండు ద్భథై_ కొముష్టి నిర్భు క్ర క్రమార్గణ 
స సక ంబున వారిం బిలుకుమార్చి యార్చిన త ల విని ధర్మ 
తనయుం డది విజయా [గజుండు నిజఐవిజయం 'బెజింగించునట్లుగా నెణీంగి 
మనంబునం జొంగి (దోణు దెకకు( దణీమి క యర ంబు స్తేసె నట్లు పలువురు 
దముగ్దలు వెలిస్‌న దుర|ోధనుండు' దనమనంబున జూదంబునప్పుడు విదు 





229, ం దరలంగ( ఇన్‌ ఆ రు. అ. ఫ్రీ శ, 


226, 1. నందకుండును - ఖ. గ. బ, ద. మజయ అక మి క ము కొన్ని ప్రతులు. 


శిరి ఢ్రేమదాంధ మహాభారతము 
Uy 


రుండు సెప్పినట్ల యగుచున్న దని విషూదంబు నొంది యాసభ న మ్మెయి! 
చాండవుీలం బజిచిన పాపఫలం బనుభవించె ననవుడు వై చి(తపీర్యుండు. 


227, క్ర, గతవృ త్తములకు వగవం | 
గత మేమి యతండు వెట్టి కార్యము నాదు “ 
ర్మతిం దె నోర్చి కొడుకుల 
కత వినియెద6 జెప్పు చెప్పం గలయది యొల్లన్‌ . 


228, వ. అనిన నతనికి సంజయుం డి ట్లను న ట్లనిలజుం డార్చినం జేర్చి కర్టుం డతని. 
పయిం గవిసి ఘోరసం[గామంబు సేయుచుండ నీసేన ఖీమనేనుం జుట్టు 
ముట్టిన నతండు బెట్టిదంది లగు భల్ల (పము ఖవాణంబుల( గెతుచ్చ, త్రచామ 
రంబులు నూతర థరధ్యర థికావయవంబులు(6 దురంగమాత ంగసుభటాంగం. 
బులు6 దునియ శై తొరంగి “పెరుగు నెత్తురుకుజుల వెంబడిం బాం 
-జేయుటయు. ప్వేతితశేషం బగునబ్బలం బిరుగలంకులం దొలంగి యంస 
2ిఇెట్టునేల కవుల సని చూచుచుండె వెండియు రాభేయుండు రయంబున 
నతనిం చా(కి పోర నట్టియెడ నమ్మారుతనందనుండు. 


వ990. క. ఆభీలక. గర్జునిక 
రాభరణము చుక్కావడినయట్లు వడ(గ సం 
ఛోలిశళరమున నేసి ను 
వోభల్ల ముర స్థలము నొండగ 'నేసెన్‌. 
980. క. ఆలోచన యారథికుని 
ఫాలకేస్థలి నోలి నెనయం బదనారసము ల్‌ 
గిలించిన నవి యచ్చట 
నీలోత్స లమాల వోలె నెజయం బొలిచెన్‌. 


2 





టై 


5. అయెడం జేసిన పాప - చెక్కు. (పతులు. 


228. 1. హత శేషం - పెక్కు పతులు. 2. "పెట్టు కొలది కవుల - జరు. వ. స, ళ 
కొన్ని (పతులు. 


కే" 


శ 


280. . 1. నృలి నొవ్వనేయ - ద. ప: సల మోలినేయ - వ; నృలి నొప్పి నొలయ - ల. 
థి 0 | | 


వైవీ త, 


'విలిప, వ, 


“ 


288. చ, 


లలీ4&, క. 


286. మ, 


281. ks 


దోణపర్వము _ చతుర్థాశ్వాసము రి? 


అరిగి ీచాణశతంబున నాతం డతని 


నొంచె నవ్వీరుచాపంబు (దుంచె నక (డు 
పణ పె బలువింట. గర్జుండు వటుళకరముల. 
బట్ట పవలింటినూర్యుని క పభలు వెలయ, 


* ఇశేయు నాసూతనందనువిల్లు విదుర్ను దోంపక గుడునువడుటం జికా 


క్ళతిం బజొలుచు ననలశిఖల చెలువు దాల్చి నట్టరయంబునకు భయంబు గొనక 
భీముండు నిగిడించు పూమలి పీనారా చధారలు గగనలమ్మీకనకాభరణం 
బులచెన్ను చేకొనియె నప్పుడు కోపంబు రూవంబు గె po వడి 
నుదీర్దుం డె యక్కర్డుండు. 


సవనజుచాపము౯ా హారులపగ్గములం దునుమాడి కాండితో 


నవి *వెనంగాడంగా వెడందయమ్ముునం గేతువు గూల్చి సూతుమే 
నవియ6గ 'నేసినం బఅచె నాత(డు ఫల్గునుచ కకిరకు తే 
రివెనుక కుగశ క్రి యడరించెం జలింపక భీము కడ తలిన్‌, 


అది నూతనందను(డు దొ 


మ్మిదిశరముల. దునుముటయు నమీరనుతుండు జె 
ట్రైదముగ వాలు బలుకయు 


న్మదమున( గొన నతడు పలక 'నటకె నఆకినన్‌. 


క రవాలంబున వెచి యారథికువిల్‌ ఖండింప నొండొక గ్రాని 


ష్టురచాపం బత 'డెత్తునంతకు జ వాటోపంబు( గోపంబు మ 


చృరముం కేటపడకా వియచ్చరులు మెచ్చళలా భీము డానూతనూ 
తీరథం బల్లల నాడ చానిపయికం దెం పొప్ప లంఘించినన్‌ . 


బాణాస్ట్రకంబున = ద. ప. లి. పగిది నిగుడ - వ; [ప్రభలు బొదల - ఆ, జా; 


(వభల బోల _ కొన్ని (పతులు. 


289, 1. 
కొన్ని (పతులు. 7 


289. 1. 


నిడుపు = ఉ. ఎ. న ళ్‌; నిలువు - న. ళ,; విడుపు వ. ౨, నారాచంబులు _ 


ఇ % 
వసగూల దబ. లి. రకు ఓ. ద.న. వ. బ.మ, ర. ల, వీ, శ, కళ. ళ. వా; 


దఠు?- వా. కొన్ని పతులు. కి. డుద్దతిన్‌ _ యు. న, 


24. 1 


మడియించె వెసన్‌ - ఆ. జ. న. ఫి. వ. 


520 


286, వ, 


శ్రీమదాం ధ మహాభారతము 
w 


ఆతండు కేతనంబునకుం గుదురుగః జను పొనరం గాపించినపీఠంబు 
కనడుగున కినొదింగినం దేశపయి నతనిం గానక ఫీమసేనుండు నలుదిక్కులుం 
బరీకీంచి తని పాటుటయు లేకున్న నయ్యరదంబు [కిందం *దూజె నను 
తలంపున నతని బట్టికొనుచాం డై డిగ్గ నుటుకుటయుం దోడన తోంచి 
రాధేయుండు రథచి తగతులు మెజయ రయంభారం చెక్కునారా చంబు. 


_ లొక్కమొగిం దనువునం జొనుపుచు నేచిన నయ్యనిలతనయుండు సాధన 


£87, శ. 


ల86, కం 


చెకొల్యంబున *వెడంగుపడియును 'వెన్నీక మున్ను వివ్వచ్చుజేతం జచ్చిన 
సామజంజులపాయంబుల. బుచ్చికొని డాచేత నొడ్డుకొమచు వలచేత 
వై చుచు. బెనంగె నవియును వివిధవిశిఖంబులం దునియలు సేయుచు నెటు! 
కులు నోనేయుచు6 గర్జుండు గదిసి తుమ దడీయస్యందనంబునకు దుళ్గ 


మం బగు నని యతం డర్జునా( స్త్ర పతితంబు లైన చతురంగంబుల తిట్ట ల 
"యోలంబు సొచ్చిన, 


మొనలతోడను దనతోడ మున్ను 'వెనంగి 

(శ్రమము *వెందియు న ట్లరదమున కరిగి 
వెండియును బోరి కడు డస్సీ బెండు వడిన 
యన్నిరాయుధు6 జూచి నూశాత శ్రైజాండు. 


మనమున. గుంలీవాకంం 

బును నొలసిన నేయు టుకిగిపోయి కరీసి న 
వ్వున మో మొప్ప నతనీ కి 
ట్లను వింటం గడుపు లీల నల్ల బొడుచుచున్‌. 


ననన 


26, 


27. 


న... 


1. నొదుకు(గు)న _ కొన్ని (పతులు; మరుగు(వున _ఐ. రు.య. 9. నడికిన = 


న. య, పాచ్చె = ఆ, జ టు, పబ. వ. క. వెగడు _ ర్య న 


1. బొందిపదాతి మై రథము శెరగి _ ఊ; వొందియు విరథుడై. రథము శకెరగి = 


ర్లు య. బీ. శెరగి - ర.ల. వ. వా, కొన్ని (పతులు; కెగరి ఎ చ. వ. శ. మః 
“కేగి టం ద. బి. ఐల్‌ 


(0) 


989, 


240. 


241, 


242, 


248. 


244. 


వీర్‌, 


9989. 
౨41. 
248, 


ద్రోణజపర్వము _ చతుర్థాశ్వాసము 529 


హి రొడ్డు(ఢు భబీమనేను నవమానింబి నీచో వ్రలు సలువకు = 
సం, 7_114_69 


. తీండిపోత నీకు భండనం బేటికి( 


_గడవం జేరి మనను కాంత దీట 
నోపు కొలంది (మింగి యూరక నీ వింటి 
డన యుండు మింక నడచిపడక. 


ఆని మజఖియును. 


వనమున ఫలమూలంబులు 

దిని ముని వై శయుందు గాక ధీరోద్దతి మై 

నని సేయ నీకు వచ్చునె 

చను మచటికి *నుడింగి మడ(గి శాంతుండపో లిన్‌. 


అట్లు సీ యొడ లుండదేని. 


. చేయలలేలిం గని సమరము 


"నీయుము నను బోంటితోడ: నయకు నరనా 
రాయణులు వారి యచటికి. 
బో యెద వేంబభబోయి (బదుకు ఫొంక ముడుగుమీ, 


. అని పలికి నట్టియెడ( గృ 


మ్షునిపనుపున నర్జునుండు సునిశితనారా 
చనితాంత పాతముల నా 
తనిబియిసనం జేసి ఖీముదై న్యము వా'వెన్‌. 


+ మండెడుబలునారసముల 


వెండియు నారజు లానీ వివ్వచ్చుండు 
& 


~ 


కవ - 
1. యుండ - బా యుందు -ద.ప. లి. నడగి మడగి -న,వ, వీ. 


1. తి సూచి కయ్యము - రు. యః తిమైన సమరము = ఇ. ల. 


క్రి) శ్రీమదాంధ్ర మసాభారతమా 


a 


ద్దండత నేసినయిడ నవి 
ఖండించెను గురునుతుండు గర్వం బలరన్‌. 


246, వ, ఆప్పు డశ్వశ్రామ యణువదినాల్లు నారసందిల నొప్పించిన నన్నరుండు నిలు 
నిలు మని యదలించినం చెరలి యతండు కరులగమిం జొచ్చి నాలోనన 
యమ్మారుతిసారథి యగు వీశోకుండు తే రాయిశంబు సేసి తెచ్చిన నెక్కి 
యాతండు విన్న నిమొగంబుతోడం గవ్వడికడకు6 జనియె నస్పుడు సాత్య 
కియు నద్దిక్కునకు సగర్వగమనంబునం బోయె ననిన విని వై చితపీర్యుండు 
సంజయునితో ని ట్లనియె. 


247, క, బలియురతోం బగ గొనినం 
గలుగునె మే లెల్ల భంగి గాంతయులకుం 
గల పాలీ దగు: దోడో( 
గలిమియు. గీర్తియును బొలియంగా విన వశమే. 


245. క, విను మడుగుల_వె6 బడి మె 
నను నెంగిలి గుడిచి మొన నరులకు. బగ లో 
గొని యరుల కిను వడంచి బదు 
కనవలయు నివామ్ము. బరము! గలుగు నె చెడినన్‌. 


వఉ0, క. శా నెణుంగం డొరులు చెప్పిన 
చై_నను విన నేరం డట్టియతిజాలిళు నిం 
శ్రీ చే మందు గొడుకు దు 
'రాశ్చిని గనునె |[బదుకుపోకరాకలు చెలియ. 


250. వ. ఆది య ట్టుండ. 


251. ఆ. గురుని; గడచి నరు(డు కురునేన సొచ్చిన 
యపుడ 1ఇగియెం గార్భ మదియు6 గాక 


శ్‌ 
ర కా మాసాన మమమ మవ సు 
246. 1, సెనువడచి వ. వీ.ళ,. వ. న. ళ్ళ; కిను మడచి _- భాకూ. వ; చే పడచి - 
ఉ. ల. క్ష 


లర, 1. తెలియ. ఓ. ఐ. వ. 


3 న. 
al స్స 


౨55, 


25లి. 


254, 


లిరర్‌, 


లిక్‌లి, 
258, 
255. 


దోజపర్వము _ చతుర్దాశ్వా సాను రక్‌ 


సాం ఆలా 


కలసి రట్టిపల్లిదులు భీమసాత్యకు 
లకట వై ౦ధవుండు హాతుః:డ కా 


. సమరవిశీవంబు 'తెజుం "గెటింగింపు మనిన నమ్మహీపతి కతం డి ట్లను నట్లు 
+ ఇ నేయుండు “గొంతేయుల. గూడంబోవ నలంబుముం డనురాజు బలంబు 


మెఅయ నతని మార్కొనిన నయ్యిరువురకుం బరస్పర బాణభంజనంబును 
*వర్మవిచారణంబును మర్మ భేదనంబిను ధనుర్గళనంబును భూచరఖే చరవిన్మ 
యకరంబును నగు సంగరం బయ్యె నొక్కింత సేపునకు నాళినిపుంగవుండు. 


క. శతురగముల6 జంపి సారథి 


- న. 3 . 
|. మర్శవిదారణంబును = ౫. ర. వా, 


1. వారుల బడ నేసి - జ. ట. బ, వ. న లభం, 


శిరము దునిమి కుండలముల( “తెలు వారెడున 
న్న రపతితల యిల( బడ ను 
ద్దురభంగి వెడంద'వాతితూపుల నేసిన్‌, 


ఏసి యలమి నరుగంగ దు 

శ్ళాసను(డు మొగంబుగా వెసన్‌ సీకొడుకుల్‌ . 
డాసిన నవ్వీరుం డనా 

యాసంబున దుస్ఫసేనువాయనము. ల6 జం వేన్‌. 


చంపి యతనిరథంబునకు గవియుడు. దిగర్హు లనేకు లడ్డంబు సొచ్చిన 
నతండు సేయం గలవారిం బంచశతరథికులం బంచత్వంబు నొందించి బలం 
బుల బడలు వడంజేయం బెజువారు విణిగిన నాసత్యకసుతుండును మెటసి 
చన శూర సేననై నికులు దొడరుటయు దోర్వలాసంబు నెణిపి పఅిషి కళిం 
గులు గవిసినన్‌ గం డడంచి కడచి గాండీవిం గనుంగొని జలాశయంబు 
వెలువడి సింధురంబు సుస్థలంబు.. చేరిన వ టా 
డయ్యోధవరు నాలోకించి నరు నుద్దేశించి. 





క్షే” 


1. నందు సేయంగల చారి యు. టు త. బి; ల నట్లు we నరతర రగరక్ల 
నం బీదలు ర్లు. న. రీ శ్యాసితుండుగా - Cr - 


ర్‌ల్‌లి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ల56, మ, కృతవర్శాదులం జెప్ప చేల గురునతీణీ పభావంబు ము 


న్నిత డెబ్బంగి నడంచె నొక్కా యొకరుం డి శుపుమై రాకకుం 
గత మాధర్ముజుపంపు నీచెన సమ(గ్షన్నే వాముం జూ వెం జూ 
చిత నీశిష్యుని సాత్యకీం బటుభుజ[శ్రీగర్వనిర్వావాకున్‌ క 


వర, వ. మన కింత |పియం బగునే యనిన నతనికి నయ్యిం| దనందనుం డి ట్లను నితని 


రాక నా కపియం బై తోంచె నెట్టంశుని ధరర రాజరతణంబున కిశనిం 


. జాలించి వచ్చితి మీరథికుం డచ్చట లేమి నతం డే మగునో యెటుంగ 


మాభూపతియును థారద్వాజువారి నున్న వాడు 'నైంధవుండును నేలకు 
(వాలండు |పొద్దునుం జెద్దయు (వాలె నది య ట్రుండె బలసారోచారు 
లైన 1గురుకృతవర్మాదు సెగునచేక యోధవీరులతోడం బోరి రథ్యపసొరథి 
సహితంబుగా నిపష్పురోషార్థపరుండు డప్పిం బడి 3 తెప్ప అం గాననియాలో 
నన కయ్యంబున డయ్యని వాండును సహాయసంపన్ను ండును నగుభూరో[ళ 
వుం డదె తలపడం గడంగెడు నక్కురుసింహుండు శ క్రి్‌చాతుర్యళార్య 
వై ర్యా(న్రువీర్యసమ[గుండునుం గావున నిది సాత్యకికిం జాల కీడెస్సరం 
బైన ఆజంగు వాటిల్లె. బాండవా|గజుం డీయన నిక్కడ శేల పు ఆ్తెంచె 
గురుం డామిషంబునకు వేచుజేగచందంబునం దనకు వేచుట దలంప వలవడే 
యనుచున్న సమయంబున నాసోమద త్తనూనుండు ఇ నేయున కడ్డంబు 
వచ్చి నిలు నిలు మని యదల్చి వెండియు. 


-2 భూరి (క్రోభుండు సాత్యతితో యద్ధంఖు చేనీ భుడీయట == 
సం. 71171 


258. సీ. 'శేంకువ లేక పు శ్రైంచినోయప్పాండవ జ్యేస్టునకుం దలవంపు గాంగ 


వచ్చుచో మార్కొని చచ్చిన వారల బంధులోకమునకుం [బమద మెసంగ 





256. 


౫58. * 


1. (పళాపంబు = ద, బి. 


1. గురుకృతవర్మాదులగు _ “పెక్కు |పతులల్‌గ్లే లేదు. ౨. షార్ధవరుండు = వీ. మ 
కొన్ని (ప్రతులు; మార్టవరుండు సా. కొన్ని (పతులు. శీ. ఇప్పిటిలం గానని = 


పీ 4. (శ్రవసుండు _ కొన్ని (ప్రతులు. క. చాతుర్య ౬ పెక్కు. [2తులలో లేదు. 
6. ెప్పరంలైన - కొన్ని వ్రతులు. 


వం పాండ వాాగజునకు గడు తలమాన్సు(పు)గాగ = ఇ. క. ఘ.త, 


(దోణపర్వము __ చతుర్ణాక్వాశ ము 538 


నంతంత6 జనుజేర *నాదటం గనుంగానుం ఆౌరికి( త భాణంబు కీజల్ల నంగ 
'చెనంగించి గరిపింతు నని యాస సేయుకిరీటికి నాలావు చేట పడగ 


తే. నాయుధంబులం దునిమి రథ్యములం గూల్చి 
, సూతుం బెగటార్చి తనువున శోణితంబు 
వజపి పటుపుదు నిలిచిన నుజకపట్టి 
(వచ్చి పడవై తు నెందు. బోవచ్చు నీకు. 


శీకీ9. క. అనిన విని నవ్వి నాతో 


నని సేంకుం చెంపు సేసి యడరెడురథికుం 
*౫నుట యది నాకు6 బండువు 
వినవే మీకెల్ల వేరువి త్తని నన్నున్‌. 


280. వ. అని పలికి సాత్యకి మజీయును. 


బి61. ఆ. ఎదుర నుండ వెజచి మద మణి దవ్వుగా 


వచ్చి దంగి తెల పెచ్చు వెలిగి 
(పేలె దిపుడ పట్టి నాలుక గోనెద 
మాను మాను రిత్తమాట లేల. 


చికిలి. వ. అనియె నట్టయ్యిరువురు నొండొరుల6 'బరుసంబులు వలుకుచు6 దలపడి వలు 


తతా 


262. 


'దెజంగుల మెజుంగుటమ్ము లొండొరులీోవె నిగిడించుచు నొకళ్లకళ్ళ 
మార్గణంబులు మగిడించుచు వర్మంబులు (వయ్య సేయుచు దనువులు 
నెత్తుట జొ త్తిల్లం జేయుచుం దమ్ము నేన లేనిక పోరు సూచునట్లు 
సూడం బోరిపోరి పరస్పరతురంగవి దారణంబును ఉమిథస్ఫ్సూతమారణంబును 
నన్యోన్యధ్వజపాత నంబును నిత శేతరరధను శృేదనంబునుం జేసి యీసునం 
గరచవాలింబులు. బలకలుం గొని పాదచారు లె. చేరి వివిధచి|తగతులం 





2. నారట - వ. 8. 'పైర్యంబు - వ. క. ర్సుల్లినంగ - చెక్కు (ప్రతులు. 


Ls బరుషంబులు, పౌరుషంబుతీ = అని పాఠములు. 9. నొంచుచు* ఓ. ణ త; మేనుల 
గిలించుచు గ. లి.నై నికులేనిక ను. 4. రథ నూత మారణందబును = ఇ. ఘ. 
డ. చ; మిథస్స్పూత వారణంబును = ఊ. వ.ర. వ. హా; మిథసూత వాననంబును గా 
జా. 5. ధనుశ్ళేదనంును - ఇ. ఈ. ఉ. ఐ.థఘ, ల, వీ. శ. వ. వా; ధనుశ్నాత 
నమును = నా. ధనుర్ణళనంబు, ధనుః ఖండనంబు = అని పాఠములు. న 


'ఇెనంగి పాసి యించుక సేపు డప్పి “దీర్చికొని |క్రమ్మణం గదినీ పలకలు పలీ 
యలు గావించి యలుంగుల నొడ్డనంబుల నంగవంచనంబులను (చేటు 
పోటులీ సవదరింప కుండం గాచికొనునోజ మెజియుచుండి విన్నాణం*ది 
తగులున మేనులు జెరసిన మల్లయుద్ద[పశకారం బగు “పెనంకువకుం కొచ్చి 
రప్పు డాభూరి| శవుండు "మేలుచే** యయి పోరుట గనుంగొని కృష్ణుండు 


ఆఅమ్మురవారుండు శమ జియుం దణిమి ధనంజయుతో నీకుం దోడ్పడ వచ్చి 
నీశిష్యుం డొరులచేత దురవస్థం బొంద నూరకునికి యుచితం బగునే యనిన. 





6. దీర్చుకొనిఎపెక్కు తాళపత్ర |వతులు. 7. బున - చెక్కు. (పతులు. 8. నడరింప 
కుండంగాచికొను = అ. ఉ. ఊ. ఏ. ఠ; సడలింప కుండం దమ్ము గాచికొను = య; 
కోసరించి తాక కుండం గాచికొని యోజ = వీ. 9. బగు గతుల రు. 10 చేయి 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 
జిషున కి ఓసియె. 
ణం య 
268. చ. “పనుమొనతోడ ను౯ా వెనంగి చెద్దయు డయ్యుట "జేసి సోమద 
త్తునిసుతుచేత( "జిక్కి కడుదుర్ణశం బొంటె శిని పవీరు( డీ 
తనిం దగు గావ నీకయి కదా యిట రాక మృగం దుఖారిం జొ 
చ్చినకరివోలె నయ్యె వెసం జేకొని 2శావుము పొండవో తనా, 
284, క, అనునెడ భూరి శవసుం 
డనూనబల మొప్ప 'దానవాంతకు ననుజ 
న్ముని. బట్టి పుడమిపై వై 
చిన (గిం దై యోపినంత సేయుచు నుండెన్‌, 
285, వ, 
నతం డతని కి ట్రనియ. 
266, శే, ఒండుదెసం జక జూడ'రాకుండునట్లు 
గాంగ రథములు వయిపలంి. గమ్మ వార్‌ 
గైకొని కదియం బోరుట - ఆ. రు. య. వ. శ. న ళ్ళ, 
268, 1.జికు వడ్డి = ఈ. పనిల్చుము=ద. | 
గక, క్ట బడ వై చి - ల. వ. కొన్ని (పతులు. 
లకక. 1. వెండియుం - కొన్ని (పతులు 
౫66. " 1. చేరిచూడ టట. ఏ న. వా. 


267. వ, 


263. ఉ. 


269. వ. 


267. 


266. 


ద్రోణవర్వము .__ చతుర్గాక్వాసన్గము క్‌క్రిఫ్‌ 


లెక్క చుక్కటి పోశెద హోపుడు నాకు 
నేయయగా కిదగ దికెండు న్‌ట్టు లుండ, 


నెచ్చెలి 'చావునుం జూడం జాల నీ5థీకులను 'వారించెద నయ్యూధవరునిం 
గాచెద ననియె నప్పుడు సాత్యకి చాల డస్బిన సౌమదత్తి యతి క్రమించి 
"యెగసి పడ్నవెచి వానివలచేయు నురంబును నిరుగాలం (దొక్కి- 'యక్కడు 
మదంబున మణికంక ణకిరణపమృరణసుందరం బగుకరంబు మెజయం గృపాణం 
'బెత్తి 2గళంబు దునియ 'వేయువా. డై పూంచిన నాథుజం విం దధ్వజం 
బునుంబో లె( కిబొలిచి నీవై నికుల చూడ్కు.లకు వేడ్కలు చేయ వాసు 
"దేవుండు *వేగిరపడి యేయు మేయు మని సలికినం వార్టుం డక్కౌరవో 
_శ్రముం జి_త్తంబున నగ్గించుచు వెడందీవాతియమ్ము [గక్కునం దొడగి 
గాఢాకర్ష ణంబును దీవ తేజంబును రయంబునుం క6ఎరగం జేసి ఇమేసినం 
దునిసిపడి యబ్బాహువు మవోభుజంగంబుచందంబున శోభిల్లె నిచ్చటిసేన 
లెల్ల "దురపిళ్లై నాభూరిశ్రవుండు దన్ను ీశీనఫలిత| పయత్నుం జేసిన వా(డు 
గాండీవి యగు చుణింగి యాజనికోపంబున గర్జించు మనంబుతో నతని 
దిక్కు సూచి తగునెలుంగున ని ట్లనియె, 


నీదెసం జూడ నొండొకరినిం దగ మారొని పోరుచుండం బెం 
"చేది వినీచకర్శ్మమున కియ్యకొనం దగునే భవాదృళుం 
డీదురుపాయ మగ్గురుండొ యిందుండొ రుందుండొ నీకుం *జెచ్చె చా 


మోదరు( డింతపాపమున శీకోర్వంగ6 'జేయునె నిన్ను నర్జునా. 


అనిన విని యతం డచ్చాపహ్లిఃపౌ్యతు నాలోకించి. 


బి, ఆడవునాగు _- అ ఆ. ఏ. క. చ. జ.ర.వ. శీ. దీర దది 9. ఈ. మ. డ. 


bs య స - 9. ఈ. ఉ. ఊ. కొన్ని | పతులు. ఏ. కంఠంబు = దొ. 
ఖ.వ.వీ.ళ, మ. 8. బొలిచె_ కొన్ని (వతులు, 4. వెరగుపడి - పెక్కు మం 
5. వాడియమ్ము _ ల్ల. రి, మెరయం - కొన్ని (వతులు. 7. దురటిల్లై _ ళ, 

కొన్ని (పతులు. 8. విఫలయత్నం - వీ; విఫలీకృత, విఫలిత _ అని పౌళములు. 


1. చేదిలినీచ = అ, ఇ. ఖ. చ, జ. అ; ఎేదిననీచ = వీ మ; పేదిటునీచ _- ఓ. గ. 
ఘ,. జ. ట.ర వా చి, జెప్ప = ఆ, క్‌, కొప్పగ = ఉ. ఊ, ఏ.ఠ 


5068 


270. చ. 


271, వ 


272, శే. 


278. వ 


చి 


270. 
271, 


లలి. 
లా. 


శ్రీమదాంధ్ర మ మహాభారతము 


నృవతులు సొచ్చి పోరునెడ నెయ్యురు బంధులు దోడుపాటు నీ 
చపుంబనియే నినుం బగటు సంపంగం గావంగ లేని మీబలా 
ధిపతులు దూజు సాత్యకి యతిశమ మొండినచోటం చాంకి క 
ష్టపజిచి చంవి దీ వతండు సచ్చునె "యాజడి యేను గల్గంగన్‌. 


మీరందటు నట్ల "కాదే యధర్మపరు లయి యభిమన్యు ననుచితంపు( జంపు 
చంపితి రని నిరు త్తరుం జేసి యప్పుడు చన్ను నీకొడుకులుం గొందటి. 
రాజులును నిందించిన న అ్రెజంగునన పలికి వారలపలుకుల నుడిపి యాసొ 
నుద త్తి నుపలటించి భోకించి యతనికుందు మాన్సం దలంచి. 


తత్త ధర్మంబు'కీడున( గటకటా మ 
తి 
వోళ్ళ నీయట్టివాని కి ట్లధిక పీడ 
సేయ వలనె నాపతిన చర్చింపు మెల్లి 
పనులకును మూల మానుయోధనుండ కినూవె. 


అన్నరపతి నరకంేబునం బడంగలవాండు నీవు సద్గతీం బొందు మనవుడు 
నతండు నేయు విడిచి కియపనవ్యకరంబున శరంబులు వజుచుకొని. 
[(పాయోప వేశనమతినుండి (పాణాయామిస పరాయణుం డై_ యోగయు. 
కుం డయ్య నంత నొడలి కుశ్చావాంబు వచ్చి లేచి సాత్యకి గరచాలం 
బమర్చికొని మాధవధనంజయభీమాళ్వజ్రామకృపకర్ణులు వలదు వల దని 
యెలుంగె శ్రి వారింప( (గోధోన్మాదంబున శిర శ్చేదనంబు సేసిన భూరి శ 
వుండు సిద్దచారణ గీణాధినందితుం డగుచు బుణ్యలోకంబున క్రరిగె నాశిని 
వరుండు దన్ను వారించిన వారల నుద్దేశించి యఖభిమన్యువధ (ప్రకారం బుపన్య 


శించె నప్పుడు మననై నికు లిట్టు దగునే 'యనువారును గోవం బేమిసే 


1ఎయూకక వః 


1. కాదే ధర్మవరు లయి యభిమన్యు నువి తంపు చంపు చంపిలే యని. వెక్కు 
తాళపత్ర ,|[ఏతులు, 


F 
శ 


గ. కతమున ఎట. ల. శ. 2, నువ్వై, సుమ్ము = అనిపాఠములు.. 


1. బున నుండగలావాడు-వ. శ. ష్య బున కరుగం గలవాడు.ఓ. తం ఈ. ల యప. 
చెక్కు. తాళపత్రవ్రతులందు లేదు. శ, పరుండై _- న,న, వ. శీ. ణవందితు డగుచుంల. 





975. 


ద్రోణవర్వము _ చతుర్గాశ్వాసము ఫ్‌ 


యింప దనువారును నతనిచేతం బడినవాం డుడుగునే యనువారును నిది 
విధివళంబు పొమ్మనువారును వై రనిన విని ధృతరాష్థ్రుండు సంజయున 
కి ట్లనియె. 


గురుకృతవ ర్మాదిరథిక 

వరులకు నవిజయ్యు( డై_నవాయడు శినివరుం 
డఉరయ(6గ మహోద్భుతం బ 
క్కురుివరుచే నాత( డి ట్లగుట నూతనుశా. 


ల. న్‌ ప జే ఇ ' ను అన జ్‌ 
భంది యుడు ధళరా స్హ్రునవ నెల్యాతీవరా భొవోకాలోణంటు చెన్నుథి 2= 
సం. [191 


. ఆనవుడు నత డమ్మహీపతి కి ట్లను దీనికిం గారణంబు గల చాకర్ణింపుము 


సోమవంశిీవరుం డగుయయాతినందనుం డయినయదునికులంబున జనియిం 
చిన జేవమీఢునకు. బుట్టినళూరునికొడుకు వసుదేవుండు _ రూవగుణంబులం 
(బసిద్దుం డై "వెరుంగుచుండ దేవకుం డనుభూవల్ల భుండు దనపు తికి దేవకీ 
చేవికి న్వయంవరమహోత్సివం బాచరించిన నవ్వనుదేవునక్తై యయ్యాద' 
వాన్వయజాతుం డగుశిని యవ్వనిత. బరా కమంబున 'దేరంగూడిన రాజ 
లోకంబు 'దొడరి పోరంజాలక “నిలిచిన సోమదత్తుం డొక్కరుండును 
బోక వెనంగె నయ్యిరువురు నొండొరులచేత విరథు లై కృపాణంబులు 
గొని ధరణికి లంఘించి పోరునెడ నయ్యదువీరుం డా[కమించి జాపఫ్లిక 
తనయుం గొప్పు వట్టి యొజగం దిగిచి యనుకంపపింపునం జంప నొల్లక 
తన్ని విడిచినం బోయి సిగ్గుపెంపునం దల యెత్తి తిరుగ చేరక వనంబున- 
కరిగి వారు నుద్దేశించి "పెద్దకాలంబు దపంబు సేసిన నప్పరమాళప్రరుండు 
(పత్యతుం బై వరంబు వేండు మనినం డత్కాలంబున్తకుశిసీయును దదీయసు 
తుండును గడచనుటం జేసి శినిమనుమన్సి.ననిం బడ వైచి తన్నం జాలు 
| = థ్‌ : | అ 

1. విజేయు డైన _ల్రుభో, మ చెక్కు (పతులు. 2. వీర్గుని చేత నిట్టకుట - ఇ. 
ఉ. ఊగ పఐరో, వా, 

. కరుం డయిన _ కొన్ని (పతులు, 2. వంబు గావించిన _ కొన్ని (పతులు, 
8. దెరలి చాలక నిలిచిన - ర; దొడరం జాలక = కొన్ని (పతులు, క, విచ్చిన_వ, 


585 శ్రీమదాంధ్ర మహాభారతము 
లో 


తనయు ీసీవలయం నని యడిగిన నద్దేవుం డట్ల యగుం గాక యని యాన 
తిచ్చి యంతర్హైతుం డయ్యె' దద్యర।| పభావంబున భూరి, శవుండు సాత్యకి 
నిట్లు నని చెప్పిన సాంవికేయుండు గయ్యం బటమీంద నెట్లు నెళ్లె 
ననుటయు సంజయుం డతని కి ట్లనియె. 


276. ౪, సౌమద త్తి యిట్లు నచ్చిన దదనంత 
రంబు రథము సింధురాజుేచెనకు 
నరుండు 2నడపం బంచె నారాయణు నపుడు 
గురుసుకాడిరథికవరులు కిన్ఫపుండు. 


277. వ. 'బరవనంబు సేసీ యడ్డపడి రట్టియెడం గర్భ సొత్యకులకుం గయ్యం బయ్యె 
న_క్రెలలగు వివరించెద వినుము కృష్ణుండు |తికాలవేది యగుట దనతమ్ము 
నికి భూరి ళవులీవలనం బుట్టు నెడరు తజం గెటింగి తొలునాంటిరా తి నిజ 
సారథి యగుచారుకునితోడ. కిఖార్డుని| పతిన చికపం బూని పలుకునెపంబున 
మనయరదం జాయితంబు *నేసికొని యెల్లి గయ్యంబునకుం గొని రమ్మని 
చెప్పె నప్పు 'జెట్టియడియాలంబులతో. బాంచజన్యంబు పూరింపం గలవా! 
జై పలికె నాచందంబున నంతకుమున్న యానూతునకు నేతేరవలయు 
తడవు గనుంగొని శంఖంబు పూరించిన వాండును "శై బ్యసుగీవమేఘ 
పువ్పవలావాకంబి లను వాసాంబుల వేగంబు నెఅయ మజఖయం బొలుచు 
గరుడ కేశతనంబు (గాలం దేరు శత్కాలంబున కొదవ నాలంబులోనికిం--. 
చెచ్చిన నయ్యచ్యుతుండు మెచ్చుచు నాశె_ నేయున కిచ్చినం జూచి కాంకే 
యుం డచ్చెరు వందిన నతనికి నవ్వధంబు గొంత సూచిఎచె నిట్లు సాత్యకి 
సన్నద్ధుం డై. 





278.-జ. వచాను సాహాయ్య మాచరించు 
కాతుకంచున చేత్‌ గర్లు: డతని 


2 కలకాలం నాకాభాయనాననాుననిమునాను..?- అనాలా. న 






క్‌. గృప నేయవలయు నని - కొన్ని (పతు 


లే గ 
276. 1. కడకు అ. ఐ. లి. బనువ బకిచె = అ. ట. ఇ. చాత్ని కూడి - ఊ, ఏ. 


గ తా 


ల్లో. 1. బవరంబు = అ. ఇ. 9. |శవసుని కొన్ని పతులు. శి. బార్గుని (డు) పట్షిన 
EE EC థ్‌ ఏ 
[ప్రతిన శా కొన్ని (పతులు, ల, చేనుకోని అల “క్కు తాళ షత (పతులు. ఫ్‌, క్‌. స 
ం సుగ్రీవ శ, పష. కొన్ని (పతులు. క 


ద్రోజపర్వము .. చతుర్దాశ్వాన్నము క్ర 


నధికసంరంథభమునం చాంతె నక్కిరీటి 
కనీ జనార్జనుతోడ ని ట్టనియె నగుచు, 


£79. క. భూరిళవుండు సచ్చుట 
, న్వైరింపక సూగసుతు(డు సాళ్యకితోడం 
భోరం దొడంగ మనము వి 
చారింపక 'యయవలయు సరిగొనకుండస్‌ . 


వఏ0. ఆ. ఆనుండు 'నతడు సాలు నశనికి నాచక్ర 
, రతకులు గడంగి రయము మేెజయం 
గదిసి తోడుపడిరి కావున నక్కడి 
చింత కివలవ దని మురాంతకుండు. 


£91, వ. తేరు వైంధవుని కేదెనకుం దటిమె నప్పుడు శై నేయరాధేయులపో శెల్ల 
వారును కివెలంగుపడి చూచుచుండి శర అ్రెజంగు సంగరంబు సురానుర 
గంధర్వులయందునుం గలుగదు విను మట్టు పోరిపోరి యన్నా రాయణాను 
బొండు, 


=: కద్దు సొత్యతీతో యద్ధంబు నేన యోఢీపోఖుట ?_ 


సం, 120. 


252. చ. నిరుపమశ క్రిం గర్జుమెయి నెత్తురు వజ్టుగం జేసీ నూతునిం 
దురగములన్‌ సీడంబు వెన (ద్రుంచి రథంబును నాతపతముం 
దర మిడి నుగ్గు "సని వనుధావర తమ్ములు రాజు జూడ న 
ప్పరుషత నూచి చేయం గలపార్చివు లాతనిం జుట్టుముట్టినన్‌ ॥ 


ననన ననన 


279, 1. యేయ వలయు, 'యెగ్గువ వలయు = అని పాఠములు. 


గ శ 
260, 1. నతడ సాలు = కొన్ని (పతులు. ౨, మాను మనె మురాంతకుండు ఈ ఇ. బి. 


281. 1. దిక్కునకు = వెక్కు పతులు. ౨. వెగడుపడి = చ. 8. రక్తెరంగున్‌ నంగ 
రోంబు = ఏ. ఘ, ద. న. వ, 


వ్ర 


255. వ, 


286 త, 


శ్రీమదాంధ మహాభారతము 
UU 


లౌ 


. కరవేగము రథ1గమన 


స్పురణవిచితతయు మఅయం బోరి యతం డ 
య్యరదములగములు సుడివడ. 
"దెరల మరల: బఐజవం జేసి దిపెంచె నృపా. 


. అనుటయు ధృత రాష్ట్రు(డు గృ 


ష్షునిరథమును రథ్యములును సూతుడు నగుటళా 
వినివరునకు నుత్చాహం 
బనూన మయి చూవె యంత యధిీకుం డయ్యెన్‌ 3 


అనిన విని సంజయుం డతని కి ట్లను నట్టియెడ మున్ను చారకుండు శేరు 
చెచ్చుసంరంభంబు సూచి యది కృష్ణునిపను పని మెలుంగని వా డగుట( 
గయ్యంబు గజిబిజిగా దలంచుచు 'వానిపిన్న తమ్ముండు మేలిమిరథంబునం 
దగు తురంగ౦బులం బూన్చిళొని వివిధాయుధంజు అమర్చికొని శేతనోద్ద్యోతి 
తంబు నేసి యారథంబు వచ్చినజాడ చనేతెంచి సన్నిహితుం డగుటయు 
సాత్యకి సముచిత యేబుగా నయ్యర దం బెక్కి.. వికమాటోపంబు సూపు 
కచుండ రథాంగీధరుని సారథిరథసహితంబుగా నతనికడకుం జనియె నీకొడు 
కులు కర్టుం గల్పితరథోదర్డుం గావించి రనవుడు నాంబికేయుం డట్లు 
కిరీటిం గలసి భీముం జేమి సేసె నని యడిగిన. 


ఆతనికి సంజయుం డిట్టు లనియెొ. గరు 
చేత నవమానితుం డయి చన్న (6 బోయి 
పార్గుపాలికి నరిగియు. బలుక కుండ 
గినుక కేనెరియుమనంబుతో మనుజనాథ. 





28కి. 
264, 
285, 


286. 


1. వేగ ఊ. ఏ. ఐ. 


1. క ౦బయ్యెన్‌ - కొన్ని (పతులు. 


1. బగునయ్యరదం - కొన్ని ప్రతుల: 2. చుండె _ కొన్ని (పతులు. 8. పాణి = 


కొన్ని (పతులు, 


a) 


1. గదిరివమనముతో _ జౌ, చ, వ. లీ. ళ.చ. 


గ 


267. 


288. 


289. 


290. 


291. 


ఉ. 


ర్‌, 


వ, 


MN. 


(ద్రోణపర్వము _ చతుర్గాశ్వాసము 541 


. పదంపడి తన్నాసూతప్పుత్రుండు పలికినపలుకు లాఫల్లునుతో నుగ్గడించి వానిం 


దొడరి యే నెల్లభంగులం బరిమార్తు ననిన నాతం డవి నాచెవి సో(క 
నాడుట నన్ను. బలుకుట గాక నీకుం బని యేమి నీ వటుండు మని పలికి 
రాధెయురథంబున కభిముఖుం డై. 


“వమిర కర్ణ భీము నటు లేటికి( దిట్టి తతండు దోల సి 


-గ్రేమియు లేక పాజునెడ నెవ్వరు దిట్టిరి నిన్ను *గెల్పు సం 
(గామములోనం కీదప్పిదము గల్గిన యంతన యింతగర్వ మే 
లా మును ని న్నెలుంగమె చలంబున సాత్యకి యిప్పు గాల్వే, 


కాలుపును నోటమి!యును నని 

గలుగవె *యెడవెట్టి యెట్టిఘనులకు నిమ్మ 
బలుకుదురే తగువారిం 

దులువా నీికులము గుణము. దోంభెం [బజకున్‌ | 


ఇంతవట్టును 'వెలారింతు నీమాటలు మఅవకుండు మిదియునుం గాక 
నాయసన్నిధి నధర్శ్మంబున _నభిమన్యువిల్లు దునిమితివి దానికి నీవు 
గనుంగొనుచుండ ధర్మో వకారంబున వృష సేనుతల దునుముదు మజియు 
నీతోడం గూడ నప్పు డప్పాపం జాచరించినవారిని నిన్నును నెట్లు సేనెదనో 
యటు చూడు మని పలికి తణీమిన మననై న్యంబు లజిముజి నతన్నివై ( 
గవిసిన. దత్సమరవిహారంబు చారుణ ప్రకారం బియ్యె మిహిరుండును 
ముందరళ్ళి యగుచు వచ్చె నాసమయంబున సుయోధనుండు రాధేయున 


కి టనియి. 
లు 


శె నేయుండును ఖీమనేనుండు నిరుదెన రా నర్జును(డు సింధురాజుదెనకు 
నేడె అం దటిమెడు నింక నొక్కించుక |పొద్దాంగి వెనంగినం (బొద్దు చాను 





287. 
289. 
289. 


290. 


1. సోకంబల్కుట - ఉ, ఏ. 
1. గాలు -ల.వ. శి. 'బెట్టిదము యు ఓ దప్పిదరి = నం. 9, 


1.యిమ్మెయి - జ. బ. వ; యనిలో-ఆ. గ. యు. 2. నూరులకు నిట్టి కటు(ణ)కవ 
చనముల్‌ - ఆ. ఊ. గ. వ. లి. కొలదిగుణము = ఓ. ద. వ. వ. 


1. (కమంబున వ న గ 


542 


292, వ, 


29కి. చ, 


294, వ, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
లీ 


న_స్తమించెడును నీయట్టిజోదునకు శల్యుండ.ను గురునందనుండు గృపుండు. 
దుళ్శ్ధాసనుండు నేను. దోడ్పడ నతనికి కేయార్చవచ్చునె చేటుళాల 


మెన( |బతిన వచె శేనంతియ తనతోడి 
6౬ 

వారసోదరులును వీరు ననిన 

నేల యెల్ల మనమ యేలుద మి శ్తటి 

నలువు6 వీజలముం జాపవలయు నీవు, 


అనిన నూతనందనుం డమ్మానవపతి నాలో కించి 


అనిలతనూజువాణముల నంగము లొల్లను జాల నొచ్చె నై 

నను నను మీట వచ్చునె రణంబునం గడికి మేడినీళశుమ 

న్నన గలోమేటిబంటు (పథనంబున కీనితలు నేయ కున్న నొ 
ప్పునె యని. బేర్పువా.డ నట భూవర దె వమ చేర్చు నావుడున్‌., 


ఆతండు [పీతుం డయ్యు నయ్యవసరంబున భీమసాత్యకినహోయుం. 
డగుశానవ్యసాచి గాడ్సు తోడు గల యగ్ని దేవుండునుం బోలె దేజరిల్లి 
భల్లాదివాణంబులు నీబలంబుల చై నిగిడింవ6 జతురంగంబులయవయవంమిలు. 
జామరచ త్ర కేతుళ కలంబులు( గోదండగచాదండాదహే తిఖండంబులుం. 


గీడ్చెరసి పాలునెత్తురుశేటులం 'దెట్టువలు గను నట్టియెడ దుర్యోధన 


క్ర శ్ర వృష నెనశల్యకృపాశ్వశ్రామలు గడంగి తమతోడన తలుముజయ్మదథుం. = 
బిలిందికి6 దోచికొని (వొద్దు లావునం కేవ యెక్కి. యక్కిరీటిం చాలక్‌ 
త్మీవళరంబులు వరగించిన నవి యతం డొకొక్కటిం బెక్కుతునియలు 
సేయం దణీమి యందు నొక్కుమ్మడి నొకొక్కరుండు “పెక గ్రామ్యు 
లమ్మధుసూద నధనంజయులతనువులం బఆఅపిన నన్నరుం డుజక యొక్కొ 
క్కరినిం బెక్కునారా చంబుల కీ సుక్కించి. 


న rE 


బలి. 
౨00. 
29. 


1. నంత నతనితోడి _ శ. మ. కొన్ని పతర్‌. ల్లీ బలము _ కొన్ని (పతులు. 


1. బంటనన్ను - వ. ల్ల వింతలు _ ఓ. మ. స, ళ్య, లీ. చూచెన గాక - ఐ. ఒం 


1 


1. తోడ్పడం గల _ కొన్ని ప్రతులు 9. నొప్పించి _ ల. "పెక్కు (పతులు, 


'దోణపథ్యము _ చతురాళశ్వాసము ర్తి 
నే థు 


_2 కర్ణాద్దునుల ద్యాంద్వూయద్ధము == 


సం, 7.120 


బైలిక్‌ క. సింధుపతిదెసకు మదవ 
" త్పింధుఠగతి. గవియం జూచి ధీరోద్దతిం గో 
పాంధీమతి నడ్డపడియె వ 
నుంధర |గక్కుదల సూతనూనుం డధిపా. 


296. వ, అప్పుడు. 


97, ఆ. పదియుశేనునిశిశబాణంబు లర్జును( 
డనిలనందనుండు శినివరుండు 
మూండుమూం.డు మేలు(గువాడితూపులు మేను 
గాడ నేయ నొచ్చి కర్టుండలిగి. 


298. క, ఆఅఖువదియలువదియమ్ముల 
'నెజంకులు నోనాడ నేసి నిలిపి తనరయం 
'బెజింగించె . నువ్వురకు న 
_త్తెణిం గద్భుతరసము వెల్లి, చేల్చ జనములన్‌. 







_అ. నరుడు నూయు'తీ[ వళరముల నయ్యోధ 
వరుశితనువు నారి దోప 

నాత డట్టినూటు లె దడరించె న 
'ప్వగమునకు రోవవివళుం డగుచు. 


800. 


న్‌ 


ఆపీజయు(డు గర్హునివిలు 
-వావిరిం దునుమాడి విపులవవను నవజా 
భా!ీవిష్టము శసి యతని 

జీవము గొనునట్టిఘనవిశిఖ మె సె వడిన్‌ . 
నటకమ టు మునలలట్‌ 


295. i గతి = టం. తు, ణ. ర. 


299. 1. దివ్య - ఆ. 


శ్ర(0. 1. విధు జేని యాతని - కొన్ని |పతులు. 
ణి 


గడీ భ్రీమదాందధ్ర మహాభారతము 


8(!. వ. అది యర్దచం|దసాయకంబున నళ్వశ్ఞామ [శుంచె నంతం గాంచనభాసితం 
బగుశరాననంబు గొని రా భేయుండు రయంబున( దీ వళరంబులు 1వరగింప 
నర్జునుండు నిలునిలు కర యర్డును నెటుంగ వే యనుచు ననేకచండళాండం 
బులం గప్పిన గర్టుండు నిలునిలు మర్దున కోర్టు నెఅంగవే యనుచు నతని 
ీబహుపటు![ పదరంబులం బొదివె నట్లయ్యిరువురు నొండొరుల కద్భశ్య 
మూర్తు లై మర లగ్గింపం బోరుచుండం గౌరవపతి తనవారి నెలుంగ త్రి 
కర్గునకు దోడ్పడుం డని వనిచె నక్కొలందికిం గిరీటి గోపాటోపంబున, ' 


802. మ. తురగ వాతము. శేగూల్చి నూతుితనువుం దున్మాడి విద్వేపి. భీ, 

కొరనారాచపరంపరాని వాతి కినంగం బారి నొందింప నా 

తురు డె కరుడు దర్పహీను. డగుడున్‌ [దోణాత్మజుం జయియో 
ర్‌ాఆ a) a) 


త్మరథస్థుండుగం చేసి యేసె విజయుకా మ దేకుండుం దోడ్నడన్‌. 


808. 3. కృపుడు వృషసేనుండును వారిగెడన కూడి 
పార్టుతనువునం దూపులు వటిసి రట్లు 
పొదువునలువురపిలు(దను 'భొంచి సింధు 
వరుడు నిగిడించె నమ్ములు నరునిమీ6ద.. 


శ04. క. గురుతనయ | పముఖర థిక 
వరులభుజావి[కమంబు వారించుచు ని 
ర్భరరోషమునం వార్జుండు 
శర౦దు లజీముఆి నిగిడ్చె వై ంధవుమీందన్‌ ఇ 








కెర5, వ. ఆసమయంబున సుయోధనుండు సేనలకుం “జేయి వీచిన నొక్కుమ్మడిం 
గవ్వడి. గదిసి వివిధ హేతి-వాతంబులు మేన నించి నొంచినం గలంక లేక 
కడంగి. 

801. 


ఓ. దొరపలగ = పెక్కు ప్రతులు. , 2. బహువిధ [ప్రదృరంబుల - "వెక్కు (ప్రతులు. 


809 1 [ద్రుంచి _ ఉ.ఠ. లైతలయుం-ల. లి. ను[గవ్యా ప్తి నొందింప- అ. గ. వ; 


చార ందబు నొందింప = ల. 


808. - 1. బొదివి, పొంగి - అని పాఠములు.” 


(62) 
806. 


807. 


808. 


89. 


810, 


811. 


07. 
810. 
811. 


వోజపర్వము _ చతుర్దాశ్వాస్థము రటల్‌ 


శా, గాండీవంబు గుణంబు ఘోరరవ మాకాశంబునం బర్వ వే 


వ. 


ర్‌ 


క్‌ 


క్‌, 


దండస్యందన ఘోటకంబులు మహో (స్త్ర! కూరపాత౦బుల 
న్టండీభూతములు కా విచారితములు నృగ్నంబులుం గా సము 
ద్దండుం డై యడరం గలంగి పఅిచెం దత్రె నన్యసంతానముల్‌ | 


ఇట్లు |పచండమూ ర్తి మొ మధ్యందినమార్తాండుండునుం బోలె వెలింగి 
వివ్వచ్చుండు వియచ్చరుల *కచ్చిరు వండించె వెండియు దొరలందటు 
నొక్కటం దజుమ నతం డదల్చి యమ్ములవెల్లిం చేల్చి తరల్చి దీప్తభాణ 
న అనాదో 
పాతపూర్వకంబుగా జయ దథునకుం గవిసిన నమ్మ వహోరథుండు. 


"పోనక వాయశేతనగాం 


డీవములం శార్గుమె( గడిందివడిన్‌ నై 
న్యావళియు దేవతలు నొ 
నావిధముల( బొగడ నాంజె నారాచంబుల్‌. 


వీజయుం డతనీవరావా 

ధ్వజమును సారథిశిరంబు ధర నొక్కట న 
క్కజముగ6 బడ చేసిన నీ 

[పజ తామరపాకునీటిభంగిం దలంశెన్‌ , 


[(పాణములు గలుగునంతకు( 
(దాణపరాయణత నీదురథికో త్తము ల 
&ీణీజవమున( (బసారిత 

వాణు లగుచు నతని కడ్డ పడిరి నశేం|చా. 


వ, ఇఫిషిధంబున( "గ పాళ్యశ్రామళల్యవృష సేనులు చెంపు చెసి వై ంధవున కడ్డ౦ 


+ థి 
1. నచ్చెరు వందించె - ఈ. డ. ణ. దీ, ప ల, వ. 


జైనం జూచి యానవ్యసాచి యతని. దెగలీజూడ చెడ గానక యవుడు 
గఆఅచుచు. [బొద్దుదిక్కు గనుంగొనినం గేళవుం డి ట్లనియె, 


1. బువంబున [చలిత = ఈ, వ, 


i. గర్తాశ్వత్తామ = ఉ, ఠ, బి జూడ గానక = ఉ. బొ. ఘంఠరఠ.డ,వ, 
ళా @ 9 వ 





రకీరి బ్రీమదాం ధ్ర మహాభారతము 

812. ఆ. చక్రం జలము వినగ జన దింక నినుండు ప 
శ్చిమధ రాధరంబు చేర బోయె 
దీని కొకయుపాయ * మేను గల్పించెద 
దానం జేసి కాని *చాయ వడండు. 

లీ18. వ. అది యెయ్యది యంేని, 

ల14. క, ఇనమండలంబు మజువడ 
నొనరించెద( దమము పొండవో త్తమ యది [గుం 
కినచంద మెన నై ౦ధవు( 
డును గౌరవయోధులుం గశేడుం [బమదమునన్‌. 

815. వ, (పతిజ్ఞైభంగం బయ్యు నని కయ్యంబు కడంక దక్కి. విచ్చలవిడి 1నొండొరుల 
మెచ్చుచు( బొంగి చెలంగుదు రవ్వుడు నీపూన్కి. దీర్చికొ మ్మని పలికినం 
బరా క్రమంబు సవ్యాజం బయ్యె నని మనోవ్యథం 'జెందు సవ్యసాచిం గనుం 
గొనుచు నమ్మాధవుండు మాయాతిమిరంబున6 దిమిర టైరిం గప్పిన. 

816. క. అది రవి 1గుంకుటగా గొని 
మద మెసకం బెసంగ నార్చి మనవై న్యంబుల్‌ 
వొదలం దల యె త్తి వార్దా 
స్పదమతి సింధుపతి యపుడు పడమర నూభెన్‌. 

లీ1,. వ. తదవసరంబున. 

ల!2. 1. చలము పట్టి వెనగ-ఒ. వ. ౨. జాగింజౌ. సం ళ్ళ; చెలగి - ట. బ. వ. జాల-వ. 

8. మే నొనరించెద -అ. ట. ఈ. ద; మేను గావించెద - డ, వ. 4. డాయప(బ)డడు = 
ట. ప. న, వ. 

814, 1. డున్‌ ముద మొదవన్‌ - ఊ. ఏ; డున్‌ (బియమలరన్‌ _ గ. ద. న, 

815. 1 నొండొరువుల - కొన్ని పతులు. [| 

8:6. 1. (గుంకిన చందమై - జా. 

817. 


1. తదనంతరంబున _ కొన్ని (ప్రతులు, 


ద్రోణపర్వము _ చతుర్దాశ్వాపుము గ్‌ 


8158. ఆ. "ఎలమి( చేరిమీంద నిలుచుండి పడమర 
అ తి చూచుచున్న యిద్దురాత్ఫు 
69 2 ఎ 
మ స్తకంబు దునుము మసలక యని యర్జు 
నునకుం జూవె సైంధవుని మురారి, 


జ అద్డుశు(ఢు సైంధవుని లతల దునుమునీ $= 
సం, 712101 


819. క. అతండు గని గంధ మాల్యా 
"ర్నిత మె దొన మెఅయుచున్నశితళర ముగో 
ద్దతి నేయ డేగ పులుంగును 
గతిం గొనుకియ నది హారించె (గక్కున శిరమున్‌ . 


20. వ. అప్పుడు సత్వరుం డై. 


ఏవీ1. ఆ. శొరి పార్ధపార్థ నై ంధవుతల యిల 
బడిన నొప్ప దది నభంబునంద 
నిలువ "జేయు మెను నీ కెటింగించెద 
న శ్రెజంగు చెలియ ననిన నతండు. 


829. క. పటుశరముల మీందికి డా 

పటికిన్‌ వలపటికి నపరభాగమునకు ముం 
దటికిం జదల నడె !సము 
త్కటరయమున శిరము గందుక | కీడ గతిన్‌ , 


8998, వ. అటియెడ. 
౬ 


824. క. మాయపుంజీంకటి విరియుడు. 
దోయజమిత్తుండు మగుడం దో |బిజకు( గో 





818. 1. ఎలమి చేరు మీడి - కొన్ని (పతులు; బలిమి శేరి మీన్య- వ. 
లిల్లి]. 1. నీనుడు నతడు _ కొన్ని |[పతులు. 


వీవిది, 1. ననుత్కటరయమున _ ఈ. ఒ.ఉ. జొ. క. ఘ.నయ.ల.న,ళ. 


1 


$48 


825. 


826, 


27, 


828, 


829. 


§ 4 క్ష్‌ 


శ్రీమదా౦ త్ర మహాభారతము 


పొయత్తు ల కేలంబుల. 
దేయంగలవారు గడంగి కళలితజాణములన్‌ . 


, నరు. బొదివి రతండు వారల 


యురవడి వివిధా స్త్ర శతుల నుడుపుచు నీంగిం 
సషిరుగ మును నడుపుచుంజెడు 
శిరమును 'నేమరక యుండ జితస్ఫురణన్‌ : 


. ఇ ట్లళ్యాశ్వర్యకరణ పరిణతవాహుపీర్యుం డ్రై వి[క్రమవిహారంబు సలుపు 


చుండి, 


: దనుజవె ర మెంత దడ 'వింక నిలుపంగ 


వలయు సీంధురాజుతల నభనమున 
నెచట వై చువాండ నేమిటి కివ్విధ 
మా-చరింపవల సె ననిన నతడు, 


. వినుము వృద్ధకత్రుం డనుసింధుదేశారీళు(డు సంతానీకరతపోవిశేషంబున 


నీజయ దథుం బడసె నితండు కుమారుండై_ వ ర్రిల్లుసమయంబున నొక్కనాం 
డళరీరవాణి వీ(డు సం|గామంబున 'నేమణి తల దునుమం బడు నని ీయాబే 
శించిన నతం 'జెల్లవారును విన వీనిమ స్తకంబు మహింబడ నెవ్వ( డేనె 
వానికిరంబు ీశక్షలశతం బయ్యెడు మని తనతపంబు బలిమిం బలికి యశనో 
బట్టంది గట్టి వనంబునకు నియతుం డై యరిగ నట్లు గావున, 


. ఈకల పుడిమిం బడనీ 


కాతనితొడ మీంద వై చునది యావని వి 





1. చలంబున - వ. వీ. వ.స.ళ,. 2. చే వాడి వెనన్‌ - రు; చేపారి వెసన్‌ = 
కొన్ని (పతులు; శితవిశిఖములన్‌ _ అ. ఆ. వ. 


1. దిరముగను నిలుచు నట్లుగ = ఊ్వ వ.  ” 


1. వొక్కొ జ జ్‌, డ్‌. 


1. కరతపో _ "పెక్కు (పతులు; కరణతపో _ వా. వీ. శవ. 2. ae = 


= చట లి, నూరువయ్య అయ్యెడు మని2 యు. న. 


శీ80. వ. 


శ్రీక్ర1. తే. 


శిలల, క, 


398. సీ. 


[దోణపర్యము _ చతుర్తాక్వానము £49 


ఖ్యాతం బగుపాశుపతము 
చేతన యగు6 గాక యొంటం జెల్లునె మనకున్‌ . 


ఆవృద్ధత తుండు శమంతపంచకనమీపంబున నుండునీశ1వమ్ముహానీ 


.యాన్త్రంబు నాశోయింపు మనవుడు నర్జునుం డట్ల కాక యని భ_క్రియు క్షం 


బుగా నియకమకిం దత యోగం శా చరించిన నద్దివ్యసాధనంబు సాయక 
పరంపరాకారం బయి యాశిరం బట గొని చని తదా [శమ చ్వార ౦బు 
ిసొచ్చునప్పు డజ్జనపతి జసయు క్తుం డ్రై యుండ నమ్మవో(స్త్రంబు *మావో 
త్శ్య్వంబున నమ్మ స్తకం బశనితొడమీ6ద(6 బడిననతండు తదియస్సర్శ్భంబున 
నెణింగి దిగ్గన 'లేచుచుం (దోచిన నది భూతలపతితం బగుటయు, 


పగిలి యాతనితల నూలు 'పజియ లయ్యు 
శారి విజయుని నగ్గించె సకలభూత 

ములు మహాద్భుతరసమున మునిం నపుడు 
సంహారించె నయ్య( స్త్ర మాసవ్యనాచి. 


ఇవ్వీధమున నై ౦ధవుతల. 

గవ్వడి యట నడపుళ క్తి గనుంగొని సేనల్‌ 
నిషా గందె మనంబుల 

[కొ వ్వడంగెను దొరల 'కెల్టం గురువంశనిధీ. 


నై ంధవుఘోరక బంధంబుదల యిల బడునంత కును చేరివెన నిలచి 


మటణి కూలుటయును విస్మయము గాపవించెం జూవటి కట్లు పార్టుండు |వతిన 
“నలి పె 


నీతనూభవులు గన్నీళ్లులు దొరంగ నత్యంతళోకము. బొంది రచ్యుతుండు 
నన్నరుండును బరమానంద కంద తాత్సు లై రతృణ్‌ ననిలసుతుండు 





880. 


B81. 


1. వమ్మహీయాన్ర్రంిబు - వ. 2. ఫౌనుపు నప్పుడు - కొనిగ్షీ పతులు. 8. మవా 
త్యంబున - ఆ. ద. ™—™ | ఖ్‌ 


యు. [వయ్య లయ్య =వ, దొ. ఠఈ.త. బ. వ. స. ళ్ళ; (బద్ద లయ శక (వతులు. 
2. నుగగ నుపనంహారించె = ఆ. ఇ.” క 


క్‌క్ర0 శ్రీమదాంధ మహాభారతము 
4 


ఆ. నలిం జెలంగి సింపొనాదంబు సేసిన 
విని యుధిస్టిరుండు విజయు పూని. 
!వఇెజయు శుబజీంగి వార్ష నిర్భరాక' ఎలి య మ్య 
ల 
నులసి లి రతనియోధు లల. 
య య 


009 


ీ84 వ. అచ్చట నొడ్పులు: దూర్యనినదంబులు( "జలం దద్భలంబులుC బరమను 


(పమోదంబునం బొందె నని సంజయుండు స్పై ంధవవధ| పకారంబు ధృత 


రాష్ట్రన కిటింగించె నని చెప్పిన జి_త్తంబు గాతుకాయ త్తం బగుచుండ 
నటమీ(దివృత్రాంీతం బెజింగింవు మనుటయు. 


885. ఉ. లిందు కేచిచాత్మనాద మయపీఠచతుీష్కలసద్విహారని 
స్యందినుధాకృ్ళతీ పరమసౌఖ్యవిధాయకచిత్స రూప ని 
ప్పందనిరంజనాస్థ్ర లితశాళ్వత నిర్భల వై భవా నువో 
నందరవై కేళాత్మలయన క్రమనిష్కల బోధపుష్కులా. 


886. క, ఆ స్తికచేతస్పహితా 
కౌ స్తుభరత్నా స్థిమాలికా!శబలితన 
త_న్తల సుమహితనిగమ 
(1పన్తవనీయ[పకార *వరమోచారా. 


857. మాలిని. [కుతిఫలరసభావ స్తుత్యమూ ర్తీ నతా ర్మి 


(పతిహనననీ శాంత (పౌఢ హాలావినో దా 
ls య నను మాత 


లికిక. 1. నెరువు పెరిగి _ఉ. ఊ. ఐ. ఓ. ఘ, వ. వా.- 

వ్‌ఫిశ, 1. తంబు వివరింపు మని = కొన్ని (పతులు. 

885. 1. విదాత్మనాద _ భాకూ. శ. కొన్ని ప్రతులు. 2. రృళ సద్విహార - ఉ. ఏ. ఒ. 
ఘ.ట. క.డ ణ. లె. యితపస్వరూప ఈ. ర్మ న. ళ్ళ. 4 తాంతలయన = 
ఇ. క. ఘ. రడ. త. మం.ర. ల. స. వాళ్ళ; కాంతి- రు. న. 

కి. 


1. వలలిత _ఐ. ఇ; శుభతర = త. 


౨, వరమోంకారా చ. భాకూ. శో; 
వరమామోదా . ట. 


శ్‌ 


ద్రోణ సర్వము అ చతుర్దాశ్వా సృము 551 
య్రుతభువన విశానాహీన కనిర్వావా మోహ 


వ్యతికరతిమిర పధ్వంసోనాదీపరూపా, 


గద్యము. ఇది (శ్రీమదుభయకవిమి త్ర, కొమ్మ నామాత్యపు త్ర 
బుధారాధనవిరాజి తిక్కనసోమయాబి [(పణీతం బయిన శ్రీ) 
మహాభారతంబున [దోణసపర్వంబునందుం జతుర్రాళశ్వాసము. 





క... 


80. 1, నిర్వారమోవా -స. ౨, నోర్టీంపరూపా _ ర, 


శ్రీమదాంధ్ర మహాభారతము 


(దోణపర్వము - పంచమాశ్వాసము 


1. కు (శ్రీ ధామలసదపాంగ 
వ్యాధూత।| పణతదురితవర్గ !నిరోవా 
ద్భోధాత త్రిక 2ిదేవః జగ 
దాభారవివోరనిపుణ వారివారనాఛా. 


జ 


స్త కజ్లాడ్డుశులు నల్లావంటు లొనరించుచు ధర్భ్రడాక్‌డ శదుగుచుండుటు := 
సం, లల్లీ! 


8, వ. దేవా వైళంపాయనుండు జనమేజయున కి ట్లనియె న ట్లద్భుతోచారం 


బగు నరీనారాయణుల వ కిని వెటంగంది ms 
యుండు సంజయుదిక్కు గర బ్‌. 


ల క. ఇప్విధమున సె వి ౦థవు:ః డా 

క్ర వ్వడిశీచేం బడిన పిదప గొరవు 7] మై. 

రవ్వా ర్త నెవ్చు మనవుడు 

నవ్విభునకు నాతం డిట్టు లనిళయె నరేం|చా. 
eR పము మ 


1. 1. నిరీవా = న; నిరీవో _ వ; నిరోథా _ అ. ద. న; నిరాసో. ఈ. క. ణన, 
2, దేవా న, క 
ది. 1. తోత్చావాలగు _ ఇ, 


2, నారాయణుల 'వివోరంబు _ చెక్కు (పతులు. 
లె, విని యాంవికేయుండు _ మ. 


a 


తి 1. చేజన్న వ. ౨, లేమె . ౪. కీర వ్వార్హలు 'సెవ్వు మనుడు ౬ కొన్ని (వతులు 


స 


దోణపర్యము _ సంచమాళ్యాసము ర్‌క్‌కి 


స అట్లు పాండవబలంబులు పొంగి కడంగి కుంభథసంభవుమీందం గవిసి కయ్యంబు 


క్షా నాసమయంబున నిక్కడ, 


చ. కృపుడును |చౌణియుం గిడ్డంగి |కీడిపయికా శరవర్ష ముల్‌ మహో 


(గపురభసంబునం గురియంగా నవి మాన్చీ యతండు వారలం 


* గుపితుండు గాకియుకా విశిఖకోటుల నల్లన కీళప్పో పెల్లునం 


గృపునిళరీర మొయ్య నొజణగ౯ రుధిరర్‌చ్యుతి మూర్భ వచ్చినన్‌. 


వ, ఇట్లు కృపాచార్యుండు రథంబుమీంద౦ బడిన ద త్చారథి దేరు దొలంగం 


దోలుకొని పోయు నళ ఏశ్రామయు నోవాటింి కీతొలం౧౦ శిదక గై టిర థికులు 


“వె ంబెట్టం జాలక యంశతంత నీరిచి రీర్రట్లు శార ద్షతుండు దనయమ్ముుల 


మూార్భిల్లుట సూచి సవ్యసాచి వగచె నప్పు డన్నరునిం గాంగిలించుకొని 
నారాయణుండీ ట్లనియె. 


క. కురుబలము. *ేదొడరి శ 7లువంగ 


సురీగణముల కై_న *నరిది ళూరోత్తమ నీ 
ర్‌ ్ర్ర వడి గెలిచీతి భాగ్య 
స్ఫురణంబును జావాుుబలము' "బొగడం దగ దే. 


క్‌, ఆవృద్దత త్రు,"త వము 


వావిరి నోర్వంగ నీకు వచ్చినటుల *దు 


1. సేసిరా _ జ. వ; సేయుచుండ  ఊ. ఠ. 


1. దరమి, దరిమి _ కొన్ని (పతులు. 2. యవ్విశ[ఖ - గ. 8. దొప్పు- వ; రొప్పు = 
చ. 4. పెంపునం - గ్గ. శ. క. సుతి త. య. వ; చృవి - ఊ. 


 1.యశ్తేరు కొన్ని (ప్రతులు. 2. తలంగా- ఊ. ఠ. లి. దక్కిన = కొన్ని 


(పతులు. 4. "పెట్టక - ర. న. వ. ల. 5. రంత = వా; రట్లు - చెక్కు (పతులు, 


1. తోడ _ ఠ; దొడవి వ. 2. యొడువగ -ఖ. బి. వ. రి. బలమున కైన = 
కొన్ని |పతులు. 4. నలవి - ఠ. శ్‌. వురువడి - ర. ల. వ. వా. కొన్ని [(వతులు. 
6. తుదార - వ. *7. బొగడగ వలగే _ ఆ. 8. వ; బొగడగ దరమే - ఐ.గంల; 
బొగడొంటదెగలే - చ. ణ బొగడగ వళమే- న. ౪ . 


1. శపంచావిరి - వ ౨. దుర్భావుడగు - రు. న; “ఏవమేవ వాతే క శే సానుబంగే 
దురాఖ్మని” పి. పి ఎస్‌, 7-12/-క్కో వీఠరావహానిం గర్జు - వా. సెక్కు. ప్రతులు. 


ర్‌ 


ll. 


12. 


10. 


12. 


శ్రీమదాంధ మహాభారతము 
ఖో 


రావు డగు కర్లు నోర్వం 
గా వచ్చిన( గాదె నాకుం గడు6 [బీతి యగున్‌. 


. అనవుడు నాతం డి ట్లను మవోత్మ భవత్కరుణం |బతిజ్ఞ యే 


పేను నెపం గంటిం క రాండవమనోరథసిద్ది భవద్దయాసమృ 
ద్ది నగుట వింతయే భవదధినులకున్‌ విజయంబు (వాంతె న్స్‌ 
పను పొనరించు వార మట భారము నీయది గాదె *యొప్పుడున్‌. 


. అనుడు నుదతమం దస్ఫి తాస్యు. డగుచు 
గ 


దనుజమర్దను( డతనితో *ధర్మృతనయు. 
గానం బోవంగ వలయు భాస్కరుడు |గుంకు 
చున్న వా. డని పలికిన నన్న రుండు, 


. అట్టు కాక యనుటయు. 1~దిలి భీమ సేనుండును సాత్యకియును యుభా 


మన్యుండును కను _త్తమౌజుండును సముచిత సల్లాపంబులు 2చయుచుం. దో 


'నేతేర సాందళోణితపూరి సేకంబున ఘోరం బై నసం[గామతలంబునం జని 
చని శారి సవ్యసాచి నాలోకించి. 


, కరులు రథంబు లళ్వములు గాలుబలంబు చమూపతుల్‌ మహీ 


శ్వరు లభిలా(న్హ్ర1ళన్ర్రృములు చామరముల్‌ గొడుగుల్‌ సిడంబు లా 
భరణము ఓని ఆ్రఅంగునను వార్థ కడుం జెలువొందె. జూడ సం 
గరేమహిచి తవ స్త్రమునC గప్పినచందము. దోంప6 జేయుచున్‌, 


1. నొనరుప _ ప; నొనరగ - వ. ల. 2. వాంధవ - ర. శి. యొందున - కొన్ని 
(పతులు. 4. యెయ్యెడన్‌ జస 


1. మనము ధర్మ, తనయుం గానం భబోవల వచే యినుండు [గుంకు జరు ల, నః 
కొన్ని [పతులు.. 


గా 


1. గదిసి-వ. 2. నేయ సొం|ద్రళోకిత -వ. స. కొన్ని (పతులు. లి. |ప్రకరంబున - 
ణ; సీ క్షంబున - ద. 


1. విత్తములు ల. 2, లున్న యి _త్రరగు అ 'వెక్కు (పతులు. శ్రీ. జూడు -_ 
ఘ. బ. ర.వ.వా. శఉ. మహా చిత - ద. న. వ. ల; మహి? జిత = వొ 


ద్రోణపర్వము _ సంచమా శ్వాసము ర్‌5్‌ర్‌ 


18. వ. భనదీయీజాహావిహారంబు నుదారత్వం కివి ట్లుండునే యని యగ్గించుచు 
నరిగి సమయోచితం బగుటీయును |బతియోధులు టీచ్చవడి యునికిం 
జేసియు నమరంబు సాలించి తమరాక *కెదురుచూచుచుం గూడికొని 
యున్నయుధిప్టిరాదుల సమీపం బగుటయుం కీ జాంచజన్యంబు పూరించినం 
ఇ బాండవా|గజుండు. 


లి వై ంధవ్రుని నంనొదింబి త్రట్దాద్దుతులు వోబ్సి ధోర్భజానోకు నమన్యరించుటి == 
సం. 7_124_1 


14. క. రథము డిగ్గి వార్టాశులు (గ్రమ్ముచేర 
ఇదురుకొనుటయు సంభ్రమ మెసకమెసంగం 
వ బార్జు(డును "గేశవుండును బాదచారు 
ల రయంబున. జని (మొక్కి రవ్విభునకు, 


కే ఆం 
15, వ, ఇట్లు (పణమిల్ల్షిన, 


16. "క, నరపతి యానం'దాశులు 

1Xరసరసిరువాముల నొ త్తి కను దనియంగ న 
య్యిరువురం జూచుచు మెనులు 

గరు పాఆఅంగ [గుచ్చి *యొక్క కౌంగిట జేన్నెన్‌. 





18. ta బాహో వీర్యవిహోరంబును ఆ సరః బాహు వీర్యవిలానంబును = ఇ బాహు వీర్యం 
బును ఎప, ఐ. త; బాహు వీర్యోదార్యంబు' _ న; చావోనంరంభంబును = బ్య 
బావోరంభంబును - వ. చావహోవిభవంబునుదార - ద. వ; బాహు విహారంబును = 
ల. 2. బును నిట్టుండుసే- ఓ. ద; బు నిట్టుండునే - ప. వ. 8. నుం (బతి - అ. ల. 
ఓ. కెదుళ్లు _ కొన్ని (ప్రతులు. 5. చాంచజన్యదేవద_త్తంబులు పూరించిన నప్పాండ 
వాగజుండు = కొన్ని (పతులు, 


14. 1. కొనినను - గ. 
15. 1. వణతినే (చ్చేసిన _ కొన్ని (పతులు, 
16. 1. గరనరసీజముల నొత్తి _ వ; గరసరసిజములను నొత్తి _- జొ. త. ౨. యెత్తి. 


ఈ. ఐ. ఓ, గ, ఘ. డ.ద, న; యొశట గెగిట _ ల. 





ప. Pe] 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 
17, వ. ఇవ్విధంబున నాలింగనంబు సేసి యర్జునుతో నిట్లనియె. 
18. క. చేనెత్తురు గాకుండం: 
గా నానై_ ంధవుని జంపి (కమ్మ భీరల్‌ 
రా నోచితి నాభాగ స్ట 
జేన పొగడునట్టి దయ్యె పేన్సీశ్రనికీక గ్రుణన్‌ . 
19. క. అని శాసుదేవుం జూపిన 
విని యాతడు నీదుీకోవవేగంబున దు 
రను కేడాజయ | దథు(డు కీవెలి 
సిన నెవ్వరి కెట్టు సేయం శెల్లడె యనినన్‌. 
“on | 
20. వ. అమ్మహీపతి 'యమ్మహాత్ము నుద్దేశించి. 
౨1. క. దేవాసుర*ేసంఘంబులు 
సీ వలిగిన రూ పడంగు నీకూరిమి సౌ 
ఖ్యావహ సినుఖలీజ గములకు 
దేవ భవద్భక్తు లరులం దీర్చుట యరుదే. 
బల, . అని 'మతియు "ననేక | పకారంబులం౮ (దిస్తుతించి ఖీప్మూదు లతనిీ*కతన 
మడియుట యుగ్గడించి నీవు *కోపించినట్టు రన_ర్ధించుటం "గౌరవులు *నెడిర 
17. 1. నతం డిట్లనియె - వ్వా అతండు - "పెక్కు [పతులలో లేదు. 
18. 1. నితని కతమునన్‌ - కొన్ని [పతులు. ౨. కతనన్‌ - కొన్ని [పతులు 
19. ఓ జారిన_రువు 2. రోవవేగంున- ణ”. 8. . డగు జయద్రధుడు - వ. 
4. వొతినెను - కొన్ని |పతులు. 5.కట్లు _ కొన్ని [పతులు? నెట్లు - 
ల, 1. వెడియు నమ్మవోత్ము - ఊ ఎ.ర.. 
21. 1. సంఘములును - "వెక్కు [పతులు. 2 ము నఖిలజనులకు _ వ. లి. జనులకును = 
ళా. జనములకు అ క, జ 
ల | 


12 యనేక (ప్రకార ౦బులం టు సమ. = ఊం, లి. కతంబున = 


చెక్కు. [వతులు, ర్వీ కోపించునట్లు _ చెక్కు. పతులు. | వర్త్శిలుటం "జేసి, 
వర్తించుటం జేసి _- కొన్ని ప్రతులు. 6. సెడుట కాదలంచెద - ఒ. ర. వ; చెడిన 
వారలు కా దలంవెద - ఊ. ఓ; మడిసెదరు కా దలంచెద = ద. 


దోణపర్వము జ పంచమాశ్వాసము 557 


కో "దలంచెద ననుటయు నచ్యుతుం డాభూపాలు శాలోకించి ధర్మో 
త్కృష్టుండ వగునీకు "ీనరిస్టం *బాచరొంచినవారికిం జెడకుండ వచ్చునే 
యనునెడ ననిలసుతుండును సాత్యకియును దనువు1ఠలం కేక గా త్తగంట్లు 
శజీగొమరార నద్దరణీపతిచరణంబులకు, 1 బణతు లైన నతం డె త్తి కాగ 
లింగచుకొని వారలు కుంభసంభ వకృతవర్శాదులసంరంభంబు 16 మర్షించుట 
పెర్కొని యఖినందిం."చె యుభామన్యుండును నుత్తమౌజుండును దగిన 
తెటంగునం గాంచినీవారి నుచితవచనంబుల సంఛావించె. దదీయనై న్యం 
బెల్లను [బమోదోిభరితం బై. కయ్యంబునకుం గాలు దవ్వుచుండె నాసమ 
యంబున *ికోకవిన్మయవివళుం డగుచు దుర్యోధనుం డంతర్షతంబున, 


28. &. [దోణుండు గర్జుండుం గృపుండు (దోణేనుతుండును నేల వాని గీ 
ర్వాణులకై ననుం జెనయవచ్చునె యెవ్వరు నాజి "గౌరవ 
(శాణవరాయణత్రోమున దర్పము నూపంగ లేమి చెల్ల మ 
తీణపరా[కముం డయిన |కీడిక్‌ నిక్కావుటల్క వచ్చినన్‌. 

24. వ. అనుచు నుత్భాహారహితం బై నబి త్రర బత లవడ గుంభనంభవుపాలికిం 


బోయి వనరఠోలజుయంజును: దమేవారు కనసమయుటయు నుగ్గడించి 
మటియును. 


2రః సీ, బల్లిదుం డగుథీమ్మం బడ వై చి సోదరవర్గంబు6 దాను ననర్షళముగం 
(గాలెడు నేచి శిఖండి యింతకు మున్న ఐాలిసె నే 'డకాహిణులు గిరిటి 








7. దలంచుచున్నవాడ -'ల. 8. ననిష్టం జాచరించిన - కొన్ని (ప్రతులు. 9. బొన 

రించిన = క. 10. న(ం)గ్రొ_త్త = కొన్ని |వతులు. 11 [గొగ్గంట్లు - కొన్ని |పతులు. 

18. దనరార _ కొన్ని (పతులు. 18. |బణమిల్లిన -వ. 14. కవుంగిలించికొని - వ. 

15. చివీరలు ౬ పెక్కు. [పతులు.. 168. వారించుట - ద. వ. 17. చి=వెక్కు (పతులు. 

15. వారలను - అ. ల. 19. భరీతులై - న, వ. 20. ళోకవివళుం డగుచు - వ. 
29, 1. తనూజుడు చేల నన క ఘనదర్వయు' ఆ 0, క 


© (అ 


24. 1. వ్వారి పాటును నుగ్గడించి - వ. 2. మడియుటయు - ఈ. బొలియుటయు - 
౬; చెక్కం|డు సమయుట యుగ్గడించి = పా, 


ఛి శృ 


21, 1. డజోహిణులు - ద. న. వ, 


558 


26, 


వ, 


ఏర, 


28. . 


గ్రమదాంధ మహాభారతము 


చేత నై ంధవుిపాటు నెప్ప *జిట్టలు నాకు బూని యేతెంచి కాంభోజవిభు(డు 
జలసంధు(డును సుదర్శనుండును లోనుగా6౬ గలుగు భూపతులు 
"పెక్కండు నేడు 


. గలనం గూరిరి వీరిలోకంబ 5యన 


d= 


నొండె( బాంచాలబలమును భాండవులను 
కిదండినై. 'తెగం జూచిన నొంజెం గాక 
యెట్లు 10 వాయు కేనాకించదటణబుణము నెపుము 


. నరు శేడనుంగుడిబంటు గావున. 


కీ బూరిసొనం జొర వీవు సూతపుతుం డొకండ మా 
ర్తుర మార్కొనియెొడు నతనికి 
*వెరవును గీగటుతలును లేవు వీరుండగుటన్‌. 


. అత(డునుం బోర పోరి చేడ్నడి నైంధవుం గోలుపోయె ననవుడు( గటగటం 


బడి యాచార్యుం డతని కి ట్రనియె. 


. నను మది రూటు వోవువచనంబుల నేటికి 2నిట్టు నొంప న 


ర్థునునిజయింపరామి పలుచోటుల( కెస్పనె దేవకోటిక 





ఏ, చావు _ ల. కి, 'జెట్టలు న స ల కా జుట్టలు ఇను రం టీ, యధిక 
శోకంబ యెన నొండె _ వ. క్‌. యయ్యెనొండ = వా. 6. బాంచాలురను బాండ 
వులనుగూడ _- బ. వ. 7. కులమును - కొన్ని (పతులు. 6. దండ్నివె-ణ. ద. 
బ. వ. శ. 9, వినుము పాయునె యంవజణ బుణము నాకు - వ; తగులునే నాకు 
నేడు నిందణి బుణంబు - వ. 10. దీరు - గ: 11. నా కిందరి యీబుణంబు- 
అ. జ. రు. వ; సె నాశెందు నీ బుణంబు = ఐ.. 


డు గడుజెట్టి గావున వ. 2. జుట్ట - ద.పు వూ; దిట్ట = బ. “భవా ను 
చేతా న్కురుకే శిష్యత్వా దర్దునస్య వై” పి. పి. ఎస్‌. [దోణ - 128-28. దీనిని బ ట్రి 
“అను(గుజుట్టు * అను పాఠము సరియైనట్లు తోచును. కి. బొరిమార్చవు నీవు నూత- 
వా బొర్‌మాల్చవు నీవు సూత ౯ క; బొరి గొనుషకు జొరవు సూత - వ. 4. వెర 


“వును గరుదులును - క. ప. ర.వ. ల్‌. మరపులును - ద. శ; గరదలును(?) - 
నల. య; షష ల 


“ఎ. దూలవోవు _- ఉ. ప. ర. 2. నీవు -ల. 


వలి, 


80. 


81, 


82. 


29, 


90. 


81. 


ఫది, 


(దోణపర్య్వ్యము _ పంచమాశ్వాసము కరి 


నను 3నవిజయ్యు భీష్ము( (దిథనంబున నాత(డు *నంప6ం గారవుల్‌ 
మన రని తో(శె 5నాకు నభిమానము. గాచుటకై. పెనంగెదన్‌, 


. శకునిచేలి యడ్డసాళ్లు!లు నేండు గాం 


_డీవము క్ర బహుసటిష్ట బాణ 
మూర్తిం కీగవిసి నీకు నా_ర్హి యొనర్పంగ 
నాక గొనంగ నెట్టు లగు గుమార. 


, భూరమణ పిదురు. డమ్మెయి 


వారింప(గ నతులపుణ్యవతి గృప్టను మీ 
వారెల్లం జూడ *బజుచిన 
క రూరపు కెబాపంబు *ఫలంబు గుడుపక యున్నే. 


. ఆసభ నీవును మీదు. 


శాసనుండును గరుండును * బళ స్తచరిత్రో 
ft = 

'ద్భాసితు లగు పాండవులకు. 

"జేసిన కికీ డై ల్లోభంగిC జెలుపడె మిమ్మున్‌ (| 


. అన్నివిధంబులం బటిచి యెేనను నక్క_టికంబు లేక వా 


రి న్నెఆీి మాలి కానల( జరింప6ంగం బంచిన( జోయి వచ్చి య 





లి. నవిజేయు - సెక్కు (ప్రతులు. 4. గూల్చ గారవుల్‌ - కొన్ని పతులు. 
5. నాదు - ల. 


1. నుగావు - కొన్ని (ప్రతులు. 2. గదిసి మీకు - ఉ. ఐ. న. 8. మాన్చ నెట్టు లగు 
గుమార నాకు = వీ. న*నోకు గెలువ నెట్టులగు - ఐ; నాక గొలువ నెట్టు లగు - 


మ. ల.న, 


1. బనిచిన = బ.వ; బరచిన = ఉ. ద. వ. తి. [కూర పుపాటిట్టి ఫలము వ్యా; 
[కూర పురాకృత ఫలంబు = ఒక [కూర వుపాటిీ ఫలంబు వ. లి. బాటుల ర్య; 
పాపంబు ఫలము - ఇ. ల; బాపపు ఫలంబు = వా. కొన్ని (పతులు, 4, ఫలము 
బొందక యున్న = యు. 


1.నీ_వ. వి. [ిసిద్ధ చరి త్రో - వ. లి పాబల-_బ.ప. 4. మిమ్ము “జెర 
అ ౧m 
పక యీన్నె = బ. 


1. మాల్చి _ ర. వా. 


580 గ్రీమదాంద్ర మహాభారతము 


య్యన్నయు. దమ్ములుం దమకు నయ్య సగం 2నిల వే(డి కాన శక 
ట్లున్నను వారి *మార్కొనుట కోర్చితి నే నొక |బాహృణుండనే, 


88. క. నీవును నచ్చటం బన్నిన 
నీవారును నై_౦ధవుని ననిం బడకుండం 
గావ(గ 'జూలర యేనును 
నీవాడఢడన కానె యేల నిందింపంగన్‌. 


శీ4. వ, అని *వీడనాడి వెండియు. 


లీర. క, పాంచాలురుం జాండవులు ను 
దంచితగర్వమున ేననికి. దణిమి యొడలు *మం 
డించుచు నుండగ ని ట్లుడి 
కించెద వొకవలన నీవు. గీడుపలుకులన్‌ . 


=౨ (దోణు/ండు వొంచాలురం ఊంవత తవచంఖు బిడువో ననూ (పోతి జ్ఞా సేయుల *- 
సం, 7..1268_82 


వీరీ వ. అని పగతురయుత్భావాం బుపన్యసించి., 


87. క. పలుకుల. బనిలే ]దీశే 

తల'వెట్టక పోరీవా రుద|గత "నేనుం 
శీలము *మెజఅయం. జాంచాలురం 
క్‌ బొలియింపక క త్తళంబు పుచ్చ నశేం[చా. 





2. బటు(ట) - బ. వ; లినువేడి - వ. 8. రిట్లున్నను - క. వా. . 4 మార్కొనగ 


నోర్చితి _ ల. 
కలి. 1. జాలిరి ద. వ వా, 
రత్త, 1. విడియ నాడి ల. 
వీర్‌, 1. నంట దజిమి ల. వ; నంట గదొకి పి లి, చుండించు _ వ. 


కే. చింకన్‌ దల_- ఖ. ర, వా. లి, నీవుద [గత - వా; మత్యుదగత - వ. ల, జలి 
యించక పాంబాలుర _ వ; జలముమెయిం తాంచాలుత - ఫ. 4 నొెఅయ = క. 
డ.ద.బ. వా. ర్‌, బొలిపుచ్చక్య- ఆ, 


(710) ద్రోజపర్వము _ పంచమాశ్యాసము 561 


తీర. క. కావున మన నై న్యంబులు 
సేవ "సెడక సంగరంబు సేయునటులుగా 
నీ వుత్సహించి *నిజణా 
వోవిభవము సూపు శక్తి కనురూపముగన్‌. 


$9. వ. అని తెంపు సేసి. 


40, క. భూసురభ క్రియు వృద్దో 
పాసనముం గలిగి ధర్ముపథవ ర్తనని 
త్యాస క్తుండ వగు "మనఘా 
'నాసుతు బోధింపు వగపునకు6 జొరకుండన్‌. 


41. వ. నాచేత కీదెగనిపాంచాలురు ీగరిగి శేనియు వారిం బోనీక పొదివి తెగ 
జా చునది యని చెప్పుము, 


42. క. అని పలికి గాఢనిశ్చయ 
మున వదనం బెలమి. బొంద మును 'కల(గిననీ 
మొన లెల్ల నొక్క” మొగముగ 
నొనరిచి తలకౌలివె భూనురో త్తముం డనికిన్‌. 


48. వ. అట్లాచార్యుండు 'పురికొల్సినం గారవపతి సమరసముత్భాహీరహితం బగు 
మనంబుతో సూతనందను( *జేర నళిగి యి ట్లనియె. 


3 


88. 1. చేవ చెడక - చెక్కు (పతులు. 2. నీ జావో - కొన్ని (పతులు; యని బావో - 
ఓ, ©. భా 

40. 1. మనుమీ నాసుతు - కొన్ని [వతులు; మనుచును నానుతు = వ. 

4. 1. అని మరియు నాచేత - వ; మరియు నాశేత - కొన్ని (పతులు. వి. చెగిన = 
జ. శీ. మిగిలిరేని - బ; గలగిరేని - వ. 

42. 1. కలగి కలంగని మొన శొక్కమొగముగా - స; కలచి కఖంగిన మొన లొక్కు 
మొగంబుగ - ప. బ. వ. 2. మొనగా నొనరించి - హః ఈ 

48, 1. దలకొల్చినం - అ. ప. బ. వ. ౨. సహితంబగు - యు. ద. ప. ర.ల. వ, వా, 


వీ జూచి _ ఈ. 


రిల శ్రీామదాంధ మహాభారతము 
షూ 


44. క, అరుల "కభేద్యం బగుిన 
స్పరుసున బలుమోవారంబు వన్నించి కితుదిం 
జార విడిచె గాని గురుండ 
న్నరు నాంగండ యతండు గీడు నాకుం జూడన్‌. 


45. క. ఒకం డట్లు సొచ్చి భూప 
౧m 


[పకరంబుల సీటాల్సి సింధురాజు( దునిమె నె 
టాకా యతశనికడిమి కుంభజు 
నికి వారింపంగ "రామి కినిక్కం బరయన్‌. 


46 క, తనమాట నమ్మి వై ంధవు 
మొనకుం చెచ్చితిమి గాక ము న్నెలింగిన నా 
తని నింటం బెట్టి వత్తుము 
మన సేనయు నివ్విధమున మడియక కయుండున్‌. 


47, క. మన మెంత 'సెటలమొ న 
ల్లున్నువె నాతనికి నంత గూర్చిిగలి? నే 
మన(గల దింక నతనింగాని 
యని సేయుద మనుట కార్యమగునే మనకున్‌. 


45, చ. "అనిని కర్టు( డి ట్లనియె నగరు దూటి(గ నేల యాత. డో 
కిపినటుల పోరు. గాక నరువీరము లావును చెక్కు. డైన వా 
ని సినుడుపవచ్చునే విధియ నేకు *విషం విడి యిల్లు గాల్చి కా 
రననమున శేంగం చేసి ఊమొకశాశము. గంటిమె గొంతిసంతతిన్‌. 

పత 


డీడీ, 1. కభేద్యంబుగ _వ. 2. నవ్వరునన -వ కి. మదిం-వ. 4. జొరనిచ్చె - వ. వ, 
కీర్‌, 1. గూల్చె వ. లి, నిక్క మె(మ) యరయన్‌ _ ఊ. వ. 

46. 1. గాని. వ. 2 నింతవట్టు మ క. యుండన్‌ _వ.. 

47. ky 


చెట్లలమొ - జ. ద. ల చెనటులమొ వ. కొమిగిలె_ వ. కి. సేయుట - 
వ సయ నుచత కార్య -ఐ, 


£5, 1. అనవుడు ల. ౨. పినగతీ _వ. వీ. శ; పినయటు -ట. వ. ఐ ల. లి. నడవ _ 
అ. 4. నెపం బిడి -వా. భ్‌. ననముల నుండ చేసి _' వ, 


49 


60, 


క్‌2, 


49. 


50. 


bl. 


దోజపర్వము - పంచమాశాసము 563 


క. కావున మనేనై ంధవునికా 


వై వమ శతెగటాగ్చె *వంత( దలరి కీమనమునం 
"దేవ సెడ నేల ఫోరం 
గా విధి గీవంచినటు లయ్యె. కిడ(గన వలయున్‌. 


క అనునెడ( కాండవసేనలు 


మొనసి కదియ నడశె నీదుమొనలుం దగ మా 
ర్కానియె నిటు లుభయబలములు 
ననిమిషులకు వేడ్క *వుట్టునట్టుగం చాంశెన్‌. 


క. తురగము తురగముం గరి కరి 


నరులకు నరుండు చేరు శేరు నలి. దాంకినయ 
స్పరుసందన మేమి సెస్పుదు. 
బొరి మిడు(గులు *లెగసి కై దువులపొడి రాలెన్‌. 


. అట్టియెడ నీకొడుకు నై ంధవునిచావునకు దుఃఖితుం డగుట( (బాణంబుల 


'దెస నిరెవికుం డయి కడంగినం గని దోణక్ళపకర్ణులు 2 వారింపం [దోచి 
తలకడచి దర్చ్శపచండగతిం శీబాండవసై న్యంబు సొచ్చి నిశితవివిధవిశిఖపరం 
పరలు పరగించిన6 జతురంగంబులయంగంబులు ధరం దొరంగి చిక్కువడి 
మదకలమాతంగంబు గలంచినకమలాకరంబు చందం బయ్యా నప్పు డందు. 
"జేయంగలబలుమగ లెల్ల నొక్కమొగిం గవిసి యమ్మహీపతిం బొదివిన 
నతండు భీమసేనుం బదిబాణంబులను నకులసవా చేవ దుపదవి ౯౮ ట చావే 
యుల మూ(డుమూ(డుమార్గణంబులను రిఖండిని నూటను ధృష్టద్యుమ్ను 
డెబ్బదింటను ధర్మపు|తసాత్యకుల వై దై దమ్ములను ఘటోత్కచు నజువది 


a నెం౦ధవు నని _- అ. 2. నింత = ఊ,ణ, ద.ప.వ. లి. మనములం - ఐ. వ. 
4. గావిధి యెటుపంచె నట్లు కడగన వలయున్‌ _ స; గావిధి కృత మైన యట్లు గాక 
నశేం[చా - ఎ. ఐ. క్‌. గతి దప్ప దనికి గడగనవలయున్‌ - ల. 6. గడవగ వళమే - 
అ. ఆ. గ.బ వ; గలంగంగం దగునే _ ఖ వ. వీ. శ, పష. 


1. కదిసి -వ. 2. నేయు -బ. వ. 


1. నరు నరుడును కార నీరుని నర్ముడ _ వ. ౨. లగసె - ఈ. రు. బ.వ. 
లెనగ ఎడ. న ళ్‌ 


1. చావున దుఃఖితుం -బ. ర. 2. వారింప దలక'డచి - కొన్ని (పతులు. 8. ఛాండవ 
బలంబు మీద - రు. న. స 


ఖు 


రీలి. 


ర5్‌టీ, 


55, 


56, 


5. 


శ్రీమదాంధ మహాభారతము 
yy 


నాలుగింటను నొప్పించి కేకయవేది। పమ భానో రుళ. ననేకసాయ 
కోంబుల ర్‌బెట్టు వణీచి నీంవానాదంబు వు 


గ్‌ ఆధరగనందను డు స 


(కోథాతుం డగుచు నేసెం గోదండము ను 
గ్‌ ధరం దొర(గంగ నాత డ 


బోధంబున+ దేరమీంద6 బొలువటి 1వాలెన్‌. 


. ఇట్లు శేమూర్చిల్లుటయు. 2 గార వేశ్వరుండు 
య 30) 


సచ్చె ననియెడు నెలు(గులు శంఖ కావా ” 
కళారవంబులు సెల(గ( (బియంబు నొంచె 
వారిబలములు (దోణుం ఉేపారి కదిసె, 


. అంత. 


. 'ెలివొంది సేయు ధిష్టిర నిలు 


నిలు మని రభసముకీన( చాంకు నీమతు. గని యా 
ఐల మేచిన నీబలముం 


'జెలుచ కినిగుడ నపుడు *రణము థీషణ మయ్యెన్‌ 1 


| న వినీ ధృతరాస్త్రుం డట్టియెడ నాచార్యుం 'జవ్వీధంబున నరివధంబ్లు 


చేసె నిందలియందలి చేయంగల నె నికో త్రము 23 “క్రైటింగునం కిజెనంగిరి 
| మనవుడు సంజయుం డి ట్లను న ట్టుభయబలంబులు. బురికొని 
కపోకుచు నుద్దండరయంబు మెఆసి యుధిస్టిర| సముఖపాండవులును గై నే 





ర్‌, 


56, 
ర. 





4. వీరుల వ. 5. జెండువరిచి _ ద. వ; బిట్లు 'వరిచి = ల. 


1. నత డంభోధరమన = ద. వ. బ 


rr 


1. మూర్శిల్లుటకు -ర. 2. గౌరవెందు డవుడు - వ. లి. శాదిరవములు - 


లు, ళ్‌; ba లా గ 5 >] 
గ 


తా | ష్‌ 
ఓ. యుధిష్టిరు _ల, హా. 2. నదూకు-వ. శి. నిగుడు నపుడు _ వ. 4. వోరు-ణ. 


1. బొనరించె - ఇ. ౨. లెవ్విధంబునం - వ. కి. గడంగిరి - వా. 4. వివరింపు 
మనవుడు _ ఊ. ఏ. 5. పోరుచుండొ- ల, 


58. 


69. 


60. 


50, 
59, 
60. 


దోణపర్వము _ సంచమాళ్వాభము ర్‌రిర్‌ 


యాడియాదవులును [దుపదీ[ పభృతిపాం చాలురును విరాటపురస్పరమా 
త్ఫ్యులును "గుమారవర్గంబును మణియు ననేకదండనాయకులును సాయ 
కాసారంబు పరగించుచు భారద్వాజు = నడరిన నతం డత్యుదీర్లుం డయి 
కర్టుండు మొదలుగా గలబలుమగ లఅిరుగలంకుల సంరంభంబునం దటుమ 
"విజృంభించే నయ్య వసరంజున నెగసినధరణీపరాగంబు జనంబులచూడ్కులు 
నిగుడ నీక యుండ నాలోనన శుండాలనుభటిఘోటకంబులయంగంబులం 
(గమ్ము దెంచురుధిరం బది యడంచిన న మొునలక డంక 'రెట్టంచె నప్పుడు 
'కారవులదిక్కున ఘూకసృగాలరవంబులు నెలంగ వా రది సరకు సేయక 
“సమరోన్మ త్తు లై నెత్తురుకుజులు వాటి గేలి సలిపి రాసమయంబునం 
గేకయరథికులను ధృష్టద్యుమ్నుతనయులును లోనగువారిం బెక్కం[డ 
నక్కు_ంభసంభవు ం!శీడు నుణిపియు మజియు6 బలువురం బజపియు. గడిమి 
13చెఅపం (బతాపళీలుం డగుశిబి సావాసరసికుం డై. 


క. ఉరవడి. దాంకుటయును బది 
శరము లతని మేనం |గుచ్చె సాయకగురు6 డ 
చ్చారు వగుమగ(టిమి నతం డు 
దురు. డై తత్ఫ్సూతూీశిరము |దుంచెం బెలుచన్‌. 


లే, [తుంచి తోడన నుప్పదితూపు అతని 


1మయొడల నాటుడు వాయములమెడలు సూతు 
గళము నజ్జనపతికుత్తుకయును దునిమె 
ఘోరభల్లషట్కమ్మునం గుంభభవుండు. 


వ, అప్పుడు. 
6. (పముఖ - వ, న గురువర్షంబును - వ. ది. సయింబడిన -ల. 9. ఘోటక 


శరీరంబుల _ ఇ. 10. గొనక - గ. జ. వ. 11. నమరోశ్సాహోన్నత్తు లై - ర. 

12. డుడిపియు - వ, 1క్మొ నెరపిన - వ. 
° టై తి అ 

1. ఉరువడి _ ద. న. ప. బ. ర. వ. 2. ఇ్చెరువుగ _- ఈ లి. రథమజ- వ. 

సె తలజ న! 


1. వైవచనము కొన్ని [పతులలో అదు. ఎ 





586 ద్రీమదాంధ్ర మహాభారతము 
61. శే. ఛానుమంతుని:ం జంపినపగ మనమునం 
శెట్టికొని యుండి యాతని పట్టి భీము 
'నీనుపై వడిం గాళింగసేనంతోడ 
గపిసి నారాచధారల( గప్పి యొసె. 
62. క, కినిసి బకమర్షను(డు వెస 
దనీయరదము వానితేరు దాక బఅపి యా 
తనిమీ(ద నుటికి 2 కుమె ౦ 
గనుకని నెంపఫొడి సెదరం గాలం కగేలన్‌. 
న = అ శ 
= ఖీనముసేయణడు దుర్భధ దువ ్ర్రాడ్డులం దొంబపుఠు : 
సం 7_180_22 
63, వ. అమ్మహో | గసముద్దతిం జూచి పాంచాలనై నికులు సింహనాదంబులు చ్పసిన 
నహింపక నూతసుతుండును దత్ఫోదరులును నవ్వీరుం బొదివిన “నకం 
డద్భుతంబుగా 2 ధువునరదంబుమీందికి లంఘించి శివాని విడికిటోపోటునC 
జావం బొడిచి సkయరాతునిపెం గవిసి యాతని నతనిసూతునిం గాళ్లు 
లికు గేలం బట్టి *జెట్టిలె | వేని గళాసులం జేసిన నలిగి కర్టుండు శీ 
చైవ మలింగి వెరవున నొడిసికొని చానిన యవ్వడముడి యతని వై 
వై చినం గని గాంభఛారమహీివల్ల భుండు భల్లంబున నడుమన నటికి నంత 
గురుకుమారు లమ్మారుతిం జుట్టుముట్టి *విశిఖంబులు నిగిడించిన గోపించి 
ీదుర శ్రరుని కేరి కురవడించి తురంగంబులం బొరివుచ్చి సారథిం జదిపిన 
61. - 14 మెర అవ టెడ్‌ జత: న; 
62. 1. శేరును వానిశేరు - ప, ఐ, ర.ల. వా. 2 కమ్మెం _వ.శ. శి. చేతన్‌ - 
ఆ. శ. ర. బ. ల. 
రపి, 


1. నందుధువు - కొన్ని (పతులు. 9. దృమునర - న. చెక్కు. (పతులు. కి. మతండు 
వాని = కొన్ని పతులు. 4. తోడన చావం - కొన్ని |పతులు. 5. జయంతుని = 
న.య.ర. గ. బెట్టిలతో నేసి, జెట్టిల| వేసి - స; 'జెట్లిలలో[వేసి - కొన్ని ప్రతులు. 
న్‌ లు ఠి ల్‌ వు శ్‌ 

7. వైచినం-ద.న. వా. 8 ఏశిఖ శిఖలం గోపిరోచి, గుప్పినవిశిఖంబులు గుదియిం 

ఛా 

చినం గోపించి-న; విశిఖకిఖలం గుందించినం _ కొన్ని (పతులు; విశిఖశిఖలం గప్పినం- ' 
ఐ. జొ; విశిఖంబు లడరించిన _ మ; విశిఖిఖ లడరించిన యు. న. లి. దువ్పహాని - 
కొన్ని పతులు. 


ఖ్‌ 


దోణజపర్వ్యము _ పంచమాశ్వాళము 567 


సొతండు దుష్కర్జుస్యందనం బెక్కె. నయ్యిరువురు నప్పాండుతనయు 
తనువున మెలుంగుటమ్ములు గిణిిగొలుపం గిట్టి యారథంబు గూల నవ 
లీలం దన్ని దుర్యోధన దౌణిక్ళృవకృత వర్మ ర్భ శల్యజాహ్లికులు సూచుచుండ 
నక్కుమారుల నిద్దణం గాల నొక్కనిం “గేల నొక్కనింగా సమయించె 
" నివ్విధంబునం జిితవధవిపోరంబున విజ్భంభించు నాఖీమసేనుం జూచి 
రు దుండు రభసో। దేకంబునం జాండవేయులకు. దోడ్పడం జనుదెంచెం 
క మానవు లిట్టివారునుం గలశే యనుచు నీవాలెల్లను 1డీ పట చలచి 
యిద్ద జొక్కతెరువునం బోకపజచి రక్కుమారకంఠీరవుం డుక్కునం 
దమసేనదిక్కు సూచి యెట్జవిరిదామరలం దెగడుకన్నులం గాంతేయా 
గజు నుపలతించి కేలుమొగిచి ఫాలంబునం శజేర్చునప్పుడు తన్మూూ ర్తినతం 
డును నకులసవాదేవ|దుపదవిరాటులును డేణిచూడ శంకించి మాటు మొగంబు 
లతో నగ్గించి రాసమయంబున. 


64. క. కడువడి గురుం డనిలజువై 
నడరినరాధాతనూభ వాదులు దో డై 
కడంగుటయు. గనుంగోొని నీ 
కొడుకుగమియు. 1 గదిసె నుదితకోపస్సురణన్‌ ॥ 


85. కే. వారి. దలపడి పోరిరి చారుణముగ 
ధర శ్రిసుతుండును గవలు నుద్దండవృ a 
దలుమ (దుపదవి రాటనాత్యకులు మలణియు( 
జేయ గలయట్టి మేుదినీనాయకులును. 


66. వ, అయ్యవసరంబున స్తోమద తుండు దనకు సాత్యకి సన్నిహితుం డగుటయు 
నతనితో ని ట్లను( (బాయోపవిష్టుం డగు భూరి! శవుం జంపి తది బోయ 
చందంబు గాక కరాజధర్మం బగునే యీశేయి నీవు నాచేత (బదికిపోవువా( 





10. కొలుపం - బ, వ. వీ. వా. 11. గావలయు మానవు - వ. 1, వెరచి వరచి 


రక్కు_మార హమ: స 
వ ] శి © 
64. etc కొన్ని (పతులు. క్‌ అ 
£6, bs శ్రవసుం = కొన్ని (పతులు, 2, దం బగుగాక = ఈ. 9. రాచధర్శ్మం బగునే = 
శు ష 


© 


568 


67, 


65. 


ne 0 


67. 


68. 


(శ్రీమదా౦ (ధ్ర మహాభారతము 


డవే యని పలికి సింవానాదంబు సేసి శంఖంీబు పూరించిన నాశై నేయుండు 
భూరిశర్‌వుండు సచ్చుట యొప్పదేని ని న్నాప్పెడునట్లు సంవెద నిట్టు 
రమ్ము "లునీచా వొప్పు నొప్ప దని యుగ్గడింప 'వది యేమి నీ 
సికెట్టయినం గాని కా దని భంగించె ని _క్రెఅంగున నొండొరుల నో నాడి 
యేటు లాడం దొడంగి రప్పుడు నీకొడుకు ఘోటకస్యందనపందోవాస మేతం 
బుగా నకారవునకుం శోడ్పడియె శకునియు( దనబలంబునుం చానును 
నాతనీం గూడుకొనియె నవ్విధంబునం బలువు రొక్కనివె 6 గవిసీనం 
గని ధృష్టద్యుమ్ను౦డు భూరినై న్యసమేతుం డై చారల నెదుర్కొ_ినం 
బోరు ఘోరం బయ నట్టియెడ. 


: సోమద తుండు తొమ్మిది సునిశితా్త) 


ముల శినిపభు నేసిన నలిగి కయతండు 
నతని *నన్నియమ్ములన మూర్భితుని జేయ 
రథము దొలంగంగం దోలె సారథి కిగలంగి. 


కని [దోణాత ధాం జేచి సాత్యకిభూజాగర్వంబు *మాన్నింతు. టొ 


మ్మని సో బో నడుమకా ఘటోత్కచుండు ఘో రాకారదై_ త్యవజం 
బును దానుం బటుభంగి. చాంకటయు నిప్కుతుండుం గర్జుండు( ద 
క్కినవారుకా 3 వెజ వానితోడియనికిం * గడించి రుర్విశ్వరా. 





ఓ. బత్తిన _ పెక్కు (ప్రతులు. ల, వుని జంపుట _-ఐ. క. ణ. బ. 6. నొప్పెడు 
నరింజంలోని స్తు సపతులు గ సౌభ|దుని _ఉ ఒ. ఠ. వ. ఇచ్చట మూలమున 
శలుండనియే యున్నది. *వాతో భూరిశవా వీర న్త్వవపుతో మవోరథః | శల నన 
మవోరాజ (థ్రాశృవ్యననకర్శితః _ "_156_15 - చిత్రశాలావతి. చావొప్పదని = 
కొన్ని (పతులు. లి, విది _- కొన్ని (ప్రతులు. 10. కట్టయి = కొన్ని (పతులు. 11. నివ్వి- 
కొన్ని (వతులు. 19, నినంబోరు _ పెక్కు [వతులు. 


1. యాత డతని _ పెక్కు (పతులు. ఏ. బదిసాయకముల మూర్చి = స. చెక్కు 


[వతులు ఏ. గడం (ఇ౦) గి కొన్ని (పతులు. 


1. మానికతు _ అ. ఆ. క. ర్చు. శ; మాయితు =. ఏ. గ. న, వ, 
ఓ. గ: పోబో గని యానుటో _ వ; పోపో నడుమన్‌ _న. క, మ. కి. చెజవారి 


తోడి _ సృ దగ వాని తోడి _ ర్మ వెరాంది కుంది- న. 4. గేకించి _ చెక్కు. 
(పతులు 


న్‌ 


య 
89. 


10. 


Tl. 


12. 


69. 
70. 


Tl. 
72, 


"ముర 
© 


(దోణపర్వము _ సంచమాశాగ్టిసము 569 


వ, అట్లు సం ధ్యాసమయసంవ ర్రితబలుం డగు నప్పూర్వగీర్వాణునికో_ల్పల 


కోర్వక మేటిమగ లెల్లం దొలంగిన. 


క, గురకుసుతు. డొక్కరుండును ము 


స్టిరు. కై త చద్చాణ!నిహాతి. దెరలక యతిని 


2నారాచంబులు పది 


యురమున *నాటింస దానదో త్రము డలుకన్‌. 


క, వడిం జ[కంబున వై చిన 


నడుమన గురుీనందనుండు నఅేకెం బుణ్యం 
_బెడలిన నరుసంకల్పము 
వడువున నది వమ్ము గాంగ 2వనుధాధీశా. 


-౨ అంజునోనర్నుంం ఢళో౦తామతో యుదంటు సేనీ బభభయ్యుడు $= 
ఢి (0 


నం. 718144 


వ. అప్పు డద్దనుజునితనయుం డంజనపర్వుం డశ్వశ్లామం దలపడి బలుతూపులం 


బొదివిన !జెదరక యతం డయ్యనురివీరునివిల్లు [దుంచి విరథుం "జేయు 
టయు వా(డు కరవాలంబు కీగొనినం దునిమె గద వై చిన దుమురు సేసె 
నింగి శెగసి క మోంగుచుం బాషాణవర్ష ౦మి ర్‌గురియ నదియును వారించి 
యమ్మాయావిమేన మేఘంబున గిణికౌను తరణికిరణంబులం (గేణిసేయు 
పటువాణంబుల నిగిడించె 6 మగిడి యొండురథంబున "నరుబెంచిీన( దల 
చెంచె నిట్లు గురుపుతుంిడు వానిం బరిమారి పేర్చి పాండవే+బలంబులం 


న. 


1. గలంగిన - ఏ. ఖ. . * 


1. వాతికిచెర _ ఇ. ర్వు; వితతిదెర _ ద.వ. వి తరజాణంబులు ఎ ఈ. లే. వడిం 
కొన్ని (పతులు. 4. నాటుటయు చాన _ రు. 


1. సుతుడు దాని నరక _- ఈ. 2. వనుధం గూలెన్‌ _ మ, 


1. బదరి ౬ క్‌. (ప్తతులు., బి, EE క్కు (పతులు; వల్లు - కొన్ని (పతులు. 
ర. వె చినం - "ల. *క4. పొంగుచుం * ఓ. ర్‌ ల చిక్కు (వతులు; గురి 
యించి థై నై న్యంబు సమయింవం దొడ౦గిన నమ్మాయావి = ఏ ఏ. రి. మగుడి - "పెక్కు 
పతులు. 7. కరుదెంచి - పెక్కు (పతులు, 8, న వానితల _-బ. 9. డయ్య 
సుర కుమారుం _ఎట.ప. 10. మైన్యంబు సమయింపదొడం = "పెక్కు (పతులు, 


శ్రీమదాంధ్ర మహాభారతము 


బరిమార్చుం దొడంగినం 11%ని కడంగి హిడింబానందనుండు నిలు నిలు 
నాజారిం బడి ఓీయెందుంబో వచ్చు ననవుడు నారథికుం డతని 1కినవలోకించి. 


. వలదు "రన్న పిన్న చా(డవు దండి నే 


నకట నిన్ను జూచి కీయలుగ రాదు 
జఇనంగు మొరులతోడ ననవుడు. బుతిళో 
కాభితప్తు. డైన యత(డు *గనలి, 


నక్క్కౌంతేయులకు. గొడుక నై పగతురపే 
రుక్కు సహింతునె తనయుం 
(గక్కించెద నిపుడ పట్టి కొండలు దిందున్‌, 


సునిసిత బాణము లేయుచుం దజిమిన [దో 


దునుమ నసురమాయః 'జెటిగి "రుర్జాంతగ లిన్‌. 


శరమును మేఘత్వ మొంది సాయకవృష్టిం 


బరువడి నిగిడించి !గురునిపట్టి 'దెర ల్బెన్‌. 





ro 


11. గని - సెక్కు (ప్రతులలో లేదు. గని కడంగి - కొన్ని |వతులలో లేదు. 
12. తెందు - కొన్ని |వతులు. 18. నాలోకించి _ పెక్కు. (పతులు. 


1. రోరి _ న య; వలదు _ఇ. ఓ. ల, యలుక రాదు - ర. ల. న. వా. పెక్కు 
ప్రతులు. ల. శోకాగ్ని ద. వ. ఉ. నలిగి _ కొన్ని (పతులు. 


al 


|. వినునేఒ వ. ద్‌ | 9 


ణ్‌ 


1. పలుకుచు చానవపతి _ వీ. స, దుర్వారగతిన్‌ - జా; దుర్వారుం ,డె- న. 


570 

78, 

74 క, ఎక్కడి తండివి !నీ వే 

75. క, అని “పలికి యిరుసులంతలు 
ణునికొడుకు వానీ నన్ని టిం- 

16. క, గిరి యె పజశేర నళని 
గురిసిన బవనా(స్త్రంబును 

79, 

74. 

75. 

78. 


తా 


1. దోణుపట్టి _ కొన్ని (పతులు. 


77, 


73. 


79, 


60. 


ITs 


79. 
80. 


. ఇ ట్లనురబలంబు నళ్వశ్రామ సించి చెండాడం వాండవ 


దోణపర్వము _ పంచమాశ్వాసము 57 


: హేడింబు. డల్లి యు గాకృ్ళతిం గవిసిన దనుజగణంబు మాతంగతురగ 


రథనివవాంబుతో రారాజుమొన లెల్ల శనొక్కెత్తుగా6 |జేల్చి యురవడింప 
నన్న రనాథుండు *విన్న(బోయిన గురుతనయుండు నీకు నీయనికి నేమి 
పని నీవు *సంభమింసకుము దానవుల నక్కడిమానవులను (వేల్మిడి నీడంతు 


ననిన సంతసిల్లి యతడు సొబలు( జూచి 


aye | దౌణి బాణ దారితాంగు 
ల ౦ పాండుసుతులు చేరిగములతోడ 
సత్వరముగ 'నరిగి జయము గొనుము, 


? 


. అని యవ్వలను సూపి కృపకృత వర్శకర్ణ వృష నేనులను దుళ్శానన పముఖు 


లై నకొందటు దమ్ములను నిరూపించి వీరును నీవును గూడుకొని కవియుం 
డని పనిచిన నతండును బింకంబుతోడం బోయె నళ్వళ్రామభఖీమనందనుల 
1సం|గామంబు భీమం బయ్యె నట్టియెడ నాఘటోత్క-చచుండు. 


. పటుజాణాహాతి (దౌణియంగము చలింపం జేసి తచ్చాప ము 


త్కట వేగంబునం 1దుంచినం గినిసి యాతం డొండువి ల్లై_్తి యు 
దృటబాహోబల శార్యముల్‌ నెటవె నాదై_త్యుండు నై_న్యంబు నొ 
చ్చుటయుం జచ్చుటంయయుకా మహీపతికి మెచ్చుం |వీతియుం 'జేయంగన్‌ . 


1ఒలంబులు దర్పం 


బేది మాన్పెట్ట లేక చూచుచుండ నుద్దండపరా[కముం డగు నాఘటో 
త్యచుండు కీదర్పుంబున నెక్కచుక్కటి తలపడి పరిఘంబున వై చినం 
బట్టుకొని యతండు, దానిన యద్దానవు చె వైచుటయు వా(డు 


1. నువ్వెత్తుగా - ఆ. ట. వ. ద. వీ. స. 2, జేర్చి -అ. ఆ. ఇ. ఈ, ఉ. వెక్కు 
(పతులు. 3. చిన్నబోయిన - చెక్కు. (ప్రతులు. 4. సంళయింపకుము = ఏ. వ, 
5 (దుంతు - కొన్ని పతులు. 6. నడిరి - చెక్కు. (పతులు, 

lL. పరా|క మంబు _ ఆ. అ, టి. వఒ_ బం 


Ll; దున్మినన్‌ జ 


1. నె నికులు = పెక్కు (పతులు, 2. దర్చంబున = సెక్కు [పతులలో లేదు. కి, చాన 
నద్గ్దావవుని - చెక్కు (పతులు. 


ర్‌12 శ్రీమదాంధ్ర మహాభారతము 
షష 


దొలంగ నుటీకి (దుపపదనందనస్యందనంబి నకుం భోయు నయ్య్యు[గసాధనం 
బతనితురంగసాోోరధిరథంబుల రూపడంచిన, 


81. ఆ, ఒక్కతేరిమీంద నుండి ధృష్టద్యుమ్న 
కీమసేనసపుతులు పెన౭గి ర్త 
గురుతనూజావీక( చెరలక యంత ను 
దామనేనతోడ థీము డడశె 


689, వ. అప్పు డశ్వశ్థామ నవ్వుచు నమ్మువ్వురం |గొవ్వటణి నేసి 'భానమాన మార్గ 
భాంబులు నిగిడించిన. 


53. మ. భటగాతంబుల ఘోటకాంగముల శుంథభత్కుభి కాయంబులం 
జటులస్యందన ఖఇండసంచయములకా నం|గామర ౦గంబు గ 
ప్పుట చూడకా వెబుగ య్య నబ్బలములుం బో! కేచి (కమ్మంగ నె 
త్తుట( దేళ్చెం బొరోమాచ్చె నాత( కిడడరం |దుంచెన్‌ *మథించెం గడున్‌. 


84. వ, ఇశేకాజాహిణీబలతయం వాపాదించి యాతప[త 1ేళ తప త్ర ంబును జామ 


ర మరాళంబును "గే వాలంబును వాయుధమీనంబును ఏ“ మాంస'మేదో 
మ _స్తిమ్మ_పంకంబును ర కజలో ది క్రంబును నగునదీ |ప'బావాంబు నుత్చా 
దించె నప్పుడు దర్పంబున సురథుండును శ త్రుంజయుండును బఅఠానీకుండును 
"బ్బప (థుండును జయానీకుండును జయుండును జం[దసే నుండును జండ 
రయంబున గదిసి జాణంబులు వరగించిన నప్పాంచాలకుమారుల నమానుస 
విక్రమంబున సమయించినం గోపించి కుంతిభోజతనూజు లొక్క-పెట్ట పదు 
మువ్వు కిరతనిం బొదివిన బదుమూండు మేటితూపులం గీటడంచి కెరలి జిము 
చందంబున గర్జిల్లి ఘటోత్కచుం గాలదండంబు( బోని కోలం దేరివె 6 (దెల్ని 





త ర పంచితంబుగా రథంబు రూపణంచిన _ అ. జొ. ట. 


ce i భానున మాన మార్గణవర్గంబులు మ 
వ. 1. శేచినన్‌ జేర్చి నెత్తుట - స. 2. మాల్చె - కొన్ని (పతులు. శీ. డదయన్‌ - 
పెక్కపతునణు. త్త గడున్ను|గుడై - ఉర” PO 


1, పుండరీక ంబులును 9. ద. 2, బృధుండును శ, మ. వెక్కు (పతులు. మూలము 
నందు సృృపధు డనియేయున్నది. “జఘానస పృష్మధంచ చం[దనేనం చ మారిన” 
T5688, చితశాలాపతి. ల. రు.దన్ను బొదివిన _ పెక్కు (పతులు. - 


65. 


86. 


87. 


8e. 


66. 


5, 


ద్రోజపర్వము _ సంచమాశాపాస ము 579 


మూర్చిల్ల నేసిన నోసరిల నయ్యరదంబు దోడన ధృష్ట్రద్యుమ్నుండు గొని 
పోవుటయుం బొంగి సింగంబుచాడ్పున 'గర్భిల్లిన నిర్ణరు లగ్గురునందను 
నగ్గించి రంతయుం గనుంగొని. 


ఆ, పాండవా గజుండు పవనాత్శజుని( గూడి 


" తణిమి సాత్యకియును చాను గవినె 
నంత మూర్చదేటి పాడింబు. డొక్క తే 
రనువుగాంగ6 చేసికొని కడం. 


ప. తోడన ధృష్టద్యుమ్నుండును బరవసంబు “సేసినం దత్సెన్యంబు లొక్క 


"మొగిన 'మొనయుటయును మనమూకంలును సోమద త్త వాహ్రికపురన్న 
రంబుగా నురవడించిన సందడికయ్యం బయ్య నందు *నంజచీకటి చూపు 
నకు జొరవ యీకున్నను సై నికనికరవివిధాభరణమణికిర ణక లాసంబులుC 
జర్మవర్య్మాశప| తీ శేతుకీలితరత్న రళ్శిజాలంబులు నాలోకనంబు నాపాదించేె 
న ట్లిరువా(గును గలయ బెరసి పోరు నప్పుడు. 


౫ బీయనేయునిచౌత్‌ ఖాసావంయు నచు)టి = 
య లు 
నం, 7.1828 


క. శినివరుండు సోమదత్తుడు 


'బెనంగంగ దోడ్పడియె వచ్చి ఖీముండు గడశం 
దనమటిందికి నక్క్కారవు. 
ఉఇనీయే యని *వికుదుల్ల్తాడి యే _డెఅ నొంచెన్‌. 


మ్‌ అటి యెడ. 
లు 


1. గవిసి రంత = సెక్కు తాళ ప్యత (పతులు, 


1. గవియుటయు, దరుముటయు, నడరుటయు _ అని పాఠములు. 2. సం బెచీకటి- 
ఉ. ఏ. త; సంధ్యచీకోటి - రీ. ల, వ్యాకొన్ని (ప్రతులు. శి. వేతుకిరీటకీలిత _ ఊ. 
ఏ; కేయూరకిరీట = ఒ. ఇ అ 


1. బీరుదులతోడి యనికి నే ల్లెజ నోన్చిన్‌ _ శ. న. చెక్కు. (పతులు. 2. విరుదులాడి. 
ఓ. న; బీరుదువాడి _ వా. 


574 


89. 


90. 


91. 


92, 


రల, 


90. 


91. 


92, 


జౌ 


శ్రీమదాంధ మహాభారతము 
u 


. అనలిఖ వోనినారన 


మున సాత్యకి 'యేయునెడను ముద్గరమున 2కి 
మునికొడుకు వైచె శెంటం 
దనువున నొవ్వడరి సోమదత్తుడు సోలన్‌, 


తనయుడు మూర్చవోయిన నుద[గత జాహ్లికుC డచ్యు తానుజ 
1న్మిని దలపడ్డ నాతనికి మించి వృకోదరు( డన్న శేం|దు నే 

సిన నత. డు(గళ కి కి శివయిచెళా మెయి నాటుడు సోలి యంతలో 
నన శెలివెొంది ముద్గరమునం బవనాత్మజు. జేచి వై చినన్‌. 


1, 
. తల్మోవయ్య లై న నిష్టుర 


కుఠీళపాతిం బగిలి కూలుకులపర్వుతముం 
దలపించుచుం గురువృద్దుం 
డిలం గూలెం (బతిబలంబు లే పారంగన్‌. 


అయ్యవసరంబున 1దశరథసుతసన్ని భం బగుభవత్కుమారదళకం జా కమ్మీ 
రవెరిం బొదువుటయు దశనిశిత బాణంబులం (వాణంబులు గాని యొ. 
గర్హానుజు౦ డగుివృకరథుండు గడంగి వచ్చినం బొరివుచ్చె పొబలసోదరులు 
పన్ని రువుగు బరవసంబునేసినం బడ నేసె నిట్లు పటుపరా|క్రమంబునం బేర్చిన 
భీమసేనుమీ(ద కూర సేనవసాతి మాళవతిగర్త ర్హజాహ్హిక (పముఖంబు లగు 
'దేళంబులబలంబూీలు బలువీడిం గవిసినం గని కౌంచేయా|గజుండు వై.న్యనం 





1. 'యేయునపుడు - కొన్ని (పతులు 2. సోమదత్తునిమీద పరిఘ ప్రయోగించిన 
వాడు భీమసేను6. డని మూలము. 


lr నుని దలపడ్ల్డ., ప .ముంచివృ్భకో ర. శ,ష.న. కొన్ని (పతులు, అనుజన్మి యను 
రూపము [కొత్తగా తోచుచున్నది. గుణి, ధని -మున్నగు రూపముల వంటిదిగా 
నున్నది 2. మెయిచేకొని _ అ. ఆ, ఓ. జ. స. కొన్ని (పతులు. 


1. వయ్య అయ్యె - ఈ. ట. ద; వక్క లైన - వ 2. శావాతి బగిలి కూలు - వ; 
కనివాతి బగిలి _ కొన్ని (పతులు. 


1.దళవ న (ముఖ) సన్నిభం బగు_ ఊ, ఏ. రు. 2. పృషరథుడు. పృషధరుడు: 
పృషసేనుడు - = అని పాఠములు. ఇచ్చట మూలమునందు వృకరథుండు అని యే కలదు. 
“తతో వృకరథో నామ భాతౌా కర్ణస్య విశ్రుత 7-15-21 చిత్రశాలాప్రతి. 
లి. [బాహ్లిక _ కొన్ని పతులలో లేదు 4. లురవడిం గవిసిన - కొన్ని (ప్రతులు. 


99, 


ర్రీ&, 


రిల, 


96. 
97. 


99, 


95, 


దోణపర్వము _ పంచమాశ్వాసము. ర్‌7క 


తానసమేతంబుగా నురవడించి భుజాటోవంబు నూపిన నవి మడిసియు. జడి 
సియు జిక్కువడియు నుక్కుమడిగియు వెణంగుపడి చూచుచుండ నాచార్యుని 
దురోధనుండు పురికొల్పిన నతం డుశ్సావాదీ ప్తుం డై యాధర్మతనయు( 
దాంకి వాయవ్యయామ్య వారుణాగ్నేయశ్వా స్ట్ర సావితంబు లగు సాయ 

+ కంబులు వరుస నేయ నమ్యొయథ(న్ర్రంబుల నవ్విభుండు ర పత్య(న్ర్రుంబుల 
వారించిన నతం జై దా(న్ర్రుంబున నిజపతిజ్ఞ నెణపం జూచిన నదియు నట్ట 
యడంగుటయుం గోపించి సకలభూతభయంకరం బగు |దివ్మో(స్త్రంబు 
(పయోగించిన నమ్మహీవతియు నమ్మవానీయా(స్త్రంబునన నమయించె 
నంత ధృష్టద్యుమ్ను ౦ డశని కడ్డపడిన నారథికుతోడి "యనికిం |గీడించి కుంభ 
సంభవుండు. 


చ. దువదులి సేన వె నడరి *తోలినం జూచి వృకోదరుండు దే 
వపతిసుతుండు. దాంకి యనివారణ నగ్గురు నొంప నేచి యు. 
(గపువడి మాత్స్య కేకయముఖం బగు పాండవనై న్య మొక్క-వె 
ట్ట పరగి నీబలంబులకడంక యడంచి మదించి 'పేర్చినన్‌. 


వ. కనుంగొని కౌర వేశ్వరుండు కర్లుని కి ట్టనియె. 
గస ౧౧ 


క, పాండవపాంచాలాదులు 
గండుమిగిలి బెట్టు దజఖుమ(6 గెరవబల మొం 
డొండ కలం7డు 'నీదగు 
దండితనము నూపి కావ(దగుతణి వచ్చెన్‌. 


వ. అనవుడు. 


శా, చంపం జాలుదు నేనొకండన భుజాళ కికా నరుకా వెండి మ 
ర్చింపం జుల్కున భీమముఖ్యుల భవ తేజంబు రాజ్యంబు( బా 


5." పత్య(స్ర్రంబుల_పెక్కు. ప్రతులలో లేదు. 6. మాన్నె, వారించె - అని పాఠములు. 
7. పోరికి = కొన్ని |ప్తతులు. , 


శి ® 
1, వైకడరి _వ. ౭. తోచిన - ఘ. డ. వ. కి. గతి మాత్స్య - శప. కొన్ని 
(పతులు. 


1. నది నీదండితనము - ఖ. చ. వ. శ మనూ, 


576 శ్రీమదడాంధ మహాభారతము 
లో 


లింపం బూనిన మేను గల్లంగ రిపు ల్భృంభింతురే చూడు నొ . 
శెంపుంజెంపు!ను నంచు గర్జుడు మవోదీర్హాకృతిం బొెల్చినన్‌ . 


ఎని క్రపాబా ద్యరండు గటు నుపాలంభీించుట $= 
గ 
సం 7__119_12 


958, వ. కనుంగొని గృపాచార్యుం డలంతినవ్వుతో నతని కి ట్లనియె. 


99. చ. అగు నగు మేలుమేలు మనుజాధిపుండు౯ మహి యేలుమాటల 
న్మగ(టిమి యిమ్మెయి౯ నెఅపినం 'జెడు. జాండుతనూజకోటియుం 
దగు మును ఘోషయాతను బదంపడి గో గహణంబు నందు! జే 
రు గొనిన నీకు ని ట్లనుట “క్రొవ్వులు దక్కుము సాలు నిన్నియున్‌ . 


100. వ. అని వెండియు. 


101. క. నిన్నును బాండుతనూజుల 
నెన్నండును బోరం జూచి యొజుంగని వారిం 
గన్నట్లు "వలుక నేటికి 
"నిన్ని నెనంటిరజ్జు లనికి నివి దోడ్పడు నే. 


102. క, కీడికి మును మన మందలు 
నోడు "బలఖుయగు దన్న లును ఘటోత్కచుడు దగం 
దోడుపడ బంధువృపతులు'. 
గూడి నడవ మనకు 7ెలుపుగొన నెట్టు లగున్‌. 


108. చ, అనవుడు€ గర్హుం డిట్లులను నాడినయంతయు. జేయ. జాలుబం 
టున శెటులన్న నేమగు. గడుం జెలుచకళా మును (మోసి కాదెద్భ 


నా 





97. 1. నటంచు _ కొన్ని ప్రతులు. 
t9. 


యు ణా 


1. క్రొవ్విన పలుకులు సాలు = వీ; కొవ్వులు పల్కకు' సాలు _ కొన్ని (పతులు. 
101. 1. వలుకు 'దెటికి _ కొన్ని (పతులు. 2, నెన్నగ నీరజా అనికి _ వవీ. న. 
జి 


109. బే డిట్టు లను - ఆ. ఐ. జ. ద; డి టనియె _ వా. కొన్ని (పతులు. 
0 


(78) 


104, వ. 
105. క, 


106. క. 


107. ఆ. 


108. క. 


109. క. 


105. 


106. 
108. 
109. 


ద్రోణపర్వము _ పంచమాశ్వాసము ర్‌77 


షి నిగుడంజేయు నంబుదము 'సెల్లదు నీసలు కింతవట్టు నెం 


పన తగునింక 'నేమనీనః బాలు(డ నాలుక గోయుదుం జుమీ. 
అని వరికి మజియును. 


నరు నద్దెసం గలవారిని 

గురుబల ముబ్బు చెడరేబోొగడి కొజకొఆఅగా (గలా 
గురుని గురుశనయు మదే 

శ్వరునను 'నేమిటికి. గానివారిం కీ జేయన్‌. 


అని మామ బలుకుపలుకులు 


విని యశ్వశ్రామ [కోధవివశుం డయి [గ 
క్కున వాలు వెజికికొని క 
ర్హునికే దెనకుం గవియ భూవరుం డెడసొశ్చెన్‌. 


నృపతితోడం గూడి కృపుడును నెడసొచ్చి 
వార లతని. బట్టి వలదు రోష 
మడుగవలయు ననిన ను గత నాతడు 
"విన, గ గర్డు డిట్టు లని యె గనలి. 


1£డు విడు మాతం డిమ్మెయి 

నడిచిపడంగ నేల పు దవనీశ్వర నీ 

వుడి చెడు తెజంగున *నాదిరు 

దుడుగునె నాచేయిదాంకి యుడిగినభంగిన్‌. 


అనుడు. గృపాచాత్యుం డి 
జ్ఞనపతికిం గాంగ చేను నై రించిన నే 


1. బొగడ గోరె చెపుడుళా - కొన్ని (ప్రతులు; బొగడి గొనకొని యిచటన్‌ - స 


బొగ(డుకొనె నిప్పుడు - క. కొన్ని [పతులు. 2. జేనెన్‌ _ శ. మ. చెక్కు ప్రతులు, 


? 9 
1. మీదం గవీయ 2 కొన్ని |పతులు. * 
1.,విడువు విడువు వాడిమ్మెయి = వ. లి. నాతం డుడుగునె = ల. 


1. చితి నేమని _ ఇ. ఉ. ఊ. ఐ. ర. ల. వా. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనీ పలికికెని నీకుం 
2జని యం బొమ్మింక వలదు సం భమ మని యొన్‌. 


110. వ. అప్పు డక్కురుపతి గురుపుతు నుద్దేశించి. 
111, 5 


4 


గురుండును నీవును మదే 


శ్వరుండును గగ్టుండుం గృపుండు సౌబలుండు ననుకా 
ధర ఆకలింపల్‌ నున్నా 


రరు మీకుం దగునె *సంగరములో. గలలన్‌. 


112. క. తమియింపు మనుడు నత. కేడురు 
శమ మొందిన గర్జుండుం (బిశాంతుం డ వి 
[కమకేలి శలుప( (బతిన్వై 


న్యము 'దెన మొగ మయ్యె. బటుగుణధ్వని "నెలంగన్‌. 


118, వ. ఇట్లు గడంగినం (బత్యర్థి పార్టివు ల య్యోూధవరు నాలోకించి పాండవులకు. 


బాట్ళిల్లిన యనర్గంబుల కెల్లను మూలంబు వీడ కాండే వీనిం బొదువుండు 
పోనీకుడు పడవై వుం డనుచుం. దలపడిన నాసూతసూనుడు నిజనామాం 
కితంబు లగునారాచంబుల నన్న రసతుల( గరుల నరుల దురంగంబుల నర 
దంబుల రూపుమాపి యేపున( దదీయాంగంబులు రుధిరంబున మునుంగునట్లు 
సేసీనం జూచి సవ్యసాచి సాయకజాలంబులు కినిగిడించుచుం గవిసిన నతండు 
మూ(డుమార్గణంబుీలు దన తనువున( జొనుపుటయుం గినిసి యక్కరీటి 
ముప్పదిశరంబుల నొప్పించి భుజశిఖర ౦బున బలునారసంబులు నా6టించినం 
"జేకివిల్లు వడియెం బడుటకు. దలంకక యక్కగ్దుం జాతణంబ విల్లువుచ్చు 


కొని వివ్వచ్చుండు *వెడంగుపడు నట్టి వేగంబున _ వివిధవిశిఖంబులు 
నిగిడించిన. | 


ళా 


_ 2. జనియెం బొమ్మల రిత్ర.జగడము మనకున్‌ = న. య. 





rl}, l. Se ఉ. ర, 
112. . డువళము మొంది - ఇ. ఓ. ఛు. ae 


118, 17 పోనీక పడ వై వై వుడు - వీ, శ, వ; పొదివి పడ వై వై వుడు - ర, 2. గవియించుచు _. 
"పెక్కు [వతులు. ఏ. లతనితనువున = _ "పెక్కు (ప్రతులు. ్తీ “బైల గుపడునట్టి - కొన్ని 
(పతులు, on 


ల్‌ 


ద్రోణపర్వము _ పంచమాశ్వాసము 519 


. కడక న్నెజ్జనిచెల్వు. చాల నతం డు|గస్ఫూ రి విల్‌ [దుంచి యె 


క్కుడు వేగంబున నూతుమ స్తకముతో( గూడం దురంగాంగముల్‌ 
గడిశేకండంబులు సేసి యారథికు మై గాండంగ బెక్కమ్ము లే 


, యుడు నొవ్వారినం. ఖాజీ యెక్కెం గృవుతే రుర్విళ నిర్గజ్ఞం డై. 


115. వ, 


116. క. 


117. వ, 


115. చ, 


ri9. క, 


114. 
115. 
116... 
118. 


119. 


ఇవ్విధంబున రాధేయుం డోడి పాటీన నీడంబోవు మననై నికులం గనుం 
గొని కురువిభుండు. 


నిలువుండు వెఐ పేటికి నేం 

* గలుగంగ గాండీవిం దక్కు (గలపాండవులకా 
గాలిచెద నిదె చూడుడు నా 

యలవు( జలము ననుచు 'నడచె నన్న రుమీందన్‌. 


అప్పుడు కృపాచార్యుం డాచార్యనందనున కి ట్లనియె. 
శలభము వహ్నిమీ(ద6 జనుచందము గాదె నృపాలు( డర్జునుం 
దలపడ( బోక యాతని శిత|పదరంబులశారి కగ్గ మై 


1మెలసినం గావ(గా వళమె యీతని నీవును నేను నుండి మొ 
క్కలమున( బోవనీ దగదు కగమ్మన నెద్దముము నిల్పు మవ్విభున్‌. 
అనుటయు గురునందను. డ 

మ్మనుజాధిపు నెయిది యేను మాన్నెద వీభ 

త్చుని!కడ(క యేమి మూండినం 

జనియెదు తలకడిచి సావాసీ [క్రియ ననుడున్‌. 


1. ఖండంబులు = శ, ష. సెక్కు. (పతులు, 
1. తలగ - ఉ. ఈ. వా. 
1. నడ రె నన్నరు పీదన్‌ ౨కొన్ని (ఫ్రతులు 


1. యలనిన ....యాతని - ఆ ఇ. ఉ. ఊ. ల. కొన్ని |బ్రేతులు. బీ. గక్కున - 
కొన్నీ (పతులు. సై మం . 


1. కడిమి _ జౌ. 2. (క్రియ కనుణున్‌ - వెక్కు ప్రతులు. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


120. ఆ, గురుడు పాండవులకు. గూర్చు నీవును దాని 
నెతి(గి బవరమున నుపేక సేయు 
విది మదీయభాగ్యహీనత గాక నీ 
వేచికేని నెవ్వ శెదురు సెపుమ. 


121. క. పలువురుబంధులు నాకై 
ఫా౭సిరి మీ రింకం జాండుపు తుల దెస రా 
వలవదు పాం'చాలాదుల 
వలన నిలిచి గెలువు డేను వారల దీరున్‌. 


122. వ, అవిన విని యశ్వశామ భూమిళ్వరున కిట్లనియె. 


128, క. గురునకు నాకును చాండవు 
లర (గం గూరిమికిం "జాత మగుదుర మైన౯ా 
దుఠరమున. జుట్టరీకం బను 
గరు సిడికొను కేల కలుగు గెారవనాథా. 


124. ఉ. వెక్కురణంబులం గనియుం బెనయు నమ్మవు నన్ను *మద్గురుం 
దక్కినవారు మేము విను చాపము |పాణము లోపినట్లు పే 
రుక్కున( బోర దై వాతి యున్నటు లుండెడ (గాక పాండవుల్‌ 
మిక్కిలి వారు నీతిలంపు మే 7లువ౯ా వళమే మహీళ్వరా. 


125, వ 


మా కిరువురకుం దోడు కృపకర్ణ కృత వర్మమ।[దపతులు గల "ెెట్టును బం 
డవనై. న్యంబు నమయింతు మూబడు మని వెండియు. 


126, కె. మమ్ము కాదు నీ వెవ్వరి నమ్మ 'వెట్లు 
నమ్మకున్నను నే మగు నరవ రేణ్య 
(పతిబలంబులలో నికి బసులనడుము 
సొచ్చుపులివో లె. జొొచ్చెదం జూడు నన్ను, 


ళా 





120. 1.౧టిది మదీయ = చెక్కు. (పతులు. 
120, 1. బాతు లగుదుర - కొన్ని (ప్రతులు, 


124, © 1. నగ్గురుం యూ కొన్ని శేవతులు. ల జో 


197, వ. 


128. క, 


129. వ. 


180. మ. 


ద్రోణపర్వము . పంచమాళ్వాసము 58! 


నీ" చెప్పినపాంచాలురం  బజ వెద దక్కినబలంబులం గలంచెదం గాంతే 
యులు శదార్కొనినను మార్కొని నిలువరించెద నని పలికి తలకడచి నడచె 
నప్పుడు గడంగిన కికవ్వడికి మించి పాంచాల కేకయ పభృతినేన లొక్క 


ఇ పెట్ట కవియుటయు నా జెట్టివిరుదు వివిధ విశిఖపరంపరలు వరగించినళా బడలు 


వడియును బలుబెసలం భాణలీయు నబ్బలంబులు వికలంబు లైన బదుండు 
రాజులు నిలునిలు మనుచు బరవనంబు సేసిన కీవారల జమునివళంబు సేసి 
యేచినయయ్యాచార్యసుతుం జూచి *రోషావిష్టుం డై ధృష్టద్యుమ్నుండు 
చాఃకి నీవు గొందటి నిర్జించితి నని దుర్ణయత్వం బెక్కించుకొనకు మేను 
జుమ్ము వచ్చినవాండ ననుటయు నతుడు నిన్న కాదె వెదకెద మద్చాణం 
బులకు( (అాణంబు లిత్తుగా కనవుడు నప్పాంచలనరుం డతని నుపలతించి. 
మీతండికి నే మృత్యువ 

నై తో(చినవా(డ నగుట య ట్లుండె నినుం 

జాత మట "సనక డగ్గలు 

మా తల(కక వలదు రిత్తమాటలు మనకున్‌, 


అనిమె న ట్లయ్యిరువురు నొండొరులం బరుశంబులు వలుకుచుం బలుదెణం 
గుల మెలుంగుటమ్ముల చే టాీడి రటియెడ. 
య ట్‌ 


ధనువు”) "గేతువు6 [దుంచి సారథిని రథ్య(వాతముం గూల్చి యే 
పునం బాంచాలతనూజు వెల్గ్లొడుగు సొంపున్‌ వమ్ము గావించి యా 
తనిపార్శ్వంబుల రఘోభవీరశతముం దన్మాన్యులకా మువ్వురం 

దునిమెన్‌ (దోణసుత్తుండు రాజు వొగడళా దోర్గర్వదుర్వారు డై. 





127. 


129, 
129. 
180. 


1. మార్కొనిన నే నెదుర్కొని నిలువ - వ. 2. వడముడికి మించి - ఇ. ణ. త. 
ల నగ్గురుసుతుం జు వారిం బడనేసి - ఐ. 4. రోషోర్దీసితుం డయి - ఓ. 


1. యిట్లు డగ్గరుమ్మో- కొన్నీ [పతులు 


1. డుచున్నటి సమయంబున = ఉ. ఠ. 
శ లు 


1. వమ్ముగావించి = వీ. స; జింపి = వా. కొన్ని (ప్రతులు; కెంవు (జింపి) మాయించి = 


స్య 


భు, €3, రోం శి ళ్‌ 


శ్రీమదాంధ మహాభారతము 
ర్‌ 


భ్‌! 


గ్‌ 





582 

181. వ, ఇవ్విధంబున వై రీవధం బాపాదించి సింహనాదంబు మసన యశ్వ శ్ఞామక స్పై 
దుర నిలువ లీక పాండవపాంచాలనై నికులు నెల్లాచెద ఆనం 1xని ధర్మజ 
సమీరనూనులు సనైన్యంబుగా నతనిం బొదివినం గురుపతియును గురు 
సమేతుం డయి సేనలతోడ నడరినన్‌ బలుకయ్యం బయ్యె" నప్పుడు విజ 
యుండును మన] పజమీందం గవినె నాసమయంబున నంబష్టశిబివంగాది 'దేళం 
బులబలంబులు ఫభీమసేను చేత (మగ్గె నాసమయంబున మగధమ దీవంగాంబ 
షాగిచేశంబులబలంబుల సవ్యసాచి సమయించినం గని కినిసి [(దోణుండు 
వాయవ్య బాణంబున. గాంకేయులీ మొనల జొళ్కాకులచందంబునం 
దూలం చేసిన. 

=: సోనుద తండు నొత్వాతితో యద్దంణు నేని చచ్చుట == 
= థి 
సం, 7_18396_12 

182. క. అలిగి నరుడు ఫీము(డు నిరు 
గాలకుల సయ్య(స్రుగురుని గిట్ట ళరొఘం 
బుల( 'దేల్చిన మగుడ ననికి | 
దలకొని వడి నురవడించె. ద_తై్స్సెన్యంబుల్‌ స 

188. చే. అధిపతియు నృన్త్రగు(రుడు 'బేరగ్గలికలం 
దటుమ( జతురంగములు.6 జేర్చి యుజక వారి 
'మొనలతోం చాంకి గాండీవము కవిశిఖ 
శిఖల వేడిమి *1కోటటి చెదరి పజచె, 

184. వ. అట్టియెడ సోమదత్తుండు సమరోల్లానంబునం జాండవనై నికుల నిలునిలు 
మని యదల్బుచు *నిల్చినం గనుంగొని సాత్యకి యతనితోడం దలసడినం 
దత్సం|గామంబు భీమం బయ్య నందు. 

181. 1. దరమి- పెక్కు (పతులు. 2. (ప్రముఖానీకంబులు = కొన్ని ప్రతులు, రీ. బలంబుల(ఎ 
ఫీ శవ స్స. కొన్ని పతులు. ' 

188. 1. కోర్వక - ఓ. ఘ. వ; కోటరి _ ఒ. శ. మ న, 

184. | 


1. నడరం గని - వీ. ౮ 


దోూణపర్వము _ పంచమాశ్వానము 588 


185. సీ సాత్ర్యకిఏి ల్లర్థచంద్రబాణంబున నజికి యాచజాహ్లాకనందనుండు 
ముప చేనమ్భుల నొప్పింప నత డొండువిలు గొని యాతని నలుంగుటమ్ము 
లై0ందింట నేసి మహారజతధ్వంజం బిలం గూల్చి ధనువు సెక్కులుగ( జేసె 
జ్రిలునవ్వుతో 1నాతం డుఅక వేటొకవింట నే టాడంగా ఖీము(ం జేసె 
కెనప్పుడు 

శే. చాంకి మీతండివె ఘటోత్కచుడు వై చెం 
బరిఘమును నది దునిమె నక్కురువ లేణ్యు. 
డపుడు పహాయసారథుల6 జంపి యతనిియునుయి 
గొనియె బలునారనమున నాళినివరుండు. 


శ్శి 


106. క. మారుతి యిమ్మెయి నక్కురు 
వీరుని. జంపించి మోము వికసిల్ల (గం దాం 

బో *ెడు 'నెప్పటిమునుము మ 
హీరమణులమీ6ద6 దలిమె నిభపురనాథా. 


187. ఉ. చచ్చినసోమదత్తు( గని సాత్యకి మనవారు |గమ్మినం 
జెచ్చెర ధర్మజుం డతనిం జేకొని వారల దూల దోలుడుకా 
వచ్చి గురుండు విల్‌ నణీకి వై చి సిడంబును డొల్లం జేసి మే 
నుచ్చి చనంగ నేయ నత డుదృటరోషమహో [గీమూర్తి యె. 


188. క. వేటొకవిలు గొని యెమ్ముల 

1A మెటుంగునారసములు గిణీకొలిపిన నో 
టాణీ మెయిం (గొన్నెత్తురు 
వాణ నత(డు దేరి మీందం బడి మూర్చిల్లెన్‌ . 


189. వ, కొండొక సేపునకు నీద దేలి యక్కుంథ సంభ వుండు విజృంభించి హాట్‌ 
చె దై_వత్యం బగుశరం బేయుటయు నాఖూవిభుండు దద్రేవతాకం బగుసా 
.యకంబున శమియింపం శేసి వెళ్లేసినం గని కృష్ణుం డతని కి ట్రనియె. 


శ 








185. 1. నేయ నుర(అ)క - పెక్కు షా ల్ల టా! - ఆ. ఇ. ఓ జ, డంత. 
| బదిట - ఇ. శీ. యసువు గొనియె - ఢి జ, ఠ.ద.. క్ష 


187. 1. చిత్తుడై - గ. 


188. 1. గీరి = కొన్ని |వతులు. 


584 


శ్రీమదాంధ్ర మహాభారతము 


140. క. నీను. బట్టం నుంథజుండు (ప 


141. తే, 


142, వ, 


తినే యు సులుంగు దతనిః జేకువ నెడి మా 
ర్కొనం దగదు నీకు ఖీముం 
డని సేయు! మొగమునం బొదువు మక్కురుసేనన్‌, 


ఇతని వధియించుటకు జనియించె నెవ్వ( 

డతండ యీతనితోడం బోరాడు. గాక 
యనుడు నొకి,ంత యూహించి. యాన్ఫృ పాలు. 
డరిగె [దోణుండు [దుపదుసై న్యమున కడరె. 


ఇట్లు సని యుధిష్టిరుండు దనళమ్మునకు( చెను! జా పయ్యె నయ్యనిలసు 
తుండును సాత్యకియు ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసినం గృపకర్ణ 
కలళభవులు గడంగి రయ్యుభయనై నికో _త్తములు సంరంభంబునం బేర్చిన 
నై న్యద్వయంబును రయంబునం గలయః౯ా బెరసినం *బెందూళి యెగసి 
తణితో( గవియు దెంచీతమం. బునకుం దోడుపడి చూడ్కులు నిగుడనీకున్న ను 
దమకంబునం దమతమ పేళ్లు బిరుదులు నుగ్గడించుచు నగ్గలిక సొంపునను 


_సన్నల న ద్లేశంబుల నదధైెవనిద్దెప వీరులు వోరుచుండ నంధ కారం బతిసాంద్రం 


జై చిక్కువటీచె నట్టియెడ *లిట్టడరి పాండవు లుద్దండబాహాసంపదలు 
సూపిన నేపరి కెరవబలంబులు గలంగి చీకాకుపడి చీకటికతంబునం గూడు, 
కొనం గానక పలుదెసల. దొలంగి భొలువణిన నయ్యాచార్యు ండు ధ్‌ ర నంటు 


. మెటయ దుర్యోధనుం గూర్చుకొని యుద్దామసామర్థ్యంబున నకల చతురం 
. గంబులం గీబూ(చున ట్లొనర్చి యొక్క. మోహారంబుగా నమర్చి యంద[గ 


భాగంబునం దాను నిలిచి యిరుగలంకుల నళ్వశ్రామసౌబలుల శనునిచి నడు 
కొన శల్యు నిలిపి యన్న లెందుండు వెన్ను దన్ని నిలుచునట్లు సేసె నను. 
టయు ధృతరాష్ట్రుండు సంజయునితో ని ్తెణంగునం బన్ని బహులతిమి 
రంబున సమరం బెట్లు సేసి రని యడిగిన నతం డతని కి ట్లను నాసమయం 
బున నక్కు రుభూపాలుండు దమకాలుబలంబుల నెల్ల ET వెట్టి 
దివియలు పట్ట "ని యోగించిన. 





140, 
142. 


1. ముఖమున - సెక్కు. |వతులు. 


1. (బాహైయుండె _ కొన్ని (ప్రతులు. ఈ భెంధ్లూళి = వెక్కుతాళవత్ర ప్రతులు. 
కొ సంతమసంబు - కొన్ని (ప్రతులు. 4, బెట్టడరి - కొన్ని (ప్రతులు. 5. గూడు 


న ట్లొనర్చి -ళ. ష. వెక్కు (పతులు, 6. నిలిపి _ కొన్ని (పతులు. 7."నియమిం చిన - 
ఓ, జా. 


గొ 


(14) 


148. క. 


144. వ, 


145. తే. 


143. 
144. 


(బోణసర్వము _ పంచమాశ్వాసము 5రిక్‌ 


ము న్నాపని మానుసుేలం 

(గన్నన పతి నంఘటింపయా? బనిచిన సం 
పన్నంబుగ నొడం గూర్చిన 
నున్నతకరదీపనికర ముజ్జ్వలితముగన్‌ . 


చేసికొని యప్ప'దాతివర్గంబులు దివియలు దెచ్చిన నీద్దరణివరుండు రథం 
బున 2క దును గరికి మూండును దురంగంబున కొండును నియతంబుగా. 
బట్టించి మజియు వాని కెలంకులను గేతనంబులకును దగం బట్టునట్లు సేసి 
వెండియు మోపహారంబు ముందటను బార్శవ్రంబులను బిలుందను 1 బథలు 
నిగుడం బొడవుగా నెత్తి పట్టం బనిచిన నవ్వెలుంగు నింగికి నేలకుం జాలి 
పొలిచె నట్టియెడ మణిభూషణంబులను రత్న కేతనంబులను వివిధాయుధం 
బులను |బతి|పభలు |పజ్వరిల్ల శోఖిల్లి నీనై న్యం బొచ్పె నప్పుడు పొండవ 
బలంబునను ీరథంబునకుం బదియును గరి కేడును దురంగంబునకు రెండును 
గా ద|త్ప"కారంబునం గరగదీపికోలోకం వాలోకనీయం బయ్యె నయ్య 
వసరంబున  నయ్యనస్త్రగురుండు మధ్యందినమార్తాండుపగిదిం బదీ_ప్త 
మూర్తి యే వెలుంగ నమ్మనుజపతి యనుజన్ములతో ని ట్లనియె. 


వ ల్యక, ఎత వర శ్రముఖ యోధసమితి. గూర్చి 
కొని మహోద్యోగమున మీరు కుంభజన్ము 
చెంత కా దుపదాత్మజు "జీరకుండ 

నాగు డొరు లెల్టవారల నతడు గెలుచు. 


1. అదగన్నరపతి _ కొన్ని (ప్రతులు. 


1. ద్దరణీవరుండు _ వీ. శ. ప. కొన్ని ప్రతులు. 2. పదియు - శ. మ. పెక్కు 
ప్రతులు, ఇచ్చట వావిళ్ల పాఠ మే మూలానుసారముగా నున్నది “రఖథేరఖే పంచవి 
దీపకాన్సు! (పదీపకా నత గ జే [తయ శ్చ (వత్యశ్వ మేక శ్చ మహో ప్రదీపః | కృళా 
నే తై ౩పాండ నై 8 కారవెయెః 7. 163-156, 17 చిత్రశాలా[పతి. భండార్మ్క-రు (పతియం 
ర్‌ లో ములు పాదస్తూచియం్గి దీయ నె నవి. లి. పొండవు లెత్తించిన కర దీపికలనంఖ్య 
అన్ని తాళ వం గెపతులయందును శప. ప పకులందును విడువడినది. 'భండార శరు[పప్రతియం 
దిది చెప ఎబడినది. “౧ జేగ జే న వ్షకృశాః [5 వదిపా | రఖేరఖే శైవ దళ [పదీపాః దావ 

శ్వపృ ఫైవరిపార్భ్వుతో2. న్యేధ్వ జేషు చాన్యే, జఘ'నేము చాన్యే - 7-188- బిర, 4. నిక 
రంబా లోక = కొన్ని (పతులు. 


కరికి 


146. వ, 


147. సీ, 


శ్రీముదాంథ మహాభారతము 
wu) 
=: థొండదో కౌరవ బీథల దృరందరయుద్దయు న్‌ ( 
@ 
సం, 7180. 22 


పదంపడి యాధృష్టద్యుమ్నుం బరిమార్చు. గిరీటిం కర్టుండును భీమసేనుని 
“నేనును గెలుతు మని పసికి బలంబులకు( జేయి వీచి కడంగిన నెడిరిసేనయు 
నురవడింప నెన్న ండును జూడ వినంబడనియట్ట బవరం బయ్యె. వాండవ్శాగ 
బుండుం దనదొరల (దోణుమీ(దం గవియుం వ పనిచి తానును దణీమిన 
నమ్మనుజపతిం గృత వర్మయు సాత్యకిని భూరియు నవారేవు రాధేయుం 
డును వాయునూను సుయోధనుండును నకులుని శకునియు శిఖండి 
గృపాచార్యుండును (బతివింధ్యుని దుశ్శాననుండును ఘటోత్కచుని గురు 
పుతుండును జాంచాలవిభులి వృష సేనుండును మళ్ళ్య రాజును మ(దేశ్వ 
రుండును శశానీకుని. జి తసేనుండును నక్జుకుని యయులంబనుండునుం దలపడి 
రిట్లు గురుని *నొంపను రతంపను బూని మజియు ననేకు లనేకుల 
దార్కొనిరి సోమః నై న్యంబు నమయించు నక్కుంభసంభవుని ధృష్టద్యు 
మ్నుండు మార్కొనియె నట్టియెడ, 
పాండవా! గజుని చాపము (దుంచెం గృతవర శ్రుత ( డొండువిలు గొని 
యతని నొంచె 
ధనువును దునిమి వా స్తం బుచ్చిపో శ క్తి యడరింప వేజశరాసనంబు 
గొని వాయసూతుల( గోడండమును బొడి సేసి వోర్టిక్యుండు నెలంగి కేయే'సె 


నరనాయకుడు. గృపాణము గొన్న నఆఅ క. దోమరము౦. బూనిన 
రూపుమాపి మజువు' 





146. 


147... 





1. ఇచ్చట యర్దునునితో తలపడినవాండు అలంబుసుం "డని మూలము. “వీ (పతియం 


దును నిశ్లు యున్నది, ““అర్జునం చ యుధాం డ్రమ్‌! [పా[వవంతం మవోరథమ్‌ 


అలంబు సో మవోరాజ । శాడసేంద్రోన్యవారయక్‌ “1665-16. చిత్రశాలా పతి. 
7-140-15. భండార్కరు ప్రతి. “భం' ప్రశిహొవూలియండు మ్మాతము అలాయుధు( 
డని పాఠ"మున్నది. సో రెన్సన్‌ మహోభారశ నామాన్య్ముక మణికయందు “అలాయుధుని" 
[వళంస కలదు (వుట. 29 ) వాలాయుధుండు = చా.: శు మ. పెక్కు (పతులు. 
2. నొప్పింపను _ కొన్ని (పతులు, వ 


1, యాశ్చ = కొన్ని (పతులు. 2.బూన్చిన = కొన్నీ [వతులు: 


(దోణపర్వ్యము _ పంచమాశ్వాసము 587 


శి. ఇఅజీయలుగ! వేసి తనువున బజపె నార 
నంటు లి ట్రమ్మువోబలు చట లప|క్ర 
మంబు దుస్ఫహా మగుడు నమ్మానచేం[దుః 
డనికిం దొలంగిన గురుబల మలా నధిప. 


146. క భూరియు కినివరుండు శరా 
సారము లొండొరులమీంద నరిం బణిపి వడిం 
ఇ బోరునెడ భల్లమున నా 
కారవువిలు |దుంచె సత్యకసుతుం డధిపూ, 
149. ఆ. "త్రుంచి మెను గాడ దూపులు నిగిడింస 
నాత: డొండువింట నతనీ నొంచి 
ధనువు దునుమి( గోప మినుమడి యై శక్తిం 
(బెళ్ల వైచె శినివరేణ్యుC కేడతని, 


150. వ, ఇట్లు సాత్యకిచేతం జచ్చినభూరిం జూచి ఛారచ్వాజపు[తుం డతనిపయిం గవి 
యుటయు ఘటోత్కచుండు నిలునిలు మని 'యెలుంగుసూపి దొడ్డతూపు 
= లడరించిన నతం డవి మగిడించి "వెల్లేనిన నేదు వెటిగి న ట్లయ్యఘరవరుండు 
దళవిశిఖంబులు రయంబున నురంబున (గుచ్చిన న వచ్చి యమ్మేటి 

జోదు కేతుదండం బవలంవించి. 


151. క. ఆలోనన శెలిసి మెటుంగు 
వాలికనారసము దై త్యూవతమున వెసం 
_ గీలించిన నరదమ్మువై " 
సోలి కీపడ్తుడు.. జేరు దొలఃగ నూతు(తు డోళెన్‌. 


169. క. భీముడు. గురుపతియు శర 
"సోమము లొండొరుల మీంద6 దొరంగించుచు ను 





న! గ 


149. 1. డతని _ సెక్కు ప్రత్తులు; డధిప - వా. ం ం 
150. 1. యదల్సి ౬ ఐ. 


151, 1. ల్రైదు వవమున - వ. వీ. శ. ష.శొన్ని (ప్రతులు. 2. న ద(్రథము డొలగ -,గ. జ. 


558 


153, 


154. 


1€5. 


158. 


167. 


159. 


శ్రీమదాంధ మహాభారతము 
|) 


చ్వామాంభోదపిహితరవి 
సోములచందమున నొప్పుచుం బోరునెడన్‌. 


* ధనువు సిడంబుం (దుంచి సముద|గత భీముడు మేను నొంప న 


మ్మనుజవిభుండు వేజొకసమ |గబలం బగుచాప మెత్తి యా 
యనమెయలిం. గాడ విల్‌ విఖుగునట్టుగ వేసిన నొండువింట న 
య్యనిలజు( జేడునారసము లాన్ఫ్భపుగా| తమునందు. [గుచ్చుచున్‌ 


విలు దునుమాడి వెండియును విందులు నా ల్లతః డెత్త చెత్తను 
శ్రలముగం [దుంచి వైచె గదం దత్తురగంబుల నూతు6 *జావ న 
గ్గల మగుఖీతి రాజు దొలంగణా వెస *దాంటుడు6 గాన కాతడుం. 
బొలిసెనకా( దలంచి మది. బొంగి వృకోదరుం డాశ్చె నార్చినన్‌, 


మనమూా(కలు నట్లకాం దలంచి హావాోకారంబులతో నాకులతం బొంచె 
నందలిజనంబులు (పమదంబునం "జఇలంగి రకర వేం దుండు వేళొక్క_ తే 
శెక్కి తోంచినం గని యెల్లవారును డిందుపడిరి కర్ణనవాబేవులు నముది ర 
వి|క్రమంబి వెలయం బినంగునప్పుడు. 


॥ అమ్మా దీసుతు( 'జేపున( 


దొమ్మిదివాలమ్ము లొడల దూర్చిన నతి*1రో 


షమ్మున' గర్హుండు దదం 
గమ్ములు నొప్పించెం దీ వకాండశతమునన్‌ (| 


ఇట్లు నవాదేవుం బొదివి రాధేయుండు. 


రయమున విల్లు (దుంచిన( బరా |క్రమమ మొండొకవింట. "జేయగా 
వాయముల సూతు6 జంపుటయు నాతండు ఖడ్గము ఇఖీటకంబు ని 

ర ఫయముగ' బుచ్చుకొన్న బవహుజాణములం దునుమాడె ననదు 
రయ మగులావునం గడువెషకా గద వై వ నడంచె నవ్వుచున్‌. 





158. 
1 కీ. 


1. జేసిన -,కొన్ని (పతులు. 


1. "విండ్లును జౌ కొన్ని (వ్రతులు. 2, జంవ = కొన్ని పతులు, ల. చాటుట గాన 
డాతడున్‌ _ కొన్ని (పతులు. be 


156. క i. కోపమ్మున బు. కొన్ని (పతులు. వ 


150. వ, 


న! 


దోణవర్వము _ సంచమాశ్వానము కరి 


దానం బెండువడక యప్పాండునంద నుండు. 


ఎల రోర్డండు నవాదోవుని వింభోకోవునం బొడుచుచు నవమానించుఖి 3౬ 


160. ఆ. 


162, క, 


168. వ. 


164. 3, 


180. 
161. 


162, 
164, 


నం, 7.14112 


|! 


శక్తి వైవ నిశితచకంబు నిగిడింప 


“వరుస నదియు నిదియు (వయ్య లయ్యు 


కేదునియ లయ్యు చేల దొరగంగ6 జేసి పి 
లేసి తరలుటయును నెయై నతడు. 


. ఇ శ్తెఐంగునం గర్టుండు గదిసి నిశ్చష్టితుం డగుసవాదేవు నాలోకించి కుంతి 


మాటలు దలంచి ) "యుండు సేయ నొల్లక యల్లన వింటిేకోవునం గడుపు 

వొడిచి నవ్వుచు చెక్కు. డై నపగణి "నుక్కునం దలపడకు మల్ల వాడ 
నరుండు గురుసేనతోడ విరు దై వెనం7ెడు నతనికడకుం *బొ మ్మని పలికి 
పోయె నక్కుమారుండును నట్లు గర్జుచేటులను మాటలను గడు నొచ్చి 


_తనబదుకునకు రోయుచుం బోయి 'వేటొక్కరథం బెక్కి_ మత్స్యమ చేశ్వ 


రులు జంభ"వాసవుల చందంబున సమరంబు సేయుసమయంబున నాశల్యుండు. 


హారులను నూతుని. జంపిన 

విరటు(డు పొలివోక వివిధవిశిఖ చయంబుల్‌ 
గురియ శతానీకుండు శ 

ల్యురథం బ(్త్రుములం బొదివె ేనుద్ధతభంగిన్‌ : 


ఇట్లు మ త్స్య్యానుజుండు దా(కిన, 


ఆతని గూళ్ళు మఠేకు( డయ్యరద మెక్కి 
విరటు! డడలును గినుకయు. విరి గొనంగ 





1.=దునకలయ్యు - ఇ. ఈ. ఉ. ఊ. వా. కొన్ని (పతులు. 


1. కొప్పు, కొమ్ము - అని పాఠములు. శ a ES మన్నియె -ఐ. 8. జే(నే 
టులను మాటల నొప్పించిన మనంబున = ప, ళ్‌, . జ 


.. 1. నద్దురభంగిన్‌. - చెక్కు. ప్రతులు. 


1. డలుకయు గడ(ణికయు - ఇ. జ్య ఊ. ఏ 


580 


165. 


166. 


167. 


168. 


187. 


Sahl 


శ్రీకుదాంధ్ర మహాఖారశము 


ముై నాతని నాతండు మూర్చ వోవ 
సేయ సారథి దొలగంగ నెగచె రథము. 


. ఇవ్విధంబున విరటుండు వీకలుం డగుటయు నొచక్కటినై న్యంబులు శల్యు 


నురవడికిం గాక కేచరలినం దణీమి ధనంజయుండు నిలువరించిన బలాఢ్యుం 


డగు కినలంబునముం డతని మేన మాగ్గణంబులు (గుచ్చి పేర్చిన నప్పాండన 
మధ్యముండు. 


. చాపము గేతువుం దునిమి సారథి నశ్వనులన్‌ వధింీప ను 


త్కోపవిశారుం డై యసుర [కూరకృపాణము గొన్న నేసి ను” 
గ పృథిషీస్థలిం దొర[.గున టలయించి 2వత్రుళ్ళతిన్‌ సమా 
ఖు ® ౧0౧ 


టోపము సూప నాతడు గడు౯ వెనం వాజి భయార్తమూర్తి యై. 


. నకులనందనుండు నీనందనుతో. బోరునెడ నాశతానీకు( డజేచి యతని 


కంకట మంగంబు (గక్కునం భాసీ పోంబడ నేసి విల్లును సిడముం (దుంప 
దలశక యొండుకోదండంబు గొని నీదుపుత్తుండు నొంప నా చి[తనేను 
శరముల కోర్చి తత్తురగంబులను సూతు ధరం గూల్చి వెస 

భవళత్పొత్తు,6 డపుడు. 


. శేగలక లేక యతండు కీ ఘమున నిరువ 


కేనుదూపుల వొంచిన నెసకమెనంగం . 
2%నుక నొత( డాధనువును దునును నక్కు- 
మారు డేంగె వోర్చిక్యుని ఇేరిఫె క. 





1. చెదరిన. ణ. తీ. చాడు [చోణ 5-146 పాదసూచి. 


1. చినన్‌ , గోవవిశాకు డై _ వీ. శ. మ. కొన్ని (పతులు. , 2. చతుశ్శిలీముఖాటో 
వము - ష. క్షొన్యి ప్రతులు; కనకచ్చరాగశాటోవము _ శ. కొన్ని వ్రతులు. 


1. గలగ కతడును నతనిని శీఘమున _ న. కై, తోమురంబును గొని ధన్వు దునుమ- 
ఊ. ఏ; ధన్వురూపము (శుతిహిత్రమ్లుగా లేద్దు,. 


169, క. 


ద్రోణవర్వము _ సంచమూశోోసము క్రి 


(ద్రుపదుడు వృషసే నుండును 
నుపమా నాతీతఘోరయుద్దంబున బా 
ణఇపరీతకోణిీత ప్ఫుత 


వపురుజ్జ్యలు లై రి కౌరవకీలినాథా, 


169. వ, 


అట్టియెడ నాక ర్జుపట్టి చేయి జెట్టిదం బయి వచ్చినం జాంచాలబలంబు నిజ 
పతికిం దలకడచి యతనిం బొదివి యానై నికో త్తము నంపసోన కోటి 
పఅచినం క ఐదీప్తుం డై యతండు మెటిసే దుళశ్ళాననుండు ధర్మనందన 
,నందనుండును బోరునెడ నప్పాండుపొత్రుం డతనీఫాలరబున వాలికనార 
సంజులు మూడు నాటించినం [దశ ఖరయుత శే లంబులీల నయ్యువరా 
జొప్పీ యవ్వీఠరుం |గూరశరంబులం గప్పి కేతుసొరథిరథంబుల. దిలపమాణళ 


క లంబులు సేసిన. 


కయ్యంబు నీయ నందు ఖీమసేననందనుల డగుళుతసోము నరదం బయ్యు 
ధిష్టిరతనయుం . డెక్కి యొక్కనముద్దండం భగుకోదండంబు వుచ్చికొని 
భండనంబు సేసె మనవారు నయ్యువళాజున కడ్డంబు సొచ్చి వెనంగిరి నకు 





170. క. వింధ్యా[దివోలె నాపతి 
వింధ్యు. డచలితో[గమూ క్క వెలయ నిలీచి "ద 
ర్వాంధ్యమతి నడర దీప్తా 
వంధ్యా(స్త్రము అక్కుమారవరువె 6 బటు పేస్‌. 
171. ఆ. అడిగి వెడందవాతియమ్మున నాతని 
. ధనువు దునియ నేసి తన.వునందు 
నిశితవిశిఖచయము నిగిడించె నీకొడు 
కంత6 దత్సహోదరాళి *గదిసి, 
172. వ 
160. 


169. 
17. 
ITE 


k తీశాతిను' ర జ నాకు ప్రతులు, 2, తాప్ప్రుత = కొన్ని |వతులు. 


© 1) 
we [పదీ వమూరర్తి యొ - వీ. శకః 


1.+గర్వాంధ్యమ రథముగ = చెక్కు ప్రతులు. 


1. గవినె = "వెక్కు. ప్రతులు. 


రిల శ్రామదా౦ధ్ర మహాభారతము 


లుండును శకునీయు 1సమానవి[క్రమంబుల సమరంబు సేయునెడ ఛా 
సౌబలుండు. 


178. చ. ఒకబలుేతూ పురంబు గొని యుచ్చి చనం గర మల్లి 1, యేయుడు౯ 
నకులుడు మూర్చ వోవుటయు నాదము రోదసి నిండ నాళ్చి | నం 
తకు6 దెలి వొంది చాపము. బతాకయుం [దుంచి యతండు నీమణం 
దికి నరసా వొనర్చి ఘనతీ వసముజ్ఞ్వలమార్ష ణంబిలన్‌ , 


174, వ. ఇట్లు గాంధారపతి పడుటయుం. దత్సారథి చేరు దొలంగం దోలుకొని 
పోయి గృపాచార్యుతోడ రణకీఢ( జలుపు చుండ శిఖండికోద ండంబు 
బిసకాండ౦బుగా ఖండించి యతండు శ క్రి వైవనదియును దునిమిన ఘనం 
బగుథనువు గొని తోరంపునారనంబున నతనిం 'దేర్వవె సొగయ నేసి యగ 
తముండు గోవంబునం 1జంపం దలం ఫి శ్రీ వెండియు నేయ పర 
నద్దెనసయోధులు పలువు రొొక గ్రాట నుక్కున నురువడించిన మనదిక్కు_నె ని 
కులు శారద్వతుం గడచి కడిమి నెలయం బోరిరి మజియు ననేకద్వంద్వ 
యుద్ధంబులు సెల్లుచుండ సంకులసనమరం బయ్యె నయ్యవనరంబున. 


15. సీ, వచి ధృష్టద్యుమ్ను. డాచార్యునురమున వెస నాబ నై దునారనము లాతం 


డాతని నిరువదేనమ్ముల నొంచి విల్‌ దునిమిన నొండువిల్‌ గొని యతండు 
మంతులు (గమ్మెడు మహిశ్యాస్త్ర మయుడు? గాలంబు !గా కిది కలశ జాన్యకు 
ననుచు నీవారు భయం బంద చేకాద శా(న్ర్రంబు లొకముష్టి నలవరించి 


కే. యేసి కర్లుండు దునియలు సేసె నడుమ 
నంత గురురాజు యువరాజు నేడర గురును 
తుండు శకునియు శల్యుండు. దోడుపడిరి - 
వార కీలేడ్వుర-ాంకు నవ్వీరుం డోశ్చె, 


ర లల cs 


172, 1. ననమాన విక్రమంబుల = అ. వీ, శ్ర, స ల 


178. 1. నారనశ*బు ఊహ. ఏ 5 తోమరంబు _ ణం తు | 


క్త, 1. జంపుతలం వెత్తి - కొన్ని (పతులు, 


175. 1. సమకూరె_ ఊపు. 9 లేవుర, లార్వుర _ అని పాఠములు. 


జా 
(75) డ్రోణనగ్యమ _ పంచమాళ్వా సము 548 


176. క, [దుమసేను( డడరి పటుజా 
ణము లుద్దతి. బజవె నూతనందనునై గో 
పము గదిరి యతండు చానిశి 
రము గుండలదీ వ మె ధరం బడ నేసెన. 


2) 
» 


177. వ, అట్లు [దుమ సేనుండు సచ్చినం బేగ్నానేకేపంబునం గర్టుకోదండందబు దునిమి 
ధృష్టద్యుమ్నుండు తిన జిమిన నొండుబలువింటం బెనంగునతనీం గూడుళొని 
రురురాజు మొదలగు నేగుకురథికులు “విలు చ చేసీ రానమయంబున సాత్యకి 
సమదగతిం గవిసి నిలు నిలు మని యదల్ళి రాభేయుం చలవడియె నయ్యి 
'రువుర యుక్కును నొక్క.రూపున నక్క_జం బై యుండ నట్టియెడ వృష 
సేనుండు వచ్చి శై నేయు నేయుటయు నతండు వాలమ్ములు నిగిడించి 
వానిం దేరిషయిం (దెళ్ళి మూర్చిల్లం చజేసినం బు తళోక పీడితుం డగునసూత 
పుత్తుం డచ్యుతానుజు నొన్యా(న్హ్రపీడితుం గావించె నంతకుం దెలిసి తనయుం 
డునుం దోడుపడియె న ట్లడరునయ్యిద్దజ 'నాశినివరుండు గినుక యెక్కిన 
యే కాలం జీక్కు. వణీచె నప్పుడు గాండీకగుణ 'చేవద త్రమవోరానంబును 
మనో కారంబున వీతెంచిన నయ్యంగ రాజు రారాజున కి ట్లనియె. 


ఆన త్‌ ల్లదుర్కోధనులు దురాలోచన నేనీ నొత్యాతీం దలనడుటు ౨ 
నం, 7115065 


శ్శి 


178. క. అది పారుడు దనమునుమున 
కొదవినసేనల. గలంచునులి వత! డితనిం 
గదియంగ రాకుండగ మును 
పొదువుద మే సొత్యకిం [బభూతబలముతోన్‌. 


179. న. అ ట్లయిన వీ డభిమన్యుపోయినపోకం బోవునది నీకు విజయంబునకు గార 
ణం బగు వీనిం బలువురు సుట్టుముట్టుట యెణింగనేని వివ్వచ్చుండు వచ్చు 
నతం డెటుంగక్షురిడ నక్కిడ నిలువరించి పోరం జాలుజల్లిదుల నట పుచ్చ 

త్ర అ 


178. 1. రరం దొరోగించెన్‌ = ఘు ఠ, 


171, 1, రోషంబునం = కొన్ని (పతులు. * 2, దరమిన = పెక్కు (పతులు. 


ర్‌రిక్త 


181, 


182, 


188, 


15%, 


1505, 


gl 


శ్రీమదాంధ మహాభారతము 
నూ 


వలయు ననుటయు నమ్మనుజవిభుం డిది లెన్ఫకర్ణం బని శాంధారపతిం 
గనుంగొని నీవు వదివేలేనుంగులు నన్నియరదంబులుం గొని దుశ్శాసన 
సుబాహూదుప్పుధర్ష అదుర్విషవుులు దోడుగాం గీడివె. నడచి కయ్యంబు 
సేయు మద్దిక్కునం దక్కిన పాండవులు నున్నవా రయ్యన్నదముుులం 
బొదివి గెలువు మనిన నతం డమ్మెయికిం జనియె దదనంతరంబీ. 


. చేయ గలరథికులును రా 


రెయుడు బలయుతము గాగ చెప్పచదెరల శ్రా 
నేయుపయి? గవిసి బహువిధ 
సాయకములు గురిసి రధికసంరంభమునన్‌. 


అతండును గోపాటోవంబున. 


కరులకరంబులు హయంబుల 

శిరములు రథసం చయంబు చెక్కలును సమి 
ద్దర( గప్పి (కమ్మజంగ నె 

తురుకేలులు వజపి వాని దొలంగం (దోభెన్‌ , 


శినివరునదృుతవి[కమ 

మున *కోర్వక కలంగంబడిన మొనం గనుంగాని నీ 
తనయుడు దనయర్దదము నా 
తనియరదముమీ(ద నత్యుద గత కల -పెన్‌. 


అయ్యిరువురు నక్కజం బగుక య్యంబు సేయుచెడ నాశె నేయుండు. 


తురగముల సూతు. జంపిన. 

గురుపతి పొలివోక యతని ేగురునున చేయం 
గర మలిగి ధనువు దునుముడు 

బరవస మణి యొరుని 'జేరువెకిం బోయెన్‌. 





179. 
253. 
రర 





ళ్‌ న్‌ా ] క 


వ్‌. దుష్పవా చుర్మర్షణ య కొన్ని (పతులు. 


1. కోర్వమి - కొన్ని (పతులు. 2. దోలెన్‌ _ ద. వ, 


1. గురుసర _ కొన్ని (పతులు. _ 


186. 
187. 


188, 


189. 


190. 


191. 


192, 


దోణపర్వము _ సంచమాశాగిసము కక 


వ, ఇవ్వీధంబున, 


కే. పతి శేగలంగ శె నేయు. డబ్బలము జాణ 


నివాతి. దూలించె నక్కడ నీమఅంది 


+ యడరి యర్హునుతో విన్మయావవాముగ 


నావావము సేసెం దగుినవాయంబు కలిమి. 


చ. అతనిసుతుం డులూకుండు నుద్మగత. గృమ్షుని మేన బార్జువె 


రితళరకోటి నించి విలసిల్లంగ సౌబలుసూతుం జంపి యు 
ద్దతిం దురగంబులం దునిమి తగ్ధ్భ్యన చాపము (దుంచె నన్నరుం 
డతడు దనూజుతేరిపయి పే రాత్మ 2 వలింవంగం బోయి వెండియున్‌. 


తే. వాండు. దోడ్పడ. గడగి వివ్వచ్చు నేని 


నతండు వారలు ఓ నేడ్పుడునట్లు గాంగ 
గడం(క గలయోధవీఠరులు బడలు వడ(గ 
బలము 'సెడి పాఅ( దనవింటీబలువు సూి. 


న ఇట్లు వివ్వచ్చుండు వేర్చినయానమయంబున ధష్ట్రద్యుమ్ను౦డు. 


క. తణీమి గురువింటిగొనయం 


బణిముణీ దునియంగ నేయ నత. డాతని నే 
రెజు నొండువింట నేసిన 
నుజక తునిమె నాత. డమ్మహో (గళరంబుల్‌ | 


వ, వెండియు నాచార్యుం "డేయుసాయకంబులు (దుంచుచు నంగంబులు 


నొంచుచు మిగిలి 'మార్షణజాలంబుల నైన్యంబు దై_న్యంబు నొందించె 
నట్లు సాత్యకి సవ్యసాచిధృష్టద్యుమ్నులచేతం గలయం గలంగి కౌర-వాినీ 


మ త మాసపు 


187. 


188. 


189. 
192. 


1. గలంచి - స. 2. నవియత కలిమి - వీ. లి. కలిగి - కొన్ని (పతులు. 


? 


a : 
1. కార్చ జనింపగ 2 వ. 2. చలింపకపోయె - కొన్నింపతులు. 


1.*నొచ్చెడునటు _- మ. 2. బలము - కొన్ని (పతులు. 


1. నీకంబులు కాందిశీకంబు లగుటయు - కొన్ని (ప్రతులు. 


596 


198. మ, 


194. వం 


195. క, 


196, 


197. వ. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
౪ 


కంబు గాందిశీకం బగుటయు+ బాంచజన్య దేవదత్తాదిళ ంఖరవంబులు నెలంగం 


చాండనబలందులు గూడికొని వెన్న డిం గవినీనం గని ఫీషమణరోపొతి "రేక 
విధేయుం డయి రాభేయుండు. 


తలలుం 'జేతులు6 గాళ్లునుం దనువులుకా ఛా కీస్టలిం జెక్కుతి 
ట్టలు గావించి రథ| పళానములు ఘోట| శేణులు౯ వారణా 
వలులుం !'జేడ్పడ వైపయిం దణీమి దుర్వానై కదర్చోద్దతిం 
జలముం జేవయు( జూపి నుర్భటభుజాసంరంభ రౌ దంబుగన్‌. 


ఇవ్వీధంబున విజృంభించి నొంచినం బజివలి మై పజఅచునవ్వాహినుల వెను 


కొను -' నానూతనందనుం జూచి తలంకి ధర్మశనయుం డర్దునునితో ని 
ట్రని యె. 


నడులేయి తీ వభానుండు 

పుడమి వెలనె ననుతలంపు పుట్టించుచు ను 
గడు వగు "జేజంబున వెలి. వ 
గెడు6 గర్జుండు బాణరుచులు గిటికొన జెనలన్‌. 


ఆ. ఇట్లు దలిమెనేని యిప్పుడ యీత( డి 


దిక్కు_'వారి నెల నొక్కయెతు 
ద గా ఆడ న 
గా(గ విలుకుమార్చు( గావున నెమ్మెయి య 
వైనం (బతివిధాన మాచరింపు. 


అనీన విని యతం డచ్యుతు నాలోకించి రాధేయురభసంబున కిమ్మావారం 
బోవాటించిన భూపతి భీతుం డయ్యె భారచ్వాజుండును బై కొని మొక్క 
వలన మొనల చెరళ్ళెడి నే నదల్చి యిక్కర్లును క్కడించి యక్కుంభసంఖ 


వుసంరంభంబు జారించెదం జేరు నడపు మనుటయు నద్దనుజమర్దనుం డతని కి 
ట్లనియె. 





198. 


195, 





“eres ME 5 


1. శేడ్పడ వె పంిం దఆిమీ _ వి. శమ చెక్కు re . గీజ్చెర నై వడం 
దణిమి ౬ వా. 


ఛా 


1. నన్‌ గడువగు య! = కొన్ని (పతులు, 


డ్రోణవర్వము _ వంచ మాళ్వాసము 597 


198. క, వినుము నిశాననుయంబున 


దనుజులకుం ేర్చు చాహుదర్భము శౌర్యం 
బును గావున మైడీంబుం 
డని. గర్జుని నోర్చు "బనుత మతని కీనతనికిన్‌ 


199. వ, అని వెండియు. 


'ఏ00, క. మన మంతకు వేజొకది 


ఇ 


201. వ, అని చెప్పి మటోత్కచుం బిలిచిన నతంకడు సన్నాహాసంరంభమూ ర్రిన్ఫూ రి 
. మెజయం జనుబెంచి పని యేమి యనుటయు. 


క్కున నడతము ఖభీమసుతునకును మాయలు! బెం 
పొనరినదివ్యా సృంబులు 
"ననేకములు గలవు వలవ దనుమానింపన్‌. 


రీ 


202, ఉ. పాండవనై న్యముల్‌ సెదరి పాణెడుం గర్జునిచేత నొచ్చి యు 


ద్దండత నీదుశార్యమును దర్పము నేర్పడ నిల్వరింపు మీ 
తం డని రాతి నీకు. గడు దక్కువ దం[డులకుకా జయంబు పు 
[తుం డొసంగంగం గాన్సు మహి రూఢికి నెక్కదె గెల్వు మీతనిన్‌. 


=వి రఠులందినుండు ఘభోత్యచునిచేతం విచ్యుథ న 
సం, 714015 


"208, వ. అనియె ధనంజయుండును దదనురూవంబు లై నయాలాపంబుల ననుమతి 





103, 
201. 


202, 
208. 


ఛేనినం గడంగి ఘటోత్కచుండు గర్జుచెనకుం గవినె నట్టియెడ జటాసుర 
సుతుం డగు!నలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి నాకు బాండవులదెసం 
బూర్వ వై రంబు గలదు నీకును వియంబుగా వారిని వారివారిని వధియించెద 


కాలాల దానా 


1. బనువు మతని = కొన్ని వతులు. ౨. నచటికిన్‌ - కొన్ని [వతులు. 
+ © "కి ® . శ 

1. డును సంగరంబు నేతకు ననురూప౦బై.న ఘనమూర్మిస్ఫూ శ్రి - ఈ 

l1..గలగి = ఇ. టట. త, 


1 భండార్మరు (ప్రతియందు “అలంబ్రలుండ నికలదు. '=149=15:.. 


598 


204, 


205. 


206. 


207. 


204. 
207. 


శా 


శ్రీమదాంధ మహాభారతము 
UU 


నని పలికి యశండు |పీతుం డై యఖినందింప నాసూతనందనుం గలసి తల 
కడచి హిడించానందనుం చాడిన చారుణరణం బయ్యె నయ్యిరువురును పవిధ 
విశఖస్పురణంబుల నొండొరుల. 2'దెరల్పం జాలక రథికు లగుట యుడిగి 
మాయలకుం జొచ్చి. మహోరగగరుడాకారంబులను కి హారణకంరీరవ 
రూపంబులను రవినై ంహికేయాకృ్ళతులను మేఘమారుతమూ ర్తులను 
మజియు బవోవధవకా రాకాళంబులను జూపుచుం బోరి 'యేపునం గదిసి 
రళ్లాహాబాహిం బెనంగునపుడు మేనులు జెరసిన నాఖీమనందనుండు, 


3 పట్టి బలువుగ జటాసురు 


పట్టిం బడ వై చి యురము పాదశమున గడుకా 
విట్టుగ( (దొక్కి యతనితల 
యట్టకుం జాయంగ6 జేసి యార్చెం జెలుచన్‌, 


. ఆర్బి నెత్తురుట్ట నమ్మ స్తకము వట్టి 


కోని యతం డుదా త్తఘోరభంగి 
(బమరి వాలీ కురున్భ పాలకునరదంబు 
నందు వైచి యిట్టు లనియె నధివ. 


= కొను మీదె నిమిత్రునితల 


విను మిట్లుల మాటు లేని వి[కమమునం గ 
ర్దునిం దుంచెద వరుసం టోరి 
గొనియెద విను ఫీమచేనుకొడుక నెటుంగవే. 


. అని పలికి యసురవరుం డరుణం బగుతనయరదం బెక్కి గృ|ధకేతనంబు 


[గాల నీలోన్నతం బయినతనరూపంబున కోనురూపం శై_ నదంష్ట్రాయయుగశం 
బును వింగీళోదృద్దజటా కేళక లాపంబును ఫీషణంబులుగాం గనకభూషణం 
బుల కతంబునం దటిల్ల తోవికటం బగునంబుదంబుకై వడి గర్జుపయిం గవిసి 
2. మరల్చి ంజాలక - ఇ. జొ. లి. దారుణ = కొన్ని (పతులు. శ. విధాకారంబుల ఆ 
కొన్ని [పత్తులు. ౨. ్ర - కొన్ని ప్రతులు.” ౧. 
1. తలమునన్‌ _ఖ. చ. రు. క. 


1. డురూకుం బగు ఎట ఐం 2. భా (జటా) కశక సః ళోద్వ్భ త్త త్త 


నయన న. $. నహితం బగు - జవ; రాజితం బగు = ఓ. 


09, 


ర్‌ 


ద్రోణసర్వము _ పంచమాళశ్విసము 599 


_మఘనళరంబు లేయ నతరోడను జండభంగి నెదుర్కొని నిళితనారాచంబుల. 


గె నిప్పరుసునం దలపడి యమ్మనుజదను జులు మపహోద్భుతకరం బగు 
సంగరంబు' నేయు నెడ వివిధాయుధ వ్యాపార ఘోరవిచెష్టి తవిగళితర క్ష ద) 
కంబు లగునంగంబులయ చలత్వంబున ₹ రిక గిరద్వయంబు చందంబున 


" నొప్పిర శ్లైక్కువతక్కువలు లేక పోరిపోరి రా ధేయుండొక్కదివ్యాన్త్రంబు 


|పయోగించిన నది భై. మేని (పత్య(స్త్రంబున నడంచి మాయోాసి నై_న్యం బడ 


రించిన నమ్మాయానై న్యంలు సాయకశూలముద్గరాది హే తి వాతంబులును 


బలలవర్ష ఆబులునుం గురియం గురువాహిొని గలంగి పాజిన నాసూతసూనుం 
డొక్కరుండును నవష్టంభవిజృంభణంబు మెణియ నిలిచి మవానీయ్యాన్త్ర 


"బలంబున నమ్మాయ మాయించుటయు పహైడింబుండు చ కంబు వై చినం 
జక్కొడిచె గద నిగిడించిన మగిడించె గగనంబున "కరిగి తరుపాషాణపటలం 


బులు వరగించినం దునిమి ధరం దొరగించె మజీయు: రథికత్వంబునం గడం 
గిన న య్యోధవరుండు తురగనారథినపొతంబుగా రథంబు శకలంబులు సేసి 
య తనితను వేదు వెజిగిన తెజంగుగా మెజుంగుటమ్ములు గిజిగొల్పినం . 
గారలి యన్ని శాచరనాథుండు. 


మాయా!ముఖంబున నూర్గణజాలంబు (దావ గర్టుం డది [(నయ్య సే 
చెల(గినం గడు బెక్కుళిరములతోడి మవోక్ళతి గై_కొన నదియు( దునుమ 
జచ్చె వీం డని మననై న్యంబమి లుబ్బంగ6 బడియుండి వివిధరూపములు దాల్చి 
భంగించె నవియును 2 దుంగ(గ నన చార మె తద్య|జసాయకమున 


సమసి రథికుం డై తనచుట్టు. జాతురంగ 
మెనబల మేచి కితలుమంగ నడరి దీప్త 
భూరిశరనుల చానూతపు త్తు నొంచి 
యెక్కు. డై తుంచే నతనివి ల్ల్రక్కుజముగ. 


909. వ. ఆసమయంబున ఐకునితోడంబుట్టు వగునలాయుధుం డనునసు కేం[దుండు 


208. 
209. 


4. డాళుభంగి = బొ. వ. గ్‌, నుపలలవర ౦బును = న. చెక్కు (పతులు. 6. కెగసి = 
, ల ణి || 0 


కొన్ని [పతులు, క్త 


$. బలంబున - ఓ. ఓ. వ. భగ్నంబు = ఖచ. 8. నడువంగ = వ. వ 


1. వాలాయుధుండను = శ, మ. “వెక్కు ప్రతులు. 





600 శ్రీమదాంధ్ర మహాభారతము 
స 
వడముడినలని వై రంబు “పెగ్గకాలం జేనియయు మనం ెరయింపం దటి వేచి: 
కొని యుండి యన్ని ఇాసం[గా మంబునకు ననై న్యంబుగా( జనుదెంచి 
దుర్యోధనుం గని శన్నెఆింగించుకొని యతనితో ని ట్రనియె. 
= అలాయధానుడుండు మటోతచునితో యద్ధంబు నేని చచ్చుట = 
సం. 7.011. 

210. క. ఫీమునిం దత్చ్పోదరులను 
భూమీశ్వర యిపుడ పట్టి పొరవుళ్చెద ను 
చ్వామత [మం ద గృష్షుని 
తోమి త్ర గణంబుతో సుతులతో. గూడన్‌. 

211. వ, నీకును నసీవారికిం గయ్యంపుటలజడి గాకుండునట్టుగా నరిసేన సమయించెడ 
ననియె నప్పుడు [దోణ(చౌణికృపకృతవర్శమ దపతి[పముఖయోధవీరులు 
'పజంగుపడి చూచుచుండం జేర్చి పాడింబుండు గవిసినం గర్ల్హుదెస నఖిల. 
జనంబులును నిరాళు లె రి నుయోధనుం డలాయుధు నాలోకించి. 

212. క. ఫీమతనయుండు మాయపు:బెనంకువలను 
గరు నొప్పించుచున్నా (డు గడంగి వాని. 
దాశి గెలువు నీ వనవుడు దై త్యవిభుం డు 
ద|గగతిం జని తాల నాదై_త్యకీవిళుని. 

218. క, *అరదము మొదలై న సకల 
పరికరములు రూపునేపు. (బాయంబును న 
య్యిరువురు దనుజాధిపులకు | 
సరి యై యొప్పారె. జూడ “జగతీనాథా. ల 

వీ[శ్తీ వ ఇ శుపుమెజ య నిరువురుం దలపడి పోరువారలం జూచి నూతసూనుండు. 

 మరుత్స్ఫూనుపయిం గవిసిన నతండు దననుతుం డలాయుధుచేత 'నొచ్చునో' 
యనుతలంపునం గళ్టునిం (గడించి య మ్మెటిరక్కుమనిమింద నాటోపంబున. 

812. 1. వరుని - కొన్ని (పతులు. “ 

218. 


Ca 


1. అరదమ్ము మొదలుగా. గల వరి = వీ 29, సంగరథభూమిన్‌ = 8. 


(78) ద్రోణపర్వము _ పంచమాశ్వానము 601 


నడరుటయు( దదనుచళు లగునిశాచరు లనేకు లొక్క_మొగి నతనిం బొది 
విన నొదవిన కినుక నమ్ములగములు కేవల్రుపి యవ్వీరుండు 'వారిం బజిపీన: 


215. చే పోక నిలిచి యమ్మారుతపుత్రు, 6 "డేయు 
+సాయకంబులం గొన్నింటి. జంచద్యస్త్ర 
కుంఠితంబుఅ6 గానించి కొన్ని యురము 
నందు డిందంగ మెటునె నయ్యనురవరు డు, 


216. క, భీముడు గద వె చిన ను 
ధామగచదా|[పవాశి నది య'తండు కీసదిపి యు 
(గామేయవివి ధవి శిఖ 
పోమంబుల నతని నొంచె దుర్ణయలీలన్‌ . 


217, వ, నిజబలంబులం బురికొల్సిన నవి పాంచాలనై_న్యంబుల బడలువణీచె నప్పుడు 
శారి నవ్యసాచిం జూచి రా|త్రియుద్ధంబున రాతసులు వేర్చిరి వీరి మరల్ప 
నకులసహా దేవసొత్యకి పభృతుల నియోగింపుము కరుదెసకు శిఖండిధృష్టద్యు 
మ్ను[పముఖులం బనుపుము గురుని పాపున నురవడించునరపతుల నీవు నిలు 
వరింపు మనునెడ నలాయుధుం డనిలతనయుధనువు 'దునిమి యతండు 
వేజొక్కవి శ్లైత్తికొను సందున సారథిరథ్యంబుల సోల నేసినం బొలివోవళ 

యబ్బలుమగండు గచావాన్తుం డయి *గొదకొన వాడును గద గొని 
నూర్కొని ఘోరంబుగా బోర గదలు దుము రగుటయు రథావయవం 
బులు గరిదంతంబులు తోనుగా దొర కొన్న నియ సాధనంబులుగా నొండొ 
రుల నొప్పింపం దొడంగిన. 


216. క. కని వారి గర్టునిళోడోం 
బెనంగుమఘటోత్కచుని. బిలిచి భీముడు వలది 


గ్ర 








res i నానంనాలు. 


లశ, 1, వరగించి _ కొని [పతులు, 
స్ట ప : WE లు | 
శ న్స ఫా 
౨16, 1. తడు వదిపిమవో థీమంబు లై నవిశిఖ వీ. ష. స. వి. నిలిపి _ పెక్కు | పతులు, 
21, పీ [దు ంచిన నతండు _ కొన్ని (పతులు. ఏ, గొద గొనిన = కొన్ని (పతులు, 


218. 1. ఐనివె - "పెక్కు [వతులు. 


B02 


219. క, 


లీలి0. వ. 


లీల]!. క. 


లీలిలి, వ, 


219. 


Eg 2 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్దనుజుని మర్చింపుము ని 
వన నాతం డతని విడిచి కీయతనీకి. గవినెన్‌ , 


నకులాదులు నొదై_త్య 

(పకరంబు. 'దెరల్బీ చే:చి లాధేయుండు నే 
లకు6 గోలకు( బెచ్చెను సో 

మకుల శిఖంకడ్యాదిరథికమర్షను డగుచున్‌, 


ఆవి |క్రమంబు పిశీంచి సన్నద్దుం డయి నమీరనందనుం డానూతనందనుం 
దలపడినం దోడ్చడి నకులాదులు నాన్మాస్త్రంబులు గురిసిరి కిరీటీ పాం'చా 
లురం గూర్చికొని కుంభసంభ వనై న్యంబు. బొదివి సమయించుచుండె నలా 


యుధుండు ఘటోత్కచునిం బరిఘేపాతనంబున సోలంజేసిన నాలోనన 
'ఆలిసి యతండు. 


గద ద్రిప్పి బెట్టు వై_చిన 

నది ర థ్యంబులను సూతునరదము సీడముం 
జిదురుపలు నేయ: నత6 డం 

బుద మై గర్జిల్లె నథము బూరటిలంగన్‌ . 


ఇట్లు మాయ 7 కొని నెత్తురుసోనతోం బిడుగులు వడంజేయ వాయు 
తనయతనయుండును దివి కెగసి తనమాయ నమ్మాయ మాయించిన. 
(గమ్మఅ బక|భాత భూచారి యయిన. దోడన హైండింబుండును డిగ్గిన 
నయ్యిరువురకుం దరువుల( బాపూణంబుల భీషణం బగురణంబు వాలిసుగీ 
1వనమరసమం బై చెల్లై మగుడ వివిధాయుధంబుల నాయోధు లాయోధ 
నంబు చేసి రట్టియెడం గరీవాలంబు గొని నుదంబున .గవిసినచే ఘటో 
త్యచుం డలాయుధుం దల వట్టి బలువిడి నిలంబఢం దిగిచి మెడ దెగ్య-వేసి 


శా 


లి యాతనిం చాన్‌ ఎ బీ. మ. 


1. డి ముఖరథికమర్దను - "వెక్కు ప్రతులు. _ 
క 
1. .తాడనంబున = వీ; పొతంబున = కొన్నీ (పతులు, ' 
1. వులచందమై చెల్లి, వుల సమరొంజె_ చెల్ల = అని పాఠములు. 2. వాలుగొని _ 
కొన్ని పతులు. 


;దోణపర్వము _ సంచమాక్వానము 608 


యార్చినం 'బేర్చినపాండవబలంబుల. దూర్యనినదంబులు సింవా నొాదంబులుం 
“జలం నప్పుడు. 


౨28. క, పటుగతిం జని కురువతిముం 


a3 


- దట వై చెం జేతనున్నతల రౌదంబి 
దృటముగ ఘటోత్కచుం డు 
శ్కృటళోకము వొంది రత౦డు6 దె నికులుక్‌. 


'విశిశ. క, మును బకుననుజునివలనం 


దనతమ్ములు చాను (బ్రదుకం దలశిచి యతండు స 
చ్చిన విభుండు ఖీమసేనీ ప 
తిన "పారం బెయు నని మదిం దల(చె నృపా, 


225. వ. అట్టియెడం గర్జుండు కౌంశేయనై న్యసంతానంబు నానా న్ర్రఘట్టనంబుల 


విఘటితంబు సేయుచున్న నచ్వాయునందననందనుండు నిజస్యందనం చెక్కి. 
యుక్కు మెజయం దలపడియె నయ్యిద్దణుం బెద్ద సేపు శరపరంపరల నరి యె 
సంగరంబు చేసిరి పదంపడి రాధేయుండు రథ్యంబులం జంపిన రథస మేతంబి 
గా నాఘటోత్కచచుం డదృళ్యుం డైన నీనై నికులు దల్లడిల్లి యెక్కడ వచ్చి 
యెవ్వరి నేమి సేయునో యనుచు మేనులు వడంక నలుగడలుం గనుం 
గొనుచుండిరి పడీంబుండును మవోంబుదంబు చందంబున జదలం దోంచి 
1మెలుముచు నులుముచు జాణకృ పాణముసలముద్గరకుంతతురికాది హేతి 
[(వాతంబీలుం బరుపో వలపటలంలులుం దొరః!గింపం దోడిదానవులు మొగి 
ళ్లయి యొక్కమొగి న్‌ట్ల చేయ నానూతనుతునకుం (బతివిభానం బాచరింప 
నలవిగామి6(6 గొరవబలంబున రథంబులు గజంబులుం దురగంబులు( (బెళ్ల ను 
గూలను డొల్లను దొడంగె నొండుగడకుం గడంగుతలంపులు దక్కి. తలలు 





224, 


2లి్‌, 





1. చెనతడు-కొన్ని ప్రతులు; చె విభుడుఖీ। మునికొడుకె వాని జంపగ । తను ఫీము| పతిజ్ఞ 
మదిని దలిచె*నృప్నాలా - వే. 2. సెళ్ణౌ నటంచు తనమదిం = ఇ. ఓ దలచి కలంగి తన 
మదిం దలకె నృపా = ఘ. డ, వ; పారం బేదు నని _ కొన్ని వ్రతుల్లో 


1 మెరచుచును - కొన్ని ప్రతులు. 2. లుం బరుపోపల - వ, శ. మ. వా, కొన్ని 
(పతులు; లు వర్షోపల పూ. 


604 


226, ఇవా, 


లొ, చ. 


ట్రీ మదాంధ్ర మహాభారతము 


గుట్టుకొని యుండి యోధులు భగ్నాపరఖాగు లై పడం జొచ్చి రప్పు 
డిచ్జెగవా శెల్ల నాఖండల పముఖబ్బం చారకులు పొండునందనులకుం దోడ్చడి 
యిట్లు కచ్చ పెద రనువగ వెగడంది కలంగంబడి రయ్యవసరంబున, 


ధీరత్వం *బొకండుకా శనవోయముగ రాధేయుండు డివ్యా(న్తుసం 
చారోల్లాసము సూవెం జూపుటయు రతస్సంచయానేక మా 
యారూపావలి ఖాస్కరాంకుల నద్భశ్యాకార మై పోవునీ 
హారంబుం దల(పించుచు౯ విరిసె *నే నాశ్చర్యముం బొందితిన్‌ . 


మగుడంగ ఓదానవపవరుమూయ కస సమంచితడివం కాణళ 
క్పిగుదియం "జేసి తొంటితనతీ|నత గైకొని నీదునై న్యముల్‌ 
జెగడువడన్‌ మదించి యతిఫీమసముద్ద తి నింక నెమ్మెయిం 
'దెగం డనుఖీకి యోధులమదిన్‌ జనియింవఃగ నా|కమించినన్‌ 1 


. వార లందటు నూతనందనుం జూచి యాతండు గలంగమికి నచ్చెరువందుచు 


నగ్గించి యతని నుద్దేశించి యిన్ని శాచరుం డిందఅ సమయింపకుండం గాచి 
కొనుము నీవును (బదుకు మాఖండలుండు గవచకుండలంబులు గొను 
నప్పుడు నీకు నొసంగిన మహోళ కి యింక నెన్నంటికి భీమార్జునులు ని 


_ న్నేమి సేనెద రిప్పుడు (బదికన మణి చూచికొంద మప్పరమసాధనంబు 


వీని మీందం [బయోగింపు మనునెడ నారక్కసుం డామేటిమగని గీటడం 


_ చువాం డై యాటోపంబునం గదిసి తదీయరథ్యంబులం బటుగదాపాతం 


మినం బొలియించెన ట్లప్వీరుండు విరథుం డగుటయుం దణిమి యద్దను 
జుండు గచాంతరపాతాభిళాడితుం జేసిన "నోనరిలి యతం డానై నికుల 
యాలావంబుల నాలించి తనకు( జావు దప్పించుకొన నది దప్ప నొండువా 
యంబు లేమిం జేసి. అ 
8. గప్పికొని - శ. స; - (గట్టుకొని) కొన్ని (ప్రతులు; వంచికొని - త, మ. ఉ సేసె 
దరుగాక మానవు లిట్టి బారునుం గలరే యనువగ- ఐ 


x 


1. బు కడున్‌ సవోయముగ వ, వా. ౨. నవోయుడుగ-వ; నవోయుడగు రాధే 
యుండు - చ.వ. శ, లి. ee బేందగ్రాత ఆ వ. న. వా. కొన్ని పతులు. 


న చానవాధిపుని - ఉ. ఊ. ఘ. క ల, కొన్ని ప్రతులు. 2. యడంచి తదియ 
కాలం = 


ఓనొచ్చి-ఐ. ర. ON ( 


రోణనర్వము _ పంచమాశ్వాసము 605 


-న కొద్ద జీం(దదో త్తం బ్లై నక క్తీచేత భఘులోత్యచునిం జంధ్రటు విం 


సం. 71545 


229, ఉ. వ్వైరివినాళన[ క్రియకు వానవుం డిచ్చిన *డాంచి యున్నయా 


ఘోరపుళ కి నాలుకలు [(గోయ మెలుంగులు |పజ్వరిల్ల ఘం 
టారవ మ।భ్రవీథి నిగుడం దగ గేల నమర్చి పేర్చి య 
వై వరికి *బూ(చినం దలంకి వాడు * మహో న్నతఘూర్షి శాకృలతిన్‌. 


2900. కే. తెరలి పాఆఅొంగ6 దలచుచో దృష్టితోడ( 
ఇ కే తి “ 
గూడికొను ముస్టి మృత్యువు తోడంబుట్టు 
వనన6గఈ6 జాలునద్దివ్యనాధనము వైచె 
గగనీతలమున భూతనంఘములు (మోయ. 
లి31, వ, ఇవ్విధంబున రాధేయుండు మహో (గంబిగా వై చిన. 
292, క. మును మాయ (మింగి దను జేం 
[దునియురము వగిల్చికొనుచు దుర్భరగతి వీ 
పున వెడలి శ & 'యెగ్గసెను 
వినుబీ'ధికి నుడుగణంబు *వెలుకం ఖాటన్‌. 
PB అప్పుడు. 
94, క. *సోలుచు బోరగిలం బడి 
నాలుక వెడలంగ6 బెట్టి నడుము గఅచుచున్‌ 
229. 1. డాంచి (చాచి) మున్న - మ. య. శ. వ. నూ. వా. వెక్కు (పతులు; నుంచి 
యున్న - వా. 2. బూన్చినన్‌ - ఇ. ఈ. ఐ. ఒ. ల. కొన్ని |వతులు. క. మహో 
"గత = ర. వా. 
280 1. గూడ్డి కొన (ని ముష్టికొన్ని ప్రతులు, ౨. భూతలభూత - ఊ. ఏ.క. ర. వా, 
292. 1. థిని నుడు గుణింబు - ద. స థి మరుద్గణంబు -వ్మ పీ, ఫ్‌ నమ ర్గ కగణంబు = సం 


వూ వి. వెలువెల జారన్‌ ఈ. ఊ. ఏ. స. వా, 


౨84. 


1. రోలుచు - ఇ. ఈ. ఉ. య, ర. ల. 


oy 


205. వ, 


శ్రీమదాంధ్ర మహావభారత ము 
అ! 
లాలలు (గమ్మా(గ రతః 
పాలు(డు విక ఫళాన్యు. డగుచు. (బాణము పడిచెన్‌ .. 


ఇట్టు ఘటోత్కచుండు వడిన మననై న్యంబున శంఖ'భేరీన్వననహితంబు లగు 
సింవానాదంబు సెలంగె నీపు త్తు, ండు బంధుమి[తసమేతంబుగాం క బమోద మి. 
నొంది సూతనందనుం గొ(గిలించి తనయరదం బెక్కించికొని యు ల్లనీ లె ననిన. 
వినీ ధృతరాస్తుండు సనంజయున కి టనీయె, 

ey గా 


986. క, బలుమాయాబలజావో 


287. వం 


లర. ఉం 


బలములు గలవాండు ఖీముపట్టి వడిన న 
గల మగుళోకముం గోపము 
కీనలంచుం జాండవుల నెట్టు నిరొకొ వార ల్‌. 


అని యడిగిన నమ్మహీపతికి నతం డిట్లను నట్లు మృతుం డైన హిడింబా. 
సుతుం జూచి కౌంకేయు లత్యంతదినమానసు లై కన్నీరు గడలుకొన 
నడలునం గుందిరి గోవిందుండు (పమోదంబు నొంది సింవానాదంబు సేసి 


శంఖంబు పూరించి పగ్గంబుల నొగల ముడిచి మందమారుతాందోళతం బగు 


మంచారంబుచందంబు దోపన _ర్లించుచు నరదంబునడిమి కరిగి కిరీటిం గంగి 


లించికొని వీం పప్పళించి వెండియు నార్చిన నాతం డయ్యు వేం[దు 
నుపలకించి. 


చచ్చె ఘటోత్కచుండు మన నై న్యము లేల్లః గలంగి నల్లడ 

న్విచ్చుట: జూచి యేము వగ నెక్కౌన వంచెద -మిస్పు డెమ్మెయి౯ 
వచ్చె, (లమోద "మెట్లు గరువంపు( జరి తము దక్కి లాఘవం 
బచ్చుపడం జెలంగదు మవోపురుషా యిది యేమి చెప్పవే. “ 





లతిక. 
క్ర, 


గ 


1. ముబ్బున్గం బొంగుచు _ వా. 


నా. నునా 


లాలీ 


1. శార్యోద్దతి మాయా - ఆ. గ. 9. నలంపగం జాండునుతు లెట్టు _ ఇ, యు, ప. 
శవ స. : | 


నా 


ద్రోణపర్వము _ పంచమాక్వొిసము 807 


ఎని తృ్రొమ్తుంతు భుటోత్భాచుంఢడు వఢం దాను నంతనించుటవ నీవు తం 
ళు జతి 


బద్దుశుతో( దొవ్న్హుథీ వ 


సం, [05.1] 


289. వ. అనుటయు నయ్యచ్యుతుం డతని కి ట్లను నిందుండు గుండలంబులు కీరొన్సు 


చుండి క ర్లుని కిచ్చినళ కి యతనికడ నున్న ౦త కాలంబును నిన్ను (బదికించుట 
దుష్కరం బని తలంచుచుండుదు నేడు హిడింబానందను మీంద నది 
వోయినం (బమోదంబు నొందితీ నానూతనందనుం డదినేత నుంజెినేనిం 


_జకగాండీవధరులమై మన మిరువురముం గవిసితి మేనియు జయించు 


నతండు 'దేవసన్నిభుండు దివిజపతి వేండినం గవచకుండలంబులు *వికృత్తం 
బులు చేసీ యిచ్చుట వైకర్తనుం డనం బరగె నీకై మీతండి యిట్లు 
సేయం డయ్యె చేని వాని కెదు రెన్వరు కవచకుండలవిహీనుం జై మానవ 
సామాన్యంబు నొందుటను శ|క్రద త్తసాధనంబు లేమిం 'జేనియు నింక నీకు 
గెలువ వచ్చు నిట్ల 'యేకలవ్యశికుపాలజ రాసంఛాదుల నీక కానొక్కొక్క 
“తఅణంగునం ీబిలుకుమార్చితి నిత్తజి వార లున్న6 గొరవపతి వారలం 
చెచ్చుకొను నమ్మువ్వురుం గూడిన నెవ్వరికి నోర్వరాకుండు ఘటోత్క 
చుండును గిమ్మీరబక హిడింబులతోడివాండ ధర్మ ద్వేషంబును రోవంబును 
గలిమిం “జేసీ యొక్కప్పు డొప్పమి వచ్చుం గావున నర్ధానవులయట్ల వీని 
పొలిసిపోకయు నాకభిమతంబు వీడు రావణీనట్టివా. డగుట నిపుడు 
సావకుండెనేని( బదంపడి నాకుం జంపవలయు నిది సంతోషకాలంబి గాని 
శేకసమయంబు గాదూ మనమొనలు గలం గురుబలంబు వె కొనియెడు 
నీవు. దెలిసి యుత్సావాంబు వాటింపు మనియె నని చెప్పిన విని ధృత 
రాష్ట్రుండు సంజయుదిక్కు మొగం బై, 


క. 


289, 


1. గొనునప్పుడు = వీ. ఎ. నేని చక్ర = జా. ఖ. జ, ణ. ద.న. వ. బ. ఇట్లు కొన్ని 
తాళవత్ర* ప్రతులలో “ఏని' “ళబ్దము కళగా కన్చించుచున్నది. * లః గెలుచు - కొన్ని 
(పతులు. 4. విక _ర్రనంబులు = రల. 5; దిర్చితి - ఆ. ఈ. ఐ*జా. య. అల, 
కొన్ని (ప్రతులు; గడశేర్చిరి = ద. వ; నిర్జించితి - ర, 8. నంతవా డగుట నిప్పుడు 
తెరలకుండెనేని - బ. 


408 


బి40, 


242, 
248, 


244, 
245. 


246, 


240. 
241, 
మలి. 


చ, 


వ. 


తే. 


వ, 


శ 


వ, 


246, - 


శ్రీమడాంభ మహాభారతము 
ప 


ఒకనిని జంపి యిట్టు సనునుజ్జ్వలళ క్రి నెజింగి కరు డే 

టికి నరుమీ6ద చాని నిగిడింపక యిన్ని దినంబు ల[పయో 
జకముగ6 జేసె. గయ్యము భుజాబలశాలి నరుండు వడ్డం బో 
రికి మణి యుత్సహింపం గలరే పెజవారలు సూతనందనా. 


* పిలిచికొని యిన ఇార్గుం 


బొలియింపండ శ శ్రి నతడు పోరికి శే 
రలు రమ్మన్నను 1 వత మయి 
తలకొని చను గర్హుం "జీల 'గ్రప్పం జే నెన్‌. 


అని వండీయు, 


నాతనూజులు దుర్చుద్దు లీళెఅంగు 

సీవుం దలయపవ యాళ్ళ కి నీరజాతు( 
డొడిచికొని యెనె *1మొజకుచే నున్నతియ్య 
వండు వెస నాంచికొనిన 'నేర్పరియు. బోలె, 


అనిన నమ్మహీపతికి సంణయుం డి ట్లనియె. 


రాత్రు నీపని కర్టుతో రాజు ననుజ 

సమితియును చేను దగ తెవ్పుదుము నరేం[ద 

యతండు లెస్సగ విని యొళ్లి యక్కిరీటి > 
సచ్చుం ఐటుళ క్తి నని బాస యిచ్చు మాకు. 


వము వెండియు నాకర్చునితో ని ట్లందుము వివ్యచ్చుండు నచ్చినం దక్కటి 
పొండవులం *దొక గాని. బద్మనాభుండు పట్టంబు గట్టుం గావున ననర్భ 
మూలం బగు నమ్మాధవుండు దెగిన జగతీరాజ్యంబు మనకు దక్కు. నింద 
దత్తం బయినశ క్రి నతని సమయించుట గార్యంబు, 


1. ఒకరుని _ ర. వ, క శ 
2 2 న్న | ష్‌ ల 


శా 


1” శూరత జలగొవి _ య. 2 తవ్పెం జెపుమా - కొన్ని (ప్రతులు. 


1. శిశువుచే నున్న _ అ. బ వ.స; మూఢుచేనున్న - ఈ. ద. ల. వా.' 


1. దొక్కరుని _- కాన్ని [పతులు =. 


(7) 
లశ, క. 


948. శ్రే 


949. వ, 


250. తే. 


251. వ, 


లకీ, క, 


249, 
25కి, 


దోణపర్వము _ పంచమాశ్వాసము 609 


అని చెప్పినయమా శ్రీలు 

విని మెల్లవిధముల గృన్షవిజయులలో నొ 

క్కాని. బొరివుచ్చెద. జఖూాడుం 

డనుచు( జనుకా సూతనుతు6 డవాంకారముతోన్‌, 


వినుము వేగిన నం|గామమునకు( బోయి 
నప్పు డక్కర్తునకు మాకు నంద బకును 

£2 2 
దోంప దాబుద్ది వెండియు దోచి మగిడి 
వచ్చి శివిరంబు సొరంగ దై వంబుకతన. 


దైవం 'బన వేజొకండు గలదె కృష్ణుండ యది యె ట్లనిన నట్లర్జును 
బోధించునప్పుడు సాత్యకి శౌరితో నాసూతనుతుం డీళ క్రి యిన్నిదినంబులు 
ధనంజయుమీ:దం [బ యోగింపమికిం గారణం బేమి యని యడిగిన నతండు. 


వానివా కెల్ల నీపనీవాని కెపుడు( 

గణిపుదురు వా(డు( బూన్మీ మెం గడ(గి వచ్చు 
దా(కుదల నేను వారలందలటును మజచు 

నట్లు సేయుదు నరునకునై కుమార. 


అని పలికి ధృష్టద్యుమ్నూదులం బేర్కొని యాతనిం గలిపికొని సాత్యకి 
నుద్దేశించి. 


మీరును (బాణములు (దిలో 
కీరాజ్యము నాదుబుద్ధికిం బార్ధుకియం 
గూరిమికిం బా తంబులె 

యీసశేయి గదా సుఖించి యే ని దింతున్‌ (| 


. అని చెప్పె నట్లు గావున మనకు బశ్చాకాపంబు వలవ దనుటయు ధృత 


రాష్ట్రుండు మీరు దై వోవవాతుల రమ్మవోళ క్తి దృణీభూతుం డగుఘటో 
త్కచునకుగా వ మ్మృయ్యె నింక మీవా లెవ్వరు నెప్పరుసున |బతికెదరు 
చేయునది లే దఓ మీ(దివృత్వాంతంబు నెప్పు మనవుడు నజ్జనపతికి సంజయుం 
డి ట్లనియై., 











1. ఖు వరొకండు లేడు - ఏ. ఐ. ఒ. ఓ. బె. య. ర. ల, కొన్ని (పతులు. 


1. మన మనంబువం బళా తావయబు ఎ అ. వ, 


610 


సకష, కే. 


255. వ, 


256. క. 


గ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఫీమనందనుచావునం | బేముడించి 

ధర శశనయుండు భాప్పూంబుధార ేలడర 
మేను డిల్లంబుగా( దేరిమీ(ద వివశు( 
డగుచు జదికిలం బడుటయు నచ్యుతుండు. 


రయంబినం జని కరంబులం బొదివి యతని నాలోకించి. 


(వక ఎ్రతిజనునట్లు లిమ్మెయి 

విక్ళతిం బొౌందంగం దగునె విను మీట్టయినం 
జకితం బగు నీనై న్యము 

సకలము లె మ్ముత్సహింపు సమర ౦బునకున్‌ . 


నీవు వహించుగురుశేభారంబు దలంపక యింతయలంత నొందిన జయంబిు 
నేకులునే యనిన నతండు గన్నీరు కరతలంబున నొ త్తికొని మె త్తనిమాటల 
ఘటోత్కచుగుణంబులు గణులించి కామ్యుకవనంజునను గంధమాదన 
యాాతను దమకు( 'జేసినసావోయ్యం బుగ్గడించె వాండు నాకు భక్తుం 
జేనును సవాబేవుకంశును వానికిం గూర్తు నట్టిపట్టి లే కున్న నాకు 
ళోకంబు గాకుండునే యని తత్పతిపీరుని చెసకు 'నెలసిన యంతరంగంబు 
రోమాకాాంతం బగుటయు నిక్కుమారు నిట్లు చేసిన యీదుశ్రాతుండ 
కాంజె మున్ను నభిమన్యువిల్లు నణికి చిక్కువణచి యజ్బాలునిం ఐలుకీవుర 
చేతం జంపించె నప్పుడు దవ్వుల నున్ననై ంధవుని సవ్యసాచి సమయించే నది 
చానికి' మాటుగా దీరెండు[ కూరకర్మంబులకుం గర్లునిం గడికండలు సేయక 
శాంతిం బొంద నేర్తునే యని బిగువుశులుంగునం బలికి దిగ్గన లేచి 
కయాదోహికి నిన్నయు 'నేండును దోడ్పడినదోణుం చెగటార్పవలయు 
నప్పనికి. బావని *వోవునే సూతనూనుం డున్నెడకుం బోయెద నని శంఖం. 
బొ_ర్తి చాపంబు పుచ్చికొని రథంబు నడప నూతు నియమించి చనుచుండె 
నప్పు డచ్యుతుండు దమ శేరినెకి వచ్చి వివ్వచ్చు నీఉంచి. 





2, 


1. తలూలుక్ష = ఐ. ఓ. క. 


గ శౌ 
గ 
న! ళా ళా 


క క స్ట 
1. భార'కార్యాంబు =పా, ల్లి. వురం జనిచి (బంచి) చంపించె = అ. ఓ. క.ఘ,. డ. 


ణ.య.ర.ల. వ.వా. 3. [దోహునకు = శ. వ. చెక్కు (పతులు, ఆ. యోవునే - 
ఊ. జ. బ, 


Ca) 


" భబోజపర్వము _ పంచమాక్వానము 811 


255. క. “తనచేతన సూతసుతుం 
దునుముదు6 గా కనుచు నలుకతోడ రయమునం 
జనియెడు ధర్మసుతుం డీ 
శని నూరక చూచుచునికి దగుశే "మనకున్‌. 


శవ 


250, ఆ. అని రథంబు "పెలుచ6 జన నిచ్చె నట్టు [కో 
ఛాంధవృ త్తి నరుగునవ్విభునకు 
సము్మ్ముఖంబు గాంగ సత్య వతీముతు 
డరుగుదెంచి కరుణ నాదరించి. 


ఇ 


280, వ. అతండు (పణతుం డన దీవించి యి ట్లనియె, 


261. సీ. అనిమిషనాథు( డిచ్చినళ క్రి యర్జును సమయింపం గర్జుండు సం[గహించె 
నది యున్న చాన నయ్యాపద వాటిల్లె నేని నయ్యలంత సహింప వళమె 
యీఘటోత్కచునకు నింతియ కాల మై యానెపంబునం దెగటాఇె. జూవె 
యిట్లు మే లిది దైవ మిచ్చినదురితనిస్తారంబు "నీకింత దలంచి నీవు 


ఆ. సం|భమంబు దక్కి నై న్యంబు దోడ్సడ 
మనుజపతుల( దమ్ములను సువ్మాజ్ఞ 
నముల( గూర్చికొని రణంబు సేయుము కురు 
ఇ (పతతితోడ నీదుబలము క మెజయ. 


262. క, కలం యుడిపి చిత్తముని 
ర్మలధరో్మచా త్తముగ ,నమర్చి నెగడు మె 
వ్వలన గలుగు ధర్మం బ 
వ్వలనికి ఓ జయమేంగళము ల్లవశ్యము( గలుగున్‌. 





950, కనీకున్‌. అను 


శి 
ల0, 1. సరవి నెద్దురు గాగ వ 
21. l. వాక్కింత దలచి వ; మీ కింత దలచి-ల. న; మీ దింత దీలచీ = ని ఠీ, వెలయ = 
కొన్ని (పతులు. 


262, 1, జయ మగ్గలం బవళ్యము నస 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ల 


268. వ. అని హీతోవదేళంబు సేసి 


264. క, విను చేనగుదివసంబున 


265, వః 


268. క, 


26/, వ, 


నిను బొందు 1ననూన మేదినీ రాజ్య శ్రీ 
యనుమాన మేమియును లే 


దని [(గక్కూన నమ్మునీం|దు( డరిగ నరేం|[దా. 


ఇ టమ్ముహాముని సనుటయు సావధానుం త పాండవాగజుండు ధృష్ట 
ద్యుమ్నుం గనుంగొని గురునిపురోభాగంబునం గౌరవనేన భీమసేనుండు 
దాడీ శెరల్చ్బుచున్నవాండు నీ వక్కుంథభసంభవుసంరంభంబు "మాన్పుము 
తద్వినాశం బాచరించుట కయి యనలంబున జనియించినవాండవు శిఖండి 
[పముఖపాంచాలకుమారులం గౌసి యరవాయి గొనక యడరు మని పలికి 
కెలంకుల _నున్ననకులనహాదేవ దుపదవిఠరాట దొపదేయై_నేయశేకయుల 
నాలోకించి మీళును ఫల్గునపుర సృరంబుగా (దోణవధంబునకుం గడంగు (6 
డనుటయు , 


వారలు దమతమబలములు6 

చారును గవియుటయు నత్యుద|గత గురుం డ 
ఫ్విరానీకము మార్కొని 

పోరికి దనవై న్యనసమితిం బురికొల్పి తగన్‌. 


బరవసంబు వాటించెం గురువిభుండును గో లల సేసె నప్పు డిరుదెజంగుల 
నాహినులును దగ యెత్తి తూలంజొచ్చె న్వీఫై నికులు డప్పియు నిదురయుం 
గదికి మేను లలయం గొందలంపడి లెల్ల వారికి నా|తియామ సవా|నయామ 
యయి తోంచె నైనను నిజధర్మరబు పతీపోలింప నడరి “సెనంగుచుండిరి 
ని చావరవళత్వంబున దెవియలచారును హీన పయత్ను శె నం దమంబు 
గవియం దొడంగె నటుడు జొగునికి కునికి యాయుధంబులు వడ విడుచు 


శా లా po లా 





ma 7 


 జనజాబడాలజంబుతనాదిడాబతడాజుడతముయాతదనాల. 


.. నిసకఫీమేదినీ = బి, 


లించు పెనంకువం బినంగుచుండిరి _ వ. శ. న, . హా. కొన్ని (పతులు. 
గూరికి యాయుధంబులు - వెణు_ (పతులు. ర, వైెచువారును జొ. గ.వ 


269, 


269. 


270. 


271. 


దోణపర్వమ _ పంచమాశ్వాసము 618 


* వారును 'వాహానంబులు వోయినట్ల పోవం *దెరలు వారును ీజొక్కు_నం 
దమవారిం చామ యెదిరి పొడుచువారును మణీయు ననేక|పకారంబు 
లగువికలసంచారంబుల గాసి యగువారును నగుటయుం గని గాండీవి 
తనపని నుద్దేశించి యెలుంగా త్తి, 


| అడ'రెడుని['దాోేభరమున 


గడు డస్ఫితి రెల్లవారు. గలనను జాడ్యం 
'బెడలంగ జొక్కుమడు.పు! డి 
ప్పుడ చందదుండు వొడుచు వెండి పోరుట యొప్పన్‌. 


. అనిన విని మనవారలందణు నట్ట మే లని కర్ణ దుళ్శాసనుల యనుమతి 


వడసి వి|శమించిరి పాండవ నె న్యంబును విశామంబు నొందె గగనంబున 
దేవగణంబు ధనంజయు ధర్మజ్ఞృత్వంబు |పస్తుతించె నయ్యవనసరంబున. 


. కరుణ గలవు మమ్ము గారవంబున సుఖా 


న్వితులం జేసి తనఘ నీకు నురలు 
వరము లెపుడు నిచ్చువారు గావుత మనో 
రథము బొందు మమరరాజత నయ. 


. అని యక్కౌరవనై న్యము 


జనములు సం పీతి సవ్యసాచికిం బలుదీ 
వన లిచ్చుచు నాతని గి 
_ర్తన సేయుచు నిద వొందె ధరణీనాథా. 


+ 


= ఆసమయంబున నుభ యబలంబులయందును. 


< 


॥ తరుణులకుచముల వె రతి" 


పరవళు ల ' యొజగుపతులపగిది నమరనం 





268. 


4. నిదుశ ఫోవువ్యారును ఆ. ఉ. శళి ష. కొన్ని ప్రతులు. * రంరోలుచు - ఉ. ర; 
రొప్పుచు _- క. ర; రొచ్చుచు - అ. ఆ. ఇ. ల. కొన్ని" [పతుళు. శ్రర. లో యిట్టి 


_ ఇాతువు కనబడలేదు. 


1. వశమున - ఊ. ఏ, ఓ. క. య. అ, వా; వేశము - ఇ. ఈ. ఉ. ఠఈ. డ.,ర. వ, 


614 


వో. కొం 


275, 


gi 


276, వ, 


గ్‌ 


శ్రీమదాంధ్ర మహాథారతమా 


భరిత శమమున ని దిం 
చిరి కరికుంథముల( జెంది చెన్నుగ జోదుల్‌. 


తురగంబుల వె నాళశ్వికు 
లరదంజులమీ(ద రథికు అప్పుడు నిచం 
బొరసిరి కొందు భూస్టలి 

నిరవుగ నుఖని|ద సేసి 8 ట్లున్నంతన్‌. 


నలువ బెందొవల చేకులకు శేనన్నువు వెట్ట( గోరి కావించినగుళిక యనంగ 
నఖిలద్విజ[ శేష్ట మగుచకోర చయంబు se సముల్ల నత్సల నునంగం 
జిగురుజొంపము నునుజిగి కయొప్ప నుదయాా[దిం బొలుపారు 
నవక లృభూజ మన (గ 
బూర్వపయో రాళ పొంత గెంజాయచె న్నాదవిన పవడంపుం బోద 
యనంగ. 


నరుణరుచి. దనమండల మతిళశయిల్ల 
లొడిచి దివి, (కాకి దీధితు లడరం జేసి 
యంతకంతకు నెక్కుచు సంతమసము( 
కగాలుకొన నీక చందుండు [గాలె నధివ, 


ఇట్లు |పౌఢుం రై కామీనీగ ండపాండుచ్భ్చవిం దొట్టి కుముదంబులకు జగ 
న్నే [త ౦మిలకు నానందం బాపాదించుచు. జం దుండు మహేంద [పముఖ 
దిదమ్భుఖంబు అలంకరింప గెరవజఖాండవబలంబులు మేలుకని యాలంబునకు 
దొడ నప్పుడు కురురాజు గురునికడకుం -జని యతనియ్యస్ర్రవీర్య 





2798. 
274. 
లశ. 


al 





1. మీద = కొన్ని (పతులు. 


1. భటులును _ వా, స 


శ టు! 
త m ఈ 


1. వన్నియు _ ఇ*గ. స. వా; వన్నువ = = పెక్కు (పతులు. అర్థము విచార్యము. 


౨, సంఫుల PID . శీ. యొప్పు, సొంపు = అని సత ల 4. బోదె. 
యనగ - ఊ. ఐ. జొ.ద. స. ల, గడలు కొననీక చందుడు !పొడిచె నధివ - కొన్ని 


| పతులు. . త 


లో, క 


"278, వ, 


276, 


277. 
278. 


దోజవర్వము _ వంచమాళ్వాన ము 615 


అ ఇార్యంబు పేలగ్గించి యిట్ట వాండవు నీకు సరిగానివారిం జాండవులం బెద్ద 


చేసికొని శిష్యత్వంబు వాటించి పోటునకుం జొరక తిరుగుట నాభాగ్యంబు 
చందంబు. గాక నే నేమి సేయవచ్చు ననవుడు నతండు గనలి యర్జునుండు 
శిష్యుం డని మన్నించియ కాదె ఖాండవం బాఖండలుండు గోలుపోయె 
ఘోషయా[తం జితసేనాదిగంధర్వులు నిన్ను విడిచి వలియం ఇాబిరి 
నివాతకవచకాలకేయాదులు వొలిసి 35ది యేల వలవనిదురు కు లనుటయు 
నమ్మనుజపతి గోపించి సంరంభంబుగా నక్కుంభ సంభవుతో నీవు సవ్యసాచికిం 
జాలవేనిం జాలవ కాక నిలువుము కొంతనె నైన్యంబు గొని నీ యోపినవారి 
తోడం బెనంగు మేనును దుళ్శాసనళకునికర్ణులు నాకవ్వడిం గూల్చెద 
మనిన నవ్వి యవ్వీరుం డట్ల చేయుం డిది గర్గం బ_త్రెజంగునన గెలుతురు 
గాని పొం డని పలికి వెండియు. 


కుడిచితి కట్టితి 'పెట్టితి 

పుడమి సమ_న్తంబు కీనఖిలభోగంబుల నె 
క్కుడుెపేర్మి ననుభపించితి 

తొడరుము వెల పుడిగి పార్టుతోడం గుమారా. 


ఆని యప్పాంచాలబలంబుీదిక్కు జె 'సేక్రుక్కున నడచెం "గెరవపతి 
యును బాండవులవలనికి నురవడించె నిట్టు 8 వేకువజామున సం|గామంబు 
నెల్ల. బదంపడి తూ రెట్ల నగుచు వచ్చె నప్పు డచ్యుతుం డర్జును నాలోకించి 
“రెండ మైల గండు మిగిలి వచ్చి “పోశెడు నిమ్మూంకల నన్నింటిని డాపట 
నిడి తటుసువలయు నని యతం డొడంబడ నమ్మెయి నరదంబు *నడపె 
ఖీముండును శీబరవసంపు మాటల వీభత్సునిం బురికొలివె నివ్విధంబున గడం 
గినగాండీవిం బొదివి దుర్యోధనదు శాసనళకునికర్ణులు కా లేసిన న య్యోధ 
వరుం డందఅ కన్నిరూపు లై యేట్లాడ నిరువాంగును జెరసి కలలు వట్టి 
కొని పోట్లాడం దదనంతరంబ. 

ks లుగ్గడించి = కొన్ని (పతులు. శి. విడిచి విరియంచారిరి, విడిచి వినువీధి 
జీవంబుతో పారిరి - అని పాఠిములు. 8. రివి యెల్లను వలవని ౬ కొన్ని (పతులు. 


1. వెరిగితి _- వా. 2. సకల = వీ. శ. షు; నిఖిల = ఒ, గ. బి. వా, 


1. అ ఒ.+ 2. జేకుక్కున భడవె - శ. వ, 8. * వేశుజామున _ కొన్ని 
పతులు. శ, |ద్రోణుప్రావున గండుమిగిలి - జ. టు వూ ఈ. మోయిల _ పెక్కు. 
(ప్రతులు. 6. ఫోరెద రిమ్మూకల = ఊ. ఏ. జొ. రు. 7. వరపి = కొన్ని వ. 
రి. బవరంవు మాటల-వెక్కు ప్రతులు; న వ, 9౪. యని తలం వలనను 


616 


2179. క, 


280. వ. 


281, మ, 


282. వ, 


శ్రీమదాం ధ మహాభారతము 
| 


మొనలో నిలువక యుత ర 

మునకై చని యమేకతంబు మొనసినగురునిం 
గని పొండనై న్యము పులి 
గనినేవారిణకులమునట్లు కంపము నొందెన్‌. 


ఇ_కెఅంగున 1ేనెటి గలిగి యరెసవారిం బిలిచిన నానై నికు లశ్చెరువడు 
వారును గోపించువారును గడంకలు *దెచ్చుకొనువారును నివ్వెలం గందు 
వారును నయి రందు విరాట[దుపదులును |దుపదు కినునుమళలోన మువుశ్రి 
రును గేకయపతులును సబలంబుగా బలువిడిం గవిసి యక్కుంభసంభవుం 
జుట్టుముట్టిన నతండు. ం 


(ప్రజ 'నెల్లం దునుమాడి యు[గ్రముఖు. డై పాంచాలపౌ|[త| తయం 
బు జముం 'జేరంగ6 బుచ్చి కేకయుల శేపుం జేనయుం జూపి యం 
బుజముల్‌ గోసినకై వడిం దలలు సంఫుల్లాన్యభల్హంబు ల 

క్కజ మైయుండ నిగిడి (తుంచె( బటుదోర్షర్వం బఖర్వంబుగన్‌. 


వెండియు, 


ఎవి లిరౌరు(దువదులు (దోణునిచేతం దులు వ్‌ 
సం, 716104 


. చంచద్భాణపరంపరా [పవాతులన్‌ నై న్యంబు. [గూరోద్దతిం 


జించెం 'జించిన నింక నెన్నంటికి నిస్సీ భూరిబావోబలం 
బంచుం గూడి కడంగి నొంపం గుపితుం డై “మత్స్యభూవల్ల భుం 
బాంచాలకి తినాథునిం దునిమె దర్పస్ఫూ రి శళోభిల్లంగన్‌. 





పో/9, 
2:0, 


1. వారిణచయము - సెక్కు. (పతులు. 


1. నరిగి, యేగి, దరిమి, యెడగలిగి _ అని పాఠములు. 2. డేర్చుకొను వారును _ 
ఆ. ఊ రవ. శి. కొడుకులలోన _ శ వ. ను వెకున్లి (పతులు. ఇచ్చట 
మూలనునందు ప్యాత్రుఅనియే కలదు “తధాచరం తంసం[గామే భృశంసమరదుర్ద 


యమ్‌, | దుపద స్యతతః క్రొశ్రాత్రు నయ ఏవ విశాంపతే చెడ్రకాలాడ్ర్‌ [దోణ - 
186 _ 9౨. 


శ 


న 


ద్రోణసర్వము _ పంచమాశ్వాసము 617 


264. వ. ఇవ్విధంబున విరాటదుపదులు వడినం. జూచి ధృష్టద్యుమ్నుండు [దోణుం 


జంప నయితినేనిం గులా!ఓచారధర్మంబులకు6 దప్పినవాండ నగుదు నని పలు 
వరు విన బాస యిచ్చి పాంచాల సేనాసమన్వితుం జై యతనివయిం గవిసినం 
గురుపతి గన్హాదులుం 'దానును నడ్డపడి సినంగెం బెనంగినం దవులంబడిన 
యా దుపదనందనుం గనుంగొని యనిలతనయుం డదల్చి నన్ను6 జూడు 
మనుచు నడరిన నప్పార్ష తుండును గూడికొనిన నక్కౌర వేశ్వరుండును 
బరవసంబు సేయుటయు నుభయబలంబులుం బురికొని తలపడిన సంకుల 
సమరం బయ్యె నంత. 


285. క.” విరియించి శశామరలలో 


నరుణాంశులు సొచ్చి పుభగ మగు సౌందర్య 
మ్ఫురణము నొంద(గ6 దో(చెం 
దరణి యుదయళిఖరిమీ(ద ధరణీనాథా. 


266. వ, అప్పుడు రెండు దెజంగులజనంబులుం గాలో శితకృత్యంబిలు సలిపి [కమల 


గయ్యంబి నేయం దొడంగిరి (పొధ్ధెక్కిన నెండశా(కును చేయింటియలజ 
డియు నప్పటియా(కలియు నొడళ్లు డిల్లపడం చేసినను మొగంబులు వెడంగు 
పజపినను బొలివోనిపౌరుపంబుల నయ్యిరువా(గునుం గడంగి కలయకా 
'బెరసి వెనంగు నారభసంబునం  బెళ్లెసంగుధూళికతంబునం బోయినరాతి 
మగుడ వచ్చె ననుబుద్ది యెల్లచారికిం బుశై నట్టియెడ [దోణధనంజయులు 
మిసిమింతులు గాక సేనలం జీకాకుపడ నీక పొదివి పోరించిరి కెట్టిదంబు లగు 
వివిధ్యాస్ర్రశ(న్ర్రపాతంబులం గరిశురగప దాతి వాతంబుల శ రీరంబులం దొరం 
గురుధిరం బారేణువు నడంచిన కొలంది నిలువక ఐబవుల|వవావాంబుల 
నుత్చాదించె సెర్పూలు బొబ్బలుం కిగోట్టనొఅలు చస్పుళ్లును జిందంబుల 
(మోంతయు 'బెరసి పరగి నలుదిక్కులుం బిక్కటిల్లె నాసమయంబున, 





264, 
985, 


266. 


i తారకు ఛప్పిన్మ్‌- కొన్ని శవతులు. 


1, శామరలతో = వా (1965) ఊ. మ. య, వ, ల ణచ్నని జొచ్చి = ఐ. వ 


శ 


1. డిరుబెరంగుల ౨ ఊ, ఏ. వి, జెల్లెగయు, విపెగయు = అనీ పు. 
త్ర, ఛేరీధ్వనులును అగ. జ, 


616 శ్రీ మదాంధ్ర మహాభారతము 


267. శే. పతియు యువరాజు గవలను వార్డు గురుండు 
భీము. గర్హుండుం 'దా(కి రుద్దామలీల 
వారి రథబహుగతులు దుర్వారవిశిఖ 
1వినరణంబులు నద్భుతవిధము లయ్యె, 


268. క. నకులు(డు నృవతి!యు నొక్క 
డొకనిం జట్టుకొని వచ్చుినొప్పును బలుపుం 
8 
(బకటీకృత ఇార్యమ్మును 
సకలజనము6 బస్తుతించె జగతీనాథా. 
289. క. విను నవాదేవుండు దుళ్ళాననునూతుని( 
దునుమ నత(డు సారథికృత్యం 
బును జలుపుచు నేయుచు. గవి 
సిన నొతండు నొంప( బబచె జెడి తురగంబుల్‌. 


290. ఉ. ఖీముండుం గర్షుఃడుం గదిసి భీమ!నముద్దతి నేటు లాడి రు 
బ్రామగచానికీపాతనవిధంబులు నప్పుడు గళ్లె నయ్యెడ౯ 
ఫీముని-ాజుల౯ రయముపెంపునం గర్జుండు గూల్చి మార్గణ 
స్తోమమునం గురుపతతి చూడ్కులకుం |బమదం బొనర్చ్భుచున్‌. 


జుట్‌ (€దోణాద్దనుల దృందృ యుద్ధము pa 
సం, 7.._163_20 


291. వ. పవననందనుండు నకులస్యందనం జెక్కె. గురుండును గిరీటియు వివిధ'ణాణా 
సారంబుల నంబరంబు గప్పుచు సమరవివోరంబు నలిపి రట్టియెడ. 





287, 1. విస్ఫులింగంబు లద్భుత - గ. ట. బి. వ్య వి స్టరంబులు నద్భుత - వ, 


288. 1. యును నొకళ్ళాకళ్ళ జుట్టికొని - చెక్కు (పతులు. ౨. నొరన్నను - జొ 
లి, [బకటిత శార్యము గనుగొని - ఓ. న. 
289. 1. నిలిచిన,-అలసిన = అని పాఠములు. 
గొ క 


290. 1. బలంబులు _ కౌ. వ. ది. పాతముల దల్చులు( ఇప్పుడు గల్ల = స్మ 


291, 1. బాణ (పసారంబుల, లాణ [పహరణంబుల = అని పాఠములు. 


 ద్రోణసర్యము _ పంచమాశ్వాసము 819 


292. క, గురుం జేయ నరుడు (దుంప(గ 
నరు డేయ(గ గురుడు (దుంప నానావిశిఖ 
మృరణ పరివారణముల క్ర 
శ్చెరు వందుచు నుండి Me ME 


298. చ. దొరకొని దివ్యకాణములు (దోణుండు బల్విడి నైం|ద మాదిగా 
నరుపయి నేయ నాతండు మనంబున గొంకక తత్తద(న్ర్రృము 
'ల్వెరవున నేసి !యేసి కీయఫలీకరణం బొనరించి పేర్చు. ద 
ద్వరశరజాలముకా గురుని వారిత మె *యడంగుం బొరింబొరిన్‌. 


204. వ, ఇట్టు సదృళంబు అగుశ(స్త్రబలబాహువీర్య శార్యంబు లసద్భృళంబుగా. బోరు 
నగ్గురుశిష్యుల నుపలఊించి సురఖచరవి ద్యాధరులు దమలోన, 


205. క, వారుండు వినోదాోర్థముగా 
నిరుమే నయి రణ మునఛ్చె నింతియ కా కి 
స్పరుఘున నక్కజ మగుసం 
గర మొనరింపంగ “నొరుల గంటి మె యొందున్‌. 


298. వం అనుచుండి రప్పుడు, 


297. మ. ఊతియుం బర్వతకోటియున్‌ వడ(కె నగ్నిచ్భాయ అయ్యున్‌ దిశ 
ల్చతురంభోనిధులుం గలంగె భయలోలం బయ్యు 'దేవ్మవజం 
బతిసంటోభము నొండె నొక్క మొగి నై న్యద్వంద్వముకా |దోణు( డు 
ద్ధతి (బహ్మా(స్రుము మౌర్వితో నియతమం|తస్ఫూ ర్తి సంధించినన్‌. 


298. వ. ఇట్లు "సువిహితసంధానుం డై.  యతం డమ్మవో(న్ర్రంబు( |బయోగించిన, 





292. 1. కరణ పరిణతి కచ్చెరువు = ఖ. చ, రు. వ. శ, ష 


298. “li. యగ్గలిక వీరరణంబ్రొ = ఆ. గ్య యగ్గలిక వేచి రణం బొ - ఊ. వ.రు. 
వి, యతివిస్తురణం బోనీ క ఆ. ఖచ, వ. కి. యడరంగ బోరిలోన్‌ = ఓ. టః 
బ. వ, 


205... 17 ర్థంబుగ - వ. కొన్ని ప్రతులు. 2. నరుల గంటిమె - వ, 


298. 1. నియతసంధానుం డై = స; సన్నిహిత - ర ల. 


620 


299. శే, 


$00. వ. 


801. ౩, 


శ్రేవదా౦ ధ మహాభారతము 
Ww 


అంతరంగంబునం దొక యింతయేని 
ీయలుకు లేక తనర్చి |టవ్మో(న్ర్రమునన 
'వేడుకకు కీమరలించినవిధము దో(వ 
నద్భుతంబుగ తారించె నర్జునుండు, 


ఇ త్రెజంగున గెలుపోటమియు లేక యయ్యిరువురు. బోరుటయు న_త్తణీం 
'గెరలిన సందడికయ్యంబుకతంబున మాని యగ్గురుపార్గులు పాంచాల కౌరవ 
బలంబుల వె దణీమి రాసంకులనమర౦బున దుశళాసనుండు ధృష్ట్రద్యుమ్నుణ 
దాశకి యోర్వలేక తొలం7 నతండు [దోణుమీందం గవిసినం గవలును 
దోడ్చడం గృతవర్శ యడ్డపడి చెనంగ సుయోధనుండును సాత్యకియు. 


. చార్కొని తమా శవ కీడలు *దలంచి యుగ్గడించి రాజధర్మం బిట్టిద కాక 


యని తలంచి పోరంజిెచ్చి రట్టియెడ నాళినివరుండు భూవరువిల్లు [దుంచి 
మేను కీనొంచిన నోవాటించి యోసరించి డప్పి దీర్చికొని మగుడ నమ్మాధ 
వానుజుం దలపడి యెప్పటియట్ల *పెనంగం జొచ్చినం జూచి రాధేయు( 
డ య్యోధవరు దెసకు నడరినం గని వడముడి యతని మార్కొని తూపులు 
నిగిడించిన నవి నిలువరించి నవ్వుచు నాతం డప్వీరు సారథి సొగయను 
శరాసనంబు దునియ లై_ గతొరంగను జేసిన నాబల్లిదుండు బలుగద ద్రిప్పి 
బిట్లు వె చిన నూతుండును రథంబును బొడి యెననుం 'దెరలక నూత సుతుండు 
శరవాతంబు ీనిగిడించె నపు డనేకచతురంగంబు లెడసొచ్చె ధర్మశన 
యుండు మాళ్చ్యాదిబలంబులం బురికొలుకొని కుంభసంభవుదిక్కున కురవ 
డించె నంత మధ్యాహ్నం బగుచు వచ్చె నాసమయంబున నకులనవా'దేవ 
సమీరనందను లర్జును నుద్దేశించి 'యెలుంగె త్తి, 


కోలునుసంగి గురుండు పాంచాలసేన 
నేలకును గోలకును డెచ్చె నీవు గడంగి 





1. నలుక లేక = కొన్ని ప్రతులు, 2. విశ్రమించిన - కొన్ని |ప్రతులు; విక్ర 
మించిన = క. 


గ్‌ 


1 పోటముఖు జౌ. ఖగ. వీ. శమ. 2"పలికి = కొన్ని"[పతులు. కి. నొవ్పిం 


చిన" ఆ.-జ.-త. బ. శ. కలంగం జొచ్చి వా; పెనంగం జొచ్చి = ఖ, గ, చ. 
రు, వ. వీ. శ.ష. 5. తొరుగను = కొన్ని (పతులు. 6. పరగించె - కొన్ని. 
(పతులు. 


_చోజపర్వము _ పంచమాళ్వాసము 621 


శారవుల( బాయవణిపు మేకతమ యైన 
నతని. బరిమార్చు. 12 కొని యబ్బలంబు. 


802. వ. అనుచు నయ్యాచార్యు వే 6 గవిసి రిట్లు ]పెక్కుబలంబులు (గ్రమ్మిన బటు 


808. 
3 


804. 


806 


806. 


807. 


801. 
808. 


806. 


= (పదరజాలంబులు వటిపి పొడిసేయు నమ్మవోత్ము నాలోకించి ధర్మతనయ 
ఖీమనేనమా[దీతనయులు గూడికొని తమలోన. 


మ, కరులం కీరాల్చుచు. 'దేరులకా నబకుచుళా గర్డి ల్లి ఘోటమ్ములకా 
నరులజా నెత్తుట( 'దేల్చుచు౯ా దొరల నానారూపఖండంబు లె 
తొరంగం జేయుచు. గుంభజుండు విలసీద్షో రండ చండాకృతిం 
తిదెరలం బై 6 జనుదెంచు నేపు మనలం దీర్చంగ నోపుం దుదిన్‌. 


వ. ఎవ్వరికిని నిలువరింప నలవి గాదు నరుండును ధర శ్రపరు౨ డె యూరకున్న 
వాడు 'దెగువరకు. బజొరం డనుచు6( దలంకిరి వారి ఆతఆటంగు గనుంగొని 
కమలనాభుండు దమశేరు 'వారలకడకుం గొనిపోయి కిరిటితో ని ట్లనియె. 


= చ. అనిమొన చేవచానవులశకై నను 'గెల్వ నశక్య మిమ్మహో 
తుని నొకమందు నెప్పెద *సుతు౯ా హతుం డయ్యె ననంగ విన్నయం 
తన యితం డాయుధంబు దిగ |చావి యచేష్టతం బొందు నప్పు డీ 
తని బరిమార్చ వచ్చు నిది తప్ప నుపాయము గల్ల *డెమ్మెయిన్‌, 


వ, కావున నశ్వశ్రామ సచ్చె నని 'యొక్కరుం డతనికి( 'ఇప్పుటయ కర్ణం బనిన 
విని యచ్చటియందణు నిదియ మే అని రర్భునుండు చాని కొడంబడక 
యుంజె. బాండవా[గజుండు విషూదంబుతో విచాంంచె: దదనంతరంబ. 


క, భీమునిచే నని నళ్వ. 
"జామ యనం బరగూభ దదంతి వడిన ను 


1. బె కొని _ పెక్కు (పతులు; చేకొని = వా. 


9 
1. గూర్చి రృథంబులన్‌ = ఈ 2, ద్ధోరర్వచండాకృతిన్‌ - బ్ల. వ. లి. తిర మై 
"వే జను చెంచునేపు - ఐఏ. వ. 


1."నుతుండు మృతుండ (వాతుండ) యనంగ విన్న -ఠ. వ. స. 2, చేమియున్‌ - 
కొన్ని (పతులు. 


ట్‌ 


622 శ్రీమదాంధ మహాభారతము 
Ul 


దామగతి 1నన్నెవమ్ముగ' 
నామాళుకపు[తు6 డేంగి యగ్గురుతోడన్‌ ॥ 


805. వ. అశ్వళ్రామ నచ్చె నని చెపష్పుటయు. జి_త్తంబు జల్లని చెదర 'జెదరియు 
_ నతండు దనకొడుకు న స్ర్ర'వీర్యాదిగుణంబులు గణుతించి యప్పలుకులు 
చెడచెవులం బెట్టి కలంక లేక ధృష్టద్యుమ్ను వె గవిసి "వెళ్లేసి యతని కడ్డ 
పడిన పాంచాలరథికుల నీరువదివేవుర వధియించి మాత్స్యుబలంబున కుళరీకీ 
'యేనూఅురథంబుల.: బదివేలునూతంగంబుల నన్ని యతురంగంబులం ణో 
గొని శేజరిల్లి రాజులగములీకు నాదిగొనునప్పుడు విశ్వామి[త జమదగ్ని 
భరద్యాజగెతమ కళ్యపసవసిషఘ్టై తి పభృతిమునివర పకరం తాత నిపూలి 
శేతెంచి భారచ్వాజా నీవు | బాహ్మణుండవు 8 వేదచవేదాంగవిదుండవు నీకు 
సంగామంబు చేయ ధర శం బగునే యింతకు మున్ను చేసితేనియు6 జేసితి 
గాని కాలంబు పూర్ణం బయ్యెం గాన నింక సమరంబు నుడుగుట మేలు 
మామాటలు వట్టి యాయుధంబులు 'వెట్ట శాంతిం బొందు మని చెప్పి 
యంతన్టానంది సేసిన నవ్వి, పవరుండు వారలపలుకు *లూహించి ఖీమసేను 
వచనంబులం దలంచి యగ భాగంబునకు వచ్చియున్న ధృష్ట్రద్యుమ్నుం 
గనుంగొని వికలచిత్తుండును శోకాయత్తుండును నగుచు నిజపుతుండు 
సచ్చుట (బదుకుట యజాతళ (తువలన నున్న రూపు డచెలియువా( డై యతని 
నడిగె నయ్యవసరంబున వానుదేవుం డవ్వసుమతీపతి కి ట్టనియె, 


809: కే. ఆడరి యీదివననము నపీ్రాహ్లామునను 
[(దోణు. డని “నేసిన చె [(దుంగిపోక 
యుండ నేర్తుక యిక్కడి యోధు లెక్ప. 
శై_న *విను *నుతి గాదు సత్యమ్ము సుమ్ము. 


శీ07. 1. నదినెవమ్ముగ = పీ శ. వ. 


08. La విద్యాదిగుణంబులు = కొన్ని పతులు. = కు గొదగొను నప్పుడు, కురుకు 


నప్పుడు _-అని పాఠములు. శ. గకలామాష్షేయవేదివి - టా జి. వ. 4, లు హొ 
తరబుగా దలంచి = 8. 


809. 1. రాంళమున = న. కొన్ని (పతులు. ఏ. నన్నుతి కాదు =ఖ.శ,మ, లి, మిధ్య 
. గాదు _అ. వీ మృష గాదు ర. _ 


_ఠోజపర్వము _ పంచమాశ్వాసము 628 


810, క. నుము నీతని కొప్పింపక 
సముచితముగ( గాచికొను మసత్యవచనదో 
షము లీదు' |పాణరతణ 
సమయంబున నతనికొడుకు సశ్చెన యనుమీ. 


€11. వ. అని శీపనిచె నట్టియెడ నయ్యుధిష్థిరుతో భీమ'సేనుం డే నప్పుడు కృష్ణుండు 

'సెప్ప నయ్యోధవరు వధియించునుపాయంబు విని యదియ మనంబున 

నుండ మాళ వేం|[దుం డగునిందవర్శ్మవారణం బళ్వశ్తామ యను పేరిటిది 

నాచేత జచ్చె నది నెపంబుగ నతనీకి నళ్వశ్ఞామ సచ్చె నని చెస్పిలిం జెప్పిన 

నొక్కింత విచారించి యమ్మాటదెస ననాదరంబు సేసె నీకు విజయంబు 

గోరి హితం బువదేశించు నీగోవిందుని వాక్యం బుల్లంఘింపక నీవు నట్ల 

చెప్పుము సీవచనమ్ము నమ్ము నమ్మి యతండు గయ్యంబు నేయ. 
జేయాడక' చెడు నని యొ త్తి శెప్పుటయు. 


2 ధర్భువియ (దోణునితో భళ్వుత్ఞాను నచ్చౌ నని యేనుండ నావంబనం కెన్హుట 2 
సం, 7_184.1005 


శీ12. క. మది నయ్యిరువుర మాటలు. 
బదిలంబుగ( బటి ఫొనుట( బటియు నెటుం 
లి రి ౧౧ 
దుది నది యట్టుల "కాగల 
యది మై యుండుటను దాని కత( డొడంబడియెన్‌. 


$18. వ. ఇట్లు సమ్మతించి. 


814. క. అనృతభయము నాజి జయము. 
గొని యుడు తమికంబు పెంపు గుదియింస(గ6 బాం 
డునశేం దున గతనయుం | 
“డనుమానము వాయః బెట్టి యథ్ర్రగురునితోన్‌ a 


16. శే. వలయుళొలంది నలుం *గెత్తి వర సమితి 
యచ్చుపడ(గ నళ్వశ్రామ సచ్చె ననియె 


811. 1. వలికి = కొన్ని (ప్రతులు, 


ఖ్‌ 


624 శ్రీమదాంధ మహాథారతము 
Ur 


నని పదంపడి యల్లన యతనిఇవికి 
lo రాకుండ గుంజర మనియె నధివ. 


5168, వ. ఇవ్వీధంబునం బలుకుటయు. 


81, క. చేలకు నల్లిండు పొడువునం 
(గాలుచు మును మెజయు గురునిరథ!చ[ కము ల 
“క్కాలంబున సమరజయ 
(శ్రీలోపము డెలియ కీనంటసిలం బడియె నృపా. 


818. వ. అప్పుడు. 


810, క, తనుం జాండుతనయులకం [దో 
వుని(గా నక్కు ంభజన్ఫుం డూహిొంచుచు న 
మును అటు నెప్పి రటు గా 
వి 
వునం గాకేమి యిది దగ వవుం బొమ్మునుచున్‌ : 


ీ20. శా. ధృష్టద్యుమ్నుని. జూచుచు౯ా రణసము| దేకంబు బావోబలా 
వస్ట్రంభంబును కొర్యనిర్పవాణగ ర్వన్ఫూ ియుం దొంటియు 
త్కృష్టత్వంబిను దక్కి ష మక్కి. వగ బుద్దిం వీంకువీం కాడంగా. 
జెష్టాహీనత బొంది యగ్గురుండు సంఉఊప్తాంగు. డై యున్నెడన్‌. 


© 


821, వ. అతని*ీవధంబున క్రై పాంచాలవిభుని చేలిమిం బుట్టినవాం డగుట నప్పార్ష 
తుండు దత్సమయజనితోత్సావారోవవిశేషపాయ త్త చిత్తుం డగుచు నమ్మ 
హీసురవరుమీందం గవిని యేనిన ననికి నొల్లనికియుల్సంబును బరునీయుల్లా 
సంబు సహింపలేనితేజంబును బురికొనిన యతండు వోరం దొడంగిన 
దివ్యాన్ర్రంబులు | పతిఖాసింపక యుండె న ట్లయినను మనసుబలిమికలిమిం 


815. 1. తెలియకుండ కుంజర మని పలికెనధిప - ర, కొన్ని పతులు.  " 
817. 1, నత్తమను = కొన్ని ప్రతులు. £. నంట నిణబడియె - కొన్ని వతులు. 


820. _ 1న మగ్గి- జొన్ని వ్రతులు. 


ఏ2]. 1. వధియించుటక్షై - ఐ. వ, యుల్లిం బయ్యును బరని - వ. ఫు సు 
లీ. - యుణ్బాహాంబు = 9, త, న. 


ల్‌ 


(79) 


"ఇ 


 దోణపర్వము _ పంచమాశ్వాసము 62 


"బకృతివాణంబుల నాతని చాణబాణాసనరథర థ్యనూతకేతనంబులు వోడ సేసె 
నాధృష్ట్రదు్యమ్నుండు గద గొనినం దునియలు గావించె. బలకయు చాలు 
నుం గొని వచ్చి యవ్వీరుండు సారథితురంగంబులయంగంబుల (వయ్య 
చేయం దత్క్మరవాలఖేటపాటనంబు "సీసీ తనువునం జండకాండంబులు నించె 


' నట్లు నించి నొంచినం గని శినివరుండు గృపకర్ణ కృత వర్మలతోడం 'జెనంగు 


చుండియు6€ [గూరనారాచదళకం బయ్యాచాడ్యు మేన నిగిడించె నంత 
నత్యంతరయంబునం జనుదెంచి యనిలనందనుండు [ద్రుపదనందను: గుంభసం 
ఖభవుంజారికిం కదప్పించుకొని పోయినం బో పొమ్మని పలికి డెందం బెప్పటే 


చందం బగుటయు నిళృలభావం బొందె నివ్విధంబున నాలుగుదివనంబులు 
_ నొక్కర్యాతియు నేనగుదివనంబులో ని రుకది గడియలు నిరువది ఊమొక్క వే లట్ట 


లాడ భండనంబు సేసి పాండవబలంబుల నుజుమాడి పేరడవి *గొని "కాల్చి 


__ పొనుంగువడిన శకార్చిచ్చుశై వడిం *గుదిసి యమ్మహాత్ముండు. 


822. సీ. సంగరంబునం దన్వి నని శాంతి. బొందిన చిత్తంబుతో. దమ సేనదిక్కు. 


గను(గొని *చెలుచ నోకర్గ్ళ 'యోక్ళప యోనుయోధన పోర 

నన్నొ_తి యెపుడు 
శజెప్పుదు రేను నాచే నయినంతయు. చేసితి నింక నిక్చింతవృ త్తి 
సుగతికి; జనం గోరి తగ నుజ్జగించెద వాణాసనంబును జాణములును 


"శే, 'చలివి గలిగి మనుం డని పలికి రళ 


రాసనము గలూడ్సి శేరివె ననముమూర్తి 
'యొప్ప. గూర్చుండీ సంభృత యోగనిష్ట 
నొంది కేజోమయాత్ము( డై యుండె నధిప. 


828. వ, అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గృ పొణపాణియు' వాదచారియు నై భార 


లలి. 


చ్వాజుదెసకుం గవియుటయు నుభయనై న్యంబుల హోహోశారంబు లెఫంలగ 


4, నట్లు నొచ్చినం గని ఇ కొన్ని (పతులు. ర. దొలంగ గొని పోయినం = కొన్ని 


(పతులు. $, దరికొని కోల్ళి - ఒ చ, డన. ల, 7, గలగ్గి ఇఇ. 


ఠి 
1. తనసేన, మననేన - అని పాఠములు, 2. పిలిచి "మోకర్ణ ము Ws 


8. వినుడు మీ కొక్క హితము (వు) - జొ. చ. యు. వ, వీ, శ. వమ. ఉ, నెప్పెద 
నేను -వ. వీ.వ. 5. లిడి శేరినై - పెక్కు (పతులు, 
ర్యా 


626 


ఠి 


824. చ. 


825. వ, 


ద 


శ్రీమదాంధ మహాభారతము 
సీ 


'నంతం దనువు విడిచి యప్పుణ్యపురుషుండు శీ పకటజ్యోతీరూపంబిన 'నెగసి 
సరమస్థానంబునకుం జనియె ద శ్రేజోమూర్తి యేను గంటిం గృష్టారున 
ధర శ్రినందనక ఎపాచార్యులునుం గనిరిదక్కాటిమానవులు గానరు సురలు సూచి 
సంతసంబునం బొదలి ర ట్లడరిన యా|దుపదనందనుండు. 


ధృత్షద్ముంమ్ము (శు వృతుం డైన [దోణునికంఠంబు ధయముటు 2. 
సం, 7..165_47 


గొ 


అరదమువెకి చాంటి *కుపితాత్మత [దోణుశవంబు కేశముల్‌ 
గరమున బె ట్టమర్చికొని ఖడ్గహాతిళ౯ మెడ కీదుంచి వైచెస 
త్వరముగ మాను మాను మనువాక్యముతో నరు డే(గం దప్పు సు 
ముర యని ధర్మజుండు దివి ముట్టునెలుంగున బి ట్టదల్స గన్‌. 


ఇ కెఅంగునం దునిమి యతం డయ్యట్టయుం దలయును ధరణీతలగతంమి 
క్షే : ) ా 
EE నిట్లు శతవృద్దుం డగునయ్య(న్ర్రుగురుండు నీదుర్మం[ తంబున( (దుంగి 


' పోయినం బొంగి పొండవానీకంబు చికొని తణీమిన మనమొనలు వెజ 


లీల, 


824, 


చజచి కనుకనిం బజచెం బకిచిన మనంబు గలంగి యప్పుడు నీకొడుకు 
*ిలేటమొగంబులు నడుదొరలతోడం గూడ దిరిగె నట్టియెడ దుర్యోధన 
దుశ్ళాసనక ఎ్రసకర్ళ కృత వర శ్రైామ(దైశ్వరులు మాతంగంబులం దురంగంబుల 
ముందట వెట్టికొని కటకటా యనుచు నింత వుట్టునే యనుచు నింక నేమి 
గల దనుచు నెట్లు సేయం గల వార మనుచు నేది దుఏ యనుచు మరలి మరలి 
చూచుచుం జనుచుండం దక్కినయలంతిమానును లెల్లోను దలచీర వాటించు 
తలంపు లేక యొండొరుల నిలునిలు మని పలుకుచుం గాలు నిలువక పలు 


న. 





——™ 


1. నంతకుమున్న = చెక్కు. (ప్రతులు. 2. వరంజ్యోతి రూపంబున; |ప్రకటజ్యోతి 


స్స కరూవంబున = అని పొఠరములు, 


1. కుటిలాత్మత - ఇ. ఒ. ద, ల. 2. |దుంచావచ్చిన, త్వరముగ - కొన్ని (పతులు. 


లి, వల్దుసుమ్ముర వ. భీ. శ. వ. న. కొన్ని [పతులు 


1. ని ట్లతివృద్దుం డగు - కొన్ని [వతులు. 2. బేదమొగంబులు, వెడ మొగంబులు - 
౧౧ vo - 


అని పాఠములు. 8. ను వెర చరచి తలచీర వాటించు - ఇ. 


+, ఠఛోణపర్వము _ సంచమాళ్వాసము 627 


*“దిక్కులకుం బాలి ర_త్తలి నళ్వశామ ము న్నొక్కశిలనం గయ్యంబు 
సేయుచుండి నీనేన కీయ ట్లగుట గనుంగొని యక్కురుపతికడకుం జని 
యతని కి ట్లనియె.. 


826. తే, బలము లిధి యేమి నలుగడం జాల జొచ్చి 


గర్భ కృసముఖ్యు లెటికిం గలంగి లేట 
మొగము వడి శేల నీవును మున్ను వోలె 
నిలువరింపంగ దగియెడు నిలుపు లేవ. 


ఏల. వ. అని యడిగిన నతం డతనిమొగంబు నూచి యాచార్యు తగుట నెప్పం 


బోయి డగ్గుత్తికవడి యూరకుండె శారద్వతుండు నెలు'వెలం కాటుచు నెట్ట 
శేలకు “నెలుంగు చెచ్చికొని, 


828, సీ, పాంచాలపాండవ | పముఖనై న్యంబుల [దోణుండు బలువిడి( 


ల్‌9రి, 
పీలి8, 


క దుంచుటయును 
నుక్కలి పాండవు లొక్కచోటికి వచ్చి నిలువరింప(గ లేక కీతలంకుటయును 
వాయుతనూజ( డళ్వత్రామ సచ్చె జు మ్మని కుంభజునితోడ 

నాడుటయును 


నమ్మాట గానక ధరా్రత్మజు నవ్వార్త్‌ యాచార్యు, జేర్పడ 


నడుగుటయును 


శే. భీముచేత నళ్వళ్యామనామగ జము 


మున్ను *చచ్చుటకతమున నన్న రాధి 
పతియు నది నెపషముగ నట్ట పలుక( జాల 
నడలి యతం డాయుధంబ్యులు విడుచుటయును. 





క చెనలకుం, 'బెరంగులం - అని పాఠములు. 5. గలంగుట గనుంగొని _ ఒ.ఖ. 


చ, న. బ. శ, మ... 
1. చేర్పులేవ _ ఊ. వ. ద.వ. 2. ఫ వేల, పు లేజో= అని ఫ్రాఠములు. 


1. [దుంచుటయును = సెక్కు. (ప్రతులు; ద్రుంచుచుండ = నా. ౨. కలగుట 
యును - కొన్ని (ప్రతులు. క. చచ్చిన కతమున = బ. 
క్త 


న! 


628 
829. వ, 
880. క. 


681. వ, 


882. మ. 


శీ88. క, 


884 వ, 


880. 


ల91. 
లిలి2. 
ల98. 


గ 


శ్రీనుదాంధ మహాధారతము 
లీ 
అప్పుడు 


గురుం డమలయోగనిష్టం 

దిర మె యుండంగ వచ్చి ధృష్టద్యుమ్నుం. 
డరదము మీది కేశెగసి త 

చ్చిరోజములు *ీవట్టికొని యసిం తన 


చెప్పి యప్పుడు ధర్మనందనధనంజయులు -వారింప నతం డుడుగక యట్లు 
సేసె ననియు 'నెజింగించి యిట్లు భారద్వాజుండు పడిన బలంబిలు విజిగె 
నేమును నిరుత్సావుల మయితి మేనుంగుపేరినెపంజుగా " నట్టిమాట 
వుట్టుట కృష్ణకృతం బయినకపటోపాయంబు గానోవు నని 'యంతయు 
నేర్పడం బలికె ననుటయు ధృత రాష్ట్రుండు సంజయుదిక్కు మొగం బై, 


వరది వ్యా(న్ర్రువిదుండు జాహుమఘను ( డళ్వశ్ఞామ (శ్రీరాముతో 
సేయం దగువాండు దం|డితల పాం'చా లాత్మజుం డట్లు నీ 

షురు డై ప్లై ననంగం (ద్రుంచె నన వించుకా వారితో గూడ నా 

తురుం డై పోయెనొ పోక నిల్చి కియలుకళ౯ా దోర్టర్చముం జూపెనో. 

తను నాధృష్టద్యుమ్నుం 

దునుముట.కై కోరి "కనియ [దోణుండు పరమా 

(స్రునిరూఢిం బరశు రాము డ 

తని కిచ్చినయంతవట్టు దన కత. డిచ్చెన్‌. 


అట్టిజనకు న్నాదుపదనందనుం డట్లు చేసిన నక్కొడు కెట్లు సేనెనో విన. 
వలతుం జెప్పు మనవుడు నమ్మహీపతి కత6 డి ట్లనియె, 


1. కెగరీ, కెగసి, కుణికి - అని పాఠములు, కరిగి = వా. 2. వట్టిదల యసిం దును 
ముటయున్‌ _- ఇ. న. ర. ల. 


le యెర్జి క్‌ - కొన్ని ల; 
1, బలు డళ్వస్టైమ - _ కొన్ని (పతులు. oR విలసద్దొ రర్పముం జూవినో _ ఊ. ఏం 


te కొనియె = దె. ల, 


శిశిర. కే, 


| ద్రోణపర్వము _ సంచమాశ్వాసము 699 


-కృపునిపలుకులు విని 1దట్ట కెంపు గదురు 
గన్ను (గవ న శుజలములు (గమ్ము దేర. 
బాణిశలమున నొ శ్రీ యా[దోణతనయు. 


| డిట్టు లను( దగ గారవారీళుతోడ. 


886. ఉ, 


887. క. 


888. క, 


889. ఆ, 


చావులు లేవె యెందు ననిం జచ్చుట యొస్పరకె యిట్లు లోకనం 
ఛావితు నమ్మవోతుం దల వళ్లు నొకం డనేవాండిమాట య 

మె వడి. చాశి చిత్తమున కార్త యొనర్చ సహింపగాదు గా 
వీకే విన నున్మి వాం జఇటు(గంజే నను నిమ్మెయి భంగపెట్టునే, 


నాదివ్యా(స్త్రంబులు వా 

హాదర్పము కేనింక6 గాల్పనా గురుం డాజిం 
దా దిక్కు.మాలి సగతుని 

చే దైన్యము. బొంటె ను యిసీ యేమందున్‌. 


దీనికి మూలము ధర్మజు. 

డానిక్కుము గల్లురాజు నని దండితు(౧గా 

నే నెట్లు సేసి పుత్తునొ 

కో నాశేచి తము కలంకయును 'నెవ్వగయున్‌. 


ప్వుతు( గమట యెల్ల క తునిచే( దల 
వట్టి తాను దునుమ బడుట క య్య 
నృన్ర్రగురున కింక సన నేమి గలదు నా 
యిచ్చుళాస కౌరవేం[ద వినుము. 


885, sl దొడ్డ కెంపు = అ, 


1. రెవేడిమాట = డి ఏద, రావ. వా. ల, శే విధి నోర్చువాడ నను నిమ్మెయి 
శైవమువి. * 


4 ఇ | 
1. గాల్బు టొప్పు = కొన్ని (పతులు; కాల్పు కాల్చు = స, కొన్ని [వతులు. 


la చిత్తంబు నలుకయును = కొన్ని (పతులు, 


68౮ 


840, మ, 


శ్రీమదాంధ్ర నముహాభారతము 
టీ 


వారియుం జాండవులు ౯ మదీయపటు వాహోకేళ _క్తిదివ్యా(న్రుని - 
ర్భరసంశాపపరీతు లై_ 'యొదుంగ ఘోఠస్ఫారసం [క్రీడం ద 
త్రురగన్యందన వారణ! పకరముల్‌ (దుంగళా విజృంభంచెద 
న్సరసంఘంబులు వచ్చి యడ్డుపడిన న్టుర్వారదర్వోద్దతిన్‌. 


841. క, తను చాన చెప్పికొను టె 


ప్పనిపని యగు నైనం దండిపరిభవము 
గనలు గదికి యి ట్లంటిని 
పను మే నే మనిన కేమి వృథీవో దధిపా, 


= అళ్బూర్థామతూన్వినలనం గౌలీవోయోథులు మరల నికి గొడంగుటు = 


842, వ, 


848. అం 


840. 


42, 


సం, 7_166_48 


అనీ పలికి మజియు ని ట్రను మాతంశడి నారాయణు నారాధించి' 
ఓయొక్కమవో(న్త్రుంబు వడనె నది నాకు నిచ్చె నద్దివ్యసాధనంబు వధ్యు 
అవధ్యు అను 2విళ్తాగంబు లేక విరోధివిధ్వంసనంబు సేయు. ద|త్సయోగం 
బున జయంబు సేకొని మెదం జూడు మనుటయు నమ్మహీపతియు ననుజుల 
సేనావతులును శంఖంబులు పూరించి సింవానాదంబులు సేసి మరభిన. 
ఫేకీమృదంగాది తూర్యధ్వనులు నింగిముట్టం దురం గరింఖారథ నేమిగజ పద 
ఘట్టనంబుల "నేల (గక గ్రాదల మన నై న్యంబులు మరలి యురవడించె ననిన. 
విని ధృతరాష్ట్రండు. 


అట్లు గడంగు కౌరవానీకముల: గని 
పాండుపుతు 'లేమిభంగి వార 

లై రెలుంగ( జెప్పు మనవుడు నమ్మహీ 
శ్వరున కట్టు లనియు సంజయుండు, 


1. ముక్త = కొన్ని (పతులు. 
1.-యంత్త ఇబ. చ. 2. గణా దధిపొ = అ. ఆ, న. బి, 


ls నారాయణ్యాస్త్రందు = ఊ. వ. ఖ.వ, లి. విఖేదంబు, విచారంబు - అని 
పాఠములు. 


, ఛోజవర్వము _ వంచమాళశ్వానము 68! 


శీ4కీ. వ, ఇ త్రెజంగునం గురుజలంబులు పురికొనం గాొంకేయులుం గూడుకొని 
నైన్యంబు 'నుసంగతంజు సేసికొని సంగర్మకిడ కమరి రప్పుడు (గీడి 
నాలోకించి' ధర్మతనయుండు. 


లకర. క, గురుడు వడిన నవ్విధమున. 
బరమభయాకులత6 బొంది పఅచియు నట చే 
తిరిగి కురుబలము పోరికి. 
+... గర ముర్ధతి !నగ్గలింపం గత మెయ్యదియో. 


శీ46. క. ఇలయును నింగియు న|ధువం 
"జెలంగ౫ 'మవోరవము “వారిసేనల గురుచా 
వలుక నొనర్చిన నక్కడ 
బలరిపు. జే తెంచి కీతోడుపడి నడశెనొకో, 


శీ47. వ. అనిన విని యమ్మనుజపశికి నతండి ట్లనియె, 


$48, ఆ. న్యన్తశస్తు( జె నయాచార్యుం జంపిన 
"నెవ్వ రొక్కౌా వారి కివ్వధంబు 
బలిమి గలుగ జేసి రలుక మై ననుచు సం 
దియము పడ(గ నేల తెలియ వినుము. 


శీ4ల. చ. జనకు నధర్మువృత్సి మెయి. జంపుటకై తల వశ్హై నొక్కారుం 
డన విని రి త్త వోవునె మహోద్భుత శార్యము న(స్త్రవీర్యముకా 
1మునము జగంబు6 గన్న కమా తుప్‌ ర మశాళి వీని నె 
వ్వని *కెదురంగ రా దనంగ (వాలిన [దోణసుకుండు భూవరా, 











లీ. 1. బురికొల్చుకొని ట. బ. " 

వ్‌్తీర్‌, ఎ, సంఘటింవ . అ. ఆ, ట. బ; గవయు తెరంగు - గ. 

ల48. 1. మవోవవము _ గు. “శి, తోడుపడ నడచె - కొన్ని ప్రతులు. 
శ స | » ళో 


| జో 
949. 1. మనము బలంబునుం గల యమానువ. - ర. స. హా; మనమీి చలీిబును గలయ 
— (పతులు; నునమునః నమ్మియుండినయమానుష _ వ “వ. 2. కి జయింప 
'రాాంద్‌నగ్‌ ఇద, చ. ప; 


682 





శ్రీమదాంధ్ర మహాభారతము 
850. శే, జన్మవేళన యాతం డువై్చశ్ళవంబు 
భంగి *హేషించి. బృథివి గంపంబు నొంద 
నప్పు డతని కళ్వశ్రామ యని యొనర్చెం 
బేరు జనములు విన నళరీరవాణి, 
0051. వ. అతండు నూవె కౌరవనై న్యంబు నిప్పటినంరంభంబునకుం గారణం బని. 
చెప్పి చెండియు. 
లీ62. ఆ. అనఘ నిన్ను శిష్యు(డును ఛార్మికుండు స 
త్య వతుండు నని మవోదరమున 
నడిగి నీవు ధర్మవోనికి నోర్చిన 
గురుడు నిశ్చయించి. గొడుకుచావు. 
తీ68. క. చలము గొని యిట్లు నడయంగ 
వలయునె "రాజ్యంబు దీన వచ్చినకలిమిం 
గలుగునె వింపుం బేరును 
వెలి మతిమి లోకమునకు వేయును చేలా, 
శీ64. న, అదియునుం గాక, 
శి5ర. ను. వల దిశ్లు లని యేను బేశెలుంగునకా వారించుచుం జాజ(గా. 
దల యిశుటికి( బట్టి (ఇవ్వ నడిచెలా ధర్మ!|పణాశం 'జెదం 
దలంపం డా(గవావృ త్తి. వార్ష తుండు ద ర వ్య్రంలునం (గోధవి 
వ్వూలు: డై యీతనివై వడిం బడక యశ్వశ్ఞామ నై_రించునే. 
856, క. మనసేనల నొక్కెత్తునం 
గొన6 దలంచి కడంగి మ వము స మా 
తీవ0, 1. ఘోషించె - చెక్కు. (పతులు. 
852,  1.వతుండ వని ఒ. ఘ.త. న. 
శీర్‌లి, 1. విజయంబు జా ర. 


ls వకారం బెదం a ఉం ణి. థ్‌. 


(60) 


857. 
లర. 


శీ59. 


880. 


841. 
862. 


868. 


చ. 


చ, 


. [దోజసర్వము ._ పంచమాళ్వాసము 888 
ర్కొన ధృష్టద్యుమ్ను నిం గా 
వను శకర'మె నీకు నిఛటిచారికి నధిపా. 
అనినం గోపించి యనిలనందనుం డాసం| క ందననందనున కి ట్లనియె, 


అడవుల నుండుకాపసులయట్టులు వల్కైెదు రాజనీతి యి 
ద్హైడంబడి చేయ వచ్చి వథ కొల్లమి యొప్పునె ధర్మనిష్ట "యె 
క్కుడం గల దాసభథ జా (దుపదక న్యక పాటున కిట్టి వెన్నియుం 
గడుకొని చేసినా మనల గల్మష మొందంగ చేర దర్జునా. 


. అరులు మనమీద నురవడి నరుగుదేర 


నేము సిడిముడిపడుచుండ నిట్టు లనుట 
'యొప్ప దురిసినపుండుల నుష్పు వెళ్ల 


దరయ దీనికి నిన్ను నే మందు భార్ధ, 


. కురువీరు లెటుంగుదురు నను 


గురువీరులతెటంగు నేను' గొంత యెటు(గుదుకొ 
ళర!పరిఘు పవారణములC 
బొంగొనియెదం గాక వార? బోనిచ్చెదనే. 


అని పలికె నప్పుడు ధృష్టద్యుమ్నుండు వీభత్సున కి ట్లనియె.. 
వెరవును లావు లేని పజ వేయువిధంబుల దివ్యభాణవి 
స్ఫురణము నూపిచూపి పొరివుచ్చె మహోగత ఛార్మికుంజెయ 


గ్గరు: డది గాక యే నతని గూల్పన పుట్టినవాండ నింతప 
ట్టరయక నన్ను 'నిట్లు నెడనాడుట పాడియె నీకు వానవీ, 


సాం డగుథగద తుని 

బికామహుం డై నవృద్దు భీష్ముని నీ వు 
ద్ధతిః జరపుట పుణ్యం జే * ఇ 
(పతిపీరునిం జంపు శుల పాపం బయ్యెన్‌. 





860. 


1. పరికర వరిమంబుల = న. 


*' 


884 


లీ64,. కం 


865. అ. 


౯ 


శ్రీనుదా ౦ధ సుహోకాశతము 
నా 


భూనాథు(డు బొోంకండు. విను 

మేనును ధర్మంబు దప్ప నిది యేకికి మి 
ఛ్యానింద కేళ్చిష్యవం చకు( 

డైన గురుడు సచ్చె గెలువు మరినై న్యంబున్‌. 


అనీయె ననుడు సంజయున కాంవికేయు( డి 
ట్లను మునీందకాతు( డై న (దోణు 

నట్లు నేసి యడద్దురాత్కు. డ మ్మెయిం ల 
వినుచు నచటివారు గనల "రెట్లు. 


= (దోఖువరిభో వందునవగ గోవీంబి నొత్తూతి ధో ల ప్రతూచ్చు నాక్షేనించులి := 


866. సీ, 


56. క. 


సం. 7..169_8 


అనుటయు నాసూతతనయు. డవ్విభునకు ని ట్లను నతని రూకెతణముల 
నరు: డుపలతించి తొరగుకన్నీరితో నిట్టూర్పు నిగిడించి యిట్టి రోంత 
మాట లేటికి నన మాలు వల్కక హరి ధర్మపు తాదులు దలలు శీవంప 
నలిగి సాత్యకి (దుపచాత్మజు. గనుంగొని నీజిహ్వా దునియదు నీశిరంబు 


వగుల ద మ్మెయి గురునకు. బరిభవంబు 

చేసి యిమ్మైయిం బలుకంగ( జేయునదియు( 
గలది యీోరాజుసన్నీ ధి? గాన (బదికి 

తింక( బలికిన నోరు (వేయింతు. జమ్ము. 


తనమాజేు యని గంగా 

తనయు ళిఖండియ వధించె. దత్కార్యం బా 
తనికి (బాయ మైన బనిచెం 

దన మనుమని. ఐబనుపునేంత దగదె నరునకున్‌, 


Caan 





864. 
లీ. 
806, 


ళ్‌ 


1255 ర చన చ. 


1. బలుకంగ నచటి వారలు గనల రెట్లు = కొన్ని (ప్రతులు. తొ 


1. కన్నీటితో _ ఓ. ణ. వ; కన్నీళ్ళతో - న. ల. వాల్చ-ర. 


క 


868. వం 


869. క. 


870. శే. 


871. క, 


శ్రీ72. వ, 


దో ఇసర్వొము _ పంచమాక్వాననః 686 


జశిఖండియు నీవు నుద్భవించి పొంచాలకులంబు గీర్హికిం బుణ్యలోకంబునకుం 
వాసితి రనిన ధృష్టద్యుమ్నుండు నవ్వుచు నతని నవలోకించి, 


టైరించిన నెజటు/వు ల్లి 


చార్మి తము దలంప ీనన్యశరకృత్త కరుళ 


భారి కవు జంపి తదియు 
వీరీన్యవవార మే వివేకదిహీ నొ. 


అతడు నీలొమ్ము (దొక్కీన యపు డోకండు. 
“వేయం జాలన యగ్గురుసాయక ముల 
జాండవానీకములు విచ్చి పాజ 'నెన్ని 
యెడల మార్కొంటి వాతని నెలుగ వెట్టు, 


వలవని (చేలరీమాటల 

నలిగింపకు నన్ను నేమి యాడిన నింకం 

దల 1 బెన్వ నేయుదుం గురు 

బల మదె 'పురణించె బడలవజుతము రమ్మా, 


అని పలికిన శినినరుండు రోషోగుణిశలోచనుం డై కోదండంబు రథంబున 
నిడి గద వుచ్చికొని మాటల నలిగె చేని (వేటున శితించెద ననుచు ధరణికి 
లంఘించి కవిసినం గని శేశవుండు వనుపం బవనతనయుండు రథంబు డిగ్గి 
రయంబునం జని పట్టి యాఆఅడుగులకొలంది నిలువరించె నట్టయెడ సనా 
దేవుల డాం నేయు నుద్దేశించి మిమ్మును కాంచాలురం గడచినబంధువులు 
మాకును మమ్మును మిమ్మును మిగిలినకాంధవు లాపాంచాలురకును 
వారలకంచు మాకం శు నెక్కుడు సుహృజ్ఞనులు మీకును లే కునికి బెల్లం 
బిట్టిమిలో మీశెరవుపడం దగునే యలుక *దక్కు మనునెడ నాధృష్టద్యు 
మ్నుండు వడముడితో నతనిం బట్టకు విడువుము నాచేతంగాని నీచేత నిలు 





869. 
871. 
872. 


1. వనంశర కొ త = కోని (వళులు, &. వాంపొరమెయిది విశమహీనా-ద. వ. 
టు 8 క్‌ 
1. పురుడి ంచె జా, థు, 


1” రోవలోహిత నేతుం డ్రై = పెక్కు. (పతులు. 2. రేవవడుట =వ. ర. మా 


డ(న్ఫునునెడ = ఉ. ఊ. ఏ, డ, 


886 


శీ7తీ. క. 


874. క. 


85, వ 


876. క. 


877. వ. 


876. మ. 


శ 


శ్రేమజాంధ్ర మహాభారతము 


వండు నేనొక్కచేతి భూరిశవుండనే యేల యడిచిపడియెడు ననవుడు 
నాఖీమ నేను బాహువులలోనం దిరుగుడువడుచు నురగంబుచందంబున సాత్యకి 
రోజు చున్నం గృప్పయుధిస్టిరు లయ్యిరువురం [బయత్నంబున వారించిరి 
తదనంతరంబ, 


'భేరీమృదంగశంఖమ 

హో*రవములు 'నెలంగ జాండవానీకంబుం 
'గౌరవనై న్యము6 దాకెను 

వారిధు లొండొంటిం చాంకువడు *నమరంగన్‌. 


మును[దోణుని, షథెనియించితి 

మని పాండవబలము శబలియు నశ్వశ్ఞామం 
గొని కురుసేనయు న_త్తణీ 
ననూనగర్వమున నుదృటాటోపనునన్‌. 


"వెనంగం దొడంగా నప్పుడు (చౌణి దుర్యోధనుం గనుంగొని.. 


అనృతంబు వలికి (విది కెద 

మని చూచినరాజుమూ(క లన్నియు నె 
యని బడియెడునొ యమ్మెయి 

గనుకని( శేబజచెడునొ చూడు కన్నారంగన్‌. 


అనీ పలికి నియతుం డయి యతండు నారాయణా, స్త్రంబు [1పయోగించిన. 


ధరణీచ[కము దిర్జరం దిరిగి మార్తాండుండు "గుంఠీభవ 
త్కిరణుం డయ్య దిశావిశానము వడంకెకా మి"న్న దిర్సెళా మహీ 





లీ78. 


874, 


876, 


1. రానము సెలంగ = కొన్ని [పతులు, ల. వున గడిమిన్‌, వున మరలన్స్‌ - అని 
పాఠములు, 


1. వధిణుంచితీమి, బొరియిందితిమ్‌ - అని పాఠములు. శై, “లెల్ల నశ్వజ్ఞామం = 
వ, ఏ. ళ.-మ.-కొన్న్‌ ప్రతులు. 


1. పోశెడినొ _ చెక్కు (ప్రతులు, 


ద్రోణసర్వము _ పంచమాశ్వాసము 687 


; ధరసంతానము 'లోలి (గ కద అ ను] చ్భాంతంబు లె యంబుధు 


ల్వొరలెం గట్టులమీంద బిట్టపిడుగు £ల్మో నెక క మవోద(గతన్‌. - 


879. వ. ఇట్టు !1ఖీకర్మప్రాదుళ్ళావం వైన యద్దివ్యసాధనంబు మండలార్దచం ద్రభల్ల 


'సారాచతుర (పముఖంబులు ననలమయంబులు నగుననేక దేదీప్య మానమార్గ 
అమూర్తులు గైకొని కౌంకేయనై న్యనంతానం బంతయు నొక్క-_పాొ 
యగాం గవిసీనం గని తెంపువెంపునం దతె సనికనికరంబులు వివిధవిశిఖం 
బుల బరపుచు నయ్యయిముఖంబుల మగిడించుచు *బలువునం గడంగినం 
బొంగుచు నింగిని నేలను నడుమను నాభీలజ్వాలాచ్చటాజటిలంబుగా 


+టైవయి నడరి యమ్మువో(స్ర్రంబు చతురంగంబులం (దుంగించుచు నెదు 


రెంకెంత చెనంగె నంతంతియ "పేర్చి యేర్చుచుం బజవం దొడంగిన నమ్మొ 
నలు పటివంగొడంగా నప్పుడు నరుం దూరకునికి సూచి నారాయణుండును 
నతండును వినుచుండ ధర సూనుండు సాత్యకిధృష్టద్యుమ్నుల నాలోకీంచి 
యి ట్టని యె. 


880. సీ. ఆనభం భాంచాలి గాసిసేయంగ నుపజేతకుం డయి చూ. * 


బెక గ్రాం[డం గూర్చి 
కొని బాలు నఖిమన్యు. గూర్చె నించుకవడి యాఃగిన నర్జును6 
డగ్ని( జొచ్చు 
ననువగ మనల నాశనికిం దోడ్నడం బోవనీ కాల నమ్మెయి నిట్టిధర్మ 
పరు: డై నకలళసంభవుతోడ సరివచ్చు టుచితంబె యీవచ్చునుజ్జ్వ లాగ్ని 


శ. వలని కరిగెద మీరు మీ వాహినులును 


జాటిపొం డెక్కజేని నప్పార్దుకోర్కి 
యంత సఫలత: బొంచెడు నచ్యుతుండు 
నెట్లు దనకు రుచింశెం చా నట్లు సేయు, 





878, 


879, 


880. 


ls (గక్కునం గదలి = చెక్కు (పతులు, ది, [లోనె న్నమోఘోగతన్‌ = చ. వ, 


+ (|దుతద్విత్వ సంధిగా చూడవలెను;) [ల్మోనె న్నితాంతధ్వనిన్‌ = వీర లి. విమే 


ఘోగశతన్‌ ర; విమైోఘో[గతన్‌ - కొన్ని (పతులు, 

శి , గె 9 ? జ్జ 
1. ఖీకర పొదు ర్యానం వన యద్దివన్ల- పెక్కు [పతుల్సు: ఫీకరీకారం బై దుర్వారం 
బయిన యద్దివ్య = వా. వీ బలుపునం గడంగిన = కొన్ని (పతులు. 


1. దనకును రుచియించునట్లు "సేయు.- "వెక్కు (ప్రతులు. 
ళం 


y 


685 


శ§|. వ, 


8ీ82, చ, 


888. వ, 


884, క, 


శీడర్‌, వ, 


B86, క 


క్‌ 


శ్రీమదాం ఛ మహాభారతము 
Ww 


అనీన వినీ జనార్హనుండు _సత్వరుం డ్రై పెద్దయెలుంగున నెల్లవారును విన 
వై నీకులా కా సామువాయరథంబులు డిగ్గి యాయుధంబమిలు వెట్టి నిలు 
వుండు భూమిగతు లగునిరాయుధుల నిమ్మవో(న్హ్రం "బేమియుం జేయ దది 
యెట్లనిన నిట్టగుట దీనికి బతివిధానంబుగా దీని నొసంగినమవోత్ముండు 
విధియించె ననుటయు సకలజనంబులు నమ్మాట కియ్య కొని యట్లు సీయం. 
జాచినసమయంబు న సమీరనందనుండు. 


డిగకుండు వావానంబులు గడిందిమగంటిమి గోలుపోవ మీ 

రు గడంక దక్కి "పెట్టకుండు రూపణ నాయుధముల్‌ మహోన్ర్రళ 
క్తి గెలుతు గో తభిత్కులిళతీ వశరంబులివై భనంబు భూ 
రిగదవివోరభంగియు నరివకరంబులు పిచ్చఠింప6గన్‌ . 


అని బరననంబు సేసి శంఖం బొ త్తి మల్ల చణిచి సింవానాదంబు నెలంగ 
నశ్వశ్యామీకు మార్కొనుటయు కప్వీరుం డదల్పుతో నన రాలా 
త్రుంబు నిగుడం జేసీన, 


అనలశిఖాసద్భుశము లగు 

ననేకచాణములు ఖీమునరదము వొదువం 

గని యమ్మొనయోధులు వా 

వానములు వెస డిగ్గిపెట్టి కేరాయుధము  భిలన్‌. 


పచాళిజనంబులుం షై దువులు “వెట్టి రప్పు డద్దివ్యసాధనం బెవ్వరికి జాధ్‌ 
కంబు గాక తహిఫమునే సేనుచెనీకు es బగుటయు. 

నరుండు గని సత్వరంబుగ 

వరుణాన్త్రం చేయుటయును చావిరి నదిత 





862. 


839, 


క్షే! సంపతత్కులిశతీ వ = చ. తి; న 'మత్కులిళలీవ ణా ఏ. ఖ. చ. శ. మం 
వి, ధీరబుద్దిభూరిగను వివోర = 


ణ్‌ 


1. ర. (ప్రతిలో ఈ వచనము లేదు 2. ను - కొన్ని పతులు. లి. నవ్వి యతం డ 
దల్బుతో ఒక, పెక్కు (పతులు? 


¢. 


1, రాయుధచయముల్‌ - కొన్ని (వతులు. 


. వ్రైచిర, విడిచిర = అని పాఠములు ౨. కమోఘం బగుటయు = ఈ, ఒ, డ.త. 


ట్‌ 


ఇ 


దోజనర్వము _ సంచమాళ్వ్యానము 689 


a తృరుషత మూ 'నెదు నట్లుగ( 
బరగిన గుకుసు కురు ఏద ద్ద ఫబలం -దేనెల్‌. 


మ 


_: ఛారాయడా(స్త్రవీడితం డడలీయం గృష్టాథ యులు రోథంబు డీగ్గం జేయుట += 
నం, 117111 


$67. వ .ఇవ్విధంబున, నళ్వశ్ఞాను యమ్మవో(న్త్రంబు. దీపింపం జేసిన నది పేర్చి 
కార్చిచ్చు వొదవుచందంబున నమీరనందనుం జుట్టుము క్రై నట్లు సమరవిముఖు 
లై. యేమియుం గాకున్న ధర్భనందనాదులను బలిమి వదలనిచలంబున 
ననలంబుచేతం బొదువంబడివవృ్భకోదరునిం గని కృష్ణాగునులు చేరు డిగ్గి 
జరి _త్తచేతులం వాలి వారుణా్యన్హ్రంబుక తంబునం జెద్ద గాలక యున్నయా 
భీముని రథంబు డిగ్గం (దోవ డిగక బిగిసిన నచ్యుతుం డతని కి ట్టనియె. 


ఇ 


888. కే, ఇమ్మవ్మో(న్ర్రంబు( గడిమిమైం (గ్రమ్మజీంప 
'నెవ్వరికి రామిం "జేసి కా "ళేము శక్య 
మైన నూరక యుండుదు మయ్య వలన 
దుడుగు నాబిద్ది విని డిగనులుకు తకు, 


889, వ. అనుచు నతని నిరాయుధుం జేసి యర్ష్జునుండును దోడ్పడ నరదంబు డిగ్గ 
దోశె ని -తెఅంగున( బాండవనై న్యం బంతయు దైన్యంమి నొందుటయు 
నారాయణా(్త్రంబు [పేశాంతిం బొంబెం దదనంతరంబ. 


_ శ90. క, వారి వనుప వారిబలములు 
అర్య 1 
పురికొని బావానివితానములు శ స్తా స్తో 
ద్దురభంగి నొప్ప నడళెం _ 
రుసేనలమీ(ద. దూర్యఘోషము క సెలంగన్‌, 





$87, 1, వదల్థమి ననలంబుచేతి్య ల. శ. షు. - సెక్కు (ప్రతులు. శి. చేతులు మొగిచి 
రయంబును వారో డ, 


889. +, శాంతం బయ్యె, శాంతత నొంది . అని పాఠములు. 


890. 1, విలాసములు - కొన్ని ప్రతులు. * 8, లెసగన్‌ = శ. మ. కొన్ని (ప్రతులు, 
| * ఖు 


% వ 


640 


శ్రీమడాంధ మహాభారళము 
UU 


891. వ. ఆనంరంభంబు సూచి సుయోధనుం డశ్వశ్రామతో నింకను నమ్మవో, స్త్రంబు' 


(ప్రయోగంపు మనటయు నతం డది పునఃప్రయోగంబున కర్షృంి గా 
దట్టయినం |బయోగించినవారిని వధియించు. నిట్లగుట గురునకు వర 
దానకాలంబునం గేశవుం !డాన తిచ్చె జావోటములు శెండును నొక్కరూప. 
కావున నమ్మహనీయా(స్త్రంబు పగతుర నోడించి యంశటికోడం చెగియె 
గృమ్హం డీయుపాయంబున నప్పరమసాధనంబు గడపిపుచ్చె మన మేమి చే 
యుద మనుచు నీట్టూర్చు నిగిడించె ననవుడు నాంబి కేయుండు సంజయువ 
కి ట్లనియె. 


8992. కొ, నారాయణాస్త్ర మ్‌మ్మెయి 


నె రిచమూసంచయంబు వధియింపక పో 
రారాజును (చొణియు దా 
శేరూపున సంచరించి కెణీ(గింపు తగన్‌. 


898. వ, అని యడిగిన నమ్మనుజపతికి సూతనూనుం డీ ట్రనియె. 


894. క, ఆమనుజపతికి నళ్వ 


ధామ యటులు నెష్పటయు నతం డన్యా(స్త్ర 


సోమంమినం. కాండవసే 
నామర్ట్సన మాచరింపు నావుడు. గడిమిన్‌ . 


895. కే, (కౌణి గొంశేయసేనమై చాణవితతిం 


బరగం జేయుచు నాచార్యుమరణ మంత 
రంగసంకావ మొనరింవ నక పజముగం.... 
దణీమి పాంచాల*ీతనయుని. చాంళె నధిప. | 


896, కే. తాంకి యిరువచేనమ్య్ము లుద |గవృ త్తి - 


వతనితనువున6 బజఅపీ రయంబు మెజయ 
మణియు నిఠువదిమూ? డు|గమార్గణములు 
నిగుడ6 జేసిన నాతండు వెగడుకడక,. 7 


గొ గ 





ప్రి! 
లర్‌. 


1. డాదిమూ రి యైన నారాయణుడు = ట. బ. వ. 


1. తనయుతో _ కొన్ని (పతులు; బలముతో = ఊ, వ, 


లొ 


(81) 


 ద్రోణపర్యను .. పంచమాళ్ళాసపు 641 


801%, వ, +నిశితనారాచంబుల నొప్పించినఎ గోపించి. 


898, మ. గురుపుతుండు గడంగి నూతుేవారులం గోదండముం గేశువుళా 


» 


ధరణిం గూర్చిన జూచి సొత్వకి సుదౌద్దత్యంబునం చాయడుఖ 
శర మొక్కంటన మూర్చ వుళ్చి వెన ధృవ్టద్యుమ్ను ఫాలంబు ని 
ష్టురనారాచీవాశంబు సేయుటయు చా,జుం దేరివై సోలినన్‌. 


99. వం కనుంగొని రోనపషపాదరబమిలు మనంబునం జెనంగొన గిదీిటియు వీమచేనుం 


డును౮ గవిసిన౯ బాసట యె శికుపాలపౌ [తుం డఉగుయునరాజును నూళవుం 
డగు సుదర్శనుండును ీచెఠవుం డగు నృద్ధమత్తుండునుం గూడుకొని 
యయ్యిావురు నయిదయిదుసాయకంబు లేయ నక్కుంథభనంభవనంభవుండు 
వానిం బంచవింశతీకాండంబుల ఖండించె సీట్లు దొడంగి యందఅకు నన్ని 
రూపు లై. యేపునం బోరుచుండి [పచండభల్ల|తయంబున భుజంబులు 
శిరంబునుం దునిమీ సుదర్శనుం గృశాంతదర్శనంబున కనిచి పౌరవు కరునుం 
దలయును నటికి విశిఖశిఖలం "జీదికుమూరు కి మందించి మదంబున సింహా 
నాదంబు సేసి శంఖం బొ త్రినం జి_త్తంబులు గలంగి పాంచాీలురుం" బాండవ 
బలంబులుం జలం జెడలి పాణినం బోక నిలిచి ఖీమాద్దను లమ్మొన మరల్చి 
రప్పుడు పొకళశాసనతనయు. డతని నిలు నీలు మని యచల్చి సంరంభవిజృం 
భితుం ఆ 


న! 
టె... 


400. క. గురుసుత నీదుభుజూవి 


ఉ01. 


స్పురణము దివ్యా (స్రవీర్యమును గురుధరణీ 
వరుదెస కూర్నియు. శీజూపితి 
కిదెరలకుమీ యనుడు నతడు దీప్తాకృతి యొ. 


మ, నియతిం బావకణాణ మేయుడు మవోగ్ని జ్వాలికామా లిక 


ల, యసందో వారథ | వజద్విరద మాలానద్భుట | శేణ్‌ కా 





898. 
899. 


4&0. 


* 1. తలయుం డ.త. ఏ. మునేతనేయుడును ద. వ.వీ. 


li పౌఇడకుం డ డగూం డగ ఏ. 2.,సాయకంబుల = కొన్ని ప్రత! లి. మర్దించి- 


కొన్ని పతులు. 4. లురుం బవమానసూనుండు ల్లోనుగ్గాగ్గల లత 
శ. మ, పెక్కు (పతులు. 


1. జూచెద = పెక్కు ప్రతులు. మో తిరుగకుమీ - ఊఉ, ఠ. 
జ 


849 శ్రీమదాంధ మహాభారతము 
లో 


తయముం జేయుచు సర్యకగూతభయదా కారంబునం జేర్చి 'య. 
త్యయ కాలజ్వలనోద్దతిం గవిసి యేశా చొూహిణిం (దుంపంగన్‌ ( 


402 క. కురుసేన యుబ్బి యార్చుచు 
హరియు నరుడు మడియుదురు శరానలశిఖలళా 
సరి గలే |(తీభువనముల 
గురుసుతునకు ననంగం దూర్యఘోవము 1న గెన్‌, 


408. శే. ఎల్లిదివ్య జాణంబులు 6 lg వోవ( 
-కేయునట్లుగ |బహ్మా సృజించినట్టి 
క్ర ర్రనీయమహ్మోో స్త్రంబు గీడి మంత 
నిస్ట యొప్ప. (బయోగించె నృపవరేణ్య. 


404. వ. ఆబవ్మో(న్త్రుంబుచేత నద్భుతం బగునళ్వశ్లామయాగ్నేయాన్ర్రంబు సంకీరా 
- బగుటయు. గైటథాంతకుండును గిరీటియుం బాంచజన్యదే వదత్శ ౦బుేల; 
పూరించిన. బాండవనై న్యంబున సింవానాదశం ఖభేరీమవహోారావందుల 

"నెలంగం గౌరవసేన *లేటమొగంబు వడియె నప్పు డగ్గుకునందనుండు. 


405. ఆ "కెల్ల మయ్యె నాకు దివ్యా(న్త్రబలము లే 
కునికి 'సిగ్గుమాలి యనికి నింక 
గడంగ నేల దిని నుడిగదం గా కని 
యుల మున. దలంచి విలు వచి, 
౧ అం ర 


406, వ. అరదంబు డిగ్గి తొలంగి పోవంబోవ. 


ణా 








401. i యంత్యయ = ల. కొన్ని (పతులు. 
402. 1. అడెన్‌ = కొన్ని [వతులు. 
408. 1. బొల్లువోవు - కొన్ని (పతులు. - 


408. 1.లోత్తినై కొన్ని ప్రతులు. రి వెడమొగంబు - కొన్ని (పతులు. 
405. 1.రిక్కుమాలి _ ర. | 


Cal 


407. క. 


ద్రోణపర్వ్యము .. పంచమాళ్వానము 648 


జిగి దొలంకాడ(గ నేలకు 

మొగి కిలొకో డిగై ననగ ముందట దోంవెన్‌ 
విగతదురితక్వ్యభాసుం 

డగు వేదవ్యాసు. డమ్మవోప్పరుషునకున్‌. 


జక అం త్లాయత వ్యానుంథు గృ వ్రదభులమహీమ సెన్ఫుట ౭౭ 
సం 7117238. 


a) 


తోచిన వినయసం[భమంబులతోడ వినతుం డ్రై గద్గదకంతుం డగుచు 
మునీం [దా మదీయం బగునాగ్నేయాన్ర్రంబు శేవృథ మయ్యె నిది యేమి 
మాయయా యెలుంగ నుళానురగంధర్వాదిజాతులకును దుస్పవాం 
బయినయద్ది వ్యసాధనంబు మనుష్యు లగు కృష్లార్లు నుల దహింప జారి 
దయ్యె ననవుడు నాతపోధనవర్యుండు వినుము నీనంశయంబు వాపెద వని 
యతని కి ట్రనియె. ల 


ఆదిదేవుం డైన యవ్విష్ణు( డఖలలో 
కాధిరకణార్థ మై జనించి 
మహితతపము సేసె మైచాకశై_లంబు 
నందు. జెద్దకాల మభవుగుజిచి. 


పవనాళనుండు నూర్వజాహుండు నగుచు నన్నారాయణుం డతిఘోరనిష్టC 
జలుపునాత పమున సంతుష్టు. డై జాలళశి రేఖ! 'నొప్పారుజడముడియును 
శూలపినాకాడిసుీమీవా చాయుధముల 'వెలింగెడుచేతులు విలసదురగ 
యజ్ఞో పవీశనమంచితవతంబు శోభిల్లంగా6 బొడసూపె శంభు 9 





408. వ, 
409. అఆ, 
410. సీ. 
407, + 
408. 
409. 
410. 


1. దళుకొత్తగ 9. ట. 2. లకొ యొరగ = చెక్కు [పతులు. 8. తనిర్భానుం 
డగు వేద - అ. ఊ. జా. వ. కొన్ని (ప్రతులు. 


ks నిరర్దక మయ్య, మ్య యయ = అని వారములు; 


( మరుగు బెంచీ = ఊం. 


1. నొప్పిన = కొన్ని తులు 2, మహితాయుధ = గ. జ. య, స్కీ సునిశిత = ఉ. మ. 


£44 


$11. ౪. 


412, కం 


418. క, 


4154. క. 


415. వ, 


£11. 
4198. 


41క, 


శ్రీమదాంధ్ర మహాభారతము 
nF 


డపుడు పచ్చాకు. డష్విరూపాతునకు ధ 
రాతలము జానుపాణిశిరంబు లొంద 

(మొక్కి. నిలుచుండి నుదుటిపై మోడ్పు గోలు 
భక్తిం గదియించి యి ట్లని (పన్తు తించె, 


స్థావరములు జంగమములు 

నీవలనం గలి దద్వినిర్భలర ణా 
(పావీణ్యము దగం |బభువుల 

1-కేవారల కైన *నీవ యిత్తు మహేశా, 


సురలాదిగ6 గలజీవులు 

పురుషార్థ చతుష్టయంబు( బొంది సుఖిత్వ 
స్ఫురణము నొందుట నీదగు 
కరుణాతిశయంబు వడసి కాదె కపర్టి, 


వేదములు ధర్మ!వాచక 

'వాదంబులు( దద్విలాసవంతం బగుధా 
తీకేవోత్యరము భవ 
(క్నాదుర్భావములు గావె కలా లేందుధరా. 


నినుం దను(ంగా నతినిర్మల 

మనన్సమాధి పకర్ష మగ్న తవలనం 

గనుంగొని త దూపభజన 

మొనరించు మహోాత్ము( డమృత మొందు( ]ేబళుపతీ, 


ఆని మజీయు ననేకభంగులం (బస్తుతించి దేవా నిన్ను భక్తి భజియించు 
నాకు ననన్యసులభ [పభావం బొసంగు- మని యభ్యర్ణించుటయు దేవముఖున్దిం 
డగువిష్ణుదేవుం |బసన్న దృష్టి నాలోకించి యప్పరమేశ్వరుండు నీవు నర 





| ళ్‌ 
1. కేవిధమున కైన -బ,వ. 2, వరము లిత్తు-త._బ. = 
1. వాక్చయ్‌ ౨ స; “పాలక వాదంబులు - వ. ౨. పార్వతినాశా - త 


1» బినాకీ అ ఊక. ఏ. 


1దొాణనర్వము _ నంచనూళ్వ్యాసము 845 


+ శమరగంధర్వకిన్న రగరఠుడోరగాదిభూతంబుల నవలీల గెలిచి పరమచేజో 
విరాజమానుంశ వై_ వర్తింపుము నీకు న న్ర్రంబులకన్ర్రంబుల నగ్ని జలంబుల 
నళనినార్జ)ంబునను శుష్క ంబునను స్థావరంబునను జంగమంబునను జావు 
నొప్పులు లేకుండంగలయవి దొడరిన ననై నీజయింపు మని వరం బిచ్చెం 
గావున నన్నారయణుం డ్‌విజయ్యుం 2 నెగజె నకనియంద జనియించిన 
నరుండును నట్టివాం డై కూడి సంచరించునరసఖుం డగునద్దేవుండు నిజ 
మాయావి శ్లేషందుల జగన్నోహానుం డై డ్రై వివారించు నమ్మహోత్ము లిరువు 
రును చఛానవుల వధియించుటకును ధర్మసంస్థాసనంబు “ఛీ ంయుటకు నె వలసిన 
' యప్పుడెల్సిను జననాడిక్ళశ్యంబులు గైకొని *వినోదింతురు వారలు గడా 
యీకృష్ణారును లని చెప్పి కృష్ణదైవపాయనుండు వెండియు ని ట్లనియె. 


416. క. నీవు. దప స్తేజోవి 
చ్యావిభవసమ|గమూర్త్శి వగు డైవమ నీ 
శే వినిపించెద( చెలియం 
గా విను వారలకు నీకు గలయంతరముల్‌ , 


&17. శే. శుభ్ర మగు నుర్విమృ త్రిక సురుచిరంపుం 
(బతిను గానించికొనీ యందు బరము నావ 
హించి పూజావిశేషంబు లెల్ల “కేసి 

నీవు దొలుమేన( గొలిచితి నిష్థతోడ., 


418. ౪. వారలు లింగాధిప్టా * 
నారూఢుగా. నొనర్చి యర్సించిరి భ 
'వ్యారాధనపరు ల్‌ మును 
+ గొరిపతి నతులనియమకల్పన *వెలయన్‌. 





దానా దాదా దాదా 
సురాసీరగంధర్వ = ఖీ వ. వీ. ఖీ మ, నా. “కొన్ని టు. 2. గెలువు మని. 
వ. ఖి, విజేయుం డై - శ. వ. సెక్కు (పతులు, "4 .వివారింతురు- ల 


416. 1. 
ల. 


418. * 1. వేళన్‌ = కొన్ని పతులు, 


648 


శీ10, వ. 


ళ్‌ 


శ్రీమదాంధ్ర మహాభారతము 
Wu 


ఎ _ల్రెటంగునం -జేసినను బర మేశ్వరారాధన:బు నర్వార్థసాధనం బగు నందును. 
లింగంబునందుం బూజబించుట 'యర్శ్నయం చాగాధించుటకంటు ననేక 
గుణంబు లెక్కుడు గావున లింగార్భనపరు లగువారల *నర్భారాధకుండ 
వగు నీకు నెట్లు జయింప వచ్చు మీమీపూర వ్రజ న్మంబులయర్చనంబుల ఫలం 
బులు చారతమ్యంబులతో ననుభవింపవలవచే యని 'తెలియం బలుకుటయు 
నళ్వశ్రామ పులితాంగుండును నమాహితాంతరంగుండు వై రు|దునిం 
దలంచి నమస్కరించి గేళవుం గొనియాడి పరాశరనందనున కభివందనంబు 

“నేసిన నమ్మవోముని యంతర్వానంబు సేయం చానును మరరి వచ్చి నిజ 
రథారూఢుం డై. యరుణగభ "సి య _స్తగిరిస మీపంబున కరుగుటం గనుం 
గొనుచుం గురుపతోపాలికిం జని యతనికిం గాలోచితం బెజింగించినవాం డై. 
బలంబుల౬ దివియ నియమించే నట్టు తిరిగి దీనంబు అగు నొననంబులతోడం 
గారవులు విడిదలకుం బోయిరి పాండవులు బహుతూర్యనినదంబులు సింహా 
నాదంబులుం జెలంగం బొంగారినసము[దంబుచందంబిున నుల్లిసిల్లునె న్యంబు 
మగిడించికొని నిశ్చింతంబు లగునంతఃకరణంబులతో ( గృష్టోపలాలితు లగుచు 


" నిజశిబిరంబులకుం జనీరి తదనంతరంబ ధనంజయుండు, 


శనీ0. మ 


వోదన్యానమునీం (దు డద్దనునవం బిరమెళ్ళండుమవాయ సెవ్బుట్‌ == 


సం, 1/8? 


+ మహానీయాకృ్ళతి సంయమి[పవరు ధర్మస్ఫూ ర్హిసంకీర్తనీ 


యు వుతాగ్నిపతిమాన తేజు గరుణాయు కుం "| బదీప్తాన్వ యో 
ద్వవు నొశ్చర్యక ర వబోధనిధి వేదవ్యాను6, బుణ్యుకా జయా 
వవు( డై వచ్చినవాని నాగమసుఖావాసాననాంభోరువొన్‌ 





419, 


శీలి, 


1. వ్వ క్లియందు, |[పతిమయందు - అని పాఠములు. యవయవసమేతుం డైన య 
భవు నారాధించుటకంబు ననేక గుణంబు = ట. బ. వ; యెల్ల వూజనంబులకు “కార 
ణంబు లక్కుడగు - యు. న. శై. [పశిమ్లారాద్రకుం డగు కొన్ని (పతులు. 
8. కడకుం వగ. జ : ' 


ళు జ్‌ 


1. (బదీప్తాన్వ యోద్యహు - శ. ష. = చెక్కు (పతులు; (బతీపాన్వయోద్వవాు - 
బౌ, బ్‌ ణా [ 


శీల, వం? 


422, కే 


428. చ, 


424. క 


॥ 1దోణపర్వము - వంచమాశ్వానము 647 


అంతంతం గనుంగొని యత్యంతవినయసం[భమంబులతో దండ పణామంబు 
సేసి యాననార్భ ్రపొద్యాదిపూజనంబుల నారాధించి సమీవభూమిం 
గూర్చుండి కృళాంజలి మై సృుపసన్నం బగునమ్మ వోమునివదనంబు వీఉ&ంచి. 


అవధరింపు మవోత్మ కయ్యమున నేను 
శా|తవుల సేయం 1బూనుచో నరభసముగ 
నడరి ముందట నొకరుఃడు పుడమి నడుగు 
లిడక కీపావకనిభమూ ర్తి యెసక మెనంగ. 


కిరణము లుల్లసిల్ల( దన కేల నుద|గపుశూల ముండ(గా 

బొోం(బొరి వు ఘోరముగం బుట్టిన శూలపరంపరల్‌ గరం 
బరుడుగ వారినెల్ల దెగటార్చ (గ స వెనుకళా శరంబులం 
గురియుచు( 1జంపినా(డ ననికొందు జయంబు సముద్భటంబుగన్‌ . 


అప్పురుషు: 'జెన్వండో యని 

"యెప్పుడు మది దలంతు నతని 'నేర్చడ నాకుం 
జెప్ప "వలయు కనని యడిగిన 

నప్పార్డున కిట్టు లనియె నమ్ముని (పీతిన్‌ 


. నీయడిగినయతండు. 


. ఆదికి నాది లోకముల కన్ని (టికిం (బభు( డవ్యయుండు వే 


చాదిపవితవాచకకిసవా స్రసరిస్ఫుటోచాచ్యరూపు( డం 





1. జూచుచో - వ, కొన్ని (పతులు. . దినకర్యపతిమ్లూర్షి - ఉ. క, మ. వా 

పావక|[పభమూ ర్తి 8 - కవ (పతులు. 

1. జంపె నాగ గయికొందు ఇయంబు = వ; జంపినాడ నయికొందు జయంబు= 

ఆ. ఇ. ఏ.క. కొన్ని (పతులు, 

1. వలె నన్న పొద్దున కవ్నుడు మది సంతసిల్ల యమ్ముని వీతిన్‌ _ ఉ. ఈ. 2. మీరన 
అ య 

వుడు ఆకా గ్‌, న జ న్‌ 3 ? శ క 


1. వినాకి = చ. శ. వవ్యయుండు _ కొన్ని [వకులి.” లి. సమగ్రపరిస్ఫుట 


. గోచరుండు అస, చ వాచ ూను అట ఓ, జోంకంగ; వాచ్యమాను, 
కీ ర్తనీయు, ప్ర. = శన పాఠములు; వాక్యరూపు = ౪వా. _ 


క 
bk) 


848 శ్రీముదాంధ మహాథారితము 
| 


హోడళన। పకారక కుభోదరప కారక దివ్యనామ ఢం 
బాదయితుండు దృజ్మహితఫాలుండ-. తోండు భక్రియు క్రికిస్‌, 
కీలి7, క. యోగీం!దుచి తకమలా 

క నల్‌ 
భ్‌ కంచుధువనై భుండు (వక లపుపమాత్ముడు న్‌! 
కాగోచరు: డధికనులభుం డమలాత్ములకున్‌ . 


కీర, ఉ. నీలగళుండు శంకరుడు నిత్యుడు సవ్యనురూప్పు: డుజ్జప్రబ 
+, క అ ఇం le కి, తాం! 
తా లమవోనల (పక మక (ప్రచు రామృత నృష్థీ విస్సు 5 
: కోల కీ షః. 
చ్బాలమ్బగాంక శేఖరుండు దై త్యకుజ్‌ పదారణ। కియా 
లోలసరశ్వథుండు శిసకోలుం డమలుండు | పియుండు శాంతికిన్‌ . 
on 


కీల9, వ, లని (పశంసించి కళన్వడి గనీనవాండు కృురుం డగుటం 'దేటపజచి దతమఖ 
- మథన! క్రిపురమర్షనాదు లగు న ద్దేవునిదివ్యలీల లుపన్యసించి మవాోరేవపళువతి 
శివ పముఖంబు లగు తదీయభవ్యనామంబులకుం (బవ్ఫ త్తినిమి త్తంబు లగు 
నర్భంబులు దెలియ *నిర్వచనంబు సేసి యట్టిపరమేశ్వరుండు నీకు వరదుం 
డయి సన్నిధి సేసె నతనిం గని చెన్నిధిం గన్న ేదవోలెం గృశాగ్ధుండ 
వై తయ్యంధశానురభంజనుక తంబున గడిందిపగ అడంగుదు రయ్యాదివ్టు 
ధకీనుర్ణరుం డివ్విధంబున 'వై రిధం జాపాదింప నీకు "గెలుపు గొనుతు 
సుకరం బయ్యు సీతపంబు పెంపునం దొల్లి సన్నిహితుం డై నీకుం [వియంబుగా 
 దొవ్య్యాన్ర్రంబు లొనం౫ె నంతటం దనివి సనక యి _్రెజంగున భక్తపరాధీన 
త్వంబు |పకటించె నీవు పుణ్యా తుండ వస్పరమాత్ము నాత్మ నిలిపి నమస్క- 
రింపు మాసర్వలోకశరణ్యు శరణంబు సొరు మక్కరుణాకరుండు శరణా 





ఉన. _ 1. దృష్టి - కొన్ని (పతులు. 2. [పళయాంతకకియా = ల. 8. కుశలుండు 
వ్‌ 6 
గలం డఘశావశాంతికన్‌ _ స; డచలుం డమయిండ్‌ = ల. _ - 


(ర. 


4£9. 1. కవ్వడీ నే కనినపాడు రు దుం డని శేటపరచి = వ. వీ, శ.వ. 2. వ్యుత్పన్నం 
బులు సేసి = కొన్ని (పతులు. క. మవోవీరుండు = కొన్ని (పతులు. “= 4. మవహాఖా: 
గుండ = 9. 


దోణపర్వము _ సంచమాశ్యాసము Bag 


5 తములకు నొయురార్నోగె బ్రో ర్యాదినక లాభిమతం బిఎలు నిత్యంబులుగాం 
(బసాదొంచు నని సస్టైళించిన సయ్యర్జునుండు దండ[పణామ పూర్వకొంబుగా 
భ క్తిరసాయ త్తం బగుచి_త్తంబునం *జందధరు నెలకొలిపి సాందానందం 
"బనుభవించి సాత్యవ తేయు చరణంబుల శెఅంగిన సమ్మునీం దుం డయ్యిం[ద 
నందను నభినండించి సుఖివి గమ్మని దీవించి విజయంచే నె నని యిట్లు సంజ 
యుండు ధృతరాస్ట్రున కెణీంగించె నని జన మేజయునకు వై శంపాయనుండు 
సెప్పుటయు, 


480. 


య 


, మునివగ గోణునిగేవ్భ త్తము 
విని సంతుష్టుండ నైతి విను వేడుక నా 
మనమున దోడో నొద వెడు 
ఏనీపింపు దగంగ మీ(దివృ త్తాంశంబున్‌ , 


3 


431. వ, అని యడుగుటయు, 


492, చ. అమరకిరీటకోటి!క లిశారుణరత్నమ రీ చివీచికా 
సముదయ ఖీలీనోల్లసన చారుపదాంబుజ కాంతిపూర దు 
ర్రమిదనుసూనుసం చయవిచారణ చి త్తవివోరబోధనా 
గమహిత నాదనిర్వహాణ కౌతుకోవి శుత రడితాశిళా, 


488. క. శజనవినుత బాదరాయణ 
మునీం[ద వొగమృతనిధిసముద్భూ తా స్లో 
దనకీ ర సుధాకిరణా 
వినతాఖలభ|దకరణ విశుతచరణా, 


Frame ఆ పాను + Tie, TTT PTR owe TTT RE Rosa e PTR Rir rir TR? రాయను లాలనగా ఫోనా TR welsh ee TTP TTR PRR PTR RLREH: THR TERE PTR TELE కాన గారల గారను TTT TTP TT DPD TOSE Te ETE L DRENDEN 


5. నిందుధరు - కొన్ని | పతులు. 
480. 1 వర్తన - కొన్ని (ప్రతులు. 


482. * 1. ఘటితారుణ - బ. వ. ౨. నోల్లసిత -వ. శ, ప. కొన్ని పతులు. లి. దను 
బానుశాసన విధానత ని ర్రవివోర wd విశుత = అ. ఆ. 9. ఈ, కొన్ని 
[వతులు; మిశ్రిత 2 వా. | 


స క్యా 


498. 1, వినుతిపర - క, ఘ. వొ; వినుతపర - కొన్ని పతులు. ౨. కరుణా - కొన్ని 
॥ (పతులు. 


650 శ్రీమదాంధ మహాభారతము 
UU 


494, మాలిని అమృత మయవిలాసా యాగ*ఖా స్వద్విలాసా 
విమలవాదయరమ్యా *వీతరాగాదిగమ్యా 
కమలభవనమస్యా గౌర వాధికన్టోళస్యా 
శమదమపరివ ర్రీ శాశ్వతానందమూ ర్షీ. 


గ 


గద్యము. ఇది (శ్రీ మదుభయకవిమి త్ర కొమ్మనామాత్య 
పుత్త మిధారాధనవిరాజి తిక్కానసోమయాజి (పణీతం 
బయిన (శ్రీమచాంధ మపహోభారత ంబున 
|[దోణపర్వంబునందు సర్వంబును 
బంచమాళ్వాసము,. ॥ 


(శ్రీమదాంధ్ర మహాభారతము నందలి (దోణసర్వము సంపూర్ణము 


కర్తల. 
శీతి4. 1. భాన్వద్విలాసా - వ; భోగోద్వికాసా _ వా. 2. విశ్ళతజ్ఞాన తమా - ఏ. ర, 
వేదసారానుగమ్యా అప. ల సేవ్యా = కొన్ని (పతులు, | 








శ్రీమదాంధ్ర మహాభారతము 
ఖఫష్మ పర్వము 


గద్య పద్య పథమ పాదనసూచి 


పద్యము 

ఆ 
అంచితతాలశేతు కిరళాళి 
అంత 
అంత 
అంత 
అంత! చెప్పిణీ నీకొడుకనిక 
అంతం బోవకనూతు 
అంతక విక ముండు 
అంతకుమున్న ధృ ష్టద్యుమ్న 
అంతకు “సేద దేలి 
అంత నంశుమంతుండు 
అంత నపరాష్థ్రాంబయ్యె 
అంత నపరాఫ్థాంబయ్యె 
అంత నరుణకిరణుం డన్వ ర్థాఖి 
అంత నొండొక సారథి 
అంతయు: గనుంగొని 
అంత వియ త్తలంబుదా త్త 
అంత విరాటుడు లయ 


అందజమేనుల గంగా * న్‌ 


అందు నడువు నరనాథు 
అంబక్షై .వూనీవచి గ్ర 
అంబరను వగులనార్భి 


పుట 


11 
129 
176 
బీలి| 

86 
109 

51 
188 
109 
226 

ర్‌ి 

92 
140 
198 

78 
185 
128 

ర్‌ర్‌ 
146 

11 
107. 1 


పద థ్రము 


అంబు పవమాననూర్యు 
అంవోమర్దను. డాజనార్దనుండు 
అకట తండి సచ్చినంత 

అకట నిళాంతలోభమున 
అక్కట తం|డిలేని మము 
అక్కట పూజార్హ్యులగు 
అక్కడ నడచినం గొంచేయా. 
అక్కడి బంధులం జంపుచు 
అక్కువమూరుండును దుర్ముఖుని 
అగ్గ లిక దూది దరికొను 
అచలనిభుండగు నలంబను6 
అజాతశ [తున కిట్ల నియె 


_ అటియుడ 
టి 


అట్టియెడ 

అటి మెడ 
టె 

అటి యొడ 
ళా 

అటి యడ 
టు 

అటి యెడ 
రి 

అటి యెడ 
అ 

అట్ట యెడ ఇ న్‌ 

అట్టి యెడం గనుంగొనొ 

అట్ట యెడం గురుపిళా 

అటి యెడం గొరవనె న్యంణు 
రు కూ 


పుట 


42 
94 
204 


87 


208 
88 
214 
87 
189 
9a 
49 
203 
16 
48 
65. 


1288 
168 
197. 
208 

(0 
159 
154 


654 (శీమచాం[ధమవోభఖారతము 


పద న్ర్రము 

అ ట్రయెడ. గృహ్షార్థునులు 
అట్టయెడ జయ[దథుండు 

అ ట్రయెడ ధర్మతనయుం 
అట్లియెడ ధృష్టద్యుమ్నుండు 
అ ట్రయెడ నకులనందనుండు 
అట్లియెడ నర్జునుండు 

అట్టి యెడ నీకొడుకు 

అట్టియెడ నీకొడుకు 

అ ట్రయెడ ఖీష్ముండు 
అట్టయెడ శిఖండి 

అట్ట యెడ సౌబలుండు 

అట్టి సంకులసమరంబున 

అట్ట సంకులసమరంబున 

అ ట్ర సమయంబున 

అట్టు దనవారు మేలుచే 
అట్లు దాకుటయు బకాంతకు . 
అట్లు దా(కుటయు' వారల 
అట్టువచ్చునా గద(గని 

అట్లు (శుతాయువు మూధర్చిల్సి నం 
అడరి కురుసేనవై 

అడరిన చానవుండు 

అడ 56 గాళింగనాయకుం 
అడవి దరికొనిన 

అడిదము(౬ బలుకయునుం 
అడుగుటయు నతండతని 
అతడు దానికి దలయక 

అత (ఢు దివ్యా స్త్రజాలంబు 
అతడు ధన్వియగుట 

అతడు నొచ్చిన తతి 

ఆత (డు నొ'చ్చియ నటం | 
అతడు మణియును 

అత (డెంత సొటిచెప్పిన 


జూ 


పులు 


28 
141 
198 

76 
142 
211 

68 
118 


220 
150 
151 
185 
149 

69 
160 


187 


156 

75 
215 
165 

72 
106 
156 
145 
185 
221 
169 


219 
49 
182 


పద నము 


అత( డొండొక విల్లె తిన 
అతనింగాంచి యధిక 
అతని కప్పు డెదుర 

అతని జయించునంచు 
అతనితో నిట్లనియె 

అతని మునుమటు 

అతని యరదంబు . 

అతని రథ రక్షకులు 
అతిగువ్యాంబిధి 

అతి దృఢంబగు పాంతు 
అతిరయమున గురుండు 
అతులిత రథ (పతానో 
అత్తలీ నీతనయుం 

అ త్త ల్‌ సురఖచరాదుల 

అ శకెఅంగాచరింపనుం 

అదలి చిదోణు(డు భీష్ముడు 
అది యట్లుండెనప్పుడు 
అది యట్లుం డె నమానుష ' 
అది యాబాణములెల్ల 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక విను 

అది శికగాని రోమంబు 
అధిప నోనా[పకార 

అధిప నీతనయుండు స 
అధిన నీవు నెప్పినట్టిద 
అధిప పాండుసుతుల 

అధిప భీమసేనుం డడరిన 


_ అధిప యెాగీక్షు రేశ్వ్యరుండై న 


అనము నీకెదిక్సియని 
అనయము న్యుగంబగు 


6 అనల జ్వాలలు పర్పు 


ణా న్‌ా 


పుట 


195 
208 
219 
60 
బిగ్‌ 
215 
78 
155 
40 


97 
21 


29 
229 

85 
161 

26 
147 
215 
294 


238 


28 
18 


182 
ఉర్‌ 
81 


ర 


42 


పద్యము అ 


అన విని గాంగేయుండక్కట 
అన విని నవ్య పాండవుల 
అన విని నవ్వి యొక బ్రాండు 
అన విని ఖీష్ము( డిట్టులను 
అన విని యూజుడి నిదా 
అనవుడు 
.తనవుడు : 
అనవుడు ధర్శత నయుండు 
అనవుడు నకండు 

అనవుడు నతండు దుర్గమ 
'అనవుడు నప్పర మేళ్వరుం 
అనవుడు నప్పులుకులకు 
అనవుడు నయ్యిరువురు 
అనవుడు నవ్వికవ్వడికిం 
అనవుడు నాంబిశేయ 
అనవుడు నేంబెనంంగ 

అని తలంచి కుంభసంభ వాది 
అని తలంచి తొలంగి 
అనితల నీవు పొండు 

అని శెలివొందిన మొగంబుతో 
అని శెలివొంధి పలికిన 

అని చేచానురకోటి 

అనినం గోపించి శిఖండియు 
అనినం (అాగ్గ్యోశిషపతి 
అనిన. (బియమంది నగరికి 
అనిన గుడా శేశు పలుకు . 
అనిన నట్ట'కాక యని 

అనిన నట్ల కాక యని 
లినిన నాంబికేయుండు 
అనిన నాతని పలుకులు జ 
అనిన నా నూతనందనుం 


అనిన విని కుంభసంభవుండు 
అనిన వీని కృషం 
(a=) 


ఖఫీవృపర్వము 


పుట 


ల 
11 
127 
295 


146 
178 
202 


218 
188 
42 
లీల 
191 
206 
186 
204 
180 
217 
114 
208 
285 
224 
209 
172 
180 


114 
280 


నం? 
* 186 


119 
906 


> 
శ 


నా 
అం 
po] 


పద్ద గ్రము 


అనీన విని చిలునవ్వు 
అనిన విని దేవకీ 
అనిన విని ధృతరాష్ట్ర o 
అనిన విని ధృత ఠాష్షు9౦ 
య 
అనిన విని ధృతఠామ్హ9ండు 
రు 
అనిన విని నదీనూనుండు 
అనిన విని నవ్వి యత (డె 
అనిన విని నీవు త్తుండు 
అనిన విని పరాళర 
అనిన విని యచ్యుతుం 
అనిన విని యతండ ట్ర 
అనిన వినీ యతండట్లు 
అనిన విని యతండట్లు 
అనిన విని యతండు 
అనిన విని యనిమిష 
అనిన విని యమ్మను జ 


ఎ అనిన విని యరునుం 


“అనిన విని యాంబికేయుండు 


అనిన విని యాంబికియు(డు 
అనిన విని యా భూపాల 
అనిన విని యోధవీరులం 
అనీన విని బార లందు 
అనిన విని విష్టుండాజిష్టుని 
అనిన విని వై చి[తవీర్యుండు 
అనిన విని సంజయుం 

అనిన విని సంజయుం 

అనిన విని సంజయుం 

అనిన విని నంజయుం 

అనిన విని నంజయుం 

అనిన వివ్వఛ్చుండ్లు *, క 
అనిన విళోకుండు 

అనిన సవ్యసాచినమయ 


655 


వుట 


87 
88 


45 
102 
161 
146 

84 


40 
68 
81 
182 
228 
68 


91 


25 
148 
106 

19 
86 


18 

94 
88 
151 
194 


96 


ల 
656 (శీ మదా ౦ ధమవోభారతము 


పద నము 


అని నియమించి కొలువు 
అని నియోగించిన నతం 
అని పలికి గాంగేయుం 
అని పలికి గొనయంబు 

అని పలికి దీనమాననుండగు 
అని పలికినం బద్మనాభుండు 
అని పలికిన విని 

అని పలికిన విని 

అని పలికిన శాంతనవునకుం 
అని పలికి పా ఠరాళర్యుం 
అని పలికి పార్ధునిం 

అని పలికి యచ్య్యుతుండుచచిత 
అని పలికి యప్పరమ 
అని పలికి యలుకవొడమి 
అని పలికి యూరకుం జెం 
అని పలికి సంజయు కరంబు 
అని పలికి సంరంభంబున 
అని పలికి సమర(ప్రకారం 
అని పలికి సుదర్శనంబు౦ 
అని పలుకునంత 

అని పలుమాటలాడి 

అని వురికొల్పికొని 

అని [దా ర్రంచినం 

అని బహు[పకార ౦బులం 
అని మజియు ననేక 

అని మజియు నీదృళంబు 
అని మజియును 

అని మజీయును 
అనిమిషులప్పు నూచి 
అనిమొన బేవచానవుల * 
అనిమొన నోర్తుఖీమ్మ SE: 
అని యగ్గించినం బొంగి 


(2 


పుట 


15 
181 

87 
47 
281 
175 
177 


204 


14 
లి 
67 
45 
178 
వలి! 
18 
88 
218 
94 
197 
12 
110 
198 
12 
116 
40 


లర. 


179 
లల్ల? 
178 
206 

69 


ప మా న దం దాతాను. మ య దదరపుతాధనమ నాలాలు = చలా తదంతా దల మాతాలాగదపాలాలాాా డాం. దదాదాాతాతతా నాల? ద ఆమా ఆతా 


on 


వద ఖ్రము 


అని యగ్గి ౦చిరంత 

అని యగ్గించె నంత" 

అనీ యతనికి దివ్యదృష్టి 
అని యవ్వల నెజింగించిన 
అని యాడుతులువ మాటలు 
అని యాతనివలనను 

అని యిట్ల య్యిరువురు 

అని యిట్లు నాలవ నా(డు 
అనియె నని చెప్పిన 


ఆనియి నప్పుడు గాం7గే యుండు 


అనీ యెణీంగించి [బవ్మా 
అని రట్ట యెడ 
అనిలజ ఖీష్ము లు దమతమ 


అనిల తనూజుం డొక గరుడు 


అని వారలవలను సూప 
అని వెండియు 


ళ్‌ 


అని వెండియు( బుండరీ కాతుండు 


అని వెండియు వివిధ 
అని వేడికొని వినతుండయి 
అని సంజయుండు సలవించు 
అని సంజయుండు ఫీప్మా 
అని సం[పార్ధనంబు “నేసి 

® ప 
అని సకళకెతుకంబుగా 
అని సమయంబుసేసి 


అనుచు బటుశ_క్తీ నప్పాథ్ధని 


అనుచు చేని యుదిరిన 


అనుచు మణియు నయిదమ్ము 


అనుచు మొనగడచి 
అనుచు పళ్లు పలుకు 
అనుజుండు వడ్ల కరములు. 
Me re 


| అనుటయు (గీడియిట్టు 


పుట 


70 

77 

41 
195 
180 
164 
దిలెబి 
114 
161 
210 


117 


124 
121 


159 


154 
28 
44 

40 

116 
10 
ద్ర 
43 

148 
29 

225 
98 

210 

119 

189 
ర్‌ర్‌ 

280 

206 


ఫఖీష్మవర్వము,. _ 657 


పద్యము పుట వద్యము పుట 
అనుటయు నట్ట'కాక a Ol అప్పుడు |చౌపదేయులు 188 
అనుటయ్లు నతండిట్లను విలివి | అప్పుడు ధర్మజ ఖీమ నకుల 212 
అనుటయు నర్జునుండు 194 అప్పుడు "పెక్కండడు రథికుల 184 
అనుటయు నాతం డిట్టను 114 అప్పు డువ్బి దుర్యోధను (డతి 111 
'అనుటయు నా సూతనందనుం £07 అప్పు డుభయ నై న్యంబుల 188 
అనుటయు నిట్టను గంగా 204 అప్పుడు ఫీమ్మ డెంతయు 95 
౨ అనుటయు వై శంపాయను 1 | అప్పుడు మధ్యందినమున 187 
అనుటయు నంజయుండతని . 45 అప్పుడు మన బలంబుల 188 
అనుటయు నంజయుండది బీర | అప్పుడు రెండు నై న్యములు 29 
అనుడు దయార్ణ్డ చిత్తు 48 | అప్పుడు ళల్యనందనుండు 100 
'అనుడు నతండు ఘోరముగ 2 | అభిమన్యు [దుపదసుత 105 
అనుడు నత(డు పాండవా 192 అమరతటినీతనూజుచె లలి 
అను నట్టి యెడ నర్జునుండు 95 అమరతరంగిణీ తనయు 54 
అనునెడ శిఖండి చాపము 225 అమరు తొడవుల వ (జాంళు 18 
అనురూపములగు మాజొడ్డనముల్‌ $5 | అమ్మాట మనమునకు | A178 
అపరాక్షానంగతుండగు 129 అమ్ముల "నేనుంగు కొమ్ముల . 112 
అపరాన్ష్హానమయమున 189 అమ్మాయి. గారవులును 120 
అపుడు 'నేరి ఖీముండతనికి 174 అయిదు నారనముల 75 
అప్పలుకు లాక ర్ట ంచి 226 అయిన నీతో నప్పటప్పటి 194 
౩ అప్పుడనూపభూపాలుండును 1/0 అయ్యవనరంబున 1 
అప్పు డపరాష్ల్టాంబయ్యె న 110 అయ్యవసరంబున గాంగేయుండు 19 
అప్పు డర్జునుండు శేళ 97 | అయ్యవసరంబున దుర్యోధనుండు 64 
అప్పుడా కళింగపతి 78 అయ్యాదవసింహుండు 158 
అప్పు డిం|దనందనుండు 147 అయ్యిరావతుం డొక్కిరుండును 165 
అప్పు డిరావంతుండు _ 168 అయ్యేడ్పుతో నిట్లని స 10 
అప్పుడు "196 | అరదంబు రవము నెలణగల 107 
కుకు 226 | అరదంబులు పొడిపొడియె 184 
అప్పుడు కృష్ణారునులు 85 | అరదములు దీవులున్నత 27 
అప్పుడు [కోధమ్మునంగను 215 _ అరదములు రధికవరులును fz 
అప్పుడు గయ్యంబు సాలించి ం ర అరదములు సవరణలతో ° 1' 
అప్పుడు గాంగేయుండు నేయు 187 అరిబలంబు వ నొక్కు ది వ్యా(న్త్ర 2 


అప్పుడు చేవ[వతుండు ' : వీలర్‌ | అరుణములును సితంబుల్లు 


450 శ్రీమచాంధమవోభారతము 


పద్యము 
అర్కునుదయా_స్తమయముల 
అర్జున చూచితే మన 
అర్జునుండడరి [దోణాచార్యు 
అర్జును. డప్పు ఫీష్ము (గని 
అజవజలై న రథంబులు 
అజటీముటి గుల పుదడముల 
అశీముణీ నడరిన 

అజటిముజి నీకుమారవరు 
అలయ కరయనోపీిన 
అలవి యెజుంగ నేరక 

అలికి యత(డు నూతుతల 
అలిగి దశార్హాధీశు(డు 
అలుకదక్కి నన్ను నధిక 
అవని గంపింప లలిత 
అవియెల్లను ' జై (గురియయగ 
అశని కల్పము లివి యర్జును 
అసుర కినిసి క "కాంత 
అసురదళన లీలావ్యా_ 
ఆనుర వండియు. బిక్కు 
అ(న్ర్రవర్ష ౦బు6€ గురియంగ 


మి 
ఆఖండల నందనుండును 
ఆ ఘటోత్మ_చుండు దివీజులకు 
ఆచార్య, (పభ్ళతులగు 
ఆచారు( ది వభఘననారాచము 
ఆత (డు చి[త'సేనుని 
ఆ తూపులు నటికి పరిస్పీతం 
ఆత్మ యోధుల కెల్ల స 
ఆ ధృష్టద్యుమ్నుండును గ్ధలయ 
ఆ ధృష్టద్యుమ్నుడు న|కోధుండై 
ఆ నినదము విని పాండవ 


శా 


పుట 
లి 
194 
156 
48 
90 
162 
78 
121 
229 
60 
122 
178 
బలికి 
94 
67 
225 
167 
148 
184 
186 


219 
168 
113 


125 
218 


26 


70 


పగ భ్రము 


ఆసపగా నందనుండు మురారి 
ఆ వదివేవురు నె | 
అపన్నిద్దలు నైన్యాటోవ 
ఆపృపతపౌ తు డుద్దత 

ఆవె ట్రిదంపుటం పజచే 
ఆరథనీివవాంబులు 

ఆరయ వివృత స్వర్గ ద్వారము 
ఆరాతి ధర్మత నయుండు 
ఆరాతి నిన్ను వీడుకొని 
ఆరెండు బలములందును 

ఆ శౌతులు వీ(డు గాలుమానిసి 
ఆర్హుండై యవ్విళోకుని 
ఆర్వురును గడంగి వాయముల 
ఆలోనన తెప్పిలీలయ 
ఆలోనన తెలిసి మెణజుంగు 
ఆలోనన మెయి. దొమ్మిది 

ఆ విల్లు [ద్రుంచి 'రౌద్రరసావేశం 
ఆ వెల్లువ శరజివ్వూల 

ఆ శొర ట్రం బాస_త్వం చాళీలం 
ఆసమయంబునం గృ పశల్య 

ఆ సాత్యకి వేల్‌ొక విల్లాసుర 
ఆ 'సేనకుం దలకడచి 

ఆ సౌభ ధ్రుండుగ వువేసవి 


ఇంక బశ్చాతాపం బుడిగి 
ఇంక నమ్మాటలాడుట 

ఇంక నె మేన్నియుం జెప్ప 
ఇరింటం డెవులునీ. జచ్చుట-* 
ఇంత జావంబు సేయంగ 
ఇచ్చటకి మీరలందలు 
కటు దగునయ్య క్‌ లిప్త 


పుట 


69 
191 
187 
101 
195 
121 
19", 
59 
14. 
28 
164 
184 
164. 
188 
186 
190. 
187 
69- 
11 
221 + 
185 
96 
125 


208 


" 95 


పద నమూ 


ఇట్టి వానింగ నన్ను మీరెజింగి 
ఇట్టు లగుట్టం "జేసి యెవ్వరి 
ఇట్టులాడి పిదప నేమియు 
ఇట్ట తిరథ మవోరథులం 
ఇట్లా ఢీలంబుగా భగదత్తు 
ఇటు కర సౌబలుల 
+ య ణ 
- ఇట్లుక్కు మిగిలి యెక్కిన 
ఇట్లు [కూర నారాచంబు 
ఇట్లు (శేడించి గాంగేయు 
ఇట్లు గలయన్‌ బరసి 
ఇట్లు గవిసి 
ఇట్లు గవిసి 
ఇటు గవిసీ 

(ag) 
ఇట్లు గాంగేయుంజేయు 
ఇట్లు చిత నేనుండు 


ఇట్టు తృప్తి, బొంది మందాకినీ 


ఇట్లు దండినొచ్చినం కొండు 
ఇట్లు దన్ను బెట్టుగిట్లిన 
ఇట్లు దణీమి గాంగేయు 
"ఇట్లు 'దాంకి తోమర (పాన 
ఇట్లు 'దాంకి విరటు తమ్ముండు 
ఇట్లు దుశ్శాసనుండు సోలి 
ఇట్లు దేవ్మవతుండు 

ఇట్లు దొొడంగి యుద్భట 
ఇట్లు ద్రుంచి 

ఇట్లు [దోణుండు [దుపదుం 
ఇట్లు ధ ర స తనయుండు 

= కిట్లు ధృత రాష్ట్ర 9నకుం 
ఇట్లు ధృష్టద్యుమ్నుండు 
ఇట్టు ధృష్టద్యుమ్నుండు. 
ఇట్లు నడచి"కురుకే [తంబు 
ఇట్లు నిలిపి యార్చి 


భఖీష్మపర్వ ము 


పుట 


204 
99 
210 
169 
119 
177 
168 
148 
68 
199 
56 
101 
182 
92 
15 
281 
169 
166 
216 
98 

223 
218 
220 
99 
190 
186 
199 


188 + 
+ 100 

24 

106 - 


> 


ఇట్లు సన్నర్దుండయి- 
ఇట్టు సారథివడుటయు 
ఇట్లు నునాభుండువడుట _ 


పద న్ర్రము 


ఇట్లు నిలువరించి 
ఇట్లు నీ కొడుకులు 
ఇట్లు నొచ్చిన వికర్ణుం 
ఇటు వనిచినం జారుం 
లు థి 
ఇట్టు పలువురు ధరణీశులురవ 
ఇట్లు పొాండవవ్య్యూహంబు 
ఇట్లు పొండవ నై_న్యంబు 
ఇట్లు పితామవునేె త్రి 
ఇట్లు పు[తళోశానల 
ఇట్టు "పెక్కం[డ తోడం 
ఇటు వెదయుం [బొద్దు 
౧ ది ద 
ఇట్లు పేర్చి కురుబలంబు . 
ఇట్లు [పతిభటతురంగ 


ఇట్టు (ప్రళయ కాల తాండవం | 


ఇట్లు బలంబుల నిలిపి 
ఇటు బలిదుండయి 

౧ (6) 
ఇట్లుభ యనై న్యంబులుం 
ఇట్లు భానుమంతునంతకు 
ఇట్లు కీమసేను. జేరం 
ఇట్లు భూచారియయిన 
ఇట్లు మాటులేక తజటుము 
ఇట్లు మూర్చితుండయిన 
ఇటు మెటసిన 

౧m 
ఇట్లు లంఘించి 
ఇట్లు వడినకొడుకులం 
ఇట్టు వణపిన నతని 
ఇట్టు విరథుండునువిళిఖ 
ఇట్లు "వెడిలినముకర వ్యూహాం 
ఇట్లు [శుతాయువు సేయివీచిన 


ము 


659 


వుట 


212 
188 
142 
229 
15 
1౯9 
57 
19 
175 
99 
217 
125 
46 
ర్‌లీ 


86 
198 


172 


74 
185 
164 
182 


152 
48. 

196 

128 


181 
150 
118 
T4 
180 
76 
160 


660 క్రీమదాం(ధమవాఛారతము 


పద్యము | 
ఇట్లు సున్ఫి రుండై_ 

ఇట్లు నేన మొగ తిరిగినం 
ఇట్లు "సేసిన విని 

ఇట్లు సొచ్చి వృకో దరుండు 
ఇళ్లు దిర్చినం జూచి 
ఆశేసి యార్న్చి వెండియు 
ఇట్లొప్పి సేనాపతి యగు 
ఇత(డు పాంచాలు రాదిగ 
ఇతని తలంచే నెటింగితి 
ఇతరేతర శర క్ర తే 

ఇ తణీ మనుష్యభువనం 
ఇ_తైఅంగునం దలపడి 
ఇ_కైజంగున నిజ పుత్రుం 

ఇ _తెజంగున _నెక్కువ 

ఇది క వ్యవ. వ్రపాయనుండు 
ఇది మున్న 'యేనుదోణుండు 
కద్‌ (శ్రీమదుభయకవిమి_త్త 
ఇది (శీ మదుభయకవిమి త్తి 
ఇది (శ్రీమదుభయకవిమి త్తి 
ఇ బె యేను. గూడవచ్చితి 
జ్రిద్దెన సుబల తనూజుండు 
ఇనుమును రాగియుందగరం 
ఇప్పర మోపాయంబు 
ఇవ్చుడే నూరకున్నం 


ఇమ్మెయి6€ గిట్టి వాయునుతు 


ఇరువ దేనమ్ముల 
ఇరు వురం గ లమల 
ర 
ఇలం [గీడగం బుటిన 
టు 
ఇలంబడిన నవాచరుల _ 
ఇల ధూళి మెగపిన 
తవ్విధంబున 
ఇన్వీధంబున 


~ 


పుట 


67 
122 
167 

2 
107 
179 

24 
180 

లి 
184 
116 
108 
102 


69: 


161 
58 
144 
296 
i865 
1క్‌లి 


44, 


రికి 
161 


67 
212 


117 


155 
24 


“101 
H&- 


పద వ్రము 


ఇవ్విధంబునం జప్పిన _ 
ఇవ్విధంబునం 'బెక్కు 
ఇవ్విధంబునంబోరు 
ఇవ్వీధంబునం |గందు 
ఇవ్విధంబున. చార్గున 
ఇవ్విధంబున గజంబులు 
ఇవ్విధంబున ధర్మనంద్‌న 
ఇవ్విధంబున6 చా(కి 
ఇవ్విధంబున నద్భుత 
ఇవ్విధంబున నాచార్యుం 
ఇవ్విధంబున నాచార్యు 
ఇవ్వి్ర్రధంబున [బతి 
ఇవ్విధంబున భూమధ్యంబున 
ఇవ్విధంబున విషమం 
ఇవ్విధంబున వృకోదరు 
ఇవ్విధంబున వెండియు 
ఇప్విధంబున శ తానీకుం 
ఇవ్విధంబున శోక 
ఇవ్వీధంబున హిడింబానూనుండు 
ఇవ్వీధమున నాయితమై 


ఈయనతో. రణమిప్పుడు 
ఈనున. చాను. దమ్ములు 


గ్గ | & 


ఉక్కటి యొండొకనిరథం 


ఉక్కున మూడు లోకములు 
ఉక్కు మిగీలి జీగతీకులు "”” 
ఉఊ(గ (గివాములు లయకాఅ = 


. ఉత్తమ త[తియుల నెల్లి. 


ఉత్తర సముద్రంబు . 


ల్‌ 


పుట 


40 
217 


IT 
88 


44 
166 
182 ”. 
107 

78 
158 
186 


ల్లీ 


ct 


bl 
బి22 

aT 
170 

శీర్‌ " 


118 


108 


156 


87 


1రకీ 


188 


వై 


వద న్ర్రము అ 


' ఉద వ్రతులై రవలును 
ఉద్యద్విక్రములై న 

ఉన్న చోటన కదలక = 
ఉపప్తావ గ్రంబున నితండు 
ఉభయ బలదీప కేతు 
ఉభయ'నేనలు(+దమ 
“ఉరమున గటిమైం దొడల్లం 
ఉరవటించు సమయంబున 
ఉఠలుక' నరుండట్లు 

ఉబిక విరాటుబలము వై 


టం 


ఊరిత శాతవ'ేనా 
ఖు ॥ 


యి 


ఎండిన యడవిస్‌ దరికొని 
ఎడ (జొచ్చి చి[త నేనుండు 
ఎడ నెడ (6 బజ వై యొచ్చెడి 
ఎన్నడును మున్ను "వారల 
ఎన్నీ శిరముల నభిమన్యు 
వరగలి చిచ్చుగాఅడని 
ఎలమి నమస్మ్కరించుచు 
ఎలసి పయివారి దంతి 
ఎల్లి భంగుల గురు 
ఎల్లి భువనములను 
ఎల్లి వారి గాచు 
ఎన్యత నేని దాత 
ఎవ్వరి కిగా(గ ధరణియు. 


జ 


వచి దుర్యోధనుండును 


ఏ నవనాంటిరాత్రి ననుటయు 


ఫఖీవృవర్వము 631 


పుట 


46 
61 


56 
156 


119 
125 
60 
199 
28 
85 
ల్‌ 
15 
209 
86 


+ 65 
49 


180. 








పద్యము . : వుట 
ఏ నాయుధవ్యాపారంబువలన 204 
ఏనిక మదమున 20 
ఏనుంగు వడిన నచ్చటి 16 
ఏను(గు నెత్తుట గదయుం 105 
వను(గుల మదము కావియు 24 
ఏనును నాదళి మున 179 
ఏపున హిడింబ సుతు(డును 170 
ఏమటలజి రక్షసాలని 15 
ఏ మెల్ల నుండ నీవిట్లుంటి 80 
ఏయుడు పొడవుం 226 
పయుమొక చేర్పు మై 909 
ఏవురు [చౌవదేయులును 142 
ఏసి గాండీవి కురుసేన 226 
ఏసి తురంగంబుల వో 128 
వసి యా రెంటి దునియలు 225. 
రు | 
ఐనను (గ"౦చవ్యూూవా 64 
ఐనను నాచేతి బలువు వలే 
ఐనను నోపిన భంగిని 88 
కర్రా 
ఒంటిిమె. గళింగు నురవడి 77 
ఒండొక చాపమె త్తి 71. 
జండొరు చండవి క్రమము 69. 
ఒండొరుల గెలుచు తలపున . 1 
ఒకడొక(డు పాండుపుత్తు9ల 64. 
ఒకని నొకని నై దెదు 189. 
ఒక్క విల్లెక్కు వెట్ట 0గ 224 
ఒక్క కరంబు మలంచి 299. 
ఒక్కటం గడ్డంగి శల్యూని ఇ గరం 


జ 


ఓర్వరాక 'దదానవోత్తము _ ౮. 


గిరిని (శ్రీమచాంధమవోభఖభారతము 


పద్యము 


గ 


క్ర 


కంకు గాంగేయు నతని 
కడంగి నడచి మాయగావింప 
కడగి సుయోధన పభృతి 
కడు( బెద్ద-కాలంబు గాం&ంచి 
కడువడి( జని యంతంతం 
కడువడితోడ నప్పుడు, 
కడువెసం గవిసిన 

కనక భూషణజాలంబు 
కన్నాకు మనకు ఖీష్ముం 
కనికడు నలిగి సుభ(దా 

కొనిక ప్రస జాహ్లీకాది 

కని కౌరవపతి దుళ్ళాననుతో 
కని తమ కించిబలంబులు 

కని తే రుప్పర వీది. దోలుకొని 
కని యతండు బెలిసి నీచే 


కని యభిమన్య్యు ముఖ్యు అవికంపిత . 


కని యల్లిన నవ్వుచు 
కనుంగొను జనంబులు 
కను(గొని కురుపతి 
కనుగొని కోపంబున.. 
కను(గొని పార్ల తుండపుడు 
కనుగొని ఖీష్ముండుల్ల ము 
కనుంగాని శిఖండి వెన 
కనుగొని సాత శ్రీకి యేనుం 
కనుగొని నై న్యముల్‌ విణిగి . 
కప్పారు రేణువు గచులా ప్త ' 
కోయ్యము సేయక తగు 
కయ్యము “నీయ నేనని 
కరదంత కర్తమ్టక _ 
కరమున నున్న క గ. 
కరికర కీకర తురగో 


గా 


Cn] 


పుట 


181 
165 
89 
140 
185 
120 
129 
16 
15 
109 
170 
190 
62 
78 
175 
110 
99 


124 
120 


69 
137 
“197 
"209 
i22 


“Tl 


EY 
201 
197 
166 
166 

4&7 


పద భ్రమా 


కరిఘంట్ళా నిచయన్వనంబులు 
కరిఘటలు మీంద ఖీముండు 
కరుల సందడి నొప్పు 
కలయంగ6 గరముల 

కల్పిత దృఢ చతురంగా 
కవలుద్దామ పరాక్రమ 

కవిసి బలము! జంప్యగ 

కవిని యుగాంతదండధరు 
కవిసి (వేసిన |గక్కున 
కొంచనమయ వేదికా 
కాంభోజరాజగు సుదకిణుం 
శకారుకొని మేఘమాలా 
కార్చిచ్చు గవిని మృగతటి 
కాలంబ గుటయు నృవులకు 
కాలుకాలు పెన(గి కాలు 
కాల్ఫ్స(డే మవానీయఖాండవం 
కావున 

కావున గౌరవవాండవు. 
కావున నీ యుదృటరథి . 
కినుక వొడవి గంగా 
కిమ్మీరమర్గ నునిచే 
కిరణంబు లడ(గి యంతకు 
కీడౌనరించిన వారికి 
కుంతీసూను(తు సింవానాదమున 
కురుపతి కిం జిత సేనుడు 
కురూపతియు ననుజవర్షము 
కురుపతి యొక నారాచంబు 


కురు పాండవ టైన్యంబుల 


కురురాజణ రాధవీరుల _ == 


_ కురువిభుండు నగరు సొచ్చియు 


రుసేనయజూచఛి యప్పుడు 


ఇ కులగురువృద్దు నిర్శలచిళ్తు 


~ 


పుట 


47 
162 
22 
188 


208 
స. 


. 184 


102 


18 
98 
199 


208 


1718 


15 
వా 


148 


త్ను 


1£9 
18 
74 
124 


221 
198. 
dif 
126 
176 
౯6 


జే 


థిమ్మ పర్వము 663 


పద్యము పుట పద్యము , పుట 
కులినాశము నేసిన 87 ర్తి 
కూలిడు 44 కై లలు అ ఖర నారాచ పరంపరో[గనివాతిన్‌ 195 
కృతవర్మ యేచి మారుతనుతు 150 
కృతవర్మ రథము డీగి కరీ గ 
కృపగురు భీష్మయు క్తముగ వ గంగయుం దుంగథ[దయు |. 
ల గర తక్టమున శవ ' గంగానందను( గూర్చి [దోణిపని 99 
+ కృష్ణారు నాదులం దోడన + లేవీ గంగానందను. దాక నరును(డు 128 
కడ స వాయమల లొడ్డ గడనయ్యె ల గంగాప్పుతుండు పాండవా గజుని 157 
కేకయు లేవుర బలములు ల గజఘటలం గనుంగొని 104 
కై_లాన ఎ లొకారంబును 112 గజరాజో జ ప్రల ఘంటికావళి 198 
కొంద సూతులు వొలిసిరి 168 గజిబిజిలేక యుబ్బక 66 
కొడుకుపాటు6 జూచి కోపించి (| గతి గుందియుం el (దొరంెడు 71 
కొడుకుల దెస నెవ్వగ 10 గర్వంబు మెజయ శిఖండి 4 
కొడుకులు, దమ్ములు గుట్టపు 17 గాంచేయువేత నంతయు ఇ 196 
కొన్నిటి హాన్తముల్‌ సదియ 105 గాండీవం బిం|దచాపంబు p 
కొన్ని భూముల బలములు ఓ గాండీవి గెలువరాదు ౯7 
కొఅవియుం గొఅనియు 50 గిరి డిగు శేసరి చాడ్పున 187 
కోదండదళక ఫీ ఘచ్చేదం 128 గురుండను నురు తర గిరి 71 
కోపము నంవారింపు యదుకుంజర 95 సుతుడు ఫిష్ముండుం గలుగంగ 7 
గకొంకేయుండు నగుదునిది వలి గురుడు మొదలై న 171 
"కౌరవబలములు దిరిగిన 114 గురుడు విరాటుని కోదండ 148 
కెొరవబలములు నుడివడ 169 గురు వంవవెళ్ళి న ఈ 175 


కౌరవ వ్యూవామునకు + 2 గురుని గృత ప్రజ్ఞుని . 205 
కౌరవులలోన నిప్పు డెవ్యారీతోడ ల్రిగ్రి 


గురునుతు జెడిదవుట ంపటి 128 
కౌరవులు (ప్రకంవగాఢ * * 981 గాలిచితి రాజులనెల్లను “909 
(కందు. గయ్యంబులోన నరాళి 187 | గొదగొని ధార్హరామ్ట్ర) అతిమోర 185 
[కందుక్షొని యిట్లు మాతంగ 187 గర్భంబు మెఅయ శిఖండి 49 
త్రందుకొను సర్వధర్శ 44 ల 
[5 మృణంగ నేశెంచుగాక : . B82» షా 
[కూరతకోర్ని యించుకయు * 2068 | ఘనఖడ్గంబున వానిలూదునుమే . 
ఉరణ రహిత వృత్తి _ 226 ఘనతర గర్జాధ్వానులును 


ఇూత్రమే దలకొని సంగర 156 +, ఘనతర కోకొవేగమున 


+ 


664 (శ్రీ మదా౦ ధమవహాభఖభారతము 


పద వ్రము 


ఘనమయి తో(చుచున్న యది 
ఘనశ క్రినై వ నది 


చ 
చండభుజాబలంబు 
చండవిరోధి తిమిరమారాండ 
చం(దార్కులు లోచనంబులుగా 
చలదుర్విధరలీల. [గాలు 
చలముకొని యొరుల 
ఇాపము వేడ్క బుచ్చికొని 
ఇవాపవ క్రు)ండు థల్ల దంష్టా 
చావును నోపున మన 
చిచ్చజ కన్నుమూసికొని 
చీత్ర సేనుండ్డు సౌభదు 
చిన్నంబోయి నీకొడుకులు 
చుట్టరికంబులన్‌ మనసు సొచ్చి 
చూడు మాచార్య నీదు 
చెంగట నథఖిమన్ఫ్యుండుపిళ 0గ 
చెప్పిన నతండు వారిం 
చేకితానుండు గ ఎనునివె 
చేదిపతియగు దృష్ట కేతుండు 
శేయంగల పని యెయ్యది 
చేయదొడ ంగిన గాంధారేయులు 
చొచ్చి చతురంగ వితతులు 
చోచ్చి ఫితామహుంగ ని 


స 
జంబూనది యవంబరగిన 
జగములకు నాదికారణనుగు 
జగ మెజుగంగ (డోణునవి 1 
జననాథులమై ( 'జెల్లేసిన 
జననీవంశ ౦బున. గల 


యు 


25 
76 


23 
124 


102 


. 204 


159 
114 
లి2 
లిక్‌ 
182 
176 
158 
158 
ద్ర 
82 
140 
116 


41 
62 
147 
165 





పద్యము 


జనియించివంతనుండియు 
జలరువాంబులు పాండవ 


డ 


డొల్లెడు తలయును 


తగని వనియని తలంవక 


తడంబ జె దివ్యబాణముల 
తచనంతరంబ 

తదనంతరంబ 
తదనంతరంబ యుధిస్టిరుండు 
తదనంతరంబ శస్త్ర 
తదనంతరంబ సాత్యకియు 
తదవసరంబు నంబతి 
తదవనరంబున। బొదివి 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున నంబర 
తదవసరంబున నితని 
తదవసరంబున నుభయ 
తదవసర ంబున వృకోదరుం 
తదవనరంబున శిఖండి 
తదవసరంబున సరభసంబున 
తదవసరంబున సాత్యకి 
తదవసరంబున సాత్యకితో 
తదవసర ంబున సూక్ముజల 
ఇ తనకు( (దల యని. , =? 
తనతన కంఖంబును 
తనతో. గాల్వురు సాల 


న్‌ 
a గ్‌ా 


లా 


తగునె యర్జున యీ "పంటిశతనము 


వుట 


218 
5 


ర్‌ి 


= 


17 


47 
124 
62 
86 


84 
189 
78 
187 
223 
వీ 
99 
172 
155 
9 9 
78 
2.3. 
లలి 


17 
91 


పద గ్రమూు 


తన భుజసారి మేర్పుడంగ 
.తన ముందృటి యోధులు 
తన యరదంబు విళోకుండు 
తనయుండు నొచ్చిన 

తన వి[కమంబు సేనలు 
'తనువుధర (6 బీొందకుండగC 
“శన్నుం దాన యువశమి౧చుకొని 
తమకుం దమ యోగదనరులకు 
తమతమ చేశంబులై. 
తమ్ముల దోలిన నతి శద 
తమ్ముల నొంచిన న|గజా 
తమ్ములు వీగినం బతి 
తణీకింజొచ్చి కడంగి 
తణీమి వికర్ణుడపుడు 
తజీమి సాత్యకి గృతవర్శ 
తఆీమి సుళర్ము ౦డు దాంి 
'తలంిడువాండు గాండు 
తలకడచి నడచు |దోణుని 
తలకొని నీకుం (బాణంబులు 
తలపడి నానా(సన్త్రముల 
తలపడి య౦త్యకాలళిఖి 
తలపడి యగ్గురు నందను 


తల [వయ్యలై న( బాణంబులును 


శాక యుజ్ఞ ప్రల బాణతతి 
"తాటి సిడము విణీగి 

తాతల మామలన్‌ నుతుల 
'తాన_న్తళిఖరి మజువడ 
త్తిమిరము గవిసిన. బాండవ 
తిరిగిన పందల నేట్లిక్లి 
తుంగమడేవున నాడు మాతంగ 
తుండంబుల్ను గావించి 

తునిమి తోడన [కొవ్వాంఢి 


పుట 


68 
181 
198 

78 

Eb 
256 
181 
224 


1£E9. 


157 
108 
100 
142 
48 
190 
118 
181 
178 
128 
127 
170 
102 
119 
54 
"87 
198 
178 
98 
, 107 
149 


169 





_ఖభీమ్మపర్వము 


వద శ్ర్రము 


తునిసిన బావో మస్తక 
తురగనికరంబు తోడం 
తూర్పు తలగాంగ నీ సుతు 
(తూలి) నట్లు దూలిన 

తెర లక లకుణుండు 
తొమ్మిది ఖండములై 

తొల్లి గురుండు చానవులతోడి 
తోడంబుట్టువుపాటు నూచి 
(తిగ్నర్హపతి మొదలయిన 
(తుంచి నవ్వుచు 


ద్ర 


దనుజఖండితుండయి పడి 
దనుజపతి యేచి దుర్యో 
దనుజుండు మాయాధికు. డర్జున 
దనుజు లొనరించు మాయలు 
దనుజెందు నిలుచుట 

దను జేశ్వరుండు మాయం 
దాని కతండు చలింవక 

దాని కయు బ్రభిప్టిరుండు 
చానికిం గినిసి కినిమనుమండు 
దానికి. జల మెడలక 

దానికి [దోణక ్రతవర్మళలు 
దారుణరోవం బడరంగ 
దిక్కుల దన జాణంబులు 
దివ్యరథస్ఫార దీ ప్తిజాలంబులు 
దుర్యోధను దుర్ణయంబున 
దుర్యోధను మాటకు భుజ 
దుళ్ళాసన విక ర చి[శ్రస్థేనులతో 
దుశ్శాసన క్షికర్ల నిందాను * 
దూరాంతిక దుర్గమ విసొర 
చై_వాధీనము నర్వమున్‌ _ 


? 


పుట 


168 
226 
23) 


68 


166 


148 
188 


174 
112 
184 
172 
151 
184 


nn 


185 
167 

80 
196 


21 
102 


18 


284 


466 (శీ మదా౦ం ధమవొోభారతము 


పద్యము 


చెప్పరపు(జోట నీకీయొప్పని 
చేవ నీదగు దివ్య దేవాంబు 

"దేవ [వతుండు చెగిన యప్పుడ 
చేవ [వతు పలుకులు 

దేచా వె ళంపాయనుండు 
దేవా చై_ళ ంపాయనుండు 
చేవా జనమేజయ వసుధా 
దేవా సురవరు లొక్కటియె 
దొల్లెడు సూతులు6 బిలుచం 
ద్విరదము లొజు గెడివియు 
[దో ణాచార్యుండు సుత [త్రాణ 
(దో ణాచార్యు(డు (ద్రుపద 
(దోణుండలి” శరాననంబు 
ద్రాణుండు గోపించి తను[తాణం 


ధ 


ధనంజయుండును దనకు 

ధను రాచార్యుని. జూచి 

ధరణినాథ చేకిశానుండు 

ధరణి నెత్తుటం దోంగి 

ధరణీచ[కము [గక్కునం గదల 

ఛా|తీళ మేరువు దశీణంబున 

ధూళుల మేఘంబులు 

ధృత రాష్టు)ండును బుత్తు)లు 

ధృతి బలుపొప్ప నిల్చి 

ధృవ శేతుండు కౌరవోత్క్మృష్టుండై న 

కృపకు రు వల 
న 

నకుల (డు సవాదేవుండ్తు 

నగపతియు. బోసి గజతలీ 

నడచిరనిన విని సంజయునకు 

నడికరేయివచ్చినను నొవ్వ 


al 


పట 


87 
41 
12 
218 
ర్‌ల 


145 . 


217 
105 
185 
162 

10 
189 


155 
10 

ర్‌ 
176 
196 


120 
188 
152 

49 
105 


108 
172 


88 


180 


పద్యము 


నను మార్కొని గెలువంగ 
నన్ను. ఇాంసుశేళి నున్న 
నరనాథ యింక భీష్ముని 
నరవతుల నెల్ల ఫమ్మన 
నరనఖుండ నీవు సఖు(డును 
నరుండత్యద్భుత వి|కముం 3 
నరుడు దనమీంద(దొరం౫డు 
నరు(డు ళిఖండిం దణ్‌మిన 
నరుడెచి శిఖండి 

నరుడు ధనుర్గుణరావ 
నరుడు ర థిక జనంబు వె 
నలువురు నేవురు బిడ్డలు 
నాడు సభనాడి నంతయు 
నాడ చెవృంగన్న నాకు 
నాకు 'దేవ(పతునకు 
'నానాన్ర్రుంబుల హాయముల 
నానాన్ఫుటవర్హ్‌ ంబులు 
నామముల విశ్ళపితామవా 
నాయుల్లి మరయ నిను 
నారదుశేత నిన్ను 
నారాయణ నీశేం గడు 
నిగమ శిఖావివోర మవానీయ 
నిజఘటకు మిగిలి యు త్తరు 
నిజసింవానాదమున 


నిడుపున( దూరు ను బడమర నైై 


నిన గొని గెలిచెద 
నినునెబుంగకుండి 

నిను మున్నైంతయు నమ్మి 
నియకియు కితప్తమును. ౧* 
నిరతిశయ మవాతో్టోనేష 
నిలిచి మహో(న్హ్రం బెజమంటలు 
= నివాతులం జేయుచు 


గా 


లలి" 
£05. 
1177 

60: 


‘116 


281 
224. 
వ20. 
216 
174 
168 


160 
87 
201 
15 
40: 
82 
228. 
29+ 
116- 
ల్‌ 
ర్‌ర 
104. 


146 
48 
178. 
44 
ర్‌ి 


16 


129 


వద వ్రము 


'నీకు మాదెస 'నను[గహంబు 
"నీకు ప్యృాదయవ్యథ బొంద 
నీకొడుకు లందటును 
నీశనూభవుండు'నెటిగుణి 
నీతలంపు లెన్సనీవు 

'నీచెనం గోపింతునె 

ఛీమాట మెయిన చేయుద్యు 
నీయడిగిన భంగిన గాంేయు 
నీయుదయము చై విక 

నీవు తనూజుల దుర్విన 

నీవు దన్నడిగిన నిజవధోపాయం 
నీవును [దోణుండు గలుగంగా 
నీవు భీష్మున కలికిన 
నీవొకరుండు దక్కంగ 

నెట్టన యాపగానుతు(డు 
నెవ్వగ యింత యేలవిను 
నేటి భంగినూడ నృపవర 
'నేంజెమ్మెయి. ఇనెనను 
నెొచ్చియుం బినంగిన 
గొచ్చియు ఫీష్ముని-వె 

నోనేసి సూతువాయశంతానము 


ఇగ 

ఇల 
పం డెంట. బం డెట 
'పటుదుశ్శానన జాణపర్నకి 
పటి పాలాశ్చెదరు వీరు 

6౬ 

"వతి పురికొలిపిన 
'పళ్టియును [దోణుండు 
పదంపడి నిటూర్చునిగ్గిడించి 
'వదపడి దుర్యోధనుడు 
'పదిటన్‌ ధృ్యృద్కుమ్నుని 
వది వేవురాజులు దన 


_భీష్మపర్వము:'. యం 


పుట 


200 
48 
104 
192 
202 
లలల 
61 
115 
205 
160 
202 
171 
211 
207 


62 
211 
210 
124 


92 


101 


192 
214 
119 
106 
99 
179 
47 
101 


iw: 


పద వము 


పనుచుటయు నతండు 

పరగి తోంతెంచు పాండవ 
పరమ మునులాదిపురుషులు . 
పర మేస్టి నీవుగడు 

పరాక్రమ [కీడలునలుపు 

పరి ఛానంబును జేరు 


పవనసుతుం గళింగ 

పాంచాల బర్భర వత్స' 
పాండవబలముల యత్య్యుద్ధండ 
పాండవబలములు దలపడి 
పాండవ నై న్యముల్‌ దలంగి. 


పొండవనె సైన్య సంఘపరిపాలన 


పాండవుల జయింప 


పొండవేయ మాత్స్య పొంచాల 
పొండ వేయులు మాత్స్య్య 
పాండున్భపాొలనందనులు 
పొండునుతులేమి భంగి 
పారడ్యపతియును గేకయ 
పాడియు సత్యముం గలుగు 
పొడియు సత్యముం గలరు 
పాయవడం జొచ్చు గుంపులు 
పారాళర్య [పముఖోదార 
వార్త తుండు శక్తిం బర గ్గింప 
పిలుచుటయ్య నత్యడ్యు 
పుండరీక ంబు లుద్దండ 
పుణ్యకే [తో _త్తంబయిన 


66 


వుట 


104 
ye 


117 


aT 


189 
18 
68 
149 
LOL 
29 
98 
54 
78 


216 


221 


92 


62 


146 
211 
2297 

46 
207 

28 
167 
115 


148 


tees (శ్రీమచాంధమవాఖారతము 


పద్యము 
పురికొనుచుం దెరలుచు 
పురుమిత్తు9ని నేడుజ్జ పల 
పురుషుండన వేజొకంచజే 
వురుషు(డు సెడు ననువాండును 
వుతువూత సహితమగు 
వులిం బొడగన్న లేళ్ళగమి 
పుష్టోదంచిత సార వీర 
పృషతకుల ముఖు్యు( డీమ్మాయి 
పృషతపౌ| తుండు గద వైవ 
వెక్కం[డతోడ నిమ్మెయి 
చెనంగు నట్టియెడ గాంగేయుండును 
"ఫనుగాలి. దూలు మొగిళు 
చెరిగి పాండవాంబుధి 
"వెజవార లధిక థీలిన్‌ 
పొడువ(గ | వేయంగ నతండుం 
పొదివికొని శకుని బలము 
పొదివి పలువుకేయ( బొడువ 
పాలివోనీ శార గ్ర రఖం 
పోక నిలిచినబలు 
[ప్రమద ౦ బానన-కాంతి 
[(పొంకుంబ యోదనీల 
[పోవులు గట్టినగుజ్ఞపు 

అధు 
ఫలములమెడ [దివ్మోర ఎ 
ఫల్లును(డు భీష్ను ముంతటి 
బధిరిత దిబ్బుఖంబ గుచు 
ఇభియుండగు పార్ధపుత్తుండు 
బలు జీవమువోయిన 
బవరము నేయు చుండియు 
బాలురు వృద్ధులూ:దక గగ 2 
వీలు వోయి ర థ బ్రంబులు 
బెడిదముగ నేయ రథముల 


184 


106 
11 
110 
164 
84 
178 
129 
80 
2] 
14 
121 


భండన౦బున( దనయుండు శ 


భగదత్తు నాలోకించి 

భగదత్తుని నాకవ్వడి 

భగదత్తు నెగిచి కౌరవ 

భగదత్తు నేనుగడరిన 

భల్ల ౦ బొకట. వీతామవాు 

భసిత వరభాగ పాలా స్థ 

భారత వర్ద ౦బున నుదార ' 

భారతవ ర ము(దొడంగి 

భారతవ ol మునకు. గా 

ఖీమనంద. డగు[ళుత 

భీమసనేనుండు చేడు 

భీమనేనుతో నిట్లనియె 

భీమనేను నతడు చెక్కు. 

భీమే సనునిె మనఖీష్ము 

భీము. డుద [గదర్బ్పమున 

భీముని తనయుండత్యుద్ధామగతిన్‌ 

భీముని దెన. గాళింగో ధాన 

థీముని పోరుట గడు 

భీముని ముందటిబలము 

భీము వారులంగూల్చి చేర్చి 

థీమ్ముండు దుర్యోధనున 

భీమ్మం తశేసును రగడ వి 

భీమ్ము. డొడ్డన మేర్చిన 

థీష్ము స్త జనుచున్నం 

భీమ్మ నంపఅకోర్వక 

భీష్ముని గ ర్వుంబుపడి 

భూపో కమివిను పాంశు" 

భూమికిం గాంగం(బాణముల 

భూరి తపోవిశేవవరి i a 
- భూరి బలఘోరమగు. 


ng 


145. 
క్షే] 
219 
112: 
151. 
92 
దిలిర్‌, 


50 
104. 
169 
184. 

48. 
124 
168. 
121 
125 

72: 
179. 
115. 

99. 
147 

80 


118 
159" 


148. 


84 


పద్యము ° 


భూరి రయంబున నైన 
భూరి శ 'రాసార బున 

భూరి శవసుండ యొక్కటి 
భూరి[ళవుండుదొమ్మిది 

భేరీ ళంఖాదిరవ స్ఫారత 

i జే. 
మందరము మవోంభోనిధి 
మకర వ్యూవాం బనియెడు 
మగడు లేనిమగువ 

మగధ మహేాకుండేచి 

మణి గణోజ్ఞ వ్రలమైన 
మదమునః గోనలేం[దు 
మదమున |శుతాయువొక్క_ట 
మదము మిగిలి శేతుమంతుండు 
మ దేశుండంత నిలువక 
మచేశున్‌ వెగడెందనేసి 
మనకు బాండురాజతనయ 
మన కుమారులలోన నయ్యనిఆ 
మేన బలంబునందు మంచి 
మనమున భీష్కుండిట్లని 
మనమున విషాదమడరంగ 
మనము పూంచిపట్టి 

మన మెల్ల ( విశామవు 


మన మొన. గని ధృష్టద్యుమ్నున'" 


మన మోహారములు నెడి 
మన య్మోధ|ప్రకరము 
మన యోధులందలును 
మన వా గన్వరునోర్వో + 
మన సేనంగలగంగ 
మన నేన ేర్చివెల్లార్చిన 
ణ్శొ 0౧ స్త 
మను జేంద్రవినుము 


? 


ఫీమ్మపర్వము 


పుట 


184 

88 
127 
108 
191 


178 
118 
18 
105 
115 
48 
78 
72 


ర్‌. 


54 
14 
161 
182 


బిల 


199 
146 
181 

81 
999 
220 
లి! లి 
900 
>» 66 
111 


ర్‌లై - 


3 ‘ 


% 


పవ న్ర్రము 


మన్యు సముజ్ఞ ప్రలుండు 
మమ్ము నెమ్మి మైెంగలయ 
మరలుపుండు పట్టు డిట 
మరిత శాప నంకలన 
మణతురె యాడిన మాటలు 
మటణియు బక్కులు లోక 
మటియు నందు నిందును 
మజియు ననేకదుర్ని 
మజియు నమ్మారుత 
మజియు నొక విల్టుగొను 
మల(గి గజ కంధరము 
మలయ మనంగ కు క్తి 
మాకెమ్మెయి సా[మాజ్యము 
మాటలు "పెక్కులాడి 
నూత్స్య కై కేయాది మను 
మానుగ ధర్మకే[తంబై'న 
మానుషమేటికి దె వాధీనము 
మిగిలి పవవమానసుతువై 
మీతండి [దోణునకు దోడై. 
మీతం|డి భవత్సుతులకు 
మీతం|డి సింవానాదస్ఫీత 
మీరు నా హితంబు గోరుదుేని 
ఫ్రీ వీటికెల్ల "మేటివి 
ముందటి పదుం[డునాన్భపు 


మునివరు(డై న నారదు(డు 


మునుపదివేవురం జంపుదు 
మునుపోటులం బడినొచ్చుట 
మును మత్స్య నాథు నగరం 
మున్నును నేం గారణముగ 
మెజసి మంజలచారి లు 
మొగుళులు లేకయు నుటుములు 
మొనల వినోదంబునకుం , 


? 


639 


50 


84 
122 
285 

98 

48 
219 

28 

ర్‌ 
150 

74 

88 
208 
294 
218 

ల్రి4 
102 
110. 
182. 

48. 
159 
218 


154 
216 


28 
911 
164 
194 
200. 
182 


898 


670 శ్రీమచాంధ్రమవోభారతము 


పద ఖ్టము 


మొన లెల్ల విలుగ 

మొనసి మృగేందు మృగేందుండు 
మొనసి శిఖండిని మున్నిడి 
మోవాతమంబు వాసే 


యు 


యాదవ కేకయ పొంచాలాదులు 
'యుధిష్టీరు మొగంబునం 


ర 


రంగ |త్పథన స్తుత్యతుర ౦గ 
రక్కనుండు విజిగినం 

ర _కనదులలోన రథయాన 
రథము మీందికి. జనుచెంచి 
రథములను సామజముల 
రథములు దబచె. చెలువగు 
రభస తోభిత మేదినీ 

రవిం గొల్చి యు తశరాయణ 
రాజులు మంత్రులు ననియెడు 
రెండు బలంబుల వారలు 
రెండు వీళ్ల జనంబులు 
"రేపకడ రభసమున 


© 


: అవ) 
"అక్కలు సించి కంఠమున 


అ 


లా 


లలిత పీతాంబర్యబు 
ల_స్తకంబున కెలందికి 
లోకోత్చ త్తి స్థితి విల 


ర 


ప్పుట 


222 
219 
లి|ల్ల 

44 


98 
916 


1£5 
14 
140 
84 
188 
17 
22 
229 
19 
27 
180 
£0 


47 - 


66 


196 
17 
1.6 


పద న్టము 


వ 
వంగాధి పతియు శారో 
వగపును గోపముం గదుర 
వగవ(గ నేంటికిం బార్భుండు 
వగవ(గ నేమియుం దగని 
వచ్చి యిట్లనియె 
వాయువేగయులైన 
వారలండలు నొండెరు 
వారల శర నిచయము 
వారల శర వర్ష ౦బులు 
వారికి బాసట మై పాంచాల 
వారి నననేల తొ ల్లియు 
వారిరువురు జలమున 
వారును ముందటి యార్వురు 


. వారు మహోబలుల్‌ వారియు 


వా రెవ్వరంకేని వినుము 
'వాపానము. చాన నడపుచు 
వించానువిందులు [గందుగ 
విందుని సార థినొక 

విక లరధథు(డగు నావృష్టి 
విక్రమ వివోరంబున కుం 
విచలద్దండ ధరోపమా[ శయ 
విఢిదలకుం బో యెనపుడు 
విడువక చావపట వలపట 
విధికృతం “దివ్వరొకి నుడుప 
వినిక గలిగి రకించుచు 


విని గాంగేయుం డడరిన 


విని నదియును నెయ్యెడ 
విని పొథ్రడున్రందనులు ee 
విని ముళాంతకుం డితండు 
వినుండన్యు లెవ్యరను '- 
వినుండు శరతల్బ్పగతుండ నై 


శా 


వుట 


166 
1:8 
201 
88 
171, 
76° 
188 
99 
గ్ర 
109 


ర్త 


99 
284 


280: 


స్మ (పజ్జావాణంబున, 
విను మలుళ నొడమి 
విను మానువ చతుర్గతి 
వినుము * 
విరథుండై పొలివోని 
నైరథుండైై యఖిమన్యు 


“విరథుడయి మాత్స రిపు [తుండు 


విణిగి భవత్సుతు 

విజబుగుట నొచ్చుట 

విల్లుం గేతువుం [దుంచి 
విల్లును నమ్ములు విడుచుచు 
వివిధ నన్నావాయుతముగా 
వివిధోచ్చామ పాయావళీ 
వివ్వచ్చు నొవ్వు నెంతయు 
విశపించియుం గౌరవ 
పీక యె నకులునియదాఢకి 
వీనియందు వివిధమణి 

వీర రసాంబు పూరమును 
వీరన్వర్గము ధనముగ 
వృద్ధులు గతాయువులు 
వెండియు ధనార్డ నంబులు 
వెండియు నేడు జాణములు 
వెక్కనమందుచు( గురుపతి 
చెనుకొని విజిగిన 

వెరవున ధృష్టద్యుమ్నుని 
వెరవు లావుంగలుగు 
'వజచజుచ్చి వెగడువడి 
వెలి(గిరి బలములు 

_ వెలివిరినివచ్చు 90 
వేగ మెయిది వృష్టి వీరు 
వేగిన. గౌరవిసేనలు" 
వేగుటయు సత్వరంబుగ 


ఫీవృపర్వము 


పుట 
186 
79 
41 
186 
71 
188 
ర్‌ి 
189 


149 


152 
164 

ర్‌ 
101 


107 

98 
191 
128 
117 


QT. " 


అ 


9? 


వేద న్రము 


వేద వ్యానమునీశ్వరు 
వేటొక విల్లు పుచ్చికొను 
వై రమున నులిచి 

శకుని (పతివింద్యు.చాంకిన 
శక్థి(దుంచి తీ వసాయక 


శరముల వేగంబున 


శరములు కురుపతి 
శరములు మూంటం గ్భపు 
శరవేదన నర్వాంగము 
శల శల్య చితనేనులు 
శల్యుం డు[గ కోవంబున 
శల్యునారాచ సంచకము 
శల్యుమీ(దం గవలు 
శాంతనవుం డనేకబల 
శాంతనవుండును నముల్లా 
శాంతనవుండు బేజో 
శిఖండియు సాత్యకి రథం 
శినిమనుమండు నద్దనుజు 
ఈశూలంబున పౌడింబుండు 
శోణితమువెల్లిగవిసిన 

| శాంతంబ య్యొను వావాన 
(శ్రీ నిర్మాణ విచక్షణ * 
(శ్రీ విలసనత్వగురు 


(శీ నంపాొది పవచాంబుజ 


చ 


సం[భమమున నపుడు 
నకల బంధుజనుల 


సఖుడు నంబంధి కిషుసెండు : 


నగము నచ్చినే ఆయొడకులు 
నత్యపరా[కముండగు నీ 
సత క్ర దుతిజ్టు(డవు 


671 
పుట 
18 
141 
40 


క్‌0 
126 
108 
149 
100 
280 
155 

ర్‌ర్ర్‌ 

రర 
152 
198 
294 

ర్‌ 
149 
107 
173 

88 
180 

59 
145 


85 
t94 
201 

89 

61. 
200 


872 (శ్రీమచా౦ ధమవోభారతము 


పద ము 


సత్యవతీ వివాహాం బొనర్చు 
సత్య[వతుండగు నిమ్మహో 
స_ప్పమదివస రజనీ 
నభయమయి శకుని నై న్యం 
నమరం బప్పుడు దనుజులు 
సమర ంబురాజులకు 

నమర కెతుకియిన 

సమర [కీడన రీలం 

సమర [క్రీడ సలిపి 

సమర [కీడా సన్నావాము 
సమరాంగణంబుగడు 
నరభసముగ సారథి 
సరభథనుండ్రై యుధిస్టిరుండు 
సరసిజనాళ్ళ బంధుజన 
సహోదరులకు నవోయత్యంబు 
సాత్యకి యప్పుజేచి. 
సాత్యకియేచి ధృష్టద్యుమ్నుండును 


పుట 


227 
15 
158 
85 
208 
40 
80 
190 
175 


121 
189 

49 

లర 
142 
127 
157? 


పద త్రము 


సాత్యకి మిరాటుండు స 
సారథి యరదము భీష్ముని 
సింవానాదంబుతో ఖీమనేను 
నురనదీసుతుండు పరలోక 
సురలకు నజయ్యుండగు 
సూతునొక్కు వాలమ్మున స 
సేనల నిమ్మెయి భీష్ముడు 
'సేనానమేతుండగు నరువై 
ఛనై_రింపక యేడ్తె అ గురు 
సోమకమాత్స్య [పముఖోద్దామ 
సోమాన్వయ |పదీపకు 

హా 
వారిదాను నొచ్చి నొచ్చిన 
హాన్తలాఘవమున నతుల 
హితమును ధర్మముం దలంచి 
వుంకాళములు నదల్పులు 


— (0) — 


కర్‌ 
218 
ర్ట 
905 
282 
70 
బరిలో 
148 
129 
291 


5] | 


92 
09 


89 


'పద గ్ర్రమో 


అంగద నాథు [మింగిన 
“అంగిరనుం డమరపతికి 

అంత 

అంతంతంగనుంగొని 

అంతం బతంగుండు 
అంతకంతకుం గదిసి 

అంతకు థీమసేను(డు 

అంతకు మున్‌ ఘటోత్కచు 
అంతకు మును భగద త్తుని 
'అంతటం దెలిసి యౌాచార్యుండు 
* అంతట బోక రత్నమయ 
అంత నపరావ్హాంబ య్యే 

అంత నవరాహ్హాంబ య్యే 

అంత నిలువక 

“అంత నిలువక చలంబున 
అంతరంగంబు నందొక ? 
అందకు నన్నిరూపులై 
అందల్లును జుట్టముట్టి 
౧అందటు నొక్కు మొగంటబై 
అందు వలపట సిదిభ్గ 
అంబప్ట 'విచేవా పౌం|డాది 
అకట యజఖజాతళ (తుండ ను 
అక్కట తప్పం దలంచితి" 


hr "| 


ధోణపర్వ ము 


గద్య పద్య ప్రథమ పాదసూచి 


పుట 


249 
451 
564 
647 
రిల 
440 
£76 
478 
908 
502 
492 
278 
945 
468 
497 
620 
901 
489 
460 
964 
248 
260 


క్‌ 


పద నము 


అక్కట పు[త నిన్ను (గని 
అక్క_ట మంద ఖాగ్యునకు 
అక్కట రావలవదు 
అక్కడ మొగమయ్యు నిక్కడ 
అక్కుమారుండును 
అగణిత దుఃఖాత్మక 
అగునగు మలు ములు 
అ[గపు_న్తకంబు లర్చించి 
అచటి రాజలో కమగ్గురు 
అచటు వాసి రయంబున 
అచ్చట నార్పులు. దూర న్‌ 
అచ్చట తైన్యమంతయు 
అచ్చటి బలములు. [బభువులు 
అచ్చోటు గదలి వివ్వచుండు 
అట ధర్భజ థీను నకుల 
అట్టన నేల మవోబలు 
అటిజనకు నా (దుపద 

కు 
అటి జటి యనిలు 

టట 
అటి నాచార్యుం డసమాన 

ఈ 
అటి యెడ 

రు 
అట్టి యెడ 
అట్ట యెడ 
అట్టి యెడ 


€ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పుట 


897 


978 
481 

486 
865 
861 

576 

40 
494 
860 
ర్‌ర్‌0 
840 
481 
444 
50కి 
ర్‌ి] 
628 
516 
268 
241 
248 
274 
£76 


674 


పద న్ర్రము 


Cu 
అటియడ 

బల 
అటి యెడ 

లు 
అటియెడ 

లు 
అటియెడ 

ళు 
అటి యెడ 

6౬ 
అటియుడ 

రి 
అటి యెడ 

లు 
అటి యెడ6 గరుండు 

లు [ప 
అట్టి యెడ. శగేకయ 
అట యెడం జతురంగంబులు 
అట్టి'యెడ గాండీవము క్‌ 
అట్టి యెడ దేవద త్రము 
అట్ట యెడ ధృష్టద్యుమ్నుండు 
అట్టి యెడ నమ్మహీనాథుండు 
అటి యెడ నాకరువటి 

ట్‌ ణ'ట 
అటి యెడ నాచార్య్యుం డాత్మ 

ళు ఇ 
అట్టి యెడ నీ కొడుకు 
అట్టి యెడ వడముడి 
అట్ట యెడ నుజాహుండు 
అట్టి యెడ సోమద తుండు 
అట్టి సంకుల నమరంబున 
అట్టి సమయంబున 
అట్ల కాక యనుటయు , 
అట్లను[గహించిన 

య 
అట్లయిన వీండభిమన్యు 
అట్లా చార్యుండు పురికొల్పినం 
అట్టుంగాక 
అటు కురురాజు నొచ్చిన 

ap) 
అట్లు గడంగి ప 
అట్లు గడంగు కారహానీకముల్మ 
అట్టు గసిమనంగి కిరీటి 
అట్లు గాసియె కోపించ్చి 

య క శ 


పుట. 


816 
౪48 
849 
474 
502 
ర్య? 
579 
608 
బిర్ర] 
445 
498 
460 
625 
495 


591 
441 
569 


504 
259 
582 
429 
296 
554 
406 
5998 
561 
895 
804 
లిబిర్రి 
680 


298 


498 


శ్రీమచదా౦ధమవోఖభారతము 


వద వము 


అట్లు రొచ్చు. వివ్యచుం . 
' అట్టు దమలోనందగు | 
అట్టు చార్కొని యర్మ (పళాపు 


అట్టు సి యొడలుండ చేని 
అట్లు పాండవబలంబులు 
అటు జెళిసిన వాసవి 

౧ “టి 
అటు ఫీవణమగు నరు* 

య జు 
అటు మరించి మగుడు 

య ది 
అట్లు విచ్చియుం గూడుకొని 
అట్టు సంధ్యాసమయ 
అట్లు సేనాధిపత న్రంబు 
అడరి నరేం|ద కోటి 
అడరి యా దివసము 
అడ రెడు ని చాభరమున 
అడవుల దవళిఖి 
అడవుల నుండు తాపనుల 
అడుకులు దిన్నట్ల గునే 
అడ్డ పడి గురుండు 
అతండందటి కన్నిరూపులై 
అతండు కేతనంబునకుం 
అతండును 
అతండును గోపాటోపంబున 
అతండు [పణత్తుండైన 
అతండు మాయావి యగుట 


. అతండు రు[దివ రాను భావంబునం 


అతండు సూవెకెౌరవ 
అత(డందణ మార్గణములు 
అశ(డందటివిశిఖంబులు 
రతండటశేయీు నసీలమతి * ల్‌ 
ళం . 
అత[డతోని తోడ 
అత(డుగని గంధమాలొర్చిత 
అత (డు నీజొమ్ము ద్రొక్కిన 


ki 


గ్‌ 


429" 


894 
.518. 


529: 
ర్‌ర్‌లి. 


గా పుటః 


లలి0 . 


458 
874 
462 
569 
259: 
880 
622 
618 
958 
688. 
500 

425. 
817 

528, 
425. 
594. 
611 

914. 
884 

682 


= 828. 
848.” 


496. 


B66. 
547 


655. 


ణి 


ళ్‌ 


తే 


పద న్టము 


'అతండునుం బోరి పోరి 


అతడు మాయాబలోద్దతి 
అతడొక టియైన నే నేగతి. 
“అతని. గూళల్చె మ బెళకు 
అతని కడ నుండి యమ్మహి 
“అతని చాపంబుంగుంతీ 
అతనితో ధృతరాష్ట్రు , 
'అతని దిక్కును జూడర 
“అతని వధంబున క్రై పాంచాల 
అతని శరాసనంబును 
అతని సుతుండులూకుడు 
'అతీ కోలావాల వికల 
అతి తీవమైననీదగు 
అతిలోక పరా[కమనిధి 
“అ తటి గరుపీలును 
ఇ లం ag) 
అదలిచి లక్మణుండు 
'అది [కమంబునం జూచెద 
"అది యగునై నను 
"అది యటుం జె 
(ap) 
"ఆది యట్లుం డె 
అది యటుండె నాకరుని 
య ణ్‌ 
"అది యట్లుం డె నొక్క_హిత ౦బు 
అది యటుండ మహి తాత్ము 
య 
"అది యర్ద చం[దసాయకంబున 
అదియునుం గాక 
అది యెట్ల ౦కేని 
"అది 'యైయ్యదియం కని 
ఇది రవి [గుంకుటగా 
అది నూతనందనుణయషు_ 


అదె పట్టువడియె 


అదె పార్టుండు దన-మునుమున 
అరేవు నుదేశించి 
ది ది | 


[దోణపర్వము 


పుట 


రర 
471 
476 
599 
857 


 ర34 


874 
945 
624 
484 
595 
297 
లర 
255 
519 
842 
402 
479 
415 
580 
5:7 


9:4 
ర్‌44 
642 
“+08 
546 
546 
52 ఇ 


» వరల 


రివ 
881, 


వద నము 


అధిక తపంబున నగ్ని 
అధిప చెస్పెద నీకు 
అధిపతియు నృన్త్రగురు(డు 
అధిప నీయోధుల యందు 
ఆధిప సర్వాన్త్రృఘాతి యై 
అనఘ నిన్ను శిష్యుండును 
అనఘవిచార నీవరయు 
అనఘ సంళ_వ్రకహననంబు 
అనఘ నరిత్సుతుండు 
అనఘు నిధర్మనందనుని 
అనల శిఖవోని నారసమున 
అనల శిఖా సద్భుశములగు 
అనవిని కర్టండిట్లని యె 
అనవ్‌ని ధృత రాష్ట్రు9ండిట్లను 
అనవిని మేను వెంచి 

అ= విని యాంబికేయు.డు 
అనవిని నూతనూను(డు 
అనవుడు 

అనవుడు 
అనవుడు(గర్దు(డిట్టులను 
అనవుడు(గీడి నీదు 
అనవుడు ధర్మాత్శ్మజు 
అనవుడు నతండ ట్ల కాక్ష 
అనవుడు నత(డమ హీ పతి 
అనవుడు నమ్మునుజపతిక 
అనవుడు నల్ల నవ్వి 
అనవుడు నాంబికేయుం 
అనవుడు నాంబికేయు-డు 
అనవుడు నాత(డిటులన్లు 
అనవుకు నాతయడ్శిట్టులను 
అనవుడు నాతండిట్టులను 
అనవుడు నాత (డిట్టులను 


6/5 


వులు 


870 
415 
552 
250 
457 
682 
కొర 
వీరిలి 


వక్తల 


574 
688 
56: 
5! 


లి 


లిలి( 
కళ 
రి! 
57 


576 


428 
486 
482 
గ్రఫీ 
249 
ర్ల 
907 
[8 
804 


518 
514 
51€ 


6/6 (శ్రీమచా౦ ధమవోభారతము 


పద ్టము 


అనవుడు నాతండిట్లనీ యె 
అనవుడు నాతండిట్లను 
అనవుడు నాసూతనందనుం 
అనవుడు భీముండిట్టులను 
అనవుడు వా6ండునగుచు 
అనవుడు శినిపుంగవుం 
అనవుడు నంజయుం 
అనవుడు నవిశేష కల్పితం 
అనవుడు నూతనూనుం 
అనింబడిన రాచకొడుకుల 
అనికోరుటయు 

అని కౌరవులను దక్కిటి 
అని చుట్లనున్న "రాజుల 
అనిచెప్పి ఘటోత్కచుం 
అని చెప్పిన 

అని చెప్పిన యమ్మాటలు 
అనిచెప్పి సంజయుండు 
అని చెచ్చెనట్లుగావున 

అని తెంపునేసి 

అని దూజినం కృష్ణుండు 
అనినం గోపించి 

అనినం బీతి చేశతస్కులగుచు 
అనిన గాంగేయుండు - 
అనిన దృష్ట్రద్యుము్ను సలుకుల 
అనిన చ్యుతుండది 

అనిన నట్లు కాక యని 
అనిన నట్లచేసె 

అన నత౦డిట్లను 

అనిన నతనికి నంజయేణ - 
అనిన నమ్మనుజవ ల్ల భునకు - 
అనిననమ్మపహీ పతికి 

అనిన నొడంబడి - 


వుట- 


508 
554 
478 
825 
494 
490 
లల6 
510 
487 
ర్‌£లి 
260 
248 
889 
597 
ల78 
609 
ల0/ 


609 
561 
818 


404 
248 
509 
£08 
808 
419 
249 
426 
841 
609 


వరో. 


పద న్ర్రము 


అనిన భీముశిట్టులనియె . 
అనినవిని క ర్లుండతని 
అనినవిని కుటిలంబగు 
అనినవిని కంపు 
అనినవిని గురుం 
అనినవిని జనార్హ నుండు 
అనినవిని ధర శ్రనందనుం 
అననవిని ధర్మనూనుండు 
అనినవిని ధృత రాష్టం 
అనినవిని ధృతరాష్ట్ర" 
అనినవిని ధృత రాము గండు 
అనినవిని నవ్వి నాతో 
అనినవిని మనవారలందరు 
అనినవిని మునీళ్యరుం 
అనినవిని మృత్యుదేవత 
అనినవిని యతండ చ్యుతు 
అనినవిన యతండతని 
అనినవిని యతండబ్బాహ్లిక 
అనినవిని యతండు 
అనినవినీ యతండు 
అనినవిని య_తపోధనుండు 
అనినవిని యభిమన్యుం 
అనినవిని యమ్మ నుజపతి 
అనినవిని యమ్మను జపతి 
అనినవిని యమ్మ హోత్ముండు 
అనినవిని యళ ప్రర్ధామ 
అనినవిని యూంబికేయుండు 

" అనినవిని యారెబిశేయురడు 
అనినవిని యాచార్యుం 
అనినవిని వారలందణటు 

" బ్రనినవిని సంజయుం:. 


గ Cl 
తి 


య 
509 
లీ02 
261 
460 
ప్రల) 
688 . 
కీలిక్‌ ' 
ల్రి26 
810 
రికీ 
ర్‌ి! 
50కి 
618 
లకక. 
ల్రిక9: 
596 
408 
ర్‌శిర్‌. 
260 
per 
878 
825. 
£67 
691 
కిర్‌ 
* E80 
వీరా 
498 
« 485: 
లల్లో 
540 


పద న్టము 


అనిన విని సాత్యకి 
అనిన విని *సుక్ల ర్మ 
అనిన విని నూతనుతు 
అనిన విని నూతసుతు 
అనిన విని సూతనూను 
ననిన 'వెలుక ( బాణి 
"అనిన సంజయుండిట్లను ఇ 
అనిన సాశ్ళ్యవ కేయునకుం 
అనిన సూతనందను 

అని నారదుండు 

అని పగతుర యుత్స్చావాంబు 
అని పనవి వనట 

అని పనిచె నట్ట యెడ 

అని పలికి 

అని పలికి కార్యదా వాంబునం 
అని పలికి గాఢ నిశ్చృయముగ 
అని పలికి తన సారథిం 

అని పలికి తొలగి పోవుట 
అని పలికి ధృష్టద్యుమ్నాదుఅం 
లెని పలికినం 

అని పలికిన విని 

అని పలికిన ళినివరుండు 

అని పలికి నిట్టూర్పు నిగిడించి 
అని పలికి నియతుండయి 

అని పలికి పతికి 

అని పలికి *పారావత 

అనీ పలికి పార్గుం 

అని పలికి బరవసంబు 

అని పలికి మణియూ? + 

అని పలికి మటియు 

అని పలికి మకియును 

అని పలికీ యర్జునుండున్న ' 


గ 


[(దోణపర్వము 


పుట 


477 
284 
241 
874 
886 
వ99 
259 
856 
642 
872 
560 
257 
623 
b11 
485 
bl 
246 
436 
609 
252 
268 
685 
879 
686 
845 
$68 
454 
852 
881 ౨ 
౩ 680 
577 
&94 - ఇ 


పద నము 


అని వలికి యనురవరుం 


"అని పలికి యార్చి 


అని పలికి యిట్లు నియ 
అని పలికి యిరునులంతలు 
అని పలికి వాని యాలావంబు 
అని పలికి వారలలో 

అని పలికి వాలుటమ్ములు 

ఆని పలికి సాత్యకి 

అని పలికి స్వప్నంబున 

అని పలికం దదనంతరంబ 

అని పలిశె నట్టి యెడ 

అని పలికె నట్టి యెడ 

అని పలికె నప్పుడు 

అని పలుకుచు నీకొడుకు 

అని పలుకు నంతకుం 

అని పలుమాటలాడి 

అని సలుమాటలాడుటయు 
అని పొంచాలవరుండగు 

అని పెక్కు భంగులం జెప్పిన 
అని పెక్కు. మాటలాడిన 

అని పిలుచం బలికి 

అని [వశంసించి కవ్వడి. 

అని గౌరి ంచుచు దై_వంబుల 
అని బరవసంబు నేసి 

అని బరవసంబు నేసి 

అని బహు[పకారంబులం 
అని బవుఎవిధంబుల 

అని భంగించి యూర్చులు 
అని మజియు ననేక, , 
ఆని మజియు నన్నే * 
అని మణియు ననేక 

అని మజియు ననేక 


3 


677 


595 
888 
416 
bTO 
828. 


814 


రతికి 
419 
875 
411 
529 
698 
429 
802 


ర్‌22 
286 
తీర్‌ 
247 
886 
648 
400 
290 
688 
898. 
501 

8001 

85 

ర్ట 


"678 శ్రీమచాం(ధమవోభారతము ' 


పద న్ర్రము 


అని మజియు ననేక 

అనీ మణియును 
"అని మజియును 

అనీ మజియును 

అని మామ బలుకు పలుకులు 
అనిమీషదై త్య కింపురుషు 
అనిమిష నదీతనూజుండు 
అనిమిషనా థుండిచ్చిన 
అనిమిపానుర యుద్దమున 
అని మొనదేవ చానవుల 

అని యంత కంత కగ్గలించుచు 
అని యక్మాారవ న్రైన్యము 
అనీ యగ్గించుచు సింధు 

అని యగ్గి చె జారణ 

అని యగ్గించె నాసమయం 
'అని యడలూని పొగిలి 

అని యడిగిన జనమేజయు 


అని యడిగిన నతండు 
అని యడిగన నమ్మనుజ 
అని యడిగిన నమ్మహే 


అని యడిగిన నమ్మ హేళ ఏరు 
అని యడిగిన నాసూత 

అని యడుగుటయు * 

అని యడుగుటయును 

అని యతని జ|తుదేశంబున 
అని యనేక |పకారంబులం 
అని యప్పాంచాల బలంబు 
అని యవ్వలను సూవి 

అని యిట్లు దన్ను నిండించు 
అని యివ్విధంబున సల్లోపం ఓ 
అని యుబ్బుచుండి రివ్వీధం 
అని యూాజడిల్ల (= బలికిన 


వుట 


644 


288 


లిర2 
529 
bTT 
886 
240 
611 
869 
621 
శీ52 


619. 


451 
441 
లర" 
254 
239 
రవ 
640 
606 


410 


894 


bbl 


408 
౨9 
898 
615 
ల్‌'/1 
456 
894 
265 
890 


ఆన వదా మా ల ==. 


పద న్ర్రము 


అనియె ధనంజయుందును 
అనియె నట్లయిిరువురు 
అనియె నట్లయ్యిరువురు 
అనియె ననుడు సంజయున 
అని రథంబు పెలుచం జన 
అని రాధేయు(డు పొండు 
అనిలతనూజు బాణముల 
అనిలతనూజు లావు 
అనిలనుతుండు సాత్యకి 
అనిలాన్హ్రంబు [పయోగించిన 
అని వాసు దేవు6ం జూపిన 

అని వితర్మించి వివ్వచ్చుండు 
అని వీడనాడి వెండియు 

అని వెండియు 

అని వెండియు : 

అని వెండియు 

అని వండియు 

అని వెండియు 

అనీ వెండియు ' 

అని వెచ్చనూర్భ్చి యూరకుండి 
అని వెస నాదివ § శరం 

అని వేండికొనిన నయ్యందణిం 
అని సంశావంబులు పలికి 

అని సవినయంబుగా 

అని సొంపూ వినియు 

అనీ హితోవచేశంబు నేని 
అనుచుం గొలువు గలయం 
అనుచుం్మ జేరనడచి 
అనుచురీడి ల్స్సుడు త 
అనుటు( [గూరంబులగు 
అనుచు జదికిలంబడి 


( *" అనుచు. దనయరదం 


ఈ gs 


597 
689 
581 
684 
611 
£6క్ష 
ర్‌ 
897 
888 
£98 
ఫీ 
809 
580 
ల్లగ] 


400 
578 
597 
608 
259 
457 
252 
285 
402 
275 
612 
888 
288 
619 


878 
828 


[దోణపర్వము 679 


వద్యము. పుట పద్యము పుట 
ఆనుడు నతడు సాలు 599 

అనుచు నచట నున్న * ల్‌! అనుడు నమ్మేదినీకు రిక్త 
అనుచు నకీని నిరాయుధుం 699  అనుడు నుద్గత మందన్శిళా కరక 
అనుచు'నయ్యాచార్యునె 621 | అనుడు జాలికులై న 261 
అనుచు నాక శ్రమల 45! అనుడు బిన్ననవొలయ గ 428 
అనుచు నీయోధ నీరులందటు ఓఓ9 | అను నెడం జాండవ' సేనలు ర్‌ఢికి 
అనుచు నుత్చావారహితం బైన EDT అను నెడ భూరి శ్రవసుం 534 
అనుచు మురారి జూచుటి. 80౪ | అను నెలుంగులు నింగిముట్ట 916 
అనుచు వినకుండ గుటయు 968 అనువమ హితవిచ్యా 322 
అనుచు సం|భమాకుల 292 అను పలుకులు నీయోధులు 40 
అనుటయు నర్జునుం 262 | అనుమతుండై. విజయుం శీలెడీ 
అనుటయుం గురురాజు 250 | అన్ఫతంబు వలికి (బదికెద 636 
అనుటయు గురునందను #79 | అనృత భయము నాజి 628 
అనుటయు ధృతరాష్ట్ర ౦ 421 అన్నగుమోమును నశెలి 8177 
అనుటయు ధృతరాష్షు9ండు 510 | అన్నరపతి నరకంబునం * 58 
అనుటయు నగ్గురుం 4:6 అన్ని విధంబులంబజిచి 659 
అనుటయు నతండు 501 అన్య చాపవాస్తుడై 298 
అనుటయు నమ్మానవపతి!ి వల అపుడు నీ య[గనందను 249 
అనుటయు నమ్మానవ వతికి 440 అప్పలుకులు సహింపక 442 
అనుటయు నమ్ముని(ప్రవరు 865 అప్పు డక్కురుపతి 5/0 
అనుటయు నయ్యచ్యుతుం 607 | అప్పు డద్దనుజునితనయుం 569 
అనుటయు నయుధిష్టిరుండు 256 అప్పుడ మేటి మగండు 611 
అనుటయు నాంబికేయుండు 516 అప్పు డళ్వశ్థామ నవ్వుచు 672 
అనుటయునా నూతతనయు 684 | అప్పు డళశ్వశ్ఞామ యబువది 580 
అనుటయు నా నూతనందనుం 415 అప్పు డాలోకించి 805 
అను టర వారాళర్యుండు. కరీ |e అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుం 502 
అనుటయు నంజయుం 464 అప్పుడు 266 
అనుటయు సంజయు 831 అప్పుడు 269 
అనుటయు వారి ధర్హ్మత నూజున 411 | అప్పుడు 88) 
అనుడు. గృపాచార్యుం లన HT అప్పుడు _ 420 
అను-డు నత(డవ్విభునికి 498. | అప్పుడు 489 
అనుండు నతండు నవ్వుచు... 287 | అప్పుడు 497 


680 శ్రీము దాం ధమవోఖారతము 


షవ్‌ త్రము 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు క ఎ్రపాచార్యుం 
అప్పుడు చేకితానుండు 
అప్పుడు దన్ను ందాన 
అప్పుడు ధృష్టద్యుమ్నుడు 
అప్పుడు పొండవ యోధు 
అప్పుడు థీష్మలేమి 
అప్పుడు రెండు చెఅంగుఆ 
అప్పుడు వినియును 
ఆప్పుడు చేగుల వారలు 
అప్పుడు శ|తుంజయుండును 
అప్పుడు శౌరి పార్టునకు 
అప్పుడు సంశ _ప్రకులు 
అప్పుడు సత్వరుండ్రై 
అప్పురుషుంజెవ్వండోయని 
అబ్బాలుండు 

అభ వుండిట్టు లనియ 
అభిమన్యుండును భండనంబున 
అభిమన్యుడీంల్లిన నర్జును 
అభిముఖ్ల సంవృ _త్తములగు 
అమర కిరీట కోటి 
అమరనదీతనూజు 

అమృత మయమగు నుల్లి 
అమృతమయ విలాసాయాగ 
అమ్మను జవిభుల బహు *” 
అమ్మ వోవీరున కనతి 
అమ్మృహీపతి యమ్మవాత్ము 


పుట 


కలక 


54లి . 


585 
605 
624 
628 
570 
50! 
244 
270 
281 
241 
617 
478 
887 
ర్‌నిర్‌ 
812 
816 
ర్‌ 
647 
లీర50 
858 
868 
899 
888 
ర.492 
240 
406 
5.484 
లీ&41 
418 
556 


పద ము 


అమ్మృపహోో[గ సముద్ద లిం 
అమ్మృ్మహో-చ్చాతములకు 


_ అమ్మా దీనుతు(కేవున 


అమ్ముకుందుండు గె తయె 


అమ్ముర వారుండు మజియుం 
అమ్మయి నూతు(డిలుటయు (| 


అ మ్మేటి విలుకాని వంచించి 
అమ్మొన సొచ్చుచొప్పు 


అయ్యంగ రాజు తోడం గయ్యము 


అయ్యవసర ౦బున 
అయ్యవసరంబున 
అయ్యవనసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవ సరంబున 
అయ్యవ సరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ గ్రవనర ంబున 
అయ్యవసరంబున 
అయ్యిరువురు నక్కజంబగు 
అయ్యెడ ఖేచరులకు 
అరదంబుడి గి తెలంగి 
అరదంబులు ,మొదలగు 
అరదము డిగ్గి త్మీవగమనా 
అరధ్ధము డిగ్గి యప్పటు 
అరదము వెకి చాటి 
అరదము మొదలై న 

య అర దమ్ముణు మం వ 
అరయ(గ బంధు కోటులకు 
అరగి తురగముల 

శ కరుగంగ సుదర్శనుండను 


ళో 


గా 


పుట 


ర68 
26ర్ర 
588 
895 
రి 
276 
428" 
876 
క్‌90 
లబ 
లస 
DTT 
0వ 
487 
488 
459 
419 
574 
587 
594 
464 
642 
292 
444 
ర్‌19 
626 
600 
రీ 


248 
516 
495 


భద శ్రమ 


'అరుణాళ్వములు రుచిర 
అరుల. క ఖేద్యంబగు + 
'అరుల్లు మనమీంద నురవడి 
అర్జునుండతని నేడమ్ముల 
'అర్జునుండను పర్ణన్యు 
అర్జును. జంపుము మతని 
'అర్దనుండొంటి వోయెనన్ని 
అర్జును (ప్రతిన చిత్తంబున 
ఆర్ట్‌ విశ్వావసుం డాదిగా 
అట్‌ ముటి(| చె శై(చేరులు 
'అణీముణి నిరువుర 
అటిముఆి నొండరు (వేసిన 
అణిముణి (వేసిన బలకం 
'అయివది యఅువది యుమ్ము ల 
అలఘు తపంబులం 
'అలఘుబలుడు శై నేయు(డు 
అలఘువిచార యట్ల 
అలరు మొగము తోడ 
అలవి యెలటుంగ కి మ్మెయి 
అలవు( జలంబు శెర బ్రమును 
అలిగి క లము తమ్ము(డతని 
అలిగి గురుండు ధర శ్రైజో 
అలిగి గురుడు శి 

అలిగి దశార్ద భూరమణు 
అలిగిన గాండీవి యము . 
అలిగి నరుండు ఫీముడు 
"అలిగి భాణశత ౦బున 

అలిగి యవుడు గజచి 
"అలిగి వెడ్డ(ద వాతింయమ్మున్న 
అలుగు చెక్కలుగాం జేసి 
అలుంగు టమ్ముల* దాంకిన 
అలు కొందు మనముతో' 


1దోణవర్వము 


వుట 


249 
562 


688 = 


481 
488 
285 
507 
412 
868 
458 
ప్రబో 
277 
274 
548 
298 
ATT 
402 
875 
268 
83 
508 
465 
498 
805 


421 
* 569 


వద వము 


అవధరింపు మవోత్మ 


. అవధానాయ _తంబగు 


అవుడుగణచి యెజ్జనగు 
అవ్వలి సై నికులడలంగ 
అవ్విధం బద్ద వ్యాన 
అస్విధమున. బలి 
అవ్యక్త మప్రమేయము 
అశని కరణి వచ్చి 

అశ్వ శ్ఞామ సచ్చెానని 

అళ్వ సనుభట తతుల 
అ_సమయమునకు మును 
అ స్త్రళ(న్ర్రంబుల నధికుండు 


మూ 


ఆగ్నే యానము [దోణుం జేసిన 


ఆచ [కం బట్ట యిన 


ఆచార్యపుతు న(న్ర్ర [ప్రభావం 


ఆతండు (ప్రీతుండయ్యె 
ఆతండట్ల చేయ నరవాయి 
ఆత(డు వాటినం దెరలు 
ఆతని. జూచి కన్ను(గవ 
అతనికి సంజయుం 
ఆతని పడుట గనుంగాని 
ఆతని వెనుకొన నాచార్యు 
ఆదికి నాదిలోకముల 
ఆదిదేవుండై న యవ్విమ్లు 
ఆధర శ నందనుడు 
ఆధర్శుసూను. గ య్యంబున 
ఆవనంబున. [గోధ వ్‌ 
ఆననముల్ము వెళ్తువెల్టిం ఖ్‌ 
ఆనరు( ఉప్పుడు మము 
ఆనరు నేనొకండన 


681 


పుట 


647 
966 
$8ర్‌ 
899 
406 
క్‌02 
405 
480 
629 


‘296 


890 
254 


శ్వ] 
451 
ర్‌4£ 


809 


లో 
520 
540 
906 
299 
647 
648 
564 
261 
517 
876 
284 
21 


682 క్రీమచాం[(ధమవోశారతము 


కరన 

ఆనినదంబు సాం[ద్రముగ 
ఆపద ముట్టిన యెడ 

ఆ పాపాత్ములు దమలోనం 
ఆ వార్ధుండు క్రోపానల 

ఆ ఫల్షునుండు పాదచారియె 
ఆ (బమహ్మా(న్ర్రంబుచేత 

అభీలతం గర్జుని 

అ మనుజపతికి నశ్వజ్ఞామ 

అఆ మోము నాభుజంబులు 

అ యిరువురతో న ఇన నాయకు 
ఆయువును బుణ్యమ ను 

అ రథము 'కెలన నుజ్జ శల 

ఆ రథికవరుండును 

ఆ రథికు లొక్క మొగి 
ఆరాజు వరుణతనయుం' 
ఆర్చి నెత్తురుట్ట నమ్మ _స్తకము 
అజమ్ముు అతని మేనం 
ఆలోచన మెలు(గారెడు 


ఆలోచన యా రథికుని 
ఆలోన 


అలోన నతని రథచోదకుండు 

ఆలోనన శెలిసీ మెలటుంగు 

ఆలోనన భోజపళఠీన్‌ 

ఆలోనన నూతనూనుండు 

ఆవికమంబు వీక్షించి 

అ విజయుడు గర్జుని విలు 

ఆ వృగ్ధకతుండు మంత 

ఆ వృద్ధక త్తు) తపము 

ఆ వెలుంగు గనువెలుంగు 
క 

ఆ శిఖండియు నీవు . 

ఆ సంకుల సమరంబున 


ఆ సంరంభథంబు ఘూచి 


క 


వుట 


289 
45! 
£66 
291 
446 
642 
ర్‌26 
640 
476 
815 
లవి 
264 
£983 
468 
430 
598 
456 


503 
526 
ల్‌ 
494 
557 
439 
520 
274 
602 


రఫీ. 


549 
రుల 
£59 
685 
464 
640 


శి 


పద్యము పుట 
ఆ సంశ_ప్రకులలో దండి మగలు. 508: 
ఆ సథ వాంచాలి గాసిసేయంగ 697 
-ఆ నథ నీవును మీదుశ్సాసనుండు- ఎ 5న 
ఆ సమయంబునం గడ౦ంగి “949 
ఆ సమయంబునం జేడ్చడి గే £99 
ఆ సమయంబునం పాంచాల _ BO? 
ఆ సమయంబున £804. 
ఆ సమయంబున " 829 
ఆ నమయంబున “ 851 
ఆ సమయంబున ధర్మజు 442. 
ఆ సమయంబున నతని ఉీర5్‌ 
ఆ సమయంబున నవ్వీటి 899 
ఆ సమయంబున నళ వామ £6 
ఆ సమయంబున నుభయ 619 
ఆ సమయంబున బకుని 009 
ఆ సమయంబున సుయోధనుం 544. 
ఆసీనుండై యాతండు 257 
ఆన్తికచేత సృహితా కౌస్తుభ 550 
ఇంతకు మున్న జ. రిషర్ర్‌.* 
కంతి నీకధర్మమేల యయ్యొడు 861 
ఆంత వట్టును వెలారింతు 511 
ఇక్కడ? గ్బ్టుల "లే జము 494. 
ఇక్కడ భారడ్వాజుండు 821 
ఇటు దగునయ్య శ్తూరులకు 881 
ఇట్టుల్‌గొండిె 6టి( గదియంగ . 266. 
ఇట్ల డరి వివి ఛా 2కి 
ఇట్ల శ్యాశ్చర్యక రణ 548. 
క్ఞిట్ల కన్య ఖేక్యరబగు : 827 
ఇట్లభిమన్ట్యుండు మడినె 841 
ఇట్లమ్మ వోముని సనుటయు + tig 


క్థిట్లద్ధున పుత్రుండు 840 


"పద న్టము 


ఇ ట్ల సురబలంబు 
ఇ వ లురవడించి 
ఇట్లిం[దపౌ[తు డు గోనలేం|దునిం 
ఇట్లు కాంభోజపతివడుట 
ఇట్లు కృత వర్శవిరథుండై_న 
స్త్‌ ఇట్లు కృపాచార్యుండు 
ఇట్లు గడంగినం బిత్యర్శి 
ఇట్లు గదొ దుంచివై చె 
వకొ 
ఇట్లు గనుపుకొట్టు 
ఇట్లు గాంధార పతిపడుట 
ఇట్లు “గెలిచి వచ్చియు 
ఇట్లు గోవిందునకుం గుసుమా 
ఇట్లు ఘటోత్కచుండు వడిన 
ఇట్లు చతుర్దశ సవా[స 
ఇట్లు దంతిని భగదత్తునిం 
ఇట్లు దటి మెనేని యిప్పుడ 
ఇట్లు దల దునుముటయు 
ఇటు దలపడి శల్యనమీర 

య 
ఇటు దొాంకియతనీి వె 
చి లా = 
ఇట్లు దుశ్ళాసనుండు దలవడి 
ఇట్లు చెలివొంది యొండొరు 
ఇట్లు ప సట 
ఇట్లు (దుమ ననుండు షస 
ఇట్లు (ర్రోణధృష్టద్య్యుమ్నులు 
ఇట్లు [దోణుండు బరవసంము 
ఇట్లు ధర్మజుని యొద్ద వాసి 
ఇట్లుద్దతుండై యగ్గురుండు 
*ఇట్లు నారాయణమారుత 
ఇట్లు నిబ్ధువరించిిశిఆలంబున్ర క 
ఇట్లు పరవశుండై_న 
ఇట్లు పాండవ బలీంబులు 
ఇట్టు పాండవా[గజుండు' 

ళు 


దో జ 
పుట 


571 


448, |' 


844 
481 
490 
క్‌కకి 
578 
ర్‌ి 
"490 
592 
857 
£80 
608 
808 
818 
596 
444 
276 
818 
429 
289 
471 
598 
498 
4174 
"987 
280 
488 


పర్వము 


నద వ్రము 


ఇట్లు పురంబు వెడలి 
లీ అర 
ఇట్లు పూర్య్ణవె రంబువలంచి 
ఇట్లు పె గాండొక్క వెట్టీ 
ఇట్లు ఇద్దయుం బొద్దు 
కల రి 
ఇట్లు [వపచండమూరియు 
ఇట్లు [పణమిల్తి న 
ఇటు (పళియ సమయ 
య 
ఇట్లు [పౌఢుండై కామినీ 
ap) లా 
ఇట్లు బాణజాలంబులం 
ఇట్లు భయ[ఖాంతులై_న 
ఇట్లు భవ దాత్మంజుండు 
ఇట్లు క న్యా నలై న 
" ఇట్లు ఖీమనేనునేపు 
ఇట్లు భోజపతిం[గూర 
ఇట్లు మండల పచార 
ఇట్లు మన నై న్యంబు 
ఇట్లు మత్స్యానుజుండు దాంకిన 
ఇట్లు మాయ కొని 
ఇట్లు మార్కానుటయును 
ఇట్లు మూు(యకలంగలంచి 
ఇట్లు మూరి లిన దుళ్ళాసను 
ఇటు మూార్భిల్లుటయు 
౧ య 
ఇట్లు మేలుకని తగుతెజంగు 
ఇట్లు వరుణతనయు(డు 
ఇట్లు వాటి చితసేను 
ఇట్లు విగతసాధనుం జేసి 
ఇట్లు విక లసాధనుం డై. 
ఇట్లు విరథుండయి 


5109 ఇట్లు వీరథుండును a 


), 885 


808 


వ్ర 
ఇట్లు విరథుండై చేఅశానుం 
ఇట్లు వివ్వచ్చు ండువేక్చిన 


4670 | ఇట్లు వీరకేతు(డువడినం , 


688 
ఇప 
244 
ల్ర44 
461 

బొ? 

545 

ర్‌ర్‌ర్‌ 


వ్‌లిర్‌ 
614 


485 


290 
520 
637 
లి01 


428 


290 
805 
589 
602 
481 
894 
888 
564 
410 
491 
492 
505 
888 
472 
458 
507 
ర్‌ి 
50! 


884 (శ్రీమచాం ధమవోభారతము 


పద్యము 


ఇట్లు వృమనేను నరొదంబు 
ఇట్లు శిఖండి గండ డంగి 
ఇట్లు శినివుంగ వుండు 
ఇట్లు శిబిరంబునను 

ఇట్లు శిబవిరంబున నుండి 
ఇట్లు శార న్రసార సంపాదిత 
కట్లు సద్భళ ంబులగు 
ఇట్లు సని యుధిష్టిరుండు 
జట్లు సన్నద్దులె వెడలి 
ఇట్లు సమ్మతించి 

ఇట్లు సవాచదేవుం బొదివి 
ఇట్లు సాత్యకి చేశంజచ్చిన 
కిట్టు సింవానాదమీచ్చిన 


కిట్లు సువిహిత సంధానుండై. 


కట్లు సేద బేర్చి 

ఇట్లు సేయం జాలవై శేని 
ఇట్లు చేయ నై తినేని 
ఇట్లు సాభదుం జెనయం 
ఇట్లు వోర్టికు గ్ర బలువిడి 
ఇ'క్రేకాశాహీలీ బలతయం 
ఇ న్రేవు మెజయ నిరువురుం 
ఇశ్రేయు నా నూతనందను 
ఇత(డున్నయంత నేపును 
ఇతడువడిన పజవిచ్చును 
కతనీకి నితండ యితనికి 
ఇతని వధియించుటకు 

ఇ _ల్రెఅంగున 
ఇ_ల్రెజబంగున 

ఆ_లెబంగున జడ 


ఇ_కైజంగునం గురుబలయి . 


9 _తెబంగునం జేయిగా 
ఇ_త్తెజంగునం దునిమీ 


పుట 


889 


489 * 


440 
262 


619 
&48 
500 
866 


827 


488 
572 


600 
ర్‌? 


286 
458 
276 
584 
849 


ఇ_తెబంగుగం దునిమి 


ఇ_ల్రెఅంగునం చెరలచుం 


ఇ _లెఅంగునం చేకిపయి 
ఇ_తెబింగునం చాటిన 

ఇ _ల్రెాలంగునం గర్హుండు 
ఇ_ల్తెజంగున గెలుపోటమి 
9_తెటంగున (దోణాచార్యుం 
ఆ_తెజంగున నెజిగలిగి 
ఇ_ల్రెజంగున "సేయుటయు 
9 తెబింగున సింధు రాజు 

ఇది (శ్రీమదుభయకవిమిత_ 9 
ఇది (శీమదుభయక'విమి శ్ర) 
ఇది (శ్రీమదు భయకవిమి త్తి 
ఇది | శ్రీమదుఖీయకవిమి త్తి 


ఇదె యొక పిన్నవాం డడరి 
ఆన తనయ సహిత 

ఇన మండలంబు మజవడ 
ఇను( డ_సమింపకుండ(గ 

ఇను గబళించు రావు[కియ 
ఇబ్బ్భంగి నుభయ నై నికులును 
ఇమ్మవో(న్హ్రంబు. గడిమమై 
ఇమ్యెయి( గ త్రిక ంబయిన 
ఇ మ్ళెయింద మ్మునిం దునుము 
ఇ మెయి. న్లద్భుళవి[కమంబున 
ఇమ్మెయి చాలు డొక్కూరు6డ 
ఇ మ్మెయి వేగిన. కాండవు 
ఇరువది యేవురు పాంచాలురు 


౧9రువది చేవుతు.వర్ణిణత “6% 


ఇరువాంగును చార్కొని 
ఇరువే యుద్భటరథముల క 


“ "&ఇలయును నింగియు. నదువం 
F షు ని 


తకు 


626 
468 
492 
498 
589 
620, 
484 “ 
616. 


498 


888 
న్రీి2లి 
408 
488. 
831 
లీదిక్‌. 
4038 
546: 
401 
శీలా 
294. 
699. 
29 | 
894 
484. 
ఫ్య] 
రీ. 
474 - 
870. 
294 
289 


631 


వద ఖ్టము ॥ 
ఇప్విధంబున 
ఆవ్విధంబున 
ఇన్విధంబునేం గడంగిన 
ఇవ్విధంబునం గుంభ 
ఇవ్విధంబునం గ్‌ ఖపా*వశ్రామ 
ఇన్విధంబునం ద్ధొడంగి 
ఇవ్యిధంబునం బలుకుటయు 
ఆఇవ్వీధంబునం బాండవా[గజుం 
ఇవ్విధంబునం గదిసి 
ఇవ్విధంబునం గురుసేనం 
ఇవ్విధంబున( దనచేరువకుం 
ఇవ్విధంబున ధనురాచార్యు 
ఇవ్విధంబున నడ్డపడి 
ఇవ్విధంబున నత్తపస్వి 
ఇవ్విధంబున నయ్యధ 
ఇవ్విధంబున నరిగి 
ఇవ్విధంబున నళ్ళకుండు 
'ఇమ్విధంబున నళ్వ కామ 
ఇమ్విధంబున నసమసమర 
ఇవ్విధంబున నాలింగనంబు 
ఇవ్వీధంబున నిశ రథంబు 
ఇన్పిధంబున ను త్తమౌబాని 
ఇవ్విధంబున నుటుమాడ 
ఇవ్విధంబున మన దిక్కున 
ఇప్విధంబున రాధేయుండు ' 
ఇన్విధంబున 'ఠాభేయుం 
ఇప్విధంబున రౌొద్రరనంబు 
ఇప్య్విధర్థిబున విజృంభించి 
+కవ్వీధంబున విజృంభించి 
ఇప్విధంబ్బున విరటిలడు 
_ శవ్విధ్ధంబున విరాట| దువదులు 
ఇవ్విధంబునో 'వెండ్‌ియుం 


© 


గథీణపవర్వము 


పుట 


464 


“59. 


491 
424 
545 
267 ' 
6:4 
8౮0 
849 
446 
800 
512 


887 


878 
829 
876 
_ 829 
639 
294 
658 
494 
429 
483 
470 
605 
679 
°448 
291 - 
506 
59006 


01 


496 


పద్యము 


ఇవ్విధంబున వై రివధం 
ఇప్విధంబున సంకులసమర ౦బు 
ఇవ్విధంబున నై న్యంబు 
ఇవ్విధంబున నై న్యంబు 
ఇవ్విధమున నై ంధవు 
ఇప్విధమున నై ంధవుతల 
ఈ 
ఈత(డు మీకు నాపదల 
ఈ తల పుడమిం బడనీక 
ఈ పతిన యెట్టి శతెటి(గున 
ఈ భంగి నీ వడంగుట 
ఈ మేలు (పజ కొనర్చిన 


ఈ యధర్మంబునకు వెుతు 
ఈ యితివోసం భాయువు 


ఈ యొడ్డు భేదింప 'నే మెవన్వరము 


ఈలోక మెల్ల ౧ వాడిల్లును 
ఈనును రోసము గలదు 
ఈ “సేనలు ఖేదించి భుజా 


ఉక్కు_ను న్యస్త్రబలము శ 
ఉదయధరణీధరంబువై. 
ఉన్న సమయంబునలజ్లా 

జ 
ఉభయబలంబులు.( బురికొని 
ఉభయబలంబులు( బుకోని 


' ఉరగాంగన నలి. బ క్రైడు 


ఉరవడి. దాంకుటయ్రను 
ఉఅక యర ౦బు జావుువీలు 
ఉతలుముచు నెల్తెడ 0 


685 


592 
421. 
885 
427 
రి 
549 


452 
రకం 
098. 
614 
875 


968 
824 
898 
858 
480 


389 
410 
283 
819 
498 
275 


842 
258 


886 


పద న్రము 


ఊరక బవర౦బు తెలుంగు 


లు 
ఎక్కటి పోలెద రృుదునకు 
ఎక్క "బెక్కటి వెనంగిన 
ఎక్కడి తం|డివి నీవే 
ఎచట నున్న వాండవే 
ఎటవోవ వచ్చు నిను ముందట 
ఎడళ(గని యబ్బలంబు 
ఎడంగని వాలు భల్పిమున 
ఎ త్తెజంగునం చేసినను 
ఎదుర నుండ వెజచి 
ఎనిమిది తునియలుగా 
ఎప్పాట 'నెవ్వరికి విధి 
ఎటి6గిన6 'జీరండు చేరుట 
ఎయగవలయు చాని "నెటింగి 
ఎలమీ( జలంగు క లమ్షైల 
ఎలమీ చేరి మీ(ద నిలుచుండి 
ఎల్ల దివ్య బాణంబులు 
ఎల్లి భంగుల రాజరతణార్థ ౦బు 
ఎల్లి భంగుల రాజర కణార్థ ౦బు 
ఎల్లి నచరాచరములగు 
ఎవ్వండు చెరలెనొ తిరుగక 
ఎవరికిని నిలువరింప 
ఎవ్వరి నెల్లు సేసెడనొ 


వ్‌ 
వచి కురుకుమారు లే నుర 
వచి ధృ ష్ట్రద్యుమ్ను( ప 
ఏచిన రథికవరులు 


పుట 


కలికి. 


415 
875 
570 
293 
ర్‌01 
445 
త! 
646 
598 
519 
856 
452 
లర] 
454 


547 


642 
414 
478 
401 
258 


621 


220: 


"కలల 


592 
271 


దోణపర్వము 


పద్యము పుట 
ఏచి నరునకు సావోయ్య . 5098 
పడుదీవుల యందు + 867 
పను జయ[దథుం జంపుటకుం ల 891 
" ఏను నిలిచినట్లకా నూఅడిల్లు ~~ ఉ14ీ 
ఏను నిలిచినట్లకా.నూజడిల్లు _ 478 
ఏ నొకరుండనే తనకు 888 
ఏ మనునంధించిన పనికి 3 861 
ఏమి యువరాజు విభునకు 500 - 
ఏమిర కర్ల భీము నటు 54! 
ఏము గలంగిన యప్పుడు 508 
వము వెండియు నా కర్ణుని 608 
ఏ వీరునకై నను నిది 441 
ఏసిన నతండు రయంబున 9 18 
ఏసి యెలమి నరుగంగ 5b! 
లూ | 
ఐదైదు శరముల నంది 488 
పట్రా 
ఒండు దెనంజక్కయజూడ 554. 
_ ఒండొకచాప మె త్రిక్రొని 489° 
ఒండొక తేర్నెకి సముద్దండత క్ర|2 
జండొక విలుగొని ధర్మ 465 
ఒండొరు మీద సాయకము 524 
ఒండొరు మీటు కోపమున 849 
ఒక( డట్టు సొచ్చి భూ పకరంబుల 562 


" ఒకోనిసొ జంపి యిట్లు | ౧ 608 


ఒకబలు తూపురంబు 592 
ఒక్కడ చన్న వాడు 4&T5 ౯ 
బ్లక్క(డని కొడకగి రథికుల్సు ౧ . 419 
ఒక్కొ. శ్రరిమీ(దనుండి 572 


ఒకొక్క చేట జ 296. 


[దోణవర్వము 687 


వద్యము పుట | పద్యము పుట 

ఒడలను (వాణముల్‌ ఛలుగ "290 | కనుంగొని కౌరవేళ్వరుండు లర్‌ 

ఒప్పిన యీప్పురువస త్తములం 450 .| కనుంగొని నవ్వుచు 426 

ఒరుల “దిక్కు సనక * ఉ58 | కనుంగొని రోవవిషాదంబులు 641 

న కనుగొని గురుండవ్విభు 466 

ఓ కనుంగొని ఫల్లునుండు 812 
+ ఓడితిమె మేము రణమున 86 | కనువెలుంగు నీవుగా 251 
“ఓర్వక "వెక్కం[డురుర్వీళి 869 | కన్నీరొలుకంగ వగచిన 244 
అ కన్ను6(గవ6 గెంపవు గదురం 281 

ప్ర కమలాసనుని యిం[దియముల 859 

కంకటము దూణీ యంగంబు 829 కయ్యంబు సేయ నందు 501 

కటకట ేరిన పెన్నెత్తుట ల[19 | కరములు నిగుడంగ 4265 

కడంగి రంత( గురుపతి 451 | కరవాలంబున వైచి 52 

'కడక చెట్టని చెల్వుందాల్చ 579 | కరి కశేబరములు 850 
కడచి కాంభోజనై న్యంబు 426 | కరి. గా[తంబుల ఘోటకాంగ 218 

కడు గూర్తు (గవ్వడికి 401 కరి భుటలు దురగముల 295 

కడుపు వచ్చి యొడలు 865 | కరితురగ రథపచాతులు 292 

కడువడి గురు( డనిలజువై 567 | కరివతి జిజ్బనం దిరిగి _ 806 
'కోడువడి నీవరుగంగ 479 | కరియూధనాథు( బొదువం 297 
క్షడువడి వీరధన్వుడు 467 | కరుణ గలవు మమ్ము 618 
కదిసి డెబ్బదేను కాండంబులా ల్‌లెలి కరులం గూల్చుచు6 జేరులన్‌ 621 

కదిసి నరేంద్రుడు సూతుని, 497 | కరుల కరంబులు' వాయంబుల 541 

కదిసి లమ్మణునిం 842 | కరులు రథంబు లశ్వములు 594 

కదిసి శరాసనగురుం డిరువది 427 | కర్ణ కర్ణ వచ్చికావు * _ 242 
కని కుంభజముఖ్యులు 864 | కర్ణ నందనుం డిట్లత్యుదీర్హ 278 

కని కృతవర్శకు సారథి * 458 |] కర్దుండు శక్తి వై చిన _ 48138 

కని |[దుపదాన్వయో త్రము 297 కల(క యుడిపి చిత్తము 611 
కని [గోణాత్మజుండేచి 568 కలగిన 'నేనలం గాచెద * 244 

కళని యాతని కొడుకు 606 | కలయంగ దుర్నిమి త్తములు కల్‌ 

'కనియెదు న్తెంధవూొంగడచ్చి , 8926 | కలవే యెందును నిటి 426 
కోని వ్షిజయూడలరి . 419 | కలశజుని తెంప్యు ఇంపునుి . 502 
కని వారి గర్జేనితోడం . 601 | కవచధారణ మను ఘన 846 


కనుంగొని క థపొచార్యుం ఫర కవలుం దానుమ నేవి , 278 


65608 


పద్యము 


కవిసిన నమ్మ వోభుజు(డు 


శకాంచనాలంకార కాంతం౦బులె 


కాదేని గాండివ జ్యానాదము 
. కాలంబె నం బోవక 
కాలము [పా మైన మది 
కాలువలై పాటు కీలాల 
కావున 

శావున నతం డంతకు 
__ శావున నళ్వశ్రామ సచ్చెనని 

కావున నీవు సుస్టిరోశ్సాహ 
కావున నొక్కరు నిరూపింపు 
కావున మన నై ంధవునిన్‌ 
కావున మన వైన్యంబులు 
కావున వారల గెలుచు 
కినీసి బకమర్ణ నుండు 

“కినిసి వెసన్‌ సత్యజితుని 

- కినుక మై నిగిడిన 

కిరణము లుల్లి సిల్లి 
కుడిచితి క ట్టితి "బెట్టితి 
కుడువను గట్ట బూయను 
కురున రేశ్వరుండు పురికొల్ప 
కురుపతి ధర్మనందను 
కురుపతి బలముల ॥ 
కురుబలము దొడర 
కురుబలము సొచ్చి సీదగు 
కురుముఖ్యుండును దోడి 
కురువీరు లెజటు6గుదురు 
కురుసేనవై( బడ్డ " 
కురుసేన యుబ్బియార్నుచు 
'కులిశంబు ా6కునం గూలిన 
కూలురూపు( దన్ని కొనియెడు 
కూల్చుచు గజముల నెత్తుట 


సో 


గా 
శే 


[దోణపర్వము 


పుట 


817 
867. 
245 
896 
480 
919 
ల్లి] 
249 
621 
ర్‌15్‌ 
250 
్‌ఢిక్రి 
58 
ల50 
586 
298 
805 
647 
615 
858 
482 
815 
892 
కరక 
417 
497 
688 
448 
642 
కీలక 
294 
267 


పద ము 


కృతవర్మయుం గృప్వుడు 
కృతవర్మ యొడల సాత్యకి 
కృత వర్మాదుల. "జప్ప'నేల 
కృతవరుండు మ దమహీపతి 
క్‌ ఎపుండును (చెణియుం 
కృపుడు వృషనేనుండును 
కృపుడు గురుసుత్తుండు 

క్‌ అపుని పలుకులు విని 
"కేతువు. గూల్చి రథ్యముల 
కొండొక సేవునకు సేద బేటి 
కొడుకు బొడగాన కర్గును 
కొడుకు వధించిరన్న 
కొనుమిదె నీ మ్మితుని తల 


కొమ్ముల. (గుమ్మి యు బాద 


కొఅవి దిప్పిన తెబంగు 


కొలువున్న సమయంబున 
కోపంబు గదిరి (పాగ్జ్యోతిష 
జి 


కో పాటోవ మవోో(గ మూర్తి 


కోపించి యాత. డొండొక 
కోలు మస౦గి గురుండు 


_ కౌరవపతియు మగిడి 
"కౌరవ యోధవరు లొక్క- పెట్ట 


కౌరవ సేనాముఖంబున 
కొరవి నై న్యంబులం గల 

. కొరవులం _గాచుచు రణ 
కాశవులేమి సేయుధురు 
(క్రీడికి మును మనమందజు 
(కీఢి య మ్మెయివచ్చిన 


కడి య్లాంక్రొనియున్న ్లేవరి 
కోధ_ శోక జ్వర విము కుండ వై 
త త్త ౦) దేవుండు లవ్మణుతోడ ' > 
_.తత్రధర్శంబు కీడున.. 


రా న 


248 
488 
రీకి2 
RTT 
55కి 
ల్‌4ీ4ీ 


_ 828 
89 


468 
కరికి 
ర్రికతి 
లిక4 
598 


. 295 


881 


411 
810 
462 
430 
820 
604 
వగల 
288 
892 
245 
418 
676 
415 


మం 


412 


a7 


పద్యము 

తత్రవర్శ గురుని జాపంబు 
తతియ కాంత వు(తకుని 

కమియింపు మనుడు 

_&ఊతియుం బర్వతకోటియున్‌ 

ఇవరూ రకర త్తు]. 

_ తోణీవల్లభ వినుమే 

న ఠం" షు 
'ఖండములై పడం ధనువు 

ఖరనారాచము భీమువకమున 


గ 


గగన మధ్యంబునకు వచ్చి 
గజము గొలిపి యాదిక్కున 
గతవృ_త్తములకు వగవం 
గదంగొని యశ్వశ్రామం 
గద(దిప్పి జెట్టువె చిన 
గదలనో్యోన్య సమాగతిన్‌ 
, గదవైచిన నది (దోణుని 
గద సారించి చెలంగి 
గద సారించుచు జయమున 
గాండీవంబు గుణంబు 
శాండీవి చందమయి 
గిరియె వటితేర నళని 
గురుం డతని నూతు. దనుముడు 
గురుటను జలనిధి 
గుర్గుండను తీ వమారుతము 
గురుం డమల 'యోగనిష్టం 
గురుం డలిగి ఇెలుచనడర్థిన్న 
గురుండవుగాక. పగతుండవె 
గురు డక్వోంబులం గూల్చెను 
గురుండును నీవును మ చేళ ఎరు 


ళం 


[దో ణఆవర్య్ణము 
ఈ 
వుట | పద్యము 
506 గురుండు పాండవులకు. గూర్చు క్ట 
8905. గురుండు వడిన నవ్విధమున 
578 గురుడు వడిన యపుడు 
619 గురుడు సత్యజిత్తు కోదండ 
487 గురుం డెన్ని శరములేసిన 
285 గురుం జేయ నరుండు 
గురుండొండొక విల్లె ల్సిన 
గురు డొడ్డుగ ( దమకంబున 
99g గురు క ఎ్రశ వర్ణ ముఖ్యులతి 
590 గురు కృతవర్మాది రథిక 
గురుండును భీష్ముండుం గలన 
గురుతనయ | పముఖ 
969 గురు దృఢ నేనుండు దాంకిన 
805 గురునకు నాకును బాండవు లరయ 
598 గురునట్టి వారు పది వేవురు / 
948 గురుని. గడచి నరుడు 
602 గురుని (పతిన వింకు 
TT గురుని బలశెర ్రములు 
ర్‌05 గురుని యలవుం జలము 
511 గురుని యువీక్ష( “జేసి 
78 గురుని వధించుటయు 
545 గురుపుత్ర కర్ణమ(బేళ్వర 
991 గురువుతుండు గడంగి 
570 గురుముఖ బవుురథిక 
502 గురుముయి( దొంబది సునిశిత 
495 గురువులకు భక్తు డుచారుండు | 
994 గురు శారద్వత ముఖ్య యోధ 
698 గురునుత నీదుభుజూ 
270 గురునుతు( డొక్కరు. డును 
428 గెలుపు! ధువము “నీకును, 
847 | గెలుపును నోటమీయును 
 గొడుగునను వింటికొమ్ముల 


bl 


489 


పుట 


580 
గ్ర] 
256 
297 
504 
619 
44} 
815 
487 
537 
259 
ధ్‌డ్నీడీ 
801 

590 
400 

క్‌శి0 
962 
286 
ల్ర9§2 
882 
262 
475 

641 

451 

465 
ప్రో 
వ్రిగ్రలి 
641 

569 
412 
న! 
5్‌25్‌ 


6900 [దో ణవ రము 


న్‌్‌ 


వద్యము పుట పద్యము వుట 
గొడుగులు. గేతనంబులును 440 చావులు లేవె యెందునని న. 629 
గోమునం జెరింగినవాండు 4ర2 .| చిక్కు వడం జేసి చనుముఆ _ - క్ర౦క 
చిక్కు వడక సాత్యకి 49] 
ఫం చిచ్చునకుం దోడుగరువలి 818 
ఘనతరకోపవేగమున 298 | చిత్తము వొక్కెడుం బురుష అ 
ఘోరంబు గాంగ వోవోకారము 442 | చూడం చిన్నవాడు గాని " Dab 
చూవులు మిజు మిట్టుగొన(గ 41§ “ 
స చెప్పి యప్పుడు ధర్మనందన "nn 628 
చంచత్తుంగ న సత్వర 969 చెలంగు వటు నింవా 'నాదంబులు . 619 
చంచచ్చాణ పరంపరా 816 | చెలియలికట్ట సము[దము 419 
చండగతి వీరరథికుల 845 చెవులు బీటలు వాఅంగ “00, 
చంపం జాలుదు నేనొకండన 575. | చేతులుం దొండములు స 
చంపి యతని రథంబునకు 581 చే న్‌ు గాకుండంగ్లా . 666 
een nies, ' 
a చేరి యుండుట ననువై న 814 
చచ్చిన నీలుని గనుంగొని 818 చే 
చచ్చిన వసాతి. గనుంగొని 889 re యప్పచాతి WT ల్‌్‌ 
చచ్చిన సోమదత్తుం గని - 5883 2 
చచ్చె ఘటోత్క చుండు మన 606 జగ ము లన్నియును చేజంబు “850? 
Shes eee . 405 
చని యడిచి పాటుగదుర 514 కరక నధర్శవృ శ్రి శ .. 681 
a య యొ్యడ్డ నంబునకు తం. బాకళశాసను ౨ 189 
చని యాఫ్తులెన బలవ నను 887 జననాథ పాంచజన్య ధ్వని. "a _ 887 
చనుం డడ్డం వాచార్యున 51 ను యిట్టు శోక్టంబున టి 
అ నప్పు సలం యమ్ములు Dre ౧జనపాల్లక' పులు ప 864 
రాతర ల లన్న యు క జనవినుత అాదరాయణ ర్‌_488 
ss Biss ల 53 జన్మ వేళన యాతండు చై చై, ఎళస్ధ్ర్రివంబు 692. _ 
చలమునం బోవక "ెనంగిన 510 Ta sey కాశ చేలకు 649 
ప కరవ చన్యముల్‌ £19 జ్ఞైనమ్ములు. డెలివా రిదం “41 
చానము6 గేతువుం భునిమి ~ లిం య. 
చాపముం గేతువుందునిమి * కర. 


వాపాచార్యు(డు సాత్యకి 498 | డిగకుడు వావానయబిలు 689 


శో ; 
ఛి ల్‌ 


పద్యము జ 
త్ర 

శక్కటి గ్రథికుల "నెల్ల ను 

తగ బర్జన్యుని సొంపునన్‌ 
తగ మన నై న్యమున్‌ 

తగు మాటలాడి కోడలి వగ 
“తగు సంతసింష గుజనుల 
“తడవయ్యె నితడు మన | 
తడసిన గృర్జ్హంబు దప్పు 
. తదనంతరంబ 

తదనంతరంబ |దోణుం 
తదనంతర ంబ యాచారుం 
తదవనరంబున 
తదవసరంబున 

తదవనరంబున 
తదవసరంబున 
తనకు నరణ్యంబున 

తన కొడుకుల గెలువు 
శనచేతన సూతసుతుం 
తనదైన |పతిన నెజపుట 
శనమాట నమ్మి నై ంధవు 
శన మాజేయని గంగాతనయు 
తనయుడు మూర్భ వోయిన 
తనయుని మీది కూరిమి 

తన విద్య కలిమి వినతా , . 
తన వెనుక చెనకు పొటిన 
తన సారథి గనుంగొని 
తనుం చాన చెప్పికొను' టొప్పని 
తనుం శాంండు తనయులకు 
తను నత్యుద్ధతి బిల్లి . 
తను నోధ స్టద్యువమ్నీం 
తను నిమ్మెయిం ద్దలంచిన. 
శపములు చదానంబులు(- జేసి 


దోణప 


పుట, 


282 
248 ' 
265 
896 
288 
428 
486 
269 


_ 266 


501 
242 
297 
805 
546 
407 
257 
611 


460 


569 
684 
574 


896 


847 
8,8 


96 * 


680 
624 
817 
“ఈ 
628 
248 
889 


ర్వ ము 
పద్యము 


తమకించు చుందుము నీకు 
తముం బిలుచుచు నివ్విధమున 


. తమ్ముని దలంచి కృష్ణుని 


తమ్ములు దొరలును నేపటి 
తమ్ములు నన్నలుం జెలులు 
తరుణుల కుచముల చె. 
తటచుగా( దెగిపడ్డ 

తణీమి గురు వింటిగొనయం 
తణిమి ఘటోత్కచుండు 
తటిమి నపహాదేవు( డా [తిగ్నర్హ 
తణిమి సుళర్మదమ్ములును 
తలపడి చాపరుచులు 

తల మిగిలి వచ్చు బాహ్లికు 
తలలను గరముల 

తలలుం జేతులు( గాళ్లునుం 
తల (నయ్యలైన నిష్టుర 
తాకిన బొగడం దగియెడు 
తాకి యిరువచే నమ్ము లుద|గ 
"తానును తమ్ములుం జెడుదు 
తా నెణుంగ6 డొరులు సెప్పిన 
తిండిపోత నీకు భండనం 


తునిమితోడన యురమాడ 


తుంగ మడువు( జొచ్చిన 
తునిమితోన యశని 


' తునిమి నవ్వుచు నేంబది 


తురంగంబుల్లవై నాళ్వికు 
తురగము తురగము. గరికరి 
తురగమున నరుని (వచు 
తురగముల! జంపి సారీథి 
తురగముల తలలు 
తురగముల నూతుణి జీింపిన్ట 
తురగ | వాకీము€ గొల్చి 
తురగ | వాతము నొంచి 


691 


602 


పద్యము 


తెగవావుటయుం దదీయ 
శరలిన నై ంధవుం గని 
శెరలిపాజం/గం దలచుచో 
'ఇెజపిగొని నీవు సొచ్చిన 
ఇలివొంది యుధిష్టిరనిలు 

తెల్పి మయ్యె నాకుదివ్యాస్త్ర 
ఆల్పముగ సుతుపడుట విని 
శేకువ లేక పు తెంచిన 

'శేరుల యొప్పు (మోడుపడు 
శరు వై 0ధవుని చెసకుం 
తొడ'రెడుకొల(ది యెవ్వానికి 
శతొడవు లొప్పార నెత్తుట 
తొమ్మిది తొమ్మిది వాలిక 
తోంచిన వినయసం థమంబుల 
శోడంబుట్టువునకుం 
తోడనాకడు వేగంబున 

తోడన ధృష్టద్యుమ్నుండును 
[తుంచి తోడన ముప్పది తూపు 
[తుంచి మేనుగా6డ( దూపులు 
తక్టరితముగ: జనుము సఖుడు 


ద 
దండి మగలైన వృషనేమండు 
చమజవై ర యెంత దడవింక 
దమమును సత్యముం దవము 
దర్ప దుస్సవాళశేజు రాభా 
దవ్వని చూడకు మార్తుర 
దానం గన లియనిలతనళయుండు 
దానం బెండు వడక 


చానవజయ మిం|దుని శైర్షాని 
దానికిం జలింపక “ 


చోనికి మనమున నించుక 


_ 


[దో ణప ర్వ ము 


పుట 


407 


274 
605 - 


825 
565 
642 
885 


582 
295 


589 
618 
420 
457 
643 
279 
448 
678 
565 
587 
475 


460 
548 
వత 
265 
481 
ర్‌ి] 
589 


804 
490 


ల్‌ 


-పద్యము 


దీనికి మూలము ధర్మజు 
దురమున ఏంధు మి[తుఅకు 


దుష్ట మనస్కుండగు 


దేవముని యిమ్మెయిం దగు 
'దేనరకు నధిక భద్రమ 

దేవర యాజ్ఞ (6 దలనిడి 

దేవ [వతుండు "దేవ ల 
"దేవ వై శంపాయనుండు 

దేవా టై ంపాయనుండు 
దేవా వై శంపాయనుండు 
దేవా వెళంపాయనుండు 
దేవా వై శంపాయనునకు 
దేవాసుర సంఘంబులు 


దె వంబన 'వేజొకండు గలదె 


_ దొరకొని దివ్య బాణములు 


దొరలు వడిన 'వేనదూలక 
[దుపద విరాట కేకయులు 
[దుపదుండు వృష నేనుండును 
[ద్రుపదుని వేనవై నడరి 
[దుమనేను. డడరి పటు 
[దోణ కర్ణ శల్య దురోధనులు 
[(దోణ క్‌ లిన (చౌణి ర్‌ లశవర్శ 
[దోణుండు కోపించి 
(దోణుండు ఇది వాణములు 
[(దోణుండు గర్జుండుం గృవుండు ... 
= [దోణుని శరములు" నిలుపుచు 
(దొణి గొంకేయ నేనచైె 
[(దౌవది వడ్డ బన్నము 
చెవ్రశీవనంబు నందు గుణ . 


శా న్‌ జు 
° Ps ఛి 


an 


ధనంజయ ధృష్ట్రదు బ్రమ్నుల 


న! 


690. 
AT5 
లిగ్ర4. 
అప్టిగస్ట. 
418 
509 
2h 
828 
409 
484 
ర్‌ి 


558 


వద శ్రమ 


, ధనంజయుం డతని కిట్టనియె . 
ధనంజయ్ముండును 
ధనుర్గాచార్యు(డు శేశవానుజు 
'ధనుళశాచార్యుండు దగంబన్నిన 
ధనువుం గేతువు( [దుంచి 
ధనువు దునిమి నవ్విన 

. ధనువు సిడంబు6(దుంచి : 
ధరణీచ [కము దిర్ణరం 
ధరణీనాథ మురాంతశానుజు 
ధరణీభాగము (గక్కునం 
ధర దివాగ్టన్త్రృువాతిం బగిల్చి 
ధర్మజ భీమ పార్టుల ను 
ధేత్మతనయు రథ్యంబుల 
ధర్మ పు[తుండు వనువ 
ధవళా శ్వంబులు.( బూని 
ధీరత్వం బొకండున్‌ సవోయముగ 
భృష్టద్యుమ్న సాత్యకి నీనా 
ధృష్టద్యుమ్నుని. జూచుచువ్‌ 


6 స్త 
నకుల నందనుడు నీనందను 
నకులాదులు నాచై.త్య |వకరంలు 
నకులుడు నృపతియు 
వకులుని( చాకి విక రుం 
నకులుని వై దు సాయకముల 
నడచి నదీనందనుం డున్న. 
నగ చ్చు విలు దునిమి 

* వదడింకదువాడు గాండు 
నడుమ లను ఉర్దు 

నదుశేయ్యి తీ వళానుండు " 
వను 7లిచిేకాక నీకమ్మొన. 
నమ నేళ్వళ్చామను నీవనఘా 


దోణవర్వ ము 


పుట 


26 . 


496 


498 : 
876 


591 


508 


588 
636 
4౪8 
282 
&&T 
దర్‌ 
466 
484 
268 
604 
801 
62h 





పద్యము 


, నను భీమ్మని పిదవ బలం 
,.ననుమరి దూంటువోవు 


నను విను కిచకాంతక 


నమ్ముము 'వెజనకు మేనును 


నరతనయ [ప్రముఖ 
నర తురగ ద్విరదరథోత్కర 
నరపతి యలరంగ రథకరి 


. నరపతి యానంచదా|శులు 


నరవర మున్న చెప్పితి 


_ నరసుతున కగ్గమయ్యెం 
గి 


నరు డగ్గలికం డలుముచు 
నరు డను(గుబంటు గావున 
నరు డిటులాడుశే నృపగణంబు 
నరుడు గని సత్వగంబుగ 


నరుడు దన చేరువోయెడు 


నరుండును రాధేయు(డు 
నరులడును సాత వ్రకియు. 
నరుడు నూజు తీ వశరముల 
నరుండు లేని చోట ననుంగని 


_ నరుండెడ సొచ్చె చేని 


నరు డొక రథికుని యనుమలి. 
నరుంపొదివి రత(తు వారల 
నరు. న ద్రైసం గల వారిని 

నరుని విక మంబు 

నరు భావో న్ఫురణముశకు' ' 
నరు లమరు లగుదు రమరులు 
నణకి నిజసారధిం 

నజకి తళోడన వారి మేకు 

నలి భగదత్తుండు గదువుల 
నలుమడి నీకు నమ్బన్థుజ 
నలువ చెరదొవలళ్ళేకులకూ. 
నాకుంగా లోకీ ంబులం 
నావేశం చెగని పొంచాలురు 


? 


ణ్‌ 


693 


పుట 


న60 
550 
ల్రీలిర్‌ 
889 
807 
497 
248 
ర్‌ఫీల్‌ 
283 
828 
269 
550 
400 
6౨8 


ల 445 


268 
514 
ర్‌ి 
284 
281 
511 
548 
గ్ర 
820 
497 
862 
49 
$4 
807 
872 
614 
850 
501 


పద్యము 


నాచేతి బలువు గని 
నాతనూజులు దుర్భుద్దులీ 
నా తెబుంగు వీనుండు 
నాళోంద లపోయక 
నాదివ్యా(స్త్రంబులు బావో 
నాన్య్మాస్త్రంబుల నాతండు 
నానా(న్హ్రంబులు ముందట 
నాపలుకు నమ్ము మద్దను 
నాయున్న చోట నెపుడు 
నాశాయణాన్త్ర మిమ్మెయి 
నాలుకలు [గోయుచు విష 
నాలో సగ మర్జునుండే 

_ నావింటి బలువుం జేతుల 
నావుడు గర్దుతోడ 
నావుడు నాళ్ళ( డమ్మనుజ 
నావుడు నాశం డాధరణీ . 
నిజబలంబులం బురికొల్సిన 
నిజిబిరంబు సొ శ్రెంచి 

నిను గ్భత వర్మ 7ల్చి 
నినుుదను గా నతి నిర్ణల 
నిను బట్ట గుంభజుండు 
నిను. [(బజాసంవోర మునకు 
నిను నమ్మి యొండు వళనికి 
నినునవలీల దాటి * 
నిన్నును జాండుశనూజుల 
నియతిం జావక .కాణ. 
నిరువషము గుణరాఢీ నిరుణత్వ 
నిరుపమ రి గర్జు మెయి: 
నిర్శ్మలచి_త్త భృంగ రమణీయ 


నిలిచిన రూపు డొల్లి | 


నిలిచియు సాత్యకి శీసం 9 


నునిలు కర్ణ య్యా కృవుడ 


థి 


484 
“లగి 


641 
488 
ర్‌లి9 


“482 
“995 


487 


885 





i పద్యము 


నిలు నిలు “మెందుబోగలవు 


' నిలువుడు వెజపేటిక! * 


= డిరిత నారాచంబుల 


నిమాదులు గళింగులు 

నీకు. జూడ ముస్టీ నెలవు 
నీకును నీవారికం గయ్యంపు 
నీకు వగవం బనిలేదు 
నీకొడుకు తుచ్చ మగు 
నీకోరిక య(ప్రతివాత మే 
నీచెప్పిన పాంచాలురం 
నీతమ్ము (గుట్ట రూపసి 
నీదు నిశ్చయం బెట్టిది 
వీచిన జూడ నొండొకరినిం 
నీమగం ఇల్లి ప్లైంధవు ననిం 
నీమాటకు మాయశ్వశ్ఞామ 
నీయడిగిన యతండు 

నీ యవినయంబు “ింపున 
నీయువ చేశము దనచే 
నీలగళుండు శంకరుండు 


నీలలోహిత వర్దుండు 


నీలుండను రాజు గురునుతు 


నీ వలన సనాథంబై 
నీవు దప నేజో విద్యావిభవ : 


నీవును నచ్చక; బన్నిన 


నీవు వహించు గురుభారంబు 


నీవు నృజియించి తె 


నీ నెనికు అంతయు సంతోసిల్లు 
నుగ్గునూచమైన నగ్గురు 


నృవతితోడ్య Re క పుండ్తున్తు | 


నృేపతులు సాచ్చిపోరునె్‌ 
నెచ్చెలి పీవునుం జూడం 


. నెత్తుటం దోంగినేలయెణ నింగి 


422 
579 


600. 
92 + 
£95 
838 
581 
09 
£60 
585 
896 
485 
647 


ని 


408 


884 
648 
407. 
818 
249 
645 


560 


610 
960 
961 

* 512 
577 

. 598 
b85 


. 860 


పద్యము 


చేత్తుట జొ ్రీల్లి నెల్ధిసిన 
నెణి దశ్చంబడి పెల్లుగ 
"నేం్మీ (బావ్మాణు' శేతం 
"నేలకు నళ్లెండు పొడువున 
నొంచినం గోపించి 
నొంచినం గెరపు సొంపున 
నొచ్చినం జచ్చినం టెరల్నిన 


న్య స్త్ర భస్తు)ండై. స యాచార్యు 


రు 
పంక జనాభ మా పడిన 
పగతుర కంపన్నువై నె త్తి 
పగిలి యాతని తల 
పటుగతి(జని 'కురుపతి 
వటుగతి నాశిని పవరు 
వటు నారాచ పరంపరా 
పటు బాణావాతి చౌణి 
వటు భల నికరంబు 


పటు శరముల మీందికి 


“పట్టి బలువుగ జటాసురు 
వడియుండి వాండిలం బొడిచి 
వడు. గాక యేమి పగఅం 
పతిగలంగ ౩ నేయు డబ్బల 


పతియు యువరాజు. గవల్గను వొ 


పతి ర హిళతాత్మ యైన. సత్తి 
వద్రంపడి తన్నా సూతవు తుండు 
పదంపడి యా ధృష్టద్యుమ్నుం 
వదమ్‌ల రథ .వాపాంబుల 

ప చాలి ఉన రభులుం గె శ_దువుల్ఫు 
పదియునేను నిశిక కాణయో 
పనిని కృపంపడ్నిన 

పరము కరుణ నైన ల 


రట 


947 


445 
631 


412 
856 


“sl 


"446 


ర్క? 


br8 
880 
878 


695 
618 


242 


. BEG 
806 
638 

ళా 
6493 
240 
476 





శ దోణవర్వము 


పద నమూ 


నేన ేదింపం బనిచితి 

పరిధాన |పావరణీ కరణా 
పలకయును వాలునుం గొని 

లుకక యున్న యద్ధరణిపాలు 
పలుకుల బని భేది 
పలుకులు వింటిరే ధనువు 
పలుతలలు ముఖవి కాసము 
పలుతునియలు సేయుచు 
పలుమాటల కటుమణు 
పలువురు |కూరత బాలుని 
పలువురు బంధులు నాకై 
పలువురు రాజులందునిమె 
పలువురు సుట్టు ముట్టుకొని 
పవనజు6 డొక్కు డె వెజు 
పవనజు చాపమున్‌ వారుల 
పవనతనూజు: గంటె 
పవననందనుండు నకుల 
పవనాశనుండు నూర్ణ బావుండు 
పాంచాల పొండవ |పముఖ 
పాంచాల యాదవ పాండ్య 
పాంచాలురు పాండవులు 
పాండవ పాంచాలాదులు 
పొండవ సే నై న్యముల్‌ నెదరి 
పాండవా [గజుండు పవనాత్మజు 
పొండ వా గజుని" చాపము 
పొండవుల గెలుచు నాజి 
పాండుజ్మూవర సూను నె నైన్యములు 
పాము బొదవి పడగిదిగిచిన 
పాయవడు రథ చయంబులు 
పార్గు డిట్లు Fess త 
పార్తుడువేంతే పోదువుండు 

పాజెడు మన'నేన పర(గెడు 


695 


లికర్‌ 
483 
502 
972 
560 
లల 
420 
495 


_ 876 


979 
580 
లకర 


879 


522 
527 


802 


618 
648 
627 
888 
580 
515 
597 
578 


‘586 


521 


501 
కర్ర 


248 


409 


420 


810 


406 (శ్రీమచా౦ ధమవోభాశతము 


వద సము 


పావనంబునయిన పలుకులు 
పావని "సేరియుండ. డొక 
పిడుగుల యట్ల “తాంకి 
పిశ్సు నుఖుండగు భగదత్తుని 
విన్న నగవుతోడం జెన్నె సలారు 
పిలిచికొని మైన. బార్ధుం 
పిలిచిన. బోవకుండు టిది 
పిలిచిన మరలమి దగ 
వీలువు(డు దడయక క ర్లుని 
పుతళోకానలంబును (గోధ 
పు[తళోళాపవాంబును 
ప్యుతుం గనుట యెల్ల శతునిచే 
పుతు దలచి తలంచి 
ఫర వారు డనుమతి నేయంగ 
పులికి బనులు వాొటణీన [కీయ 
పులివారికండ( గొను 
వలుగు [చాట గ ట్ర్‌ 
వూనంగరాదే నా ౩ెద్దానిం 
పూర వవ౦ంళ్యులం గావం బూని 
వెక్కుం[డు గూడి యి మెయి 
వెక్కం|డు దొరలు దన 
"పెక్కుచోటుల 'నెటింగిన 
"ఫెక్కు నదులీంది వెడలుట 
చెక్కు రణంబులం గనియు 
షెదవులు దడుపుచు. గాళ్లున్‌ 
చెనంగం డొడం7 నప్పుడు 
పినంగి రందు( గొందణు 
"పెనంగు నెడ ఖీమసేనుండు 
"వెనంగంగం జాలరు ఖీభత్పుతో 
'వెనంగు నెడం గర్జ్థని. దిక్కున 
'పెనుగాలి. 'బిజుగు శార్చి ౧ 
చేనుగాలిని వెన గూలీన 


పుట 
246 
978 


456 


639 
979 
608 
286 
909 
242 
4165 
878 
629 
857 


407 


498 
440 
త్స జీ 
898 
888 
కిర్ర్‌! 
507 
508 
450 
680 
388 
686 
292 
518 
880 
618 
289 
ష్ట్ర 





నట నము 


సెనుపారన్‌ వరమిచ్చి తట్టు 
చెనుమంట నుజుకు శలభం 


- పెనుమొనతోడ మున్‌ వెనలి 
ఇర ్యయోంగలగతిం గవియుచు 


సెఅవారు వెజచి నలుగడ 
చెటికితి నలు(గులు మేనులు 
"వెలుకుటీ యచ్చటి మూకలు 
చేర్చిన మూక గూడ 
ఫొదివిన నొదవిన కోవంబు 
ఫొదివిన యగ్గురు[పావున 
పొదివి యవలీల చాతని 
పొదువుచు విచ్చుచు బలువిడి 
పొదువుటయుం గను(గవ 


| పోక నిలిచి యమ్మారుత వుత్తు 


పోనీండు పొదువు( గుంతీసూనుని 
పోరెడు నప్పుడు లావును 
పోవక వాయశేతన గాండీవ 
పౌరవుం డఖిమన్యు బలువిడి 
[పకట బలాఢ్యు లొక్కట 
(పక బ్రతి జనునట్టు లిమ్మెయి 
[పకృతి యనం బురుముండన( 
[పజ నెల్టం దునుమాడి 
(పతిజ్జా భంగం బ య్యెనని 
[పథమ గిరి మీందందోం తెంచు 
[పదర (పవావామునం 
(వన్ఫుర ద్వా వరపతియును 


- పోణములు గలుగు నంతకు 


(సాయము కల్ళి నొక్కుటన 
(పీయములు వల్కి, నిన్ననునరింప 


గి sa న 


త్‌ ec 


బరవనంబు' వాటించె 
బరభసంబు సేసి యడవడి 
లా G శ 


© పుట: 


కలి) 
505 
ఫ్‌. 
209 


De 
rg 


828 
610 
405 
616 
546 


490 

468 

* 545 

X50 
క. 


612 
= కఫీ 


'ద్యము 


)లమును చాను మత త (నర 
లముర్థంగావ (గం పినుటయు - 
లము లచ్చేరువంద 

లము లిదియేమి నలుగడ 
౨లము విటీగి రెండు పొయలై_ 
బలహీనులు నంగర ఖీతులు 
బలియుర తోం బగగొనినం 

బలి ల దుండ్డగ్గు భీమ్ముంబడవై చి 
బలుజేగలనై. వడి 
బలుమాయాబల బావోజలములు 
బలువిడిం గరి గవియుడు 
బలువిడి బహుుభంగుల 
బహుహేతి [పకరంబులన్‌ 
బాణ ఘట్ట నం గటకటంబడి 
చాలధ్యంనకు నా దుళ్ళీలుం 
'శాలు(డవు నీవు కుంభజ 
'భాలు(డ వైన నీవరిది 
బాలుడు సుకుమారుడు 
'భాలు(డెొండి యిట్లు పలువుర 
*వాసటమై వృకోదరుండు 
విందు చిదాత్మనాదమయ 
విరుదు జిత (శమంబు 
(బచుకం దలంచి శేని 

(బవ్మా చర్యమున( ధపంబున 
[బవ్మా విచ్వేషంబు పరికించి 


భట గా|తే ౦బులి ఘోట కాంగముల 
భయ మేటికి విన్తుండు 

భరతా శాంతర [ పొంచజన్‌్ట 

థల్ణిం బొకిట, భి రురల్‌ 

భల ముల మూంట గొడుగును 


[ద్రోణ 


పుట 


278 
808 
59: 


_ 627 


sR 5 


888 
580 


55 
B17 
608 
911 
494 
త్త 
505 
885 
826 
807 
ఓలి 
886 
818 


550 


808 
500 


895 
ఫలి 


572 
454 


అ 
Dh 


490 


ల. 


పర్వము 


పద న్రము 


భవదీయ జావోవివోరంబు 


. భవదీయ రత యిమ్మెయి 


భవునిశే సాదారానుజ్ఞ వడసి 
భవ్యం బైన బలాధిపత్యము 


“ఛానుమం౦ంతుని6 జంపిన పగ 


భీమతనయుండు మాయపు 
ఖీమనందను చావున' ( బేముడించి 
ఫీమనాదుండు ఖీముండుద్దాము 
భీకుసేన పురస్సరుశ్లై 
ఖీమార్దునుల బారీ ంబడి 

థీము( జేర నరిగి 

ఖిముండు. గష్టండుం గదిసి 
భీముడు గురువతియు 
భీముడు గద వై చిన 

భీము డుద(గళం గవియ * 
భీముడు నట్టివాండె యరిఖీషణ 
ఖీమునిం దత్చోదరులను 
ఫీమునిచే నని నశ్వళ్ళామ 
భూనాథుడు బొంకండు విను 
భూరమణ విదురుం డమ్మెయి 
భూరిచ|కంబు వెస నలంబునుండు 
భూరియు శినివరుండు 

భూరి శవుండు యల 

భూసుర భక్తియు వృడ్డో 

భేరీ మృదంగ శంఖమవో 


ము 


మండెడు బలు నారసమీల 
మందగతిం జనుము నా వెనుకం 
మందస్మిత సుందత వదస్టేందు . 
మగధపతొ సూనుగీ౭ న 

మగిడి యట నిరూఫించి 


5్‌ర్‌5 
480 
40 
22 
566 
600 
810 
ల69ి 
474 


508 
618 
587 
601 
808 
802 
800 
621 
684 
558 
490 
587 
588 
561 
686 


529 
498 
ఫర 
కర 
810 


695 
పద ము 


మగుడంగ దానవ |ప్రవరు 
మగుడ6 జని యాంగి నికిత 
మణిగణోజ్ఞ ్వలమైన మన 
మది నయ్యిరువుర మాటలు 
మనకింత (ప్రియం బగు సే 

మన కిది సమయము సుండీ 
మనకు నిమిత్తము అంతయు 
మనకు నీమి త్రము లెంతయు 
మనకును నితనికి నై ంధవు 
మన -చేసిన నుక ఖల్‌ ౦బుల 

మన తొమ్మిది సిడముల 
మనబల మార్చిన.గినిసి 
మనబలము గదియు 

మన మంతకు వేజొక దిక్కున 
మనమున గూంతీ వాక వ్రంబును 
మనమునంగొంకక యొదురుగ 
మనమున ఖేదము మోదము 
మన మూక దటిసీ యుద్ధతి 
నున మూక యొది(గి గుంపులు 
మన మూకలు నట్ల కా(దలంచి 
మన మెంత నెట్టలమొ 
మనవారును రణ కెతుక 
మనవారు వారి వారలు 

మన వేగుల చారు వచ్చిరి 
మనసిజ మూ రియిన' 
మనసేన *వెలుచం గడంగిన 
మన సేనల నొక్కెత్తున 
మనుజాధిప తగుసమయీం 
మము నీతని కొప్పింపక 
మమ్ము కాదునీ వెవ్ష్యరి? , 
మమ్ము నరయు భరమున 

_ మరుదాత్మజు( డేదిన న్నరు. 


604 


492 _ 


వడీ్‌ 
629 
ర్‌ ౨బీ 
వ్‌, 
414 
478 
452 
400 
463 


272 


266 
597 
520 
458 
8a! 
511 
438 
5860 
562 


264 


లకర 


891 
882 


829 


682 
881 
628 
580 


893 
రల. 


- 


శ్రీమచా౦ ధ్రమవో భా రీతము 


పద నము 


మటజచఛిత యీనభన్‌ భువన 
మటియు నతని మయి 


| " మజియ్యు నమ్మహీళ్వరుండు 


మటియు నిరువది మెటుంగు 
మజియు నిరువ చేను 

మణీయును శరశతకము 
మణీయు నొక్క (వతిన 

మటియు వృకోదరాది సోదరుల = 
మవానియాక్ళతి సంయమి 
మహిత లావణ్య మును ' 

మా కిరువురకుం దోడు 
మానునులు వోలె నున్నార లేను 
మాయపుం జీంకటి విరియుండు 
మాయలు జూదము తోడన 
మాయా ముఖంబున మార్గణ 
మారుతి యిమ్మెయి నక్కురు 
మార్భలంబులు సొచ్చి మాతంగ 
మిడుక మిడుక ని క్లెఅంగున 
మిమ్మును చబాంచాలుర (గడు 


మిmి( బల బునె మెలయగంగ 
69 op) రా 


మీ తం|డీకి నే మృత్యువనై 
మీ యంద చేత ననుజ్ఞాతుండ 
మీ రందలు నట్లశాదే 

మీరును (బగొముల్లు [దిలో శే 
మీ లెల్ల జాచుచుండ్రంగ : 


౧ మునిజనవల్ల భ యివ్విధము 


మునినాథ 'దేవకీనుతు ' 
మునినాథ నీవు నెవ్వంగ 
మునినాయా మృత్యువు. 


మునివర (దోణుని వృత్తము 
_ మని నముదయ వ్నాచ్యా 9 
నులు దివ్యా స్త్ర బలంబున 


a 


పుట. 


b00 
504. 
CI 
462 
428. 


966 | 
01 
816 
051 
50 


54 
814 
509 
589 
8b] 
942 
882: 
871» 
ర్‌ం] 
888 
636 
609 
244 
289 


408 
968 


a 


857 
5480 

408 
+ 418 


పద్యము 


మును (దోణుని బొలియించితి 
ఇ 

మును నీనైన్నితి విక్రమోఢ్యు 

మును |ప్రీసిర్ధి బొంది చనిన 

మును బకుననుజుని వలనం ' 


మును మాయే (మింగి దను జేందుని 


మును శకుని బ్బుద్దిమె గెలిచిన 
మును సంకటపడి మూకలు ' 
మున్నాపని నూనునులం 'గ్రన్నన 
మున్నెన్న(డు నివ్విధ మే. గన్నది 
మృత్యు దేవియుం బర్‌ మేష్టికిం 
మెయిమెయిం జెశంగి మెచ్చించి 
"'మెలటు(గులు గర్డి తంబులును 
మెలుగు మెబిచినట్లు 

మెలును ధనుర్దండము 

మేను మృదు శయ బ్రసగము 

మేపి క ట్టాయిత ౦బయి 

మేరు వొజుగుట యినుండిల 
మేలుదలంపు శోభనము 
మైగమునం గయ్యపు వేడుక 
మొనల తోడను దనతోడ 
మొనలోన నిలువ నొల్ల క 
మొనలో నిలువక. యు _త్తరమున 
మొరప వాన “"పెల్లుగురినె 4 
(ముచ్చుల మూఢత్యమునరా 


ef 
“యదువంశ బున లోక 
యాదమ్మ కారవికౌండవుల్రాధిగా 


3 యోగీంద్ర చ్చిత త్త కమలా భోగ 
యహొవనంబున(ద “పమాచరింప . 


పుట 


636 
888 


వరి) . 


_ 609 
605 
ర్‌ 15 
459 
85 


860 

£47 
296 
826 


900 


£97 


క్త 


255 
428 
249 
లి 
417 
618 


419 


878 


258 
0002 


ఓ 


848 


888: 


[దోణవ రము 


పద్యము 


ర 


"రథ కరి తుర గోత్స పృథివీ 


రథము డిగ్గి తొలంగి 
రథము డిగ్గి వార్తాళులు 
రథమును నళ్వమ్ముల 

రథ వితతి వరసీ 
రథ్యంబుల దగయుడువను 
రభ సంబునC (బాగ్జోతిష 
రభసోద [గత ( బూన్చి 


_ రయంబునం జని కరంబులం 


రయమారన్‌ బలువిల్లు 
రయమున విల్లు[దుం చిన 
రవి శశివహ్ని లోచన 
రహిత గుణ చాపుడగు 
రాచూలికి నుచితంబగు 
రా[తులీ వని కర్ణుతో 
రాధేయు. జూచి రారాజు. 
రామునందును గా ర్త వీర వ్రదీతీకు 
రారాజు గృపుండును 

రిత దడవుగాకుండంగ 
రుక్మర థుండను "వాడు 


రుక్మర థుడు వడిన 


"శేవకడ యుభయ బలములు 
రోషమున దుస్ససేనుండు 


లత భార ల నుపల్మాక్షించి 

ళో 
లలిత చతుర్థ శ్యాఢకిక మల 
లావును వెరవును మజంయయగ.. 


609 


పుటు 


267 
516 
5్‌5్‌5 
465 
952 
481 
£07 


శి;2 
610 
ర్‌ి 
588 
405 
&24 
8905 
608 
లివి 
441 
లలల 
426 
840 
840 


499 
870 


408 
445 


700 శ్రీమచా ౦ (ధమవోభాయసీశతము 






వద్యము పుట | పద్యము పుటః 
వారి నెళ్సుంగుదు నేనును 891 
వ ,| వారిం దలపడి పోరిరి 567 
వంగాధీళ్వరు 6 డేను(గుం 804 |* వానివ్వ నివ్వ రంజలి య. 
వంది జనంబులు మాగధ 897 | వాలమ్మీలు పది. మేన 2T9 
వంది జనతుములము ల 410 వాలిక దొడ్ల నారనము 18 
వగపింక నెన్న(టికి దెగు 408 వాలును బలకయు గొని లట 
వగపున శెడ యీకుము 408 | ఇవాసవు నంతవానికిని రిషీ 
వచ్చితి రాధేయు(డంగను విచ్చి 246 | వించాను విందు లేకన్యందన 448 
వడి. జక్రంబున వై చిన 569 | విందుల గని నట్లాతండు 474 
వడిరాధేయుని నాతని 461 వింధ్యాది వోలెనా [పతివింధ్యు 591 
వనగజ మంబు జాకర §49 వింశతి శరముల చేసి = 271 
వననిధి నడు నీటంగలము 243 | వికట విస్ఫురదసి చర్మ 274 
వనమున ఫలమూలంబులు 529 విచ్చిన మూంకల కడ్డము 485 
వర దివాకన్ర్రవిదుండు 628 | విచ్చుటయు నంట దాశి 499: 
వర మిచ్చె దేని, గో రెద 260 | విజయుం డతని వరావా రీల్‌, 
వలది మేలని యేను 682 విజయుండను ౫ లము 427 
వలదు రన్న విన్న వాడవు ర్‌/0 వీడు విడు మాశం డిమ్మెయి bTT 
వలయు కొలంది నెలుంగెత్తి. 623 వినండె జరానంధాదుల రిల 
వలవని |వేలరి మాటల 655 | విని నంశ వకు లేము దక్క 821 
వా(డినారసమఘ్లులు మూఃడు రవ! వినుడి నాదు (పతిజ్ఞ్ఞ నీవు 885 
వాడు దోడ్పడం గడగి. ర్‌ల5 విను నే డర్టును. డన్య 412 
వానితోడిద లోక మై యేను _ లీర్‌కి విను పాంచజన్య వటునిస్వన 5.0 
వాని నెడ నీకి యవ్శవమాన 519 సీను పౌరుషము నిరర్థక మను b21 
వాని వాలెల్లి నీ పని వాని 609 | విను మడ. గౌకివై బడియైనను 880 
చవారలందజు సూతనందనుం 604 విను మప్పుడునిజళ్ళక్తు ల 270 
వారల. బీొదువ నడరు 450 |౭*వినుమ్రా(౭ది పోలెందన 458. 
చారల రథ్యంబుల దశ్సారథులం 501 వినుమా ధృష్ట్రదునము 9 479: 
వారలు దమతమ బలములు 612 | విమము !రీటి దివ్యశర రక 
వారలు లింగాదిష్టానాగూఢుం గా రిక్‌ | వినుము తడ్డియు యోధులున్లు 808 
వారి. గృతవర్శ మారని 468 వినుము నశేం|ద' పాండవులు 886 
వారి శేతనములు వడి([దులిచి, * 269 | వినుమనిశానమయంబున "597 





తాగి తలపు వాౌన(గ చేరదు 69 వినుము భవశ్సేనాపత్తి' 509: 


వద్‌ దము 


వినుము వృడ్దకత్తు%ండను 
వినుమ్ము వేగిన సం[గామమునకు 
విన్ను మనగ దివసంబున 

విను సవాబేంవుడు దుశ్ళాసను 
విను సింధురాజవధయును 

విను సింధురాజవధయను 

* విసీనంబు నడచు దవకిఖి 
విమలాంబుద్రములు పూనీన 
విరథుండీయ్యును రాజనందను(డు 
విర థుండై యతండు వ వృష. వసీ్‌ను 
విరియించి తామర లలో 
విజిగినచో నిలువక 

విజిగ౦ బిక్కు. రథంబు లొక. 
విలసిల్లుచు నుండగ 

వీలు దునుమాడి వకమున 
ఏలు దునుమాడి వండియును 
వీలు దుమురు నేసి 'గుజ్రంబుల 
విల్లు వప్టెడు వాలెల 

నీక మెయిగగ్రీడి కొడుకుం 

+ వీండె నై ంధవుండు వీనిచుట్లను 
వీరలం జూచి తగుమాట 

వీరాస్ట్రి శర రాఘన 

వీరిచట నివ్విధంబున 

పేరేమి గాశెదరు తా 'నేర్తూవుః” 
. వృకుండను పాంచాలకుమార్మక్టు 
వెండిల్హు 

ఇెండియు 

, వెండీయు నాచార్యుంజేయు 

” -వెడంద తూపున్ల గేతువు 
చన్నుమ్ముముంయందివియమం : 
వో వును లోవునుం గలిగి 
"'వెరవును లావులేని [పజ 


దోణ 
పుట" 


54g 
809 


612. | 


618 
414 
478 
క్‌? 
290 
520 
ర లీ 


617 
27h 
499 


985 
487 
588 
517 
255 
లీ? 


వర్ణము 


పద గ్రము 


వర వే సంపద. గోరి 
'వెజుంగు వడి కుంభభవుండుం 
వెజవకుం డిట మరలుండు = 
వెన మారుతియు నలంబునుండు 
వనరాభేయుని తొలంగిన 
"వేగంబ వేళొక్కు విలుగొని 
వేడుక మై దలపడి పోరాడిరి 
చేదములుం దదంగములు 
"వేదములు ధర్మ వాచక 
'వేదశిరోమణి చరణా 

వలొక విలుగొని 

చేటి”క విల్లు పుచ్చుకొని 
వైరం తాత్శల నిండి యుండ 
వెరి వినాశన [కియకు 
వ్యా(ఘదత్తుండు సొత్యకి 
వ్యాన (వసాద నుహిమం 


ళ్‌ 


శకుని కృతవర్మ కృవ కర్ణ 


శకుని కృతవర్మ ళల బాహ్లిక 


శకుని చేతియడ్డసాళ్లులు 
శక్తి యాచార్యుని క 

శ్రి వెవ నిశిత చ్మకంబు 
శర గురుం డెచటికిం దణిమిన 
శరజాలమవా వాత నుర ణంబున 
శర జివ్యాభథీకరుండగు 
శరభసింవా వ్యా[ఘన_త్త్వ 
కరము తోడ నొక్కళరము 
శరము లొకం డొకండు 

శర వేగము రథగమ్థున 
శలభమ్ము వపిస్నికంద  " 
శల్య కృతవర్మముఖ యోధ 


TOL 


పుట 


453 
లలల 
£92 
469 
884 
461 
273 
260 
644 


కి2ల 


రికి 
429 
480 
60% 
468 
బి&ీ( 


948 
947 
5590 
466 


_ 589 


318 
804 
247 


“ dT 


94 
299 
540 
5/0 
ద్‌ 95 


702 
పద గ్రము 


శల్ఫుండు నే (దౌసదీపుతుల 
భినివరు. డాజా లెల్లిను 
రినివరుండు సోమవత్తుండు 
కినివరు నద్భుత వి|కమ 
శిరము లురంబులు గరములు 
శు|భనముగు నుర్విమృ త్రిక 

కు శై నేయుండును థీమసేనుండు 
కేకంబునం గోపంబునం 
శారి పార్ట పార్థ వైంధవుతల 
శౌరి, కుట భగదత్తుడు 
"శెర వ్రభుర్యుండగు వసాతి 
(శ్రీకర భకాంభోధి సుధాకర 
(శ్రీధామ లసధపాంగ 

(ము తాయ ఈ త్రము 
న న 
(శ్రీసంశయ మంగళ గౌరి 
(కుతి ఫలరన ఛావస్తుత్య 
(శుతు. లభ్యసించి తతుల 


అంద 


(ల 
నంగ రంబున(- దన్వి సని 
సంగర [కీడ సలుపు 
సంజయుం డతని కిట్లను 
సంతానా ర్‌యయి వంతత ంబును 
సంళంభవిజృంభితు౭డై. 
నంచరు(డొను మవోసంయమి 
నంకో ప్రక సమితి తోడ 
సత్యజిత్తు మేన సాయక 
సనా మున రాజ్యం రసన 
నమరంబున నీవోడుట 4 | 
సమరవిశేషంబు ఇజం గెటింగింపు 


పుట 
469 
499 


రవ " 


594 
298 
645 
541 
ఫ్ర్‌24 
ర్‌! 
311 
889 
లీనిలి 
ర్‌5్‌ 3 
484 
409 
289 
ర్‌50 
889 


268 
454 
తిఢిక్‌ 
శ్రా 


866 


కకక 


868 
EH 
581 


శ్రీమచా౦ ధ్రమవోశాళ్మిశ ము 


పద న్టము 


సమరోదోరల్గిగము వీటికీం 
నమసిన సేన? జూచి , 


+ సరభన వృత్తిం త 


సర్వ నేశీంధిపత్యంబు 


సర్వ నైన్యంబులును ట్తైన్యంబు 


సవోదేవుండును గదగొని 
సనవాదేవుండును మగిడి 

సాత్యకి విల్ల ర్థ చం[దీబాణంబున 
సాత్త నిన తేయవాబ్మ్బయ 
సాధనము గాండివంబళు 

సారథి గూల్చి యళ్వముల 
సారథి తురంగముల 
సాహంకారుండగు గురు 


సింధురము మహో (దేక మదాంధం 


సింధు దేళోద్భవ సి ర 
సింధుపతి దెనకు 

సుఖ దాతనయుం డతని 
సుర లాదిగం గల జీవులు 
సురలును సిద్దులు విద్యాధరులు 
సుస్థిరుండ వై సమర్మప కారం 
సూతనందనునకు నెడసొచ్చి 
సూత నుతుండు పాండున్భప 
నూతనుతు విల్లు [దుంచిన 
నెజ్జ యందు. మేను. సేర్చ 
'సేనాపతిత్వమునకుం ఖూని 


Pal అ 
= చేనాప్పతీ యగు [ద్రుపద 


'వేనాసముదయ వ_ర్తకుంగా 
వ్వైంధవుం డొక్కా! జేలయని 
వైంధవు టి. 

క్స్‌ నీ ంధవున' 'కడ్డ్‌మిన్న . " 
థై.నికుీ' నన్ను. గన్గుగొని , 
సౌమ్మవోయి పడిన సుదతు 


. 
OQ 


+ పుట 


241 
618 
487 

51 
895 
2. 
467 
588 
లిల్లి | 
998 
430 
806 
298 
256 
లి 
548 

848 

644 
880 

ఉస 

524 

518 

519 

$99 

250 


252 
"402 


85 
ల్‌? 


పద్యము = 


సోమదత్తుడు తొమ్మీద్షి - 
సోలుచు బ్లోరగిలంబడి 
సౌమద్తి యిట్లు నచ్చిన 
స్థావరములు జంగమములు 
స్వాగత మేమియిద్దణి 

జే 
పాంసగార ముగు వాయములు 
వోంనతూల: పొన్పునందు 
హాయముల: జంపి నూతు 
వాయములను సూతు నొంచి 
 వాయముల మీద నూతుపయి 
వారిగురు(డు నీకు. (డియు 


హారి శేమియు నన నేరక ౨ 


వారి సనైఃదు విశిఖముల 


దోణవర్వము 


వుట 


568 
605 
588 
6% 1 
404 


లి02 
ల్‌ 
లి80 
492 
3౮4 
A 

811 


425 


వారి మేనల్లుండు గెంతి కూర్చు 
వారి యాత్మ యర్జునుక రావారి 


. వారియుం జాండవులున్‌ 


వారియుం వార్జుండునట్లు 
వారి యొక్కండు వీవొకండను 


వారి వనుప వారిబలములు 


వహారిసుత నూతిమావుల 
వారుండు వినోదార్థ ముగా 
వారులను సూతుని. జంపిన 
వారుల పయిన్‌ మురారివయి 
హర్ష మందస్మితము తోడ 
వోయను ధర్మరాజ త నయా 
వాదయ సరసిరువా 

హౌడి ౦బు( డల్లి యు|గాక్ళతి 


— (0) నా 


880 
487 
416 
689 
49 
819 
ల 
449 
447 
879 


409 
57 


